శ్రీమతే రామానుజాయ నమః 


భగవద్యామునాచార్యులవారు అనుగ్రహించిన 


చతుంశ్తొకి 


పెరియవాచ్చాన్టికై, నాయనార్‌ ఆచ్చానికై, వేదాంత దేశికులు 
అనుగ్రహించిన వ్యాఖ్యానములతో 


“హరివల్లభా” వ్యాఖ్య (ఆంధ్ర వివరణము) 


శ్రీమాన్‌ డా! ఈ.ఏ. శింగరాచార్యులు 


ఉ.వె. శ్రీమాన్‌. కందాళ వెంకటాచార్య స్వామివారి 
తిరునక్షత్రోత్సవ జ్ఞాపిక 


2008 


(iv) 


వారి ప్రార్థన ఫలించింది. ఆపదలు తొలగేయి. సంపదలు కలిగేయి. ఆనాడు వారు 
చూసిన ఆదరం ఏనాటికీ మరువలేనిది. వారు చేసిన ఉపకారానికి ప్రతికృతి ఏదీ 
లేదు. చేతులు జోడించి అంజలి కావించడం తప్ప జన్మజన్మలకు వారి బుణం 
తీర్చుకోలేనిది. వారికి నాపట్ల అంతటి ప్రత్యేకమైన అభిమానం. అది మా దంపతుల 
సుకృతవిశేషం. నాభార్య శ్రీమతి మణెమ్మ (పరమపదవాసి) వారికి అభిమానపాత్రురాలైన 
శిష్యురాలు. ఆమె జ్ఞాపకార్థం ఆమెకు ఇష్టమైన ఆచార్యకైంకర్యలాభం ఈ సంవత్సరం 
నాకు కలిగినందుకు ధన్యుడను. నేను, మా కుటుంబముకూడా ఇటువంటి సేవాభాగ్యాన్ని 
పదేపదే పొందాలని ఆశిస్తున్నాము. 


మా స్వామివారు పరమపదించిన తరువాత వారి సంస్మరణసభాజ్ఞాపికగా 
వారిచే రచింపబడిన “త్యాగధనుడు” అనే గ్రంథాన్ని పునర్ముద్రణగావించే అవకాశం 
నాకు కలిగినది. ఏదైనా పెద్ద గ్రంథం వారి దివ్యసృతిగా వెలువరిస్తే బాగుంటుందని 
అప్పుడు అనిపించింది. ఈనాటికి నాకీ భాగ్యం కలిగింది. లక్ష్మీవైెభవ ప్రకాశమైన 
“కాన్హాచతుఃశ్లోకీ” గ్రంథము సవ్యాఖ్యానముగ ప్రకాశింపజేసుకొనే అవకాశం కలిగింది. 
మరొక విశేషం. యామునాచార్యులవారు మాస్వామికి ఇష్టులైన ఆచార్యపురుషులు. 
వారిస్తుతి శ్లోకాలైన “కాన్తాచతుఃశ్లోకీ, స్తోత్రరత్నం” రెండిటికీ మాస్వామివారు 
ఆంధ్రవివరణాన్ని వ్రాసేరు. ఆచార్యముఖోల్లాసమేకదా కైంకర్యానికి పరమావధి. ఈ 
గ్రంథ ప్రకాశనంద్వారా అది కలుగుతుందని నా నమ్మకం. నాకు భగవంతునిపట్ల భక్తి 
కలిగి ఉండడమెలాగో తెలియదు. నా దైవం మా ఆచార్యులు. వారి పాదారవిందములే 
ఇక్కడ, అక్కడకూడా నాకు శరణములని నమ్మి ఉండడమే నాకు తెలిసిన విషయం. 
“నిత్యం యదీయచరణా శరణం మదీయవ్‌” వారి ప్రోత్సాహముతోనే నేను 
భగవద్రామానుజ సేవాభాగ్యాన్నికూడా పొందేను. మాత్రైవర్ణిక వైష్ణవరామానుజ కూటానికి 
అధ్యక్షునిగా ఉండి, శక్తివంచనలేకుండా కైంకర్యం చేసుకోగలిగేను. అన్నింటికీ “కర్తా 


కారయితా” కూడా వారే! 


ఈ సంవత్సరం మా ఆచార్యతిరునక్షత్రోత్సవకైంకర్యాన్ని, దానికి జ్ఞాపికగా 
ఈ [గ్రంథ ప్రకాశనావకాశాన్ని నాకు అందించిన మా ఆచార్యకుటుంబానికి, ప్రత్యేకంగా 
మాఆచార్యపల్నికి, ఆచార్యపుత్రిక శ్రీమతిజానకమ్మ గారికి కృతజ్ఞతాభీవందనములు 
సమర్పిస్తున్నాను. ఈ స్తోత్రమునకు గల విపులమైన తమిళవ్యాఖ్యకు ఆంధ్రవివరణము 
కావించి. దానితోపాటుగా ఇతరవ్యాఖ్యలనుకూడా చేర్చి (గంథమునకు చక్కటి రూపకల్పన 


(v) 


చేసి, సహృదయంతో ముద్రింపజేసే బాద్యతనుకూడా స్వీకరించిన ఉ.వే. శ్రీమాన్‌ 
శింగరాచార్యస్వామివారికి కృతజ్ఞతా పూర్వకంగా దాసోహములు సమర్పిస్తున్నాను. 
సహృదయంతో సహకరించడంలో వారికి వారే సాటి. అడిగిన వెంటనే తమ 
అమూల్యమైన మంగళాశాసనములను అనుగ్రహించిన పెద్దలు. ఉ.వే. శ్రీమాన్‌. శ్రీ 
న.చ.రఘునాధాచార్యస్వామివారికి, ఉ.వే. శ్రీమాన్‌ కిడాంబి వేంకటాచార్యస్వామివారికి, 
ఉ.వే. శ్రీమాన్‌. టి.పి. రామచంద్రాచార్యస్వామివారికి, ఉ.వే. శ్రీమాన్‌ సముద్రాల 
రంగరామానుజాచార్యస్వామివారికి, ఉ.వే. శ్రీమాన్‌ కె.వి.రాఘవాచార్యస్వామివారికి అనేక 
దాసోహములు సమర్పిస్తున్నాను. ప్రతిసంవత్సరం ఆచార్యదివ్యన్మృతిగా వారి 
తిరునక్షత్రమును పునస్మరించుకొని ఉభయవేదాంతపండితసభలను పునరుద్ధరించి 
నిర్వహిస్తున్న రామానుజకూటంగోఫ్టివారికి నా అభినందనలు. 


లక్ష్మీ వైెభవప్రకాశకమైన ఈ [గ్రంథ ప్రకాశనరూపమైన కైంకర్యం సదా, సర్వదా, 
సర్వదా కైంకర్యలక్ష్మీప్రదాయకమై, నాకు, మా కుటుంబానికి శ్రేయోదాయక మయేటట్లుగ 
మంగళాశాసనము చేయమని భాగవతోత్తములను, భగవద్రామానుజులను, అస్మద్‌ 
ఆచార్యులను ప్రార్థిస్తున్నాను. 
ఇట్లు 
భాగవతవిధేయుడు 
నాగులకొండ వేంకటరామానుజయ్య 


(viii) 


(అనుగ్రహైకస్వభావయైన) లోకమాతను దైవంగా కలవాడవుకావలెనని “మాతృదేవో 
భవి అని మొదట చెప్పబడిన లక్ష్మీదేవిని స్తుతించేవారందరికి దారి జూపే చతురతగల 
మొదటి(గంథం చతుఃశ్లోకి. 

ప్రప్రథమ స్తుతి గ్రంథాలైన “స్తోత్రరత్నం, చతుఃశ్లోకీ? అనే స్తోత్రాలచేత మొదట 
ప్రభావితులైనవారు శ్రీమద్రామానుజయతీంద్రులవారు. గద్యత్రయంలో పిరాట్టిని స్తుతించి 
పురుషకారంగా శరణాగతిని చేసి, తర్వాత భగవానుణ్ని స్తుతించి, ఉపాయంగా 
ఆగశ్రయించారు. పిమ్మట శ్రీకూరేశుల పంచస్తవి, శ్రీపరాశరభట్టర్‌వారి శ్రీగుణరత్న 
కోశం, శ్రీరంగరాజస్తవం, శ్రీవేదాన్తదేశికుల సోత్రగ్రంథాలలోనూ ఆళవందారుల 
స్తోత్రద్వయ ప్రభావం సమృద్ధిగా ఉన్నది. 

ఇతరసంప్రదాయస్థుల స్తోత్రపద్ధతికంటే విశిష్టాద్వైత సంప్రదాయస్థుల స్తోత్రపద్ధతి 
విలక్షణమైనది. 

స్వరూపరూపవిభవగుణకర్మాణి శార్‌జ్లిణః। 
వ్యాచక్షీత నిబధ్నీయా చ్చృణుయాద్విలిఖేత్‌ పరేత్‌॥ 

అన్నట్లు, గురువందన పూర్వకంగా శ్రీమన్నారాయణుని స్వరూపరూపగుణాలనే 
కాక, జగత్సష్ట్యాదిలీలలనుకూడా కీర్తిస్తూ, స్తోత తనను అకించనుడుగా, ఆగతికుడుగా 
విన్నపించుకొంటూ ప్రపత్తిచేసే పద్ధతి లక్షణంగా ఉంటుంది. ముఖ్యంగా జగన్మాతయైన 
శ్రీదేవిని స్తుతించే *“చతుఃశ్లోకి ఎంతో కమనీయమైన “కాంత స్తే పురుషోత్తమః అనే 
వాక్యంతో ఆరంభింపబడినది. ఈవాక్యం నాల్లు శ్లోకాల గభీరార్థాలను గర్భీకరించుకొన్నట్లు 
గోచరిస్తుంది. 

ఓ భగవతీ! నీ మనోహరుడు పురుషోత్తముడమ్మా-అని అర్థం, “సహస్ర శీర్నా 
పురుషి-ఆయన సహగ్రపాదాక్షి శిరోరుబాహుడు. “యస్మాన్నాణీయో న జ్యాయో౭._ 
స్తి కించితొ-ఆయనకంటె చిన్నది, పెద్దది ఇంకొకటి లేనేలేదు. “పురుష ఏవేదం 
సర్వం యద్భూతం యచ్చ భవ్యమ్‌”-గడచినవీ, రాబోయేవీ అన్ని పురుషుడే. “స య 
శ్చాయం పురుషే యశ్చాసావాదిత్యే స ఏకళొ- జీవునిలో ఉన్నవాడు, సూర్యుని 
(తోజఓజోమండలం) లో ఉన్నవాడూ ఆయన ఒక్కడే. “ఆప్రణఖాత్‌ సర్వ ఏవ 
సువర్షః”-నఖశిఖాపర్యంతం బంగారంవంటి అందమైన అవయాలు కలవాడు. 
“పురుషః పుండరీకాక్షసంజ్ఞితః”-పుండరీకాక్షుడనే పేరు కలిగిన పురుషుడు ఆయన. 

“పురు”-బహ్వర్థకం. “షణు-దానే” అనే ధాతువునుంచి ఏర్పడినది పురుషశబ్దం. 
“పురు-సనోతీతి పురుషః” చాలా-అంటే-ధర్మార్థకామఫలాలనేకాక మోక్షఫలాన్నికూడా 
ఇచ్చేవాడు. “న తస్యేశే కశ్చన” - ఆయననునియమించే వాడెవడూ లేడు. ఆయన 
సర్వస్వతంత్రుడు. “అజాయమానో బహుథా విజాయతే” - పుట్టుక లేనివాడైనా 
ధర్మసంస్థాపనకోనం తన సంకల్పంచేత అనేకరూపాలతో అవతరించేవాడు. 


(ix) 


పురుషులకంటే, పురుషులలో, పురుషులయందు ఉత్తముడు. అంటే-త్రివిధ -బద్ధ ముక్త 
నిత్య-చేతనులకంటే విలక్షణుడు. “కారణం తు ధ్యేయఃి”-చరాచరజగత్తుకు 
త్రివిధకారణభూతుడు. కాబట్టి పురుషోత్తముడుమాత్రమే ఉపాసింపదగినవాడు. 


“కాన్తకి -“కము-కాంతౌ”-'కామ్యత ఇతి కాంతః కోరబడేవాడు కాంతుడు, 
“కస్య సుఖస్య అంతః నిశ్చయ యస్మిన్‌ సః-కాన్తః. సుఖం-మోదః ప్రమోద ఆనందః. 
శాశ్వతంగా అనుభవించే ఆనందం కలవాడు. “ఏతావానస్య మహిమా” ఇంతటి 
ఉభయవిభూతినాయకత్వమహిమకలవాడుకదా! అనే నీవు చక్కగా కోరుకుని “యయౌ 
వక్షస్థలం హరేః” - బ్రహ్మరుద్రాది దేవతలనూ తన ఆధీనమందు ఉంచుకొనువాడైన 
హరియొక్క వక్షస్థలాన్ని అధిష్టించియున్నావుకదా! 

ఆయన అభీమతానికి అనురూపమైన స్వరూప -రూప -గుణవిభవై శ్వర్యాలు 
కలదానవు కాబట్టి, ఆ రూపగుణవిభవాలచే ఆయనకు అపూర్వవిస్మయాన్ని కలిగించే 
స్వభావవు - అని పురుషోత్తముడు “చకర్థ యస్యా భవనం భుజాంతరమ్‌” - తన 
భుజాంతరాన్ని నీకు శుద్ధాంతఃపురంగా చేశాడు. భంగ్యతరంగా చెప్పితే “పురుషోత్తమస్య 
త్వం కాన్లా” - పురుషోత్తమునికి నీవు ప్రియపత్నివి అన్నమాటేకదా! అందువల్ల, నీచేత 
భగవానునికి స్వరూపనిరూపకమూ, ఆయనవల్ల భగవతివైన నీకు స్వరూపసత్తా 
కలిగిందికదమ్మా ! తత్ఫలితంగా, “ఫణిపతిః శయ్యాసనం వాహనం వేదాత్మా 
విహగేశ్వరః” - భర్త, అస్తి - అంతా భార్యకూ చెందుతున్నందువల్ల ఉభయవిభూతులు 
మీదివ్వదంపతులకు శేషభూతమైనవి. ఉమ్మడి ఆస్తిగా ఉన్నాయి. “శ్రీ అనియే కదా నీ 
పేరు. చేతనవర్గమంతా నిన్ను ఆశ్రయిస్తే, నీవు నీవల్లభుడైన వురుషోత్తముణ్ని 
ఆశ్రయించావు. కాబట్టి శ్రియఃపతి, శ్రీమన్నారాయణుడు సర్వశేషిగా భాసిస్తున్నాడు. 
“ఆకారత్రయ సంపన్న - అంటే శ్రీదేవి శేషిత్వ, పురుషకారత్వ, ప్రాప్యత్వాలు అనే 
మూడు ఆకారాలు కలది. “దేవజుష్టా ముదారాం” అని శ్రీసూక్తం. బ్రహ్మరుద్రేంద్రాది 
దేవతలచేత సేవింపబడుతున్నదనడమేకాక ముఖ్యంగా పరవాసుదేవునికి ప్రియమైనది 
శ్రీదేవి- అని అర్థం. “దేవశబ్లోల_త్ర వాసుదేవపరః, దేవై ర్జువ్టా మితి తు మన్దమ్‌. 
నిరవధి క[క్రీడోవయుక్తతయా దేవేన భగవత ప్రీతివిషయీకృతా మిత్యర్థఃి. 
నిష్పత్యూహప్రణయఘటితమైన పరదేవతాద్వంద్వమిది. 

“సో అంగ వేద యది వా న వేద” - ఈ దివ్యమిథున మహిమ ఎనలేనిది, 
ఎన్నరానిదికదా! తనమహిమ ఎంతటిదో ముఖ్యంగా ఆ పరమాత్మకే తెలియదన్నది 
వేదవాణి. అలాగే “తనక్కుమ్‌ తన్‌తన్మె అతివటియానై” - అన్నది ద్రవిడోపనిషత్తు, 
“యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ” - (బ్రహ్మనూ, బ్రహ్మానందాన్నీ వేదాలు 
తెలియజాలక మరలివస్తున్నాయి. “సో౭_న్వేష్టవ్యణి- ఇప్పటికీ వేదాలు ఇంకా వెదకుతూనే 
ఉన్నాయట. ఇక తన మహిమను తానే తెలిసికోలేని భగవానుడు భగవతి అయిన 
శ్రీదేవి మహిమను తెలుసుకోలేదుకదా. ఇట్టి దంపతుల గొప్పతనాన్ని స్తుతింపలేమని 


(xii) 


సాహిత్యవిద్యా ప్రవీణ, భాషాప్రవీణ 


ఉ.వే. శ్రీమాన్‌ కిడాంబి వేంకటాచార్యస్వామివారు 
స్థానాచార్యులు, ఆదికేశవఎంబెరుమానార్‌స్వామివార్ల దేవస్థానం, నరసాపురం. 


స్వస్తి శ్రీశతాత్‌ 


అస్తి వస్తిదమిత్ధంత్వప్రసంఖ్యానపరాబజ్ముఖమ్‌ 1 
శ్రీమత్యాయతనే లక్ష్మీ పదలాక్షైకలక్షణమ్‌ ॥ 

“శ్రద్ధయా? దేవో దేవత్వ మశ్చుతే” అనేది వేదవచనం. “తిరుమామగళ్‌ 
కేళ్వాదేవా” అనేది ఆజ్వార్ల శ్రీసూక్తి. శ్రద్ధాశబ్దవాచ్యురాలైన శ్రీదేవి సాన్నిహిత్యంవల్లే ఆ 
దేవునికి దేవత్వం సిద్దించిందని పైసూక్తుల తాత్పర్యం. “దివి” ధాతువునకు 
“క్రీడావిజిగీషావ్యవహారద్యుతిస్తుతిమోదమద స్వప్నకాంతిగతు”లనే పది అర్థాలున్నాయి. 
భగవానుడు చేసే జగత్‌సృష్టిముదలు మోక్షప్రదత్వంవరకుగల వ్యాపారాలన్నీ శ్రీదేవీ 
సాపేక్షాలుగానే ఉన్నాయి. ఆమె సహకారం లేనిదే ఆ వ్యాపారాలన్నీ అడవిగాచిన 
వెన్నెలే అవుతాయి. దానినే “అసరస మథవా£_ ప్రియంభవిష్ట్ణు ధ్రువ మకరిష్యత 
రంగరాజ నర్మ” - “శ్రీరంగనాథుడు చేసే క్రీడావిలాసాలన్నీ (జగత్‌సృష్టాదులు) 
స్వారస్యం లేనివి, అప్రియములే అవుతాయి - శ్రీదేవి సహకరించనిచో - అని 
అన్నారు పరాశరభట్టర్‌. పైభావాలన్నీ కూడా “అదేవః శ్రద్ధయా దేవత్వ మశ్చుతే” అనే 
వేదసూక్తిద్వారా తెలుస్తున్నాయి. పైసూక్తిలో “అదేవఃి అను పదపారం స్వరానుకూలం 
అని పెద్దలు అనుగ్రహిస్తారు. 

ఈవిధంగా శ్రీదేవి భగవానుని పత్నీత్వ సంబంధముచే సహకరించుటయేగాక 
చేతనవిషయంలో మాతృత్వప్రయుక్తసంబంధంతో ప్రియపరురాలవుతుంది. కావుననే 
కఠవల్లీ సారమైన ద్వయోపనిషత్‌ శ్రీదేవీపురుషకారపూర్వకంగా భగవానుని శ్రీచరణాలని 
ఉపాయంగా స్వీకరించాలని, శ్రీతోకూడిన స్వామివిషయంలో సర్వవిధకైంకర్యాన్ని 
కోరాలని (చేయాలని) ఉపదేశిస్తుంది. 

శ్రీదేవివ్లై భవం మొదట శ్రీనూక్తంలో తెలున్తుంది. విమ్మట 
వేదోవబ్బంహణాలైన ఇతిహాసపురాణాల్లో వివరింపబడుతుంది. ముఖ్యంగా 
శ్రీరామాయణం మొత్తం “కావ్యం రామాయణం కృత్స్నం సీతాయా శృరితం మహత్‌” 
అనునట్లు నీతావైభవాన్నే తెలుపుతుంది. ఇక మన పుర్వాచార్యుల అనుష్టాన 
అనుభవాలనిచూస్తే మిథున శేషత్వమే (శ్రీ- (శియఃపతులకు) ఆత్మస్వరూపం -అని 


తెలుస్తుంది. 


(xiii) 


శ్రీదేవిమహిమను మొదట వరమాచార్యులైన యామునమునులు 
(ఆళవందార్లు), స్వామి ఎంబెరుమానార్లు, వారి ననుసరించిన కూరత్తా క్వాన్‌, 
పరాశరబభోట్టర్‌, వేదాంతదేశికులు స్తోత్రరూవంలో అనుభవించియున్నారు. 
పరమాచార్యులైన యామునమునీంద్రులు (శ్రియఃపతివిషయంగా స్తోత్రరత్నాన్ని, 
శ్రీదేవిపరంగా కాంతాచతుఃశ్లోకిని అనుగ్రహించారు. లక్ష్మీనారాయణుల విషయంగా 
తరువాత అవతరించిన స్తోత్రాలకు యామునాచార్యులే మార్గదర్శకులనుట 
ప్రసిద్ధవిషయం. “కాంతాచతుఃశ్లోకీ” లో ఉన్నవి నాల్గు శ్లోకాలే. కాని, వానిలోని భావాల్ని 
వివరించుటకు విశదవాక్యనరణియే అవనరమవుతంంది. మొశళివట్లోడుమ్‌ 
కవియముదమ్‌” అన్నట్లు (శ్రీసూక్తులను అనుసరించు భావమాధుర్యం) ఉండే ఇందులోని 
భావమాధుర్యాన్ని ఆస్వాదించడానికి సంప్రదాయజ్ఞులేగాక సారమస్వత ప్రియులుకూడ 
ఉవ్విళ్ళూరుతారు. రసజ్ఞుల నోము భలంగా “నాయనారాచ్చాన్‌ పిళ్ళై” అను 
పూర్వాచార్యులు ఈ స్తోత్రానికి అద్భుతమైన విశదవ్యాఖ్యను అనుగ్రహించారు. 
ఉభయవేదాన్లాలలోనుండే రస్యములు, గంభీరములైన విషయాలు ప్రసక్తానుప్రసక్తంగా 
ఇందులో నిధినిధాయంగా ఉన్నాయి. ఆచార్య సన్నిధిలో ఈ వ్యాఖ్యను (శ్రవణం 
చేయగలిగితే అంతకంటే సంప్రదాయ ప్రియులకు మతియొక భాగ్యం ఉండదనుట 
అనుభవైకవేద్యం. 

“జ్ఞానాధి రాజం అభోయ(ప్రదరాజసూనుమ్‌” అను తనియాన్‌లో గల 
“జ్ఞానాధిరాజ” విశేషణమే వీరి వైభవాన్ని తెలుపుతుంది. వీరు వ్యాఖ్యాతృ చక్రవర్తియగు 
పెరియవాచ్చాన్‌ పిళ్ళెగారి తిరుక్కుమారులగుట (స్వీకారపుత్రులు) మటియొక విశేషం 

ఈవ్యాఖ్యలోని విశేషాలు మచ్చునకు కొన్ని - 

(1) “శ్రీయతే -శయతే”-అని శ్రీశబ్దానికిగల వ్యుత్పత్తులలో (ఆటు వ్యుత్పత్తులలో), 
చేతనులచే ఆశయింపబడును-స్వామిని ఆశ్రయించును -అని కర్మణి, కర్తరి 
వ్యుత్పత్తులను తెలిపే పద్ధతిలో గాక, మొట్టమొదటనే-స్వామిని ఆశ్రయించు చున్నది 
(శయతే) - అను కర్తరి వ్యుత్పత్తిని తెలుపుటలోగల విశేషం. 

(2) ద్వయార్థవివరణ మీస్తాత్రం అని తెలుపు సందర్భంలో “కాంత స్తే పురుషోత్తమః” 
అనే భాగంద్వారా -పూర్వఖండార్థం, “ఫణిపతిః శయ్యా” ఇత్యాది మిగిలినశ్లోకభాగం 
ద్వారా ఉత్తర ఖండార్థం వివరింపబడిదని తెలుపుట. 

(3) ద్వయమంత్రం పూర్వవాక్యంలోనున్న శ్రీశబ్దానికి ఉపలక్షణత్వం - ఉత్తరవాక్యంలో 
గల శ్రీశబ్దానికి విశేషణత్వం-అని తెలుపుటలోని బెచిత్యం. 

(4) శ్రీదేవి విషయంగా-అణుత్వవిభుత్వనాదాన్ని సయుక్తికంగా ఉట్టంకించి 
అణుత్వవిషయాన్ని సిద్ధాన్తీకరించడం. 


(xvi) 


శిక్షావల్లీప్రథమప్రసూతప్రసూనగుచ్చం నాలుగు పూవుల నలరారుతోంది. ఆ 
ప్రసూనాలు వరుసగా మాతృ -పితృ-ఆచార్య-అతిథి రూపాలు. ఈ నాలుగింటిలో 
తొలిపూవు తల్లి. ఈ నలుపూవుల గుత్తిలోని రహస్యాన్ని గుర్తించి. శ్రీభాష్యాధ్యాయ 
చతుష్టయప్రతిపాద్యప్రకారాన్ని గమనించి, విష్ణుపురాణపు పోకడలను అనుశీలించి, 
పాంచరాత్రరహస్యామ్నాయ సౌరభాలనాఘ్రాణించి, ఆళ్వారుల శ్రీసూక్తుల ననుభవించి, 
చివరగా ఆచార్యుల అంతరంగాల నవగాహించి, చమత్మారచతురంగా, శ్రుతి 
సమ్మతంగా, ఉభయవేదాన్త సిద్ధాన్స సీమంతినీ మృదుపరిష్వంగ సుఖసీమాభూమిగా. 
నిగూఢభావప్రకాశంగా బృహత్తరమూ, మహత్తరమూ రనఘనమూ అయిన వ్యాఖ్యను 
అనుగ్రహించినారు నాయనారాచ్చాన్‌ పిళ్ళెగారు. వీరు వ్యాఖ్యాతృశిరో మణులు పెరియ 
అచ్చాన్‌ పిళ్ళెగారి తిరుక్కుమారులు. 


తమవరకు వెలనిన వ్యాఖ్యలను సాకల్యంగా పరిశీలించి ఆళవందారుల 
సూత్రప్రాయములయిన సూక్తుల లోతులు ముట్టి, వాటి కలరూపు నెరిగి, నాటికి 
వినవస్తున్న వివాదాలకు, విచికిత్సలకు సామరస్యంతో వారి మాటలలోనే ఐకరస్యం 
ఘటించి, సకలశిరోధార్యంగా ఈ వ్యాఖ్యానాన్ని సంతరించినారు శ్రీనాయనారాచ్చాన్‌ 
పిళ్ళెగారు. 

తమిళంలోని యీ వ్యాఖ్యను తెలుగువారికి సులభం కావింప పూనుకొన్నవారు 
మాకత్యంత ఆప్తులు, వ్యాఖ్యాతృశిరోమణి. ఉ.వే. శ్రీమాన్‌. డా. ఈ. ఏ. శింగరాచార్య 
స్వామివారు. వీరిప్పటికే ఎన్నో తమిళ-సంస్కృతస్తుతిప్రబంధాలకు ప్రామాణికములు, 
ప్రశస్యతరములు అయిన వ్యాఖ్యానువాదములను వెలయించిన విశ్రుతకీర్తులు. 
సమగ్రమయిన ఉభయవేదాన్త వైదుష్యంతోపాటు వ్యాఖ్యాన నిర్మాణానికి కావలసి 
పరికరసంపద బహుథా కలవారు. ఈ వ్యాఖ్యానాన్ని తెలుగుగావించి తెలుగు వారి 
కృతజ్ఞతకు పాత్రులయినారు. 

శ్రీమాన్‌ శింగరాచార్యస్వామి తెలుగున సమకూర్చిన ఈ చతుఃశ్లోకీ వ్యాఖ్యాన 
గ్రన్గాన్ని తెలుగునాట నెలకొన్న సత్సంప్రదాయపరులకు సమర్పించడానికి ముందుకు 
వచ్చినారు “అభినవనంబిళ్ళ”గా ఆచార్యకులపతులచే ఆప్యాయంగా పేర్కొనబడే 
వైకుంఠవాసులు, ఉ.వే. శ్రీమాన్‌. డా కందాళ వేంకటాచార్యస్వామివారి కుటుంబము, 
శిష్యులు. 

ఈ యేడు తమ ఆచార్యస్వాముల తిరునక్ష్మత్రోత్సవ కైంకర్యాన్ని సార్వభౌమ 
వర్చస్మంగా, దివ్యవైభవసనాథంగా జరుపుకోగల సౌభాగ్యాన్ని పొందిన చరితార్థులు 


(xvii) 


శ్రీమాన్‌ నాగులకొండ వేంకటరామానుజయ్యగారు. వీరు వాధూల వేంకటాచార్య 
పాదరేఖామయులు. 'ఛాయేవానుసరన్‌ గురుమ్‌” అన్నట్టుగా అనారతమాచార్యుల 
వెన్నంటియుండి పరిపూర్ణమయిన వారి అనుగ్రహానికి పాత్రమైనవారు. సమక్షంలో 
అనునయిస్తూ పరోక్షంలో “తిరిగిచూస్తే తిరుమణి తోడు” అనదగినవారు విజయనగరం 
త్రెవర్ణికరామానుజకూటంలోనే ఎవరూ లేరు. ఇది నిశ్చప్రచం. వారిలో తలమానికముగా 
పరోక్షంలోనూ ఆచార్యకుటుంబాన్ని పరిచరిస్తూ, ఆచార్యదుహిత చి.సౌ. జానకిపట్ల 
ఆచార్యప్రపత్తిని ప్రకటించుకొంటూ, ఆచార్యసేవే తమకు ప్రాప్యముగా భావిస్తూన్న 
చరమపర్వనిష్టులు శ్రీమాన్‌ ఎన్‌. వి. రామానుజయ్యగారు. ఈయేటి వేంకటాచార్యస్వామి 
తిరునక్షత్రాంగమయిన ఆచార్యవరివస్యను తమ ప్రీతికృతకైంకర్యముగా తాము 
కావించుకొంటూ, ఆసందర్భంగా ఈ చతుఃశ్లోకీ శ్రీకోశాన్ని సత్సంప్రదాయమధుకోశంగా 
ఆచార్యహృదయోల్లాసంకోసం భాగవతగోష్షికి సమర్పించుకొంటున్నారు. ధన్యులు. 
వారిపై, వారి కుటుంబంపై ఆచార్యకటాక్షం పరిపూర్ణంగా సదా ప్రసరించాలని, 
ఆయురారోగ్యభాగ్యాలతో వారు. ఇతోధికకైంకర్యశ్రీవల్లభులుగా విలసిల్లేటట్లు 
దివ్యదంపతులు కటాక్షించాలనీ కోరుకుంటున్నాను. 
ఈ చతుఃళ్లోకీ వ్యాఖ్యాశ్రీకో శం నంప్రదాయవరులను మధంకోశంగా 
తనియింపగలదని విశ్వసిస్తున్నాను. 
ఇట్లు నివేదించు 
భాగవతవిధేయుడు 
శ్రీరామచం ద్రాచార్య 


(x) 


ప్రయత్నాని నిరసించి, పరమాత్మయందే ఉపాయత్వాన్ని నిష్కర్షించింది. కనుక 
ఉపాయత్వం పరమాత్మయందే అని - తెన్నాచార్య సంప్రదాయం. వడమాచార్య 
సంప్రదాయం దీన్ని అంగీకరింపదు. 

విష్ణుపురాణంలో “విముక్తిఫలదాయినీ”, “సంసారారవతారిణీ” అని సాక్షాత్తు 
అమ్మకు ఉపాయత్వం చెప్పబడింది. అగ్నిషోములకు ఇద్దరకు హవిస్సునుద్దేశించి 
ఏకదేవతాత్వం ఎలా ఉన్నదో అలాగే లక్ష్మీనారాయణులిద్దరియందు ఏకశేషిత్వంలాగా 
ఉపాయత్వం ఉంది. ఇక, అవతారంలో కేవలం దుఃఖాభినయంమాత్రమే. అది 
భగవంతునికికూడా సమానమే. కనుక, భగవంతునికిలా లక్ష్మికీ ఉపాయత్వం ఉందని 
వడమాచార్యసంప్రదాయం. ఇలా సంప్రదాయభేదాలు ఉన్నా ఇవన్నీ శ్రీవైష్ణవానికి 
వైయర్థ్యాన్ని ఎంతమాత్రం కలిగించేవి కావని, ఇవి కేవలం సమన్వయంలో విభేధాలేనని 
శ్రీమన్నిగమాన్తదేశికులే స్వయంగా నంవ్రదాయపరిశుద్ధిలో ఉద్దోషించారు. 
“శ్రీభాష్యకారరుడైయ శిష్యసంప్రదాయజ్లళిల్‌ ఒన్టిలుమ్‌ అర్థవిరోధ మిల్లై. వాక్యయోజనా 
భేదముళ్లదు” - శ్రభాష్యకారుల శిష్యులలో ఉన్న సంప్రదాయఖేదాల్లో అర్థగతంగా 
విరోధం ఎంత మాత్రంలేదు. వాక్యాలను అన్వయించుకోవడంలో మాత్రమే భేదం 
ఉంది అని, అందువల్ల వడమాచార్యసంప్రదాయానికి మూలంగా భావింపబడే శ్రీదేశికుల 
గంథాలనుంచి శ్రీమణవాళమహామునులు అక్కడక్కడ ప్రమాణంగా ఉట్టంకించడం 
గమనింపవచ్చు. ముముక్షుప్పడి వ్యాఖ్యానంలో ఆచార్యలక్షణాన్ని నిర్వచించేటప్పుడు 
“సద్చుద్ధిః సాధుసేవీ” ఇత్యాదిగా న్యాసవింశతిలో శ్రీమన్నిగమాన్తదేశికులనుగ్రహించిన 
శ్లోకాన్ని ప్రమాణంగా ఉట్టంకించారు. అయితే, ఆధునికులైన సంప్రదాయనిరతులు 
స్వస్వసంప్రదాయదురభినివేశంతో దేశికులుట్టంకించిన అభిప్రాయాలను అన్యథాకరించి 
వివరించడం, సమయం దొరికినప్పుడల్లా సంప్రదాయభేదాన్ని ఎత్తి చూపి విమర్శించడం 
పనిగా పెట్టుకొని రెండుసంప్రదాయాలకు దూరాన్ని పెంచ యత్నించడం శోచనీయం. 
నిక్షేపరక్షలోని- 

ప్రాయః ప్రపదనే పుంసాం పౌనఃపున్యం నివారయన్‌ । 
హస్తః శ్రీరంగభర్తుర్మామ్‌ అవ్యాదభయముద్రితః ॥ 

అని నిగమాన్తదేశికులు కటాక్షంచిన శ్లోకంలో “ప్రపదనే పౌనఃపున్యం నివారయన్‌ అని 
స్పష్టంగా ఉన్న అంశాన్ని స్వాభిమతసంప్రదాయార్థానుగుణంగా అన్వయించడానికి 
పెద్దలు పడిన పాట్లు వారి దురఖినివేశాన్నే స్పష్టపరుస్తాయి. ఇలాగే లక్ష్మీవిభుత్వాదులు 
దేశికులకు పూర్వులైన ఆచార్యులకుకూడా సమ్మతాలేనని నిరూపించడానికి దేశికవ్యాఖ్యా 
సంపాదకులు ఉద్యమించి వాత్స్యవరద గురువులుకూడా తమ ప్రపన్నపారిజాతంలో 
లక్ష్మీవిభుత్వాదులను ప్రమాణవపురస్వరంగా నిరూపించారని పేర్కొనడం కేవలం 


(xxi) 


స్వమతాభినివేశం తప్ప వస్తుతత్త్వం కాదు. ఇలాంటివి ఆధునికకాలంలో ఎన్నో 
జరుగుతూ ఉన్నా పూర్వాచార్యులకుమాత్రం ఇప్పటి ఈ దురభివేశం లేదనే చెప్పాలి. 
కనుకనే, చతుఃశ్లోకీ వ్యాఖ్యానంలో లకీ స్వరూపాది విషయకంగా ఐదు పక్షాలు 
ఉపక్షేపించి- ఐదు పక్షాల్లోనూ ఇదే ప్రమాణమని నిశ్చయింపక- కేచిత్‌, “అపరే”, 
“అన్యే” ఇత్యాదిగా ఆయా పక్షాలు పేర్కొని - “పంచస్వేతేషు పక్షేషు కళ్చిదేకః 
ప్రమాణవాన్‌”- అని అంటూ, ఈ పక్షాలన్నీ ఉపస్థాపనం చేసి విచారించడంలోని 
పరమతాత్సర్యం-లక్ష్మీదే వికి నారాయణునితో ఆనురూప్యంతోకూడిన సంబంధం 
ఉన్నదని చెప్పడమేనని నిష్మర్షించారు. 
అత్ర స్వామిత్వ సౌలభ్యఫలదత్వఫలత్వతః | 
అనురూప్యేణ సంబంధః శ్రీపతౌ దర్శితః (శ్రియః ॥ 
స్యామిత్వం, సౌలభ్యం, ఫలదత్వం, ఫలత్వం - అనే అంశాలతో సాంప్రదాయిక 
భేదాలున్నప్పటి కీ, వాటిని నిర్మత్సరంగా తెలిసికోవడంలో మనకు ఎలాంటి 
అభ్యంతరమూ ఉండనక్కరలేదు. ఈ దృష్టితోనే పెద్దల వ్యాఖ్యానాలు ఏకటత్ర చేర్చి, 
వాటిలోని సారాన్ని తెలుగులో శ్రీమాన్‌ శింగరాచార్యస్వామివారిద్వారా లోకానికి 
అందింపజేస్తున్న ఈ ప్రయత్నం సర్వథా అభినందనీయం. బహుగ్రంథకర్తలైన స్వామివారు 
ఈ (ప్రస్తుత బాధ్యతనుకూడా చాలా సమర్థతతో నిర్వహించి కృతకృత్యులైనారు. 
లక్ష్మీ విభుత్వాదివిషయాలలో ఉన్న సాంప్రదాయకభేదాలనుకూడా చాలా విశదంగా 
పాఠకులముందు వ్యాఖ్యాత్రభిప్రాయంగా ఆవిష్కరించి, మహోపకారం చేశారు. 
పాఠకలోకం మనస్వామికి కృతజ్ఞతాబద్ధమై ఉంటుంది. ముఖ్యంగా, నాయనార్‌ 
ఆళ్ళాన్‌పిళ్ళె వ్యాఖ్యను ఆధారంగా చేసికొనే శ్రీమాన్‌ సింగరాచార్యస్వామివారి వివరణం 
సాగింది. కనుక, తెలుగు వివరణలో చూపిన పూర్వపక్ష సిద్ధాన్తాభిప్రాయాలన్నీ నాయనార్‌ 
ఆచ్చాన్‌పిళ్ళె స్వామివేనని మనం భావించవచ్చు. ఈ అపూర్వవ్యాఖ్యాసంకలనాన్ని 
ప్రతిఒక్కరు అనర్హనిధిగా దగ్గర ఉంచుకొనవలసిన అవసరం ఎంతైనా ఉంది. వీటిని 
ఏకత్రితంగా వెలికిదీసికొనిరావడానికి ఆర్థికసహకారాన్ని ఉదారంగా చేసిన శ్రీమాన్‌ 
ఎన్‌.వి. రామానుజయ్యగారికి అనేక మంగళాశాసనాలు. ప్రోత్సాహకులు శ్రీమతి జానకి, 
హరిప్రియ ప్రభృతులకు హార్జాఖినందనాలు. 
ఇట్లు 
సముద్రాల రంగరామానుజాచార్యులు 


(xxiv) 


“కడలై కుళప్పడియిలే మడుత్తాప్పోలే” అన్నట్లు సంగ్రహించి పలికారు. ఈ శ్లోకాలలో 
ఇమిడి ఉన్న విశేషాలను సుసూక్ష్మమతిని కలపెద్దలు దర్శించాలే తప్ప, మాదృశులైన 
సామాన్యులకు గోచరించవు. 


శ్రీయామునుల స్తోత్రరత్నం పరమపదనాథునిగూర్చి అనుగ్రహింపబడిందనే 
విషయం ఆ స్తుతిని సేవించిన వెంటనే తోస్తుంది. అయితే ఈ స్తుతిలోని “కులధనం 
కులదైవతం తతొ” ఇత్యాది ప్రయోగస్వారస్యాన్నిబట్టి ఇది శ్రీరంగంలోని శ్రీరంగనాథుని 
అర్పామూర్తిని గూర్చి అనుగ్రహింపబడిందని చెప్పవచ్చునని పెద్దల నిర్వాహం. ఇదేరీతిలో 
శ్రీయామునులు చతుఃశ్లోకిని మహాలక్ష్మినిగూర్చి అనుగ్రహించారని స్పష్టపడినా, దీనిని 
శ్రీరంగంలోని శ్రీరంగనాయకి అర్పామూర్తిని ఉద్దేశించి రచించారని చెప్పవవచ్చు. 
భగవద్భాష్యకారుల “భగవన్నారాయణాభిమతానురూప” అనే గద్యం, కూరేశుల శ్రీస్తవం, 
పరాశరభట్టర్‌ శ్రీగుణరత్నకోశం-ఇవన్నీ శ్రీరంగనాయకినిగూర్చి రచింపబడినవనే అంశం 
అందథికీ తెలిసినదేకదా! పరమపదనాథునకు ప్రతిరూపంగా శ్రీరంగనాయకి 
సంభావింపబడుతున్నది. “ఈషత్‌ త్వత్‌ కరుణా” ఇత్యాది శ్లోకంలో యామునులు 
అనుసంధించిన పౌరాణిక వృత్తాంతాన్ని కూరేశులు, భట్టర్‌ శ్రీరంగనాయకి విషయంగా 
అనుసంధించడంకూడా గమనార్హం. 


ఈ స్తుతికి “కాంతాచతుఃశ్లోకీ”, “కాంతాస్తోత్రమ్‌” అనే వ్యవహారాలుకూడా ఉన్నవి. 
“అతిమానుషస్తవం, జితంతే స్తోత్రం” - అనే పేర్లలోవలె స్తుతిలలోని మొదటి పదంతో 
వ్యవహరిస్తే “కాంతచతుఃశ్లోకీ”, “కాంతస్తోత్రమ్‌” అనే వ్యవహారాలు ఉండాలి. 
వ్యాకరణపక్రియానుసారమైనా కాంతశబ్దం సాపేక్షపదం కనుక “కాంతచతుఃశ్లోకీ”, 
“కాంత స్తోత్రమ్‌” అనే ఉండాలి. ప్రాయశః “గోదాచతుఃశ్లోకీ” వంటి వ్యవహారాలలోవలెనే 
వాడుకలో పై వ్యవహారాలు వచ్చివుండవచ్చునని కొందరు పెద్దలు భావించారు. 
“కాంతా”శబ్బాన్ని వ్యస్తంగా, విశేషణపదంగా (గ్రహించి అన్వయించవచ్చునేమో! అని 
మహామహోపాధ్యాయ ఉ.వే. శ్రీమాన్‌ రఘునాథాచార్యస్వామివారు అనుగ్రహించారు. 
పలు ముద్రితగ్రంథాలలో మాత్రం “చతుఃశ్లోకీ” అని మాత్రమే ఉండడం కూడా 
గమనించతగినది. 

“రాజరాజో9_ ఖిలస్యాస్య విశ్వస్య పరమేశ్వరః, కాంతస్య” అని లక్ష్మీతంత్రం 
భగవానుని కాంతశబ్దంతో పేర్కొంది. “నమామి కమలాం కాంతామ్‌” అని లక్ష్యష్టోత్తర 
శతనామస్తోత్రం “కాంతా” శబ్దంతో లక్ష్మిని నిర్దేశించింది. అందువల్ల ఈ రెండు 
పదాలు దివ్యదంపతుల నామాలుగా గ్రహించినపుడు “కాంతా స్తోత్రమ్‌, కాంతాచతుః 
శ్లోకీ” అనే వ్యవహారాలు పొసగుతాయి అని కొందజు వివరించారు. అంతేగాక, ఈ 


(xxv) 


చతుఃశ్లోకిలోనే “అరవిందలోచనమనఃకాంతా” అనే ప్రయోగాన్నిబట్టి “జితం తే” అని 
ప్రారంభమయ్యే స్తుతిని తంత్రేణ “జితంతాస్తోత్రమ్‌” అని వ్యవహరించినట్లే, దీనినికూడా 
“కాంతాస్తోత్రమ్‌” అని వ్యవహరించవచ్చునని ఉ.వే. శ్రీమాన్‌ రంగరామానుజాచార్య 
స్వామివారు అభిప్రాయపడ్డారు. 


ఈస్తుతి నాల్గు శ్లోకాలను కల్గి ఉండడంలోని విశేషాన్ని గమనించినపుడు ఈ 
క్రింది విశేషాలను చెప్పవచ్చు. వేదాంతాలలో ప్రతిపాదింపబడ్డ బ్రహ్మతత్వాన్నిగూర్చి 
వివరించే బ్రహ్మసూత్రాలు నాల్గు అధ్యాయాలుగా విభాగింపబడ్డాయి. “కారణత్వ 
మబాధ్యత్వ ముపాయత్వ ముపేయతా” అని చెప్పబడ్డ రీతిలో ఇవి క్రమంగా 
లక్ష్మీవిశిష్టుదైన పరమాత్మయొక్క కారణత్వాన్ని, ఆబాధ్యత్వాన్ని ఉపాయత్వాన్ని, 
ఉపేయత్వాన్ని తెలుపుతున్నవి. ఈ విషయాన్ని దేశికులు తమ చతుఃళ్లోకీ 
భాష్యప్రారంభంలోని “స్వశేషాశేషార్గో నిరవధికనిర్భాధమహిమా ఫలానాం దాతా యః 
ఫల మపి శారీరక మితః” ఇత్యాది ప్రార్థనాశ్లోకంలో ప్రకారాన్తరేణ ప్రస్తావిస్తూ, పరమాత్మ 
యొక్క సర్వశేషిత్వం -అంతులేని, అద్దులేని మహిమ -ఫలప్రదాతృత్వం -ఫలరూపియై 
ఉండడం అనే నాల్గు అంశాలు శారీరకమీమాంసలోని నాల్గు అధ్యాయాలలో 
ప్రతిపాదితాలు అన్నారు. ఈ విధంగా పరమాత్మకు చెప్పబడ్డ నాల్గు అంశాలతో 
లక్ష్మీదేవికి ఉండే అవినాభావసంబంధాన్ని దేశికులు “శ్రియం తత్‌ సధ్రీచీమ్‌” అని 
సూచించారు. చతుఃశ్లోకిలోని నాల్లు శ్లోకాలు పై నాల్గు అంశాలను క్రమంలో 
తెలుపుతున్నాయి అని చెప్పవచ్చు. మొదటి శ్లోకంలో “ఫణిపతిః శయ్యా . . .త్వద్దాస 
దాసీగణః” ఇత్యాదిగా లక్ష్మియొక్క స్వశేషాశేషార్థత్వం, రెండవశ్లోకంలో “యస్యా స్తే 
మహిమానం - నిత్యానుకూలం స్వతః” ఇత్యాదిగా నిరవధికనిర్భాధమహిమ, 
“ఈషత్త్వత్‌. . . ” ఇత్యాది మూడవ శ్లోకంలో “అరవిందలోచనమనఃకాన్తాప్రసాదాదృతే” 
ఇత్యాదిగా పురుషకార రూపమైన ఉపాయత్వం, నాల్గవ శ్లోకంలో “యాన్యన్యాని. . . 
గాధోపగూధాని తే” అని పలుకడంద్వారా లక్ష్మియొక్క ఉపేయత్వం - తెలుపబడినవి 
అన్నది సుస్పష్టం. 

“అక ఇప్పడి శ్లోకత్రయత్తాలుమ్‌ ప్రకృతియాన శ్రీ శబ్దార్థత్తె అనుసన్టిత్తు, అనంతరమ్‌ 
ప్రత్యయమాన మతుప్పిన్‌ అర్థత్తె అరుళిచ్చెయ్‌వతాక తిరువుళ్ళమ్‌ పీ” అని 
నాయనార్‌ ఆచ్చాన్‌పిళ్ళె నాల్గవ శ్లోక వ్యాఖ్యానావతారికలో అనడంవల్ల మొదటి మూడు 
శ్లోకాలు శ్రీశబ్దార్ధవివరణమని, నాల్గవ శ్లోకం ప్రత్యయమైన “మతుప్‌” యొక్క అర్థం 
అని చెప్పవచ్చు. అదే విధంగా మొదటి శ్లోకంలో లక్ష్మీదేవి పరత్వం, రెండవ శ్లోకంలో 
సౌలభ్యం, మూడవ శ్లోకంలో పురుషకారం, నాల్గవ శ్లోకంలో ఉపేయత్వం 
చెప్పబడ్డాయని కూడా వ్యాఖ్యలలో వివరింపబడింది. 


(xxviii) 


వ్యాఖ్యానించడాన్ని పేర్కొనవచ్చు. నాయనార్‌కూడా దేశికులవలెనే తమ చతుః 
శ్లోకీ వ్యాఖ్యలో పిరాట్టినిగూర్చి అంతకు ముందు ఉన్న పలువురి ఆచార్యుల 
అభిప్రాయాలను పేర్మాని, వాటి సామంజస్యాన్ని పరిశీలించారు. వీరి వాక్యవిన్న్యాసం 
కూడా అ«కియమణవాళప్పెరుమాళ్‌నాయనార్‌ అను[గ్రపాంచిన ఆచార్య 
హృదయగ్రంథాన్ని పలు చోట్ల తలపిస్తుంది. శ్లోకంలోని పలు పదాలను ప్రత్యేకంగాను, 
కలిపి ముందు వెనుకలలో అన్వయించి అర్థవిశేషాలను ప్రదర్శించే తీరు పెరియవాచ్చాన్‌ 
పిళ్ళా తనిశ్లోకివ్యాఖ్యను స్మరింపజేస్తుంది. ఈ విధంగా నాయనార్‌ ఆచ్చాన్‌ పిళ్ళై వ్యాఖ్య 
వారికి ముందున్న పూర్వాచార్యుల వ్యాఖ్యలలోని లక్షణాలను అన్నిటినీ సంతరించుకొన్నది 
- అనడం సముచితం. దేశికవ్యాఖ్యలోవలె ఇందులో కూడా ప్రమాణబాహుళ్యం 
గోచరించడం ఇంకో విశేషం. 


చతుఃశ్లోకీప్రమేయాన్నిగూర్చి వివరిస్తూ నాయనార్‌ ఆచ్చాన్‌ పిళ్ళై ప్రారంభంలో 
చివరలోకూడా ప్రకృతస్తుతి శీక్షావల్లిలోని “మాతృదేవో భవ” అనే వాక్యార్థాన్ని 
వివరిస్తున్నదని అన్నారు. పూర్వాచార్య స్తోత్రాలన్నీ ద్వయార్థ ప్రతిపాదకాలు అనే క్రమాన్ని 
నాల్గవశ్లోకం వ్యాఖ్యానించిన తరువాత వివరించారు. 


తెలుగులివిలో ముద్రించబడిన ఈ వ్యాఖ్యాన ప్రతిలో ద్రావిడ లివిలో 
ముద్రింపబడిన ప్రతిలో కంటే కొన్నిచోట్ల అధికపాఠాలు, పాఠాంతరాలు కన్పిస్తున్నవి. 
ద్రావిడప్రతిలోకూడా కొన్ని సందర్భాలలో పాఠాంతరాలు చూపబడ్డాయి. 


శ్రీవేదాంతదేశిక సంస్కృతవ్యాఖ్య :- శతాధికగ్రంథకర్తలు, సర్వతంత్రస్వతంత్ర- 
కవితార్శికకేసరి, వేదాంతాచార్య-మొదలైన సార్థక విరుదాలతో వ్యవహరింపబడే వేదాంత 
దేశికులు యామునుల చతుఃశ్లోకికి, స్తోత్రరత్నానికి సంన్మృతంలో అత్యంత 
ప్రామాణికమైన, యుక్తిసహం అయిన వ్యాఖ్యలను కృపజేశారు. వీరు తిరుమల 
వేంకటేశ్వరుని ఆలయంలో గల గంటయొక్క అంశతో అవతరించారని ప్రసిద్ధి. 
కన్యామాసంలో వేంకటేశ్వరుని నక్షత్రం అయిన (శవణంలో అవతరించిన వీరికి 
తల్లిదండ్రులు తోతాద్ర్యంబ అనంతసూరి. వేంకటేశ్వరుని పేరుతోనే వేంకటనాథులని 
నామకరణాన్ని చేశారు. సంస్కృత -ద్రావిడ-ప్రాకృత -మణిప్రవాళభాషలలో వీరు 
వెలయించిన వందకు మించిన కావ్య-నాటక-గద్య- దండకాది వివిధ ప్రక్రియలోని 
గంధాలు వీరి అసాధారణ(వతిభాపాండి త్యాలకు నున్ఫిర ధ్వజవతాకలు. 
అత్యంతగహనాలైన, కఠినాలైన శాస్రీయవిషయాలను సైతం మృదుమధురఫణితిలో 
శ్లోకరూపంలో కూర్చగల శక్తిసామర్థ్యాలు వీరికే సొంతం. వీరి చతుఃశ్లోకీవ్యాఖ్య సుమారు 
నూజు సంవత్సారాలకు ముందుగానే తెలుగులివిలో ముద్రింవబడింది. ఆ 
తరువాతకూడా పలుమార్లు దేవనాగరిలిపిలో ముద్రింపబడింది. ఇటీవలి కాలంలో 


(xxix) 


1969 ప్రాంతంలో మద్రాస్‌ నగరంలోని $Sri Vedanta Desika Seventh 
Centenary Trust వారిద్వారా మహామహోపాధ్యాయ, ఉ.వే. శ్రీమాన్‌ శేట్టలూరి 
శ్రీవత్సాంకాచార్యస్వామి వారి నంపాదకత్వంలో వారి వీరికతో స్తోత్రరత్న 
గద్యత్రయభాష్యాలతో పాటు ముద్రింపబడింది. ప్రకృతం ముద్రింపబడే దేశికవ్యాఖ్య 
ఈ సంస్కరణను ఆధారంగా చేసికొన్నది. 


శ్రీదేశికుల భాప్యశైలి చాలా శాస్రీయమైనది. విషయగాంభీర్యాన్ని కల్గినది. పలు 
చోట్ల దేశికుల వ్యాఖ్య - నాయనార్‌ ఆచ్చాన్‌పిళ్ళె వ్యాఖ్యల మధ్య సామ్యం గోచరించినా, 
ఎన్నో అపూర్వవిషయాలు దేశికవ్యాఖ్యలో చర్చించబడ్డాయి. ఉదాహరణకు లక్ష్మీసహస్ర 
నామంలోని “నిస్సంకల్పా నిరాశ్రయా” అనే నామాల అర్థవిచారం మొదటి శ్లోకవ్యాఖ్యలో 
చేయబడింది. “శ్రద్ధయా దేవో దేవత్వ మశ్చుత” అనే శ్రుతి ద్వారా తోచే భగవానుని 
పత్స్యధీనోత్కర్షత్వాన్నిగూర్చి విపులంగా రెండవ శ్లోకవ్యాఖ్యలో చర్చించబడింది. అదే 
రీతిలో నాల్గవ శ్లోకవ్యాఖ్య చివర పిరాట్టిని గూర్చిన అయిదు పక్షాల వివరం 
తెలుపబడింది. ఇటువంటి ఎన్నో గంభీర -గహనాలైన అంశాలు ఈ వ్యాఖ్యలో 
శాస్త్రీయమైన రీతిలో చర్చించబడ్డాయి. చివరిలో చతుఃజ్లోకి ద్వయమంత్రార్థ ప్రతిపాదకం 
అని కూడా సూచింపబడింది. 


చతంఃశ్లోకికి గల ఈ మూడు వ్యాఖ్యానాలను పరిశీలించి చూచేవారికి 
పెరియవాచ్చాన్‌ పిళ్ళై, వారి కుమారులైన నాయనార్‌ ఆచ్చాన్‌ పిళ్ళె అనుగ్రహించిన 
మణిప్రవాళ వ్యాఖ్యానాలు రెండూ ప్రాచీనాలు అని, దేశికుల సంస్కృతవ్యాఖ్య తరువాత 
అను[గ్రపాంవబడింది అని తెలున్తుంది. అంతేకాక, దేశికులు ఈ రెండు 
వ్యాఖ్యలను- ప్రత్యేకించి నాయనార్‌ ఆచ్చాన్‌ పిళ్ళై రచించిన విస్తృతవ్యాఖ్యను పలు 
చోట్ల స్పృశిస్తూ, కొన్నిచోట్ల తమ అభిప్రాయభేదాన్ని వ్యక్తం చేస్తూ రచించారు - అనే 
విషయంకూడా స్ఫుటం అవుతుంది. దీనికి ఉదావారణంగా ఒక అంశం 
ప్రస్తావింపబడుతున్నది. “ఈషత్‌ త్వత్‌” అనే మూడవశ్లోకానికి గల వ్యాఖ్యలోని 
మొదటిభాగంలో పిరాట్టికి జగత్మారణత్వంలో ఉండే అన్వయం వివరింపబడుతున్నది 
అని పెరియవాచ్చాన్‌పిళ్ళె, నాయనార్‌ ఆచ్చాన్‌ పిళ్ళై నిర్వహించగా, దీనిని శ్రీదేశికులు 
“అత్ర ప్రళయాదికం వివక్షిత మితి కేచిత్‌” (ఇక్కడ ప్రళయాదులలో పిరాట్టికిగల 
అన్వయం చెప్పబడుతున్నది అని కొందటు వ్యాఖ్యానించారు) అని అనుగ్రహించారు. 
ఈ రీతిలో ఇంకా చాలా ఉదాహరణాలను చూపవచ్చు. శ్రీదేశికులు తమ స్తోత్రరత్న 
భాష్యంలో నాయనారాచ్చాన్‌ పిళ్ళ వ్యాఖ్యను పలు చోట్ల స్పృశిస్తూ, కొన్నిచోట్ల 
అభిప్రాయవర్ణనను చేస్తూ, ఇంకా కొన్నిచోట్ల అభి ప్రాయభేదాన్ని ప్రదర్శించారనే విషయం 
నిశితపరిశీలనవల్ల వ్యక్తం అవుతుంది. 


(xxxii) 


“పద్మయోని రిదమ్‌” అనే మొదటి శ్లోకాన్ని “బ్రహ్మాదీనామ్‌” అనే రెండవ శ్లోకాన్ని 
దేశికుల కారికలుగా చూపడం పొరపాటు. ఇదికూడా శోధనీయమే. 


ఇపుడు ఇంకొక ఉదాహరణం. రెండవశ్లోక అవతారికలో నాయనార్‌ ఆచ్చాన్‌ 
విళ్ళె, మొదటి శ్లోకవ్యాఖ్యలో దేశికులు, విరాట్టి విషయంగా మతాంతరుల 
అభిప్రాయాలను ఖండించారు. ఇక్కడ దేశికులు నాయనార్‌ వ్యాఖ్యలోని పలు వాక్యాలను 
యథాతథంగా సంస్కృతీకరించారు. “ఇవ్విశేషకటాక్షమిల్లాదార్‌... సత్వాదివిశిష్ట 
భగవాన్‌తానే శ్రీ యెన్సదు, ప్రీరూపనిత్యవిగ్రహాంతరవిశిష్టమాన అవనే ఇవళెన్చదు....” 
అనే రీతిలో నాయనార్‌వ్యాఖ్య సాగింది. శ్రీదేశికుల సూక్తి-“యే సత్తాదివిశిష్టో భగవానేవ 
శ్రీ రితి వా, శ్రీరూపనిత్యవిగ్రహాంతరవిశిష్ట స్స ఏవేయ మితి వా....” అని ముద్రింపబడి 
ఉన్నది”. ఇక్కడ “సత్తాది”-“సత్వాది” అని “స్తీరూప-శ్రీరూప” అనే పాఠభేదాలలో 
ఏది సరి అయిన పాఠం అన్నది సుస్పష్టం. 

ఇంకొక సందర్భాన్నికూడా గమనించవచ్చు. మూడవశ్లోకంలోని “కర్షిచిత్‌” అనే 
పదాన్ని వివరించేటపుడు “ఇవళుడైెయ ప్రభావమ్‌ ఇన్హాదికళ్‌ప్రభావమోలే 
కాలభేదభేద్యమా యిరుక్కుమో? వెన్నిల్‌, అజ్లనన్థిక్కే ఏకరూపమాయిరుక్కు మెన్లిజార్‌” 
అనేది నాయనార్‌ ఆచ్చాన్‌ పిళ్ళె వ్యాఖ్యాసూక్తి. “ఈదృశస్య అస్యాః ప్రసాదస్య ఇంద్రాదీనా 
మివ కాలభేదభేద్యత్వం చ నాస్తీతి వ్యంజనాయ కర్షిచిత్‌ ఇత్యుక్తమ్‌” అనేది శ్రీదేశిక 
శ్రీసూక్తి. ఇక్కడ కూడా “ప్రభావ-ప్రసాద” అనే పాఠభేదాలలో ఏది యుక్తతరమన్నది 
సహృదయులే గ్రహిస్తారు. 

ఇదే రీతిలో, శ్రీదేశికుల భాష్యాన్నిబట్టి ముద్రితప్రతులలోని నాయనార్‌భాష్యంలో 
నంన్మరించవలనిన పాఠాలుకూడా కొన్ని ఉన్నాయి. మూడవశళ్లోకంలో - 
“కాంతాప్రసాదాత్‌” అనే సూక్తిని వివరించేటపుడు “ప్రసాదాత్‌-కృపావిశేషాదితి యావత్‌. 
అస్యాః క్వచిదవి నిగ్రవోనంభవేన తన్నివృత్తిరూవప్రసాదాయోగాత్‌” 
(ప్రసాదాత్‌-దయావిశేషంవల్ల - అని భావం. ఈమెకు ఎక్కడాకూడా నిగ్రహం లేదు. 
కనుక నిగ్రహనివృత్తిరూపం అయిన ప్రసాదం కూడదు కనుక) అనేది దేశికభాష్యం. 
దీనికి మూలం అయిన నాయనార్‌ వ్యాఖ్యానంలో -*(ప్రసాదాత్‌) -దయావి శేషత్తాలే. 
అనుగ్రహైకస్వభావైయాన ఇవళుక్కు ఓరిదత్తిలుమ్‌ నిగ్రహమ్‌ సంభవియామైయాలే, 
తన్నివృత్తిరూప ప్రసాదయోగత్తాలొ శయ వెన్లె” అనే పాఠం కన్పడుతున్నది. దీనిని 
పరిశీలిస్తే అర్థరహితంగా తోస్తున్నది. శ్రీదేశికుల సంస్కృతీకరణనుబట్టి చూస్తే 
“ప్రసాదాయోగత్తాల్‌” అన్నది శుద్ధపాఠం అనేది స్పష్టం. అయినా ఈ వాక్యం 
అనన్వితంగానే ఉన్నది. “అను(గహైకస్వరూ పైయాన ఇవళుక్కు ఓరిడత్తిలుమ్‌ నిగ్రహమ్‌ 
నంభవియామైయాలే తన్నివృత్తిరూవవ్రసాదాయోగత్తాల్‌ దయావిశేషరూవ 


(xxxiii) 


ప్రసాదత్తాలొ శియ-ఎన్లె” అని గాని, ఈ అర్థాన్ని ఇచ్చే వేజే పదాలుగల వాక్యంగా 
కాని ఇది ఉండి ఉండాలి. పెద్దలే దీనిని సంస్కరించాలి. 


ఇదే రీతిలో ఇంకొక అంశం. నాల్గవళ్లోకంలో “మూర్తమ్‌” అనేచోట 
వివరించేటపుడు- “మూర్తమ్‌ -స్పర్శరూపాదియుక్తం, పరమపదపర్యంకాదిదేశపరిచ్చిన్నం 
చ ఇత్యర్థః” -అన్నది దేశికుల భాష్యం. దీనికి మూలం అయిన నాయనార్‌ 
వ్యాఖ్యలో -“(మూర్తమ్‌) -స్పర్శరూపాదిగుణబ్లళోడే కూడి పరమ పర్యంతాదిదేశపరిచ్చిన్న 
విగ్రహమాయిరుక్కె” అనే పాఠం ముద్రితం. ఇక్కడ “పర్యంకాది” అన్నదే “పర్యంతాది”గా 
మాథింది అన్నది స్పష్టం. 

మటౌక ఉదాహరణను గమనించవచ్చు. నాల్గవశ్లోకంలోనే “యథాసుఖమ్‌” అనే 
పదాన్ని వివరిస్తూ దేశికులు “యథాసుఖమ్‌- మనుష్యాదిసజాతీయావతార దశాయామపి 
అస్య స్వాభావికసుఖాదినివృత్తిః దుఃఖం వా నాస్తీతి భావి అని అనుగ్రహించారు. 
నాయనార్‌ వ్యాఖ్యలో -“(యథాసుఖమ్‌) -మనువ్యన జాతీయనాయ్‌ అవతరిత్త 
దశైయిలుమ్‌ స్వాభావికసుఖాదివృత్తి యెన్న దుఃఖభాక్త్వ మెన్న-ఇవై ఇన్థిక్కే” అని 
మార్చి ముద్రింపబడింది. ఇక్కడ “సుఖాదినివృత్తి” అన్నదే శుద్ధపాఠం-అనే విషయం 
రెండు వ్యాఖ్యలను గమనిస్తే స్పష్టమవుతుంది. 


ఈ రీతిలో లేఖక(వ్రమాదాలవల్ల ఏర్పడ్డ వలు టప్రామాదిక పాఠాలు 
ప్రాచీనలిఖితముద్రిత ప్రతులలో దాగి ఉన్నాయి. వీటిని తగిన యుక్తులను, ప్రమాణాలను 
చూపి సంస్కరించడంలో విప్రత్తిలేదు కదా! ఇంకో రెండు ఉదాహరణలను గమనించండి. 
మొదటి శ్లోకంలోని “దయాం తే విదన్‌ అనే పదాలను వివరించే దేశికవ్యాఖ్యలో 
“అష్టోత్తర, సహ(స్రనామసుచ పఠ్యతే-కరుణాం వేదమాతరమ్‌-ఇతి” అనే పాఠం 
ఉన్నది.కాని “కరుణాం వేదమాతరమ్‌” అని సహస్రనామంలో లేదు. ఇది అష్టోత్తర 
శతనామస్తోత్రంలో ఉన్నది. అందువల్ల “అష్టోత్తరశతనామసు” అని సంస్కరించాలి. 
ఇదే రీతిలో నాయనార్‌వ్యాఖ్యలోకూడా మూడవ శ్లోకంలో “శ్రేయ” అనే పదాన్ని 
వివరించేటపుడు “(శ్రేయః) -శ్రేషఘ్రమసుఖమ్‌. తత్సాధనసుకృతవిశేష మాకవుమామ్‌. 
“శేయసీ సుకృతం విషయః ఎన్టిటే” అనే పాఠం ఉన్నది. ఇందులో “విషయః*ి” అన్నది 
అశుద్ధపాఠం అని చూడగానే తెలుస్తుంది. ఇదే సందర్భంలోని దేశికుల వ్యాఖ్యను 
గమనిస్తే-“(శ్రేయః) - శ్రేష్టం సుఖం. తత్సాధనం వా. పుణ్యశ్రేయసీ సుకృతం వృషః- 
ఇతి హి పఠంతి” అనే సంస్కృతీకరణం కన్పిస్తుంది. “అందువల్ల “విషయః” అన్నచోట్ల 
“వృషఃొ అన్నది శుద్ధపాఠం. 


పై ఉదాహరణలను గమనించినపుడు ఇంకొక విషయంకూడా సువ్యక్తం కాగలదు. 
శ్రీదేశికులు వలు సనందర్భా లలో నాయనార్‌ అచ్చాన్‌వి ళ్ళ వ్యాఖ్యను 


(xxxvi) 


స్వరూపం భగవానుని స్వరూపంతో అనురూపంగా ఉంటుంది - అని ఇక్కడ చెప్పడం 
స్తుతి కావచ్చునుకదా!” అని చెప్పాలని చూస్తే, ఆ విధంగా అనురూపంగా ఉండడం 
అంటే ఏమి? అనే ప్రశ్న తలెత్తుతుంది, పిరాట్టి స్వరూపం అణువు కనుక విభువైన 
భగవత్స్వరూపానికి అనురూపంగా లేకపోయినా, స్వతంత్రశేషి అయిన స్వామికి 
పరతంత్రమై, అతనికి శేషభూతం అయిన సంపదగా ఉంటూ అతనికి అతిశయాన్ని 
కల్గించడమే ఇక్కడ అనురూపంగా ఉండడం- అని చెప్పాలని చూస్తే, అంశం అన్ని 
చేతనాచేతనాలకు సాధారణం కనుక, ఈమెకు ఇది అసాధారణస్తుతి కాబోదు. 
పిరాట్టి-స్వామి అనాదికాలంగా సర్వజ్ఞత్వాదిగుణాలను కలవారు కనుక అదే 
అనురూప్యం-అని చెప్పదలచినట్లయితే, అదికూడా నిత్యసూరులకు సాధారణం కనుక, 
వారికి కూడా శేషిగా మొదటి శ్లోకంలో చెప్పబదే ఈమెకు ఇది విశిష్టస్తుతిగా 
పరిణమించదు. ఈ విధంగా సాధారణాలైన న్వభావాలను పురస్మరించుకొని 
స్తుతించవచ్చునని అంటే, భగవానునితో పాటు అందతికీ సాధారణంగా ఉండే ద్రవ్యత్వం, 
చేతనత్వం మొదలైనవానినిబట్టికూడా స్తుతించవచ్చునని సిద్ధిస్తుంది. అంతేకాక, 
“త్వయైతత్‌ విష్ణునా చాంబ! జగద్వ్యాప్తం చరాచరమ్‌” (విష్ణువు. 1-9-126) 
(తల్లీ! నీచేత, విష్ణువుచేత చరాచరం అయిన ఈ లోకం అంతా వ్యాపింపబడి ఉన్నది) 
అని మొదలైన వచనాల స్వారస్యంచేత వ్యక్తం అయే పిరాట్టియొక్క స్వరూపవిభుత్వాన్నిబట్టి 
భగవానుని స్వరూపంలో ఈమెకు అనురూపాన్ని చెప్పవచ్చునని అంటే, ఈమె 
జీవకోటిలోకి చేరుతుందా! లేక, ఈశ్వరకోటిలోనా? అని పరిశీలించినపుడు ఈమె 
జీవకోటిలోనికే చేరుతుందని ఏర్పడడంవల్ల అది కుదరదు. జీవకోటిలోనికి చేరినవారు 
అందరూ అణుస్వరూపాన్ని కలవారై ఉంటారుకదా! ఆ జీవులలోకి చేరిన పిరాట్టికి 
విభుత్వాన్ని అంగీకరిస్తే జీవలక్షణానికి అవ్యాప్తి, ఈశ్వరలక్షణానికి అతివ్యాప్తి-అనే 
దోషాలు సంప్రాప్తిస్తాయి. అందువల్ల. “యథా సర్వగతో విష్ణుః తథైవేయం ద్విజోత్తమ” 
(విష్ణు.పు. 1-8-17) (ద్విజోత్తమా! ఏ రీతిలో విష్ణువు సర్వవ్యాపియో, ఆ విధంగానే 
ఈమెకూడా అన్నిటినీ వ్యాపించినదై ఉంటుంది) అనే వ్యాప్తివచనం, “సౌమ్యాసౌమ్యైః 
జగద్రూపైః త్వయెతత్‌ దేవి! పూరితమ్‌” (విష్ణు.పు. 1-9-12) (దేవీ! అందమైనవి, 
అందం లేనివి అయిన నీరూపాలతో నీచే ఈలోకం అంతా వ్యాపించి ఉంటుంది) అని 
చెప్పినట్లు గ్రహించాలి. పిరాట్టిని ఈశ్వరకోటిలోనికి చేరిస్తే, ఆమె భగవానుని కంటే 
వేజయినది అని చెప్పినపుడు, అతడు నిస్సమాభ్యధికుడని చెప్పే వేదవాక్యాలతో విరోధం 
కల్గుతుంది. పిరాట్టి భగవానునికంటే వేజయినది కాదు - అని చెప్పినపుడు వీరిద్దరూ 
దంపతులు అని చెప్పడం - మొదలైన పలు అసంభావ్యాలు తోస్తాయి. “అనురూపరూప” 
అని చతుఃశ్లోకిలో చెప్పబడిన ఆనురూప్యం - అంటే, దంపతులమధ్య ఉండే పొందిక- 
అర్థరహితమే అవుతుంది. ఇద్దణూ అత్యంతం సములు అని చెప్పే పక్షం, ఇద్దరి 


(xxxvii) 


స్వరూపం ఒకటే అనే పక్షం నిరస్తపూర్వాలు. (పిరాట్టికి, భగవానునకు) భేదాన్ని-అభేదాన్ని 
ఏకత్ర అంగీకరించే భేదాభేదవాదం, అసత్యం అయిన భేదాభేదాలను అంగీకరించేవారి 
వాదం శ్రీభాష్యాది గ్రంథాలలో నిరసింపబడ్డాయి. అందువల్ల విశిష్టస్తుతి సిద్ధించడం 
కోసం, పిరాట్టి స్వరూపం భగవానుని స్వరూపానికి అనురూపం అయినది, దానితో 
గాఢోపగూఢంగా ఉన్నది - అని చెప్పడం అర్ధవంతం కావడం కోసం, నిరూపింపబడే 
భగవత్స్వరూపాన్ని, అతని స్వరూపాన్ని నిరూపించే పిరాట్టి స్వరూపం వ్యాపించి ఉన్నదిగా 
కావలసి ఉన్నది కనుక, అణుస్వరూపం అయిన లక్ష్మికి అఘటి తఘటనాశక్తితో 
సర్వవ్యాపి త్వం అంగీకరింపబడుతున్నది. దీని వివరాన్ని నాయనార్‌ ఆచ్చాన్‌పిళ్ళె 
వ్యాఖ్యలో గమనించవచ్చు. దీనికి సమాధానం చెప్పే ప్రయత్నంలో శ్రీదేశికులు తమ 
అభిప్రాయాన్ని వ్యక్తంచేస్తూ, పిరాట్టి విషయంలో తమకు ముందున్న పూర్వాచార్యుల 
ఇంకా నాల్గు భిన్నాభిప్రాయాలను ప్రస్తావించారు. మిగిలినవారి స్వభావాలతో సమానం 
అయిన స్వభావాలను పురస్కరించుకొని స్తుతించం స్తుతి కాబోదు-అని అనడం 
మొట్టమొదట పొసగదు. ఎవరో కొంతమందికి కంటే అతిశయాన్ని చెప్పేటపుడుకూడా, 
ఏవో కొన్ని ప్రయోజనాలున్నచోట్లకూడా పలువురకు సాధారణాలైన స్వభావాలనుబట్టి 
స్తుతించడం తగినదే. సర్వేశ్వరుడుకూడా నిత్యముక్తులకు సమానం అయిన 
సర్వజ్ఞత్వాదులను కలవాదని చెప్పి, స్తుతింపబడుతున్నాడుకదా! 

రెండవ పక్షం :- “పిరాట్టికి స్వభావసిద్ధమైన విభుత్వాన్ని ఒప్పుకొంటే ఈమెను 
జీవకోటి లోనికి చేర్చడానికి వీలులేదు, ఈశ్వరకోటిలోనికీ చేర్చడానికి వీలులేదు”, అని 
ప్రారంభించి చెప్పబడ్డ విషయంలోని మొదటి పక్షంలో వివరింపబడిన, పిరాట్టి శక్తిచే 
వ్యాపించి ఉండడాన్నిగూర్చి నాల్గు ప్రకారాలు ఉన్నాయి. అందులో మొదటి (ప్రకారం 
అయిన ఈ రెండవ పక్షంలోకి చేరినవారు ఈ క్రింద విధంగా వాదిస్తారు. పిరాట్టి 
జీవకోటిలోనికి చేరినది అయినా ఈమె స్వరూపంలో సహజమైన విభుత్వాన్ని కల్లి 
ఉండడం విరుద్ధం కాదు. జీవులు అణుపరిమాణులు అని తెలిపే వేదవాక్యాలు ఆయా 
ప్రమాణాలలో కనబడే బద్ధజీవులను గూర్చినవి కనుక, ఆ వాక్యాలు జీవులందటిని 
అణుపరిమాణులని చెప్పేవి కావు. “ధాన్యపు గింజ మొనలోని చాలా చిన్నభాగం 
అంత పరిమాణాన్ని కలవాడైన జీవుడు ముక్తదశలో అంతటా వ్యాపించి ఉంటాడు” 
(“వాలాగ్రశతభాగస్య కవితలలో స చానంత్యాయ కల్పతే”) అనే వేదవాక్యం, జీవాత్మలు 
వికారాన్ని లేనివారు అని నిర్జారింపబడడంవల్ల, ముక్తి దశలో ధర్మభూతజ్ఞానంతో 
ముక్తుడు అంతటా వ్యాపించి ఉండడాన్ని చెబుతున్నది. “అన్ని వస్తువులను ముక్తులు 
వ్యాపించి ఉంటారు” అని చెప్పే మిగిలిన వేదవాక్యాలుకూడా దీనినే తెలుపుతున్నవి. 
“ప్రదీపవదావేశ స్తథాహి దర్భయతి” ((బ్ర.సూ-4-4-15) (దీపం ఒకచోట ఉన్న తన 
కాంతితో వలు చోట్ల వ్యావిస్తున్నట్లు, ఒకచోట ఉండే జీవుడుకూడా తన 


(l) 


భగవానునకు మా(తం ఉన్నది. అందువల్లనే అతడం నర్వేశ్వరుడుగను, 
నిస్సమాభ్యధికుడుగను అవుతున్నాడు. రెండవ, మూడవ, నాల్గవ పక్షాలలో ఒకదానితో 
ఇంకొకదానికి గల భేదం చాలా సూక్ష్మం. రెండవపక్షంలో పిరాట్టి జీవవర్గంలో 
చేర్చబడింది. మూడవపక్షంలో చిదచిదీశ్వరులనే తత్త్వాలు మూడింటికంటే వేజయినదిగా 
చెప్పబడింది. నాల్గవ పక్షంలో పిరాట్టి ఈశ్వరకోటిలోనికి చేర్చబడింది. జీవుడు - 
ఈశ్వరుడు అనే పేరు పెట్టడంలోనే అభిప్రాయభేదం. “న త స్యేశే కశ్చన” 
(తైత్తి.నా-1-4-2) (ఆ పరమాత్మను నియమించేది ఏదీ లేదు) అని మొదలైన 
వేదవాక్యాలనుబట్టి ఈ నాల్లు పక్షాలలో స్వతంత్రుడైన పతియొక్క నిత్యేచ్చచేతనే లక్ష్మీదేవికి 
ఈ అతిశయాలు అన్నీ సిద్ధిస్తున్నవి. అందువల్లనే “నశించనివాడుకనుక” నరుడు అనబడే 
భగవానునితో సంబంధాన్నికల పదార్థాలు నారాలు-అనే వ్యుత్పత్తిచేత ఈమె 
నారశబ్దవాచ్యురాలైనా, భగవానునకువలె అతని ఇచ్చచే ఏర్పడిన ప్రధానప్రాప్యత్వ- 
శేషిత్వ- శరణ్యత్వాలు ఈమెకు విరుద్ధాలు కావు-అనడంలో అడ్డులేదు. చేతనరక్షణం 
మొదలైన కార్యాలను ఇద్దజూ కలసి చేసినా ఇద్దథి కార్యాలలో కొంచెం తేడా ఉన్నది. 
లోకాన్ని అంతటినీ సృష్టించడం మొదలైన ఆయా లీలలను, తనకు ఇష్టమైన పిరాట్టి 
ఆనందాన్ని ఉద్దేశించే భగవానుడు చేస్తున్నందున, పిరాట్టికూడా లోకాన్ని సృష్టించడం 
మొదలైనవాటిలో అన్వయం ఉన్నది-అని చెప్పడంలో విరోధంలేదు. ఇద్దజూ కలసి 
చేసే ఇటువంటి కార్యాలలో ఈ లోకంలో ఉండే భర్తల విషయంలోవలె పతియే 
ప్రధాన కర్త - అని చెప్పడంలో పతియే చేస్తున్నాడని అనడం పొసగుతుంది. పిరాట్టి 
భగవానునకు ఆధీనురాలై ఉండడం అతని నిత్యేచ్చచేతనే అయినా, అది ఉభయేచ్చాసిద్ధం- 
అని కొన్ని ప్రమాణాలు పల్మడం పతియొక్క అభీష్టాన్ని ఈమె తన అభీష్టంగా 
భావిస్తున్నది-అనే అభిప్రాయాన్ని కల్గినది. కనుక పొసగుతుంది. ఇది అంతా నాల్గవ 
పక్షంవారు చేసే వాదానికి సంగ్రహం. 


అయిదవపక్షం: - పిరాట్టి భగవానునకు ఆధీనురాలై ఉండడం ఉభయేచ్చాసిద్ధం. (ఇద్దటి 
అభీష్టంచేత ఏర్పడినది) అని కొన్ని ప్రమాణాలు పల్మడంలో ముఖ్యం అయిన అర్థాన్నే 
(గ్రహించాలి. ఎందుకు ? అని అంటే. “ఈశ్వర స్సర్వభూతానామ్‌” (తైత్తి. నారా-44) 
అని భగవానుని అందటికీ ఈశ్వరునిగా చెప్పేటట్లే “ఈశ్వరీం సర్వభూతానామ్‌” అని 
శ్రీసూక్తం పిరాట్టిని అంతటికినీ ఈశ్వరి - అని చెబుతున్నది. “సర్వభూతానామ్‌” అని 
పదాలను విభజించి గ్రహించినందువల్ల శ్రీసూక్తానికి సర్వభూతేశ్వరుని పత్ని - అనే 
అర్థాన్ని గ్రహించడానికి వీలు లేదు. అందువల్ల ఇద్దజూ ముఖ్యులు అయిన ఈశ్వరులే 
అన్నది, పిరాట్టి భగవానునకు ఆధీనురాలై ఉండడం ఉభయేచ్చాసిద్ధం అన్నది 
ముఖ్యమైనది అని గ్రహించాలి. ఈ విధంగా ఇద్దజు ముఖ్యులైన ఈశ్వరులను అంగీకరిస్తే 
ఒకరి అభీష్టానికి ఇంకొకరు విరుద్ధంగా ప్రవర్తించే అవకాశం ఉన్నదికదా! అని అంటే. 


(xli) 


ఇటువంటి పరిస్థితి ఏర్పడని ఐకమత్యాన్ని కల దంపతులై వీరిద్దజు ఉండడంవల్ల 
సర్వభూతే శ్వరత్వాన్ని ఇద్దటికీ చెప్పే వేదవాక్యాలు పొసగుతాయి. ఇది అయిదవ 
పక్షంవారు చెప్పే వాదసారం. 
దేశికభాష్యంలోని నిగమనశ్లోకాలు :- 
హ్యంచస్వేతేషు పక్షేషు కళ్చిదేకః ప్రమాణవాన్‌ । 
సలక్ష్మీకస్య సామ్రాజ్యం సర్వథా సుప్రతిష్టితమ్‌ ॥ 
ఐహైవం క్వచిదంశే తు సంశయే౭ పి విపశ్చితామ్‌ । 
ఉపయుక్తాంశవైశద్యా దుపాయఫలసంభవః ॥ 

(ఈ అయిదు పక్షాలలో ఏదో ఒక్కటి ప్రమాణాలతో పొసగుతుంది. ఏ పక్షాన్ని 
గ్రహించినా పిరాట్టితో కూడి ఉండే భగవానుడే సర్వలోక సామ్రాట్‌ - అన్నది. పూర్తిగా 
సుస్థిరంగా ఉన్నది. ఈవిధంగా మహామతులమధ్య కొన్ని విషయాలలో అభిప్రాయభేదం 
ఉన్నా ముఖ్యమైన అంశాలలో మాత్రం న్ప్నవ్బత ఉండడంవల్ల 
ఉపాయానుష్ట్రానం-ఫలప్రాప్తి ఈ అయిదుపక్షాలను వాదించేవారికి కల్గడంలో లోటు 
లేదు) అని శ్రీదేశికులు అనుగ్రహించిన ఈ నిగమనశ్లోకాలవల్ల ఈ అయిదు పక్షాలను 
ఆ(శయించినవారు శ్రీరామానుజదర్శనానికి చెందిన మహాత్ములు అని, వాటిలో ఏ 
పక్షాన్ని అయినా పూర్తిగా తొలగదోయడం దేశికుల ఉద్దేశ్యం కాదని స్ఫుటమవుతున్నది. 
మన దురదృష్టవశంచేత ఈ అయిదు పక్షాలలో ఏది తమకు అభిమతం -అనే దాన్ని 
వాచా స్పష్టంగా చెప్పకుండానే శ్రీదేశికులు విడిచివేశారు. “ఈ చతుఃశ్లోకీ వ్యాఖ్యానంలోనే 
పలు చోట్ల తమకు అభిమతం అయినది నాల్గవపక్షమే అని దేశికులు గంభీరంగా 
వ్యక్తం చేశారు. అయిదవ పక్షంలో చెప్పిన రీతిలో “సర్వభూతేశ్వరత్వ” వచనసామ్యాన్ని 
బట్టి ఇద్దజు ముఖ్యమైన ఈశ్వరులు - అని దేశికులు తమ విపులమైన [గ్రంథాలలో 
దేనిలోను అనుగ్రహించలేదు. ఇద్దబు నిమిత్త-ఉపాదానాది సర్వకారణాలై ఉంటారు 
అని ఎక్కడా కృపజేయలేదు. పిరాట్టి భగవానునకు ఆధీనమై ఉండడం ఉభయేచ్చాసిద్ధం 
అని ఎక్కడా ప్రసాదించలేదు. సర్వభూతేశ్వరత్వవచనసామ్యాన్నిబట్టి ఇద్దబూ ప్రధానమైన 
ఈశ్వరులు అనే వాదాన్ని దేశికులు తమ తాత్సర్యచం[ద్రికలో ప్రారంభంలో ఖండించారు” - 
అని అంటూ ఉవే. శ్రీమాన్‌ వన్‌, కృష్ణస్వామి అయ్యంగార్‌ తమ చతుఃశ్లోకివ్యాఖ్యాన 
పీఠికలో అభిప్రాయపడ్డారు. 


బ్రహ్మసూత్రాలలో సూత్రకారులు సామాన్యంగా పూర్వపక్షాలను ముందు 
సూత్రాలలో ప్రస్తావించి, తను సిద్ధాంతాన్ని చివరి సూత్రంలో చెప్పే రీతిలోనే ఇక్కడకూడా 
అయిదవపక్షాన్ని దేశికులు చివరగా చెప్పడంవల్ల అదే వారి సిద్దాంతం - అని కొందటు 
వాదిస్తున్నారు. ఈ వాదం పస లేనిది అనే విషయం, ఈ అయిదు పక్షాలను దేశికులు 


(xliv) 


మటతికొందరు ఇపుడు లభించే పురుషకారమీమాంస అనే గ్రంథం అసంపూర్ణం అని, 
పూర్వపక్షభాగం మాత్రమే ఇపుడు దొరుకుతున్నదని, సిద్ధాంతభాగం లుప్తమని 
వాదించగా, ఈ వాదం సరికాదని నిరూపిస్తూ అహోబిలమఠానికి చెందిన శ్రీమతి 
శకుంతల డాక్టరేట్‌ పట్టాను ఇటీవలే పొందారు” - అనే ఈ వివరాలను అన్నిటినీ 
ఉవే. శ్రీమాన్‌ ఎస్‌. కృష్ణస్వామిఅయ్యంగార్‌ తమ చతుఃశ్లోకి విపులవివరణానికి గల 
ప్రవేశికలో తెలియజేశారు. వీరి అభిప్రాయానుసారం నాల్గవ పక్షమే దేశికులకు 
అభిమతం. ఈ వాదాన్ని వీరు “పంచమపక్షశతదూషణి, శ్రీతత్త్వసర్వస్వమ్‌, విశిష్టాద్వైత 
సంరక్షణమ్‌, విశిష్టాద్వెతమా? విశిష్టద్వెతమా?” ఇత్యాది గ్రంథాలలో సమర్థించారు. 
ఇవి అన్నీ వాదప్రతివాదాలతో కూడుకొన్నవి. ప్రకృతంలో అనావశ్యకాలు కనుక 
ప్రస్తుతించడంలేదు. మొత్తంమీద పరిశీలించిచూస్తే “సలక్ష్మీకస్య సామ్రాజ్యం సర్వథా 
సుప్రతిష్టితమ్‌” అనే దేశిక శ్రీసూక్తి “సుప్రతిష్టితం” - అనడంలో సందేహం ఏ మాత్రంలేదు. 

శ్రీమత్సరమహంసేత్యాది శ్రీనివాసపరకాలమహాదేశికుల “లక్ష్యుపాయత్వ 
నిర్ణయఃి” అనే కృతి, ఆత్రేయ వేంకటాధ్వరికృతమైన “శ్రీ విభుత్వసమర్థనమ్‌”, శ్రీకృష్ణబ్రహ్మ 
తంత్రపరకాలస్వామివారి లక్షసహ(స్రరత్నప్రకాశికావ్యాఖ్య, ఉ.వే. శ్రీమాన్‌ ఉత్తమూర్‌ 
వీరరాఘవాచార్యస్వామివారి “నయద్యుమణిభూమికా” - ఇత్యాది గ్రంథాలలోకూడా 
పిరాట్టికి సంబంధించిన పలు సిద్ధాంత విషయాలు చర్చించబడ్డాయి. “తద్దాసదాసీగణ” 
అనే ప్రయోగంలో సమాసానుపపత్తి దోషాన్ని ఆశంకించిన కొందటి వాదానికి తగిన 
సమాధానాన్ని శ్రీపిళ్ళెపాక్కమ్‌ కౌశికగోపాలాచార్యులవారు “దాసదాసీసమర్థనీ” అనే 
గ్రంథంలో, తమ “వాదతరంగిణి”లో తెలిపారు ఈ రీతిలో చతుఃశ్లోకిలోని శాస్త్రీయ 
విషయాలనుగూర్చి సాహిత్యం సంస్కృత, [ద్రావిడ భాషలలో విరివిగా లభిస్తున్నది. 
ప్రకృతగ్రంథముద్రణనుగూర్చి :- చతుఃశ్లోకికి పూర్వాచార్యులు అనుగ్రహించిన మూడు 
ప్రాచీన వ్యాఖ్యలే కాకుండా. ఇటీవలికాలంలో సమకాలీనులైన పెద్దలు కృపజేసిన 
వ్యాఖ్యలు, టీకలుకూడా చాలా ఉన్నవి. మహావిద్వాన్‌. కాంచీ ప్ర.భ. అణ్జాస్వామి 
వారివ్యాఖ్య, శాస్తరత్నాకర, మహామహోపాధ్యాయ, ఎస్‌. ఎన్‌. సి. రఘునాథాచార్యస్వామి 
వారివ్యాఖ్య, వ్యాఖ్యాతృచ[క్రవర్తులు, వాచస్పతి, ఉ.వే. శ్రీమాన్‌ కె. వి.రాఘవాచార్యస్వామి 
వారివ్యాఖ్య, సుప్రసిద్ధ విద్వాంసులు ఉవే. శ్రీమాన్‌ కందాళ వేంకటాచార్యస్వామివారి 
వ్యాఖ్య - ఈ విధంగా పలువురు ఈ స్తుతిని తెలుగులో వ్యాఖ్యానించారు. ఈ గ్రంథాలు 
ఇపుడు ఇంచుమించు అన్నీ లభిస్తున్నవికూడా. 

ఇక, ఈ గ్రంథముద్రణావశ్యకత ఏమి? అనే విచికిత్స సహజంగా కలుగుతుంది 
నాయనార్‌ఆచ్చాన్‌పిళ్ళె విపులవ్యాఖ్య, దేశికులవ్యాఖ్య తెలుగులిపిలో సుమారు నూటు 
ఏండ్లకు ముందు ముద్రింపబడినా, ఆ శ్రీకోశాలు ఇపుడు దుర్లభాలు. దొరికినా అవి 


(xlv) 


త్రుటితాలు. క్రిమిదమష్టాలు. పెరియవాచ్చాన్‌ పిళ్ళై వ్యాఖ్య అయితే ఇతః పూర్వమే చెప్పినట్లు 
తెలుగులిపిలో ఇంతవరకు ముద్రింపబడలేదు. అందువల్ల వీటిని అన్నిటినీ ఒకచోట 
చేర్చి ముద్రిస్తే సంప్రదాయపాఠకులకు ఉపయోగపడుతుందనే భావంతో ఈ (గ్రంథంలో 
ఈ మూడు వ్యాఖ్యలు ముద్రింపబడ్డాయి. కేవలం వ్యాఖ్యానాలనే కాక, వాటి భావాన్ని 
తెలిపే తెలుగువివరణం కూడా ఉంటే మథింత ఉపయోగకరంగా ఉంటుందనే 
ఉద్దేశ్యంతో ఆ(ధ్రవివరణంకూడా విన్నవింపబడింది. ఈ వివరణం ప్రాయకంగా 
నాయనార్‌ అచ్చాన్‌పిళ్ళె వ్యాఖ్యానాన్ని అనుసరిస్తూ చేయబడింది. ఆవశ్యక సందర్భాలలో 
దేశికవ్యాఖ్యావిశేషాలు, పెరియవాచ్చాన్‌పిళ్ళె వ్యాఖ్యావిశేషాలుకూడా విన్నపింపబడ్డాయి. 
అందువల్ల ఈ వివరణం ఒకవిధంగా మూడువ్యాఖ్యల సంగ్రహరూపం అనవచ్చు. 
“శీ వైష్టవసుదర్శనమ్‌” తమిళ మాసపత్రికా సంపాదకులు, గోపాలోపాయన పురస్మార 
గ్రహీతలు, ఉవే. శ్రీమాన్‌ ఎస్‌, కృష్ణస్వామి అయ్యంగార్‌ (పుత్తూర్‌ అగ్రహారం, తిరుచ్చి) 
తమిళంలో ముధ్రించిన “చతుఃశ్లోకీ విరివురై” అనే (గ్రంథాన్ని కృతజ్ఞతాపూర్వకంగా 
అనుసరిస్తూ ఈవివరణం (వ్రాయబడింది. తమ (గ్రంథాన్ని అనుసరించడానికి, 
అనువదించడానికి ఉదాహరణంగా అనుమతిని కృవజేసిన శ్రీమాన్‌ కృష్ణస్వామి 
అయ్యంగార్‌ స్వామివారి సన్నిధిలో సాంజలి బంధంగా ప్రణమిల్లుతున్నాను. 
గతంలోవలెనే ఈ ఏడుకూడా జూలై నెలలో 14వతేదీనుండి 16వతేదీ వరకు 
విజయనగరంలో నిర్వహింపబడే ఉ.వే. శ్రీమాన్‌ కందాళ వేంకటాచార్యస్వామివారి 
తిరునక్షత్రోత్సవసందర్భంలో జరిగే ఉభయవేదాంతసభాకార్యక్రమాలలో భాగంగా 
శ్రీయామునుల “చతుః శ్లో కిని నవ్యాఖ్యగా ఈ రీతిలో ము[ద్రించాలని 
ల.స.జానకమ్మగారు భావించారు. ఇందుకు శ్రీమాన్‌ రఘునాథాచార్యస్వామివారు, 
శ్రీమాన్‌ శ్రీరామచంద్రాచార్యస్వామివారు, శ్రీమాన్‌ రంగరామానుజా చార్యస్వామివారు, 
శ్రీమాన్‌ కిడాంబి వేంకటాచార్యస్వామివారివంటి పెద్దల, హితైషుల అనుజ్ఞ లభించింది. 
ఆం(ధ్రవివరణాన్ని విన్నవించే వాచికకైంకర్యాన్ని, గంథము[ద్రణ భారాన్ని 
నిర్వహించవలసినదిగా శ్రీమతి జానకమ్మగారు, వారి కుటుంబసభ్యులు నన్ను కోరడం 
వారి సౌమనస్యాన్ని నాపట్ల వారికుండే నమ్మకాన్ని తెలుపుతున్నది. ఆత్మీయులైన వారి 
మాట కాదనరాదనే ఉద్దేశ్యంతో అల్పజ్ఞుణ్ణి అయినా సాహసించి నేను ఈ “హరివల్లభా” 
వివరణాన్ని విన్నపించాను. “న సంశయ మనారుహ్య నరో భద్రాణి పశ్యతి” కదా! 
అంతేకాక, జగన్మాత అయిన లక్ష్మి విషయంలో యత్మించిత్‌ వాచికకైంకర్యాన్ని 
చేసికొనవచ్చుననే పేరాస కూడా కారణం. జగదుద్దారిణి అయిన అమ్మకు ఇంతకంటే 
ఏమి సమర్పించగలను ? “అథవా కిం ను సమర్పయామి”. అయితే నా ఈ 
ప్రయత్నంలో ఎంతవరకు కృతకృత్యుణ్ని అయ్యానో, విశేషజ్ఞులైన పెద్దలు, 
సహృదయపాఠకులే నిర్ణయిస్తారు. నాకు ఈ గొప్ప అవకాశాన్ని ఇచ్చిన శ్రీమతి 


(xlviii) 


శ్రీమతే రామానుజాయ నమః 


భగవద్యామున ప్రణీతమైన 
చతుఃశ్లోకీ 


కాంత స్తే పురుషోత్తమః ఫణిపతి శృయ్యాసనం వాహనం 
వేదాత్మా విహగేశ్వరో యవనికా మాయా జగన్మోహినీ! 
బ్రహ్మేశాదిసుర వ్రజ స్సదయిత స్త్వద్దాసదాసీగణః 

శ్రీరిత్యేవ చ నామ తే భగవతి! బూూమః కథం త్వాం వయమ్‌॥ 1 ॥ 
యస్యా స్తే మహిమాన మాత్మన ఇవ త్వద్వల్లభోల_పి ప్రభుః 
నాలం మాతు మియత్తయా నిరవధిం నిత్యానుకూలం స్వతః । 
తాం త్వాం దాస ఇతి ప్రపన్న ఇతి చ స్తోష్యామ్యహం నిర్భయః 
లోకైకేశ్వరి! లోకనాథదయితే! దాంతే! దయాం తే విదన్‌ ॥ 2 ॥ 
ఈషత్త్వత్మరుణానిరీక్షణసుధాసంధుక్షణా ద్రక్ష్యతే 

నష్టం ప్రాక్‌ స్తదలాభత స్రిభువనం సంప్రత్యనంతోదయమ్‌ । 
శ్రేయో న హ్యరవిందలోచనమనఃకాంతా ప్రసాదాదృతే 
సంసృత్యక్షరవైష్ణవాధ్వసు నృణాం సంభావ్యతే కర్షిచిత్‌ TET 
శాంతానందమహావిభూతి పరమం యద్రృహ్మ రూపం హరేః 
మూర్తం బ్రహ్మ తతోత పి తత్రియతరం రూపం యదత్యద్భుతమ్‌ | 
యాన్యన్యాని యథాసుఖం విహరతో రూపాణి సర్వాణి చా 
న్యాహుః స్వె రనురూపరూపవిభవైః గాఢోపగూధాని తే ॥ 4॥ 


ఆ చామ జ ఆ. 


శ్రీమతే రామానుజాయ నమః 


ti sd |B 
క of Hy 


in 


hn Oh, Ar 64౮౪౪ 


పరమకారుణికరాన పెరియవాచ్చాన్నిళ్ళెకుమారర్‌ 
నాయనారాచ్చాన్నిళ్ళి అరులిచ్చెయ్‌త 


చతుఃశ్లోకీవ్యాఖ్యానమ్‌ 


శ్రుత్యర్థసారజనకం స్మృతిబాలమిత్రమ్‌ 
పద్మోల్లసద్భగవదంఘ్రిపురాణబంధుమ్‌ 
జ్ఞానాధిరాజ మభయప్రదరాజపుత్రమ్‌ 
అస్మద్గురుం పరమకారుణికం నమామి ॥ 
అవతారికై 
అభిష్టాతి శ్రియం దేవీ మఖిలాత్మైకమాతరమ్‌ । 
విష్ణుపత్నీం విశాలాక్షీం యామునార్యో మహామతిః ॥ 


పరమకారుణికులైన పెరియవాచ్చాన్సిళ్ళెకుమారులు 
నాయనారాచ్చాన్సిళ్ళె అనుగ్రహించిన 


చతుఃశ్లోకీవ్యాఖ్యానము - “హరివల్లభా” వివరణము 
ధ్యాత్వా శ్రీయామునాచార్యపదాంభోజౌ తథా గురూన్‌ । 
వ్యాఖ్యాం కుర్వే చతుఃశ్లోక్యాః పూర్వాచార్యవచోనుగామ్‌ I 
అవతారిక 
అభిష్టాతి శ్రియం దేవీ మఖిలాత్మైకమాతరమ్‌ | 
విష్ణుపత్నీం విశాలాక్షీం యామునార్యో మహామతిః ॥ 
ఆత్మలన్నిటికీ ఒకే తల్లి, విష్ణుపత్ని విశాలమైన నేత్రాలను కల్గినది అయిన 
శ్రీదేవిని గొప్ప బుద్ధిశాలి అయిన యామునాచార్యులవారు స్తుతిస్తున్నారు. 
స్వశేషాశేషార్టో నిరవధికనిర్భాధమహిమా 


2 చతుఃళ్లోకీ వ్యాఖ్యానము 


ఫలానాం దాతా యః ఫల మపి చ శారీరక మితః । 

శ్రియం తత్‌ సధ్రీచీం తదుపసదనత్రాసశమనీమ్‌ 

అభిష్టాతి స్తుత్యా మవితథమతి ర్యామునమునిః ॥ 

శారీరకశాగస్తంలోని నాల్గు అధ్యాయాలలో క్రమంగా, లోకస్వామిగా, అద్దులేని, 
అంతులేని మహిమను కలవాడుగా, ఫలప్రదాతగా, ఫలస్వరూపిగా ఏ భగవానుడు 
చెప్పబడుతున్నాడో, అతనికి సహకారిణిగా ఉండేది, అతనిని ఆ(శ్రయించడంలో మనకు 
కలిగే భయాన్ని తీర్చేది అయిన శ్రీదేవిని యధథార్థజ్ఞానాన్ని కల యామునముని 
స్తుతిస్తున్నారు) అని తమ వ్యాఖ్యాప్రారంభంలో శ్రీదేశికులు మంగళాచరణాన్ని చేశారు. 

లోకస్వామిగా ఉండడం, నిరంకుశనిరవధికాతిశయాన్ని కలవాడై ఉండడం, 
ఫలప్రదాతగా ఉండడం, ఫలస్వరూపిగా ఉండడం- అనే మహిమలు భగవానునకు 
ఉన్నాయని బ్రహ్మసూత్రాలలోని నాల్గు అధ్యాయాలలో క్రమంగా చెప్పబడ్డాయి అని, 
అతనికి ఈ మహిమలు సిద్దించడంలో లక్ష్మీదేవి సహాయభూతురాలై ఉంటుందని, 
దానితో అతనిని పొందడంలో మనకు కలిగే భయాన్ని పోగొట్టి పురుషకారం చేస్తుందని 
దేశికులు ఈ మంగళళ్లోకాన్ని వివరిస్తూ కృపజేసిన ఈ క్రిందివ్యాఖ్యానపంక్తులు 
ప్రకృతంలో అనుసంధేయాలు. ఇవి మొదటిశ్లోకానికి అవతారికకూడా. 

“అత్ర సమన్వయావిరోధసాధనఫల విషయ శారీరకచతురధ్యాయీోసమధిగతస్య 
భగవత్‌సర్వప్రకారాభిమతానురూ పస హధర్మిజీ విశిష్టతయా9_పి సర్వాధికత్వం, “కః శ్రీః 
శ్రియః” ఇత్యుక్తకెముతికన్యాయకాకు గర్భయా చతుఃశ్లోక్యా ప్రకాశయన్‌, ప్రథమం (శ్రియః 
ప్రతిపిపాదయిషితానాం విభూతిద్వయ శేషిత్వాదీనాం స్థాపక మాహ.” (సమన్వయం, 
అవిరోధం, సాధనం ఫలం-అనే వాటిని విషయాలుగా కల శారీరకశాస్తంలోని నాల్లు 
అధ్యాయాలతో తెలియబడే భగవానునకు అన్ని రీతులలోను ప్రియయై, అనురూప 
అయిన సహధర్మచారిణితో లక్షి తో కూడుకొన్నవాడైనందువల్ల అతడు అందటికంటే 
అధికుడు - అనే విషయాన్ని ఈ చతుఃశ్లోకిద్వారా వ్యక్తం చేయాలని యామునులు 
ఆశిస్తున్నారు. “కః శ్రీః శ్రియ” (సోత్ర-12) ( అందజిచేత ఆశ్రయింపబడే శ్రీదేవిచేత 
కూడా ఆశ్రయింపబడే వాడెవడు?) అనే ప్రశ్నకు ఈ చతుఃశ్లోకి వివరణంగాకూడా 
ఉంటూ ముందు తెలిపిన భగవానుని సర్వాధికత్వాన్ని వివరిస్తున్నది. అందులో అందటికీ 
శేషిగా అయిన భగవానునకు సహధర్మచారిణిగా ఉండే ఈ పిరాట్టి ఉభయవిభూతికి 
శేషిగా ఉన్నది-అనే అతిశయం మొదటి శ్లోకంలో స్థాపించబడుతున్నది) 

ఈ అవతారికలో శారీరక శాగస్తంలోని నాల్గు అధ్యాయాలలోను చెప్పబడేవాడు 
భగవానుడొక్కడే అని, అతనికి అన్నివిధాలుగా అభిమత, అనురూప అయిన ఈ లక్ష్మీదేవి 


“హరివల్లభా” వివరణము 3 


“మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథిదేవో భవ” 
ఎన్ముకొణ్బు ఇచ్చేతననుక్కు నస్వరూపా౭£_ నురూవమాక ఉవకారకరాకి జార్‌ - 
“అఖిలజగన్మాతా”వాన పిరాట్టియుమ్‌, “అవ్యయః పితా” వాన ఈశ్వరనుమ్‌, 
“అతియాతన వతణివిత్తి” ఆచార్యనుమ్‌, అతిథిశబ్దవాచ్యరాన అవనడియారుమ్‌ ఎన్ను, 


ఆ భగవానునకు శారీరకశాస్త్రంలో ప్రతిపాదింపబడ్డ ఒక్కొక్క అతిశయం సిద్ధించడంలో 
సహాయభూతురాలై ఉంటున్నది అని, ఆమెకు స్వామియై ఉండే అతడే సర్వాధికుడనే 
విషయం కింపునఃన్యాయంతో సిద్ధిస్తుందని దేశికులు చాలా స్పష్టంగా తెలిపారు. 
శ్రీదేశికులు ఈ మంగళశ్లోకం ద్వారా, ఈ అవతారికాభాష్యంద్వారా లక్ష్మీనారాయణులు 
ఇద్దరు తుల్యులు-అనే అయిదవపక్షాన్ని అంగీకరించలేదు అని, భగవానుడు తప్ప 
మిగిలినవారికే లక్ష్మీదేవి శేషిగా ఉంటుందనే నాల్గవ పక్షాన్నే వారు స్వీకరించారని 
చాలా స్పష్టంగానే తెలుస్తున్నది -అని ఉవే శ్రీమాన్‌ శ్రీకృష్ణస్వామి అయ్యంగార్‌ తమ 
వివరణంలో తెలిపారు. 

“మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథిదేవో భవ” 
(తైత్తి-శీక్షా-11-2) (అఖిలజగన్మాత అయిన పిరాట్టిని దైవంగా కలవాడవు కావాలి. 
నాశనం లేని తండ్రి అయిన భగవానుని దైవంగా కలవాడవు కావాలి. అజ్ఞాత జ్ఞాపనాన్ని 
చేసే ఆచార్యుని దైవంగా కలవాడవు కావాలి. అతిథులనబడే భాగవతులను దైవంగా 
కలవాడవు కావాలి) అని ఉపనిషత్తులో చెప్పిన రీతిలోనే ఈ చేతనునకు ఇతని 
స్వరూపానురూపం అయిన ఉపకారాలను చేసేవారు ఈ నల్గురు. లోకానికి అంతటికీ 
తల్లి అయిన లక్షీదేవే వారిలో అగ్రగణ్య, “అవ్యయః పితా” (శ్రీవిష్ణు సహస్రనామా 
ధ్యాయం) (నాశం లేని తండ్రి), “ఎన్గుమ్‌ ఇజవాద వెన్టె” (ఏనాడూ నశించని తండ్రి) 
అని చెప్పబడే భగవానుడే రెండవవాడు. “అతియాదన అథివిత్త అత్తా” (అజ్ఞాత జ్ఞాపనాన్ని 
చేసిన స్వామీ!) (తిరువాయ్‌-2-3-2) అని చెప్పబడే ఆచార్యుడు మూడవవాడు. 
భగవదనుభవాన్ని ఇతరులకు విందుగా ఇచ్చి, తాము కూడా ఇతరుల ఇంటిలో 
అతిథులై దానిని పొందడంచేత అతిథులనబడే భాగవతులు నాల్గవవారు. ఈ 
తైత్తిరీయోపనిషద్వాక్యానికి లోక ప్రసిద్ధ అయిన తల్లిదండ్రులు, లౌకికవిద్యలను ఉపదేశించే 
ఆచార్యులు, ఇంటికి వచ్చే అతిథులు అనే అర్థాన్ని గ్రహించినా, ఉపకారాతిశయాన్ని 
గమనించినపుడు పూర్వం తెల్పిన నల్లురే ఈ వాక్యానికి ముఖ్యార్థభూతులు అనే విషయం 
తెలుస్తుంది. అందువల్ల విజ్ఞులు ఈ నల్లురి విషయంలో ఉపకారస్మ ల్రతితో వారు చేసే 
ఉపకారాన్ని అనుసంధించి, దానికి తగినట్లు నడుచుకోవాలి. ఈ నల్గురు చేసే 
ఉపకారాలను శ్రీపిళ్ళెలోకాచార్యులవారు తాము అనుగ్రహించిన నవరత్నమాలై అనే 


4 చతుఃశ్లోకీ వ్యాఖ్యానము 


ఇన్నాల్‌వర్‌వక్కలిలువ్‌ ఉవకారన్మృత్యతిళయత్తాలే ఉద్దే శ్యవ తివత్తివణ్మి 
ఉజ్జీవిక్కక్కడవనెన్టుమ్‌ వేదాన్తజ్ఞలిలే వ్యాఖ్యాతమాక విధిక్కైయాలే, విశేషజ్జరెల్లారుమ్‌ 
విరుమ్బి అనుష్టిక్క వేణ్డుమ్చడి విశేషార్థబ్ధళాయిటే ఇవ్వర్థబ్దళ్‌ తానిరుప్పతు. ఇన్నాల్‌వర్‌ 
-పణ్టు ముపకారముమ్‌ నవరత్నమాలైయిలే నన్గ్థాక క్మాణలామిటే. ఇప్పడిప్పట్ట 
ఉపకారబ్దకై అనుసన్ధిత్తు, “శీతై యెన్సతోర్‌ తెయ్‌వమ్‌”, “తిరుమజ్జె నినరుళమ్‌ 
తెయ్‌వమ్‌ నా వాళశ్‌త్తుమ్‌”, “తేవుమ జ్‌“ తియేన్‌”, “కులతెయ్‌వమ్‌” ఎన్ముమ్‌ 
నిన్నాల్‌వర్‌పక్కలిలుమ్‌ దేవతాప్రతిపత్తియై ప్పణ్డానినార్‌కళిటే. 

ఆకైయాలే, సకలవేదాన్తవిదగ్రగణ్యరాయ్‌, ఆస్తికాఆగ్రేసరరాయ్‌, పరపక్షప్రతిక్షేప 
స్వపక్షస్థాపకత్వత్తాలే “ఆళవన్గార్‌” ఎన్టు అఖిలలోకప్రసిద్ధమాన అభిధానత్తై యుడైయరాన 


రహస్యగ్రంథంలో స్పష్టంగా వివరించారు. ఈ నల్గురు చేసే ఉపకారాలను స్మరించి, 
ఆళ్వార్లు “శీదై యెన్సదోర్‌ దెయ్‌వమ్‌” (పెరియతిరు-10-2-5) (సీత అనే ఒక 
దైవకాంతను), “తిరుమజ్లె నిన్హరుళుమ్‌ దెయ్‌వమ్‌ నా వాళ్‌త్తుమ్‌” (ఇరణ్ఞామ్‌తిరు-5- 7) 
(శియఃపతి అయిన, లక్ష్మీదేవి నిత్యవాసం చేసే దైవాన్ని నా నాలుక మంగళాశాసనం 
చేస్తుంది. ), “తేవు మో”తియేన్‌” (వేతొక దైవాన్ని తెలియను) (కణ్ణినుణ్‌-2), 
“కులదెయ్‌వమ్‌” (పెరియతిరు-2-6-4) (కులదైవం) అనే ఈ నల్లురినిగూర్చి 
“దెయ్‌వమ్‌” అనే పదాన్ని ప్రయోగించి, వారి విషయంలో పరదేవతవట్ల కల్లి 
ఉండవలసిన అతిశయిత ప్రతిపత్తిని కల్లి ఉన్నారుకదా! 

ఈ కారణంచేత, అన్ని వేదాంతార్థాలను తెలిసినవారిలో అ(గ్రేసరులై, 
ఆస్తికులలో అగ్రగణ్యులై, వేదబాహ్యులైనవారి మతాలను, వేదానికి అపార్జాలను చెప్పే 
వారిని నిరసించి, పరమవైదికసిద్ధాంతం అయిన విశిష్టాద్వైత శ్రీవైష్టవమతాన్ని 
సుస్థాపించడంచేత “ఆళవన్దార్‌” అని అన్ని లోకాలు కీర్తించే తిరునామాన్ని కలవారైన 
యామునాచార్యులవారు, తాము సదాచార్యులలో గొప్పవారై ఉండే అతిశయం వ్యక్తం 
అయేటట్లు, ఈ నల్లురి విషయంలోను తమ ఆదరాతిశయం ప్రకాశించేటట్లు, తమ 
మార్గంలోకి వచ్చినవారు ఆదరాన్ని పొందేటట్లు కొన్ని స్తోత్రాలను అనుగ్రహించాలని 
ఆశించారు. “ఆచరతీత్యాచార్యఃి” (ఆచరించి, చూపేవాడు ఆచార్యుడు) అనే 
ఆచార్యశబ్దవ్యుత్పత్తిచేత, “ఆచినోతి హి శాస్తా ర్ధా నాచారే స్థాపయత్యపి, స్వయ మాచరతే 
యస్తు స ఆచార్య ఇతి స్మృతి (శాస్తార్థాలను పూర్ణంగా తెలిసికొని, తాను వాటి 
ప్రకారం నడచుకొని, ఇతరులను సదాచారంలో నడిపించేవాడెవడో అతడే ఆచార్యుడు) 
అని ఆచార్యలక్షణాన్ని చెప్పే ప్రమాణానుసారం, తాను తెలిసిన సత్రవర్తనను తాను 


“హరివల్లభా” వివరణము 5 


యామునాచార్యర్‌, తామ్‌ ఆచార్య్రేష్టరానమై తో క్‌” “ఆచరతీత్యాచార్యళ, “స్వయ 
మాచరతే య స్తు స ఆచార్య ఇతి స్మృతః ఎన్టిబపడియే  “ఇవ్వర్థబ్దళై నామ్‌ 
ఆచరిక్కవేణువ్‌” ఎన్గిజ ఆదరాతిశయత్తాలుమ్‌, “స్వాభిమానాన్తర్భూతరాన 
అస్మదాదికళెల్లారుమ్‌ ఇవ్వర్ధబ్దకై అనుష్టిత్తు ఆత్మోజ్జీవనత్తిలే అత్యభినివిష్టరాకవేణుమ్‌” 
ఎన్టిజి తమ్ముదైయ ఆకస్మికకృ పైయాలుమ్‌, “ఉపకారకరాన ఇన్నాల్‌వర్‌పక్కలిలుమ్‌ 
తమక్కుణ్ణాన ప్రతిపత్తివిశేషత్తె గ్రన్ధస్థమాక ్రకాశిప్పిప్పోమ్‌” ఎను తిరువుళ్ళమృ జ శీ 
(వ్రథవుత్తిలే “మాతృదేవో భవి” ఎన్ను మవోవకారకైయాక చొాల్లవ్పట్ట 
పెరియపిరాట్టియారుడైయ స్వరూపగుణవిభూతికతై అనుసన్టిత్తు, అవ్వనుభవజనిత ప్రీతి 
ప్రకర్షత్రాలే తద్విషయస్తోత్రత్తిలే ప్రవృత్తరాకిజార్‌. (కాన్త స్తే) ఇత్యాదియాలే. 
“పితృదేవో భవి” ఎను తొడణ్సి చ్చాల్లప్పట్ట మూవరిడత్తిలుణ్జాన 
విశేషప్రతిపత్తియై స్తోత్రరత్నత్తిలే వెళియిట్టరుళినార్‌. ఎజ్జనే? యెన్నిల్‌, ప్రథమత్తిలే 


కూడా అనుష్టించేవాడై, తనతో చేరినవారుకూడా అనుష్టించేటట్లు చేసేవాడుకదా 
ఆచార్యుడు. అందువల్ల తాము తెలిసిన, ఉపకారులైన ఈ నల్లురి విషయంలో తమ 
ఉపకారస్మృతిని చూపడంకోసం, తమ అభిమానంలో ఒదిగిన తమవంటివారు అందజఖూ 
ఆ నల్లురి అతిశయాన్ని తెలిసికొని, దానికి తగినట్లు నడచుకొని, ఉజ్జీవించడంలో 
ఉత్సాహాన్ని కల్లి ఉండాలి అనే తమ నిర్షేతుకకరుణచేత యామునులకుకూడా ఈ 
నల్లురి విషయంలో స్తుతిగ్రంథాలను రచించాలి-అనే కోటిక కల్గడంలో ఆశ్చర్యం 
లేదుకదా! అందుచేత, ఈ నల్గురిలో గొప్ప ఉపకారాన్ని చెసేది కనుక “తల్లిని దైవంగా 
కల్లి ఉండు” (మాతృదేవో భవ) అని ఇంతకుముందు ఉట్టంకించిన వాక్యంలో మొదట 
చెప్పబడ్డ లక్ష్మీదేవియొక్క స్వరూపం, గుణాలు, లీలలు మొదలైన వానిని అనుసంధించి, 
ఆ అనుభవంచేత కల్గిన భోగ్యతాతిశయంవల్ల ఆ లక్ష్మివిషయంగా ఈ స్తోత్రాన్ని “కాంత 
స్తే అని అంటూ ప్రారంభిస్తున్నారు. 

“పితృదేవో భవ” (తండ్రిని దైవంగా కల్లి ఉండు) అని ప్రారంభించి చెప్పబడ్డ 
మిగిలిన ముగ్గురి విషయంలో ఉండే ఉపకారస్మృతిని స్తోత్రరత్నంలో వ్యక్తం చేశారు. 
ఏ విధంగా అంటే - ఉట్టంకించిన ఈ ఉపనిషద్వాక్యంలో “ఆచార్యుని దైవంగా కల్లి 
ఉండు” అని గొప్ప ఉపకారాన్ని చెసేవాడుగా చెప్పబడ్డ ఆచార్యుని విషయంలో తమకున్న 
ఆదరాతిశయాన్ని “నమో9_ చింత్యాద్భుతాకిష్టజ్ఞానవైరాగ్యరాశయే, నాథాయ మునయే£_ 
గాధభగవద్శక్తిసింధవే” (సోత్ర-1) (ఇటువంటిది, ఇంతటిది అని భావించడానికి సాధ్యం 


6 చతుఃశ్లోకీ వ్యాఖ్యానము 


“ఆచార్యదేవో భవ” ఎన్ను మహోపకారకరాక చ్చాల్లప్పట్ట ఆచార్యవిషయత్తిల్‌ తమక్కుణ్డాన 
భావబన్థవిశేషబ్దకై, “నమో చిన్యాద్భుత” ఎన్టుమ్‌, “తస్మై నమః” ఎన్టుమ్‌, “భూయో 
నమః” ఎన్టుమ్‌, “ప్రణమామి” ఎన్టుమ్‌ ప్రకాళిప్పిత్తార్‌. నిరుపాధికపితావాన 
వీశ్వరవిషయిత్తిల్‌. తమక్కుణ్ణాన ప్రతిపత్తివిశేషత్తై “యన్యూర్శి మే” ఎన్టు తొడజ్జి 


కానిది, ఆశ్చర్యకరమైనది, భగవత్మృపచేత సులభంగా లభించేది అయిన జ్ఞానానికి, 
వైరాగ్యానికి రాశివంటివారు, భగవానుని ధ్యానించేవారు, అగాధమైన భగవద్భక్తికి 
సముద్రంవంటి వారైన నాథమునులకు నమస్కరిస్తున్నాను) అని, “తస్మై నమో 
మధుజిదం[ట్రింన రో జత త్త్వజ్ఞానానురాగమపామాతి శయాంతనసీ మ్మే, నాథాయ 
నాథమునయే£_త్ర పరత్ర చాపి నిత్యం యదీయచరణౌ శరణం మదీయమ్‌” (సోత్ర-2) 
(ఈ లోకంలో, పై లోకంలో ఎల్లప్పుడూ ఏ శ్రీమన్నాథమునుల శ్రీపాదాలు నాకు 
శరణమో, మధువనే రాక్షసుణ్ణి నిరసించిన భగవానుని శ్రీపాదపద్మాలకు సంబంధించిన 
తత్త్వజ్ఞానం, భక్తి-అనే వీటి అతిశయంయొక్క పరమావధిని ఎల్లగా కలవారు, నాకు 
నాథులు అయిన ఆ నాథమునులకు నమస్మారం) అని, “భూయో నమో9_ 
పరిమితాచ్యుతభక్తితత్త్వజ్ఞానా మృతాబ్ధిపరివాహశుభై ర్వచోధిః, లోకే _ వతీర్ణపరమార్థ- 
సమగగ్రభక్తియోగాయ నాథమునయే యమినాం వరాయ” (స్తోత్ర-8) (అంతులేని 
భగవదక్తి, యథార్థజ్ఞానం-అనే అమృతసముద్రంయొక్క పరీవాహరూపాలు అయిన 
సూక్తులతో ఈ లోకంలో అవతరించినదిగాను, పరమప్రయోజనంగాను, పూర్ణంగాను 
ఉండే భక్తియోగాన్ని కలవారు, యోగులలో గొప్పవారు అయిన నాథమునులకు మళ్ళీ 
మళ్ళీ నమస్మారం) అని తమకు ఆచార్యులైన నాథమునుల విషయంలో, “మాతా 
పితా యువతయ స్తనయా విభూతిః సర్వం యదేవ నియమేన మదన్వయానామ్‌, 
ఆద్యస్య నః కులపతే ర్వకుళాభిరామం శ్రీమత్తదం[ఘ్రియుగళం ప్రణమామి మూర్చ్నా” 
(స్తోత్ర-ళు (నా వంశంలోనివారికి ఎల్లప్పుడూ తల్లి, తండ్రి, భార్యలు, పుత్రులు, సంపద 
అంతా ఏ ఆళ్వూర్ల శ్రీపాద యుగ్మమో, మనకు కూటస్టులు, కులపతి అయిన వారియొక్క 
వకుళపూమాలికచేత అలంకరింపబడినది, శ్రీ వైష్టవశ్రీని కల్గినది అయిన ఆ 
శ్రీపాదయుగాన్ని తలతో నమస్కరిస్తున్నాను) అని అంటూ వారికి ఆచార్యులు, తమకు 
పరమాచార్యులు అయిన నమ్మాళ్వార్ల విషయంలో వ్యక్తం చేశారు. “పితృదేవో భవ” 
అని చెప్పబడ్డ సహజ పిత అయిన భగవానుని విషయంలో తమకు ఉండే ఉపకారస్మృతిని 
“యన్మూర్జ్ని మే శ్రుతిశిరస్సు చ భాతి యస్మిన్‌ మనోరథపథ స్సకల స్సమేతి, స్తోష్యామి 
నః కులధనం కులదైవతం తత్పాదారవింద మరవిందవిలోచనస్య” (సోత్ర-6) (ఏ 


“వారివల్లభా” వివరణము 7 


బహుప్రకారమాక ప్రకాశిప్పిత్తార్‌. “వరువిరున్దె”, “విరున్దాకుమ్‌ పెరున్లక్కోర్‌” ఎన్టెయాలే 
అతిథి శబ్బ్దవాచ్యరాన తదీయవిషయత్తిల్‌ తమక్కుణ్జాన విశేషప్రతిపత్తియై 
“త్వదాశ్రితానామ్‌” ఎన్టుమ్‌, “తవ దాస్యసుఖైకసజ్జినామ్‌” ఎన్టుమ్‌, “సకృత్త్వ్వదాకార” 
ఎన్టుమ్‌ వెళియిట్టారిటే. 


భగవానుని శ్రీ పాదాలు నా తలపైన, వేదాంతాలలో ప్రకాశిస్తున్నవో, ఏ శ్రీపాదాలలో 
మా సమస్తమైన కోటికలు చక్కగా చేరుతున్నవో, మాకు కులదైవం, కులధనం అయిన 
పుండరీకాక్షుని ఆ శ్రీపాదపద్మాలను స్తుతిస్తాను) అని ప్రారంభించి స్పోత్రరత్నంలో అంతా 
పలు రీతులలో వ్యక్తం చేశారు. 

ఇక, “అతిథిదేవో భవ” అని చెప్పబడేవారై, “వరు విరున్ణై అళిత్తిరుప్పార్‌” 
(పెరియాళ్వార్‌ తిరు-4-8-2) (తమ ఇంటికి వేంచేసే అతిథులైన శ్రీవైష్టవులను 
స్వరూపానురూపంగా ఆదరించేవారు) “విణ్ణవర్‌క్కు విరున్గాకుమ్‌ పెరున్తక్కోరే” (పెరియ 
తిరు-6-610) (పరమపదవాసులకు అతిథులైన మహనీయులే) అని ఆహ్వార్లచే 
అతిథులుగా చెప్పబడ్డ భాగవతుల విషయంలో తమకు ఉండే విశేషప్రతిపత్తిని 
“త్వదాణశ్రితానాం జగదుద్భవస్థితిప్రణాశసంసారవిమోచనాదయః, భవంతి లీలావిధయ 
శ్చ వైదికాః త్వదీయ గంభీరమనో9_నుసారిణణి (స్తోత్ర-20) (బ్రహ్మ మొదలైన నీ 
దాసులకు నీవు లోకాన్ని సృష్టించడం, రక్షించడం, నశింపజేయడం, సంసారాన్ని 
దాటించడం మొదలైనవి లీలలుగా ఉన్నాయి. వేదవిధులుకూడ నీకు దాసులైనవారి 
గంభీరం అయిన మనన్సును అనునరించేవిగా ఉన్నాయి) అని, “తవ 
దాస్యసుఖైకసంగినాం.... జన్మ చతుర్ముఖాత్మనా” (సోత్ర-55) (నీకు శేషంగా ఉండడం 
అనే ఒక్క సుఖంలోనే అభినివేశాన్ని పొందినవారి గృహాలలో దాసుడు పురుగుగా పుట్టడం 
అయినా చాలు. మిగిలినవారి ఇళ్ళలో బ్రహ్మగా పుట్టడంకూడా నాకు అక్కరలేదు) అని, 
“సకృత్వదాకారవిలోకనాశయా తృణీకృతానుత్తమభుక్తి ముక్తి భిః, మహాత్మభి ర్మా 
మవలోక్యతాం నయ క్షణే9_ పి తే యద్విరహోంి_తిదుస్సహఃి” (స్తోత్ర-56) (ఏ 
మహనీయుల విశ్లేషం నీకు ఒక్క క్షణం అయినా సహించలేనిదిగా ఉన్నదో, ఒక్కసారి 
నీ తిరుమేనిని దర్శించాలి అనే ఆశతో తృణంవలె లెక్కపెట్టబడ్డ గొప్పవైన భోగాలను, 
మోక్షాన్ని కలవారైన ఆ పెద్దలచేత కటాక్షింపబడతగినవాడై ఉండే స్వభావాన్ని నాకు 
కలించాలి) అని స్తోత్రరత్నంలో వ్యక్తం చేశారు. 

ఆవిధంగా అయితే, “మాతృదేవో భవ” అని చెప్పబడ్డ లక్ష్మియొక్క గౌరవం. 
అక్కడ కొన్ని శ్లోకాలలో చెప్పబడిందే! అందువల్ల ఎందుకోసం ఇక్కడ ప్రత్యేకస్తుతిని 


8 చతుఃశ్లోకీ వ్యాఖ్యానము 


ఆకిల్‌, “మాతృదేవో భవ” ఎన్టిజి పిరాట్టివైభవమ్‌ అబ్బు ప్రతిపాదిక్కవిల్లైయో? 
వెన్నిల్‌, “క గ్రీః శ్రియః” ఎన్గుమ్‌, “తయా సహాసీనమ్‌” ఎన్టుమ్‌ సూచిప్పిత్తమాత్రమిటే 
స్తోత్రత్తిలుళ్ళతు. అప్పడియాకిల్‌ ఇవ్వళవుపోతాతో, ఇతుక్కాక వారు ప్రబన్ధమ్‌ నేరవేణ్లు 
వానెన్నెన్నిల్‌ “పేరాళన్‌ పేరోతుమ్‌”, “అన్టమిల్‌ పేరిన్బత్తడియరోడిరునమై "*ఎన్లిజ 


ప్రారంభించాలి? -అని అంటే, “కః శ్రీః శ్రియః పరమనత్వనమాగ్రియః కః, 
పుండరీకనయనః పురుషోత్తమః కః. కస్యాయుతాయుతశతైకకలాంశకాంశే విశ్వం 
విచిత్రచిదచిక్‌ ప్రవిభాగవృత్తమ్‌” (స్తోత్ర-12) (లక్ష్మికి సైతం లక్ష్మి అయిన వాడెవడు? 
శుద్ధసత్వమయమైనవాడు ఎవడు? పుండరీకాక్షుడు ఎవడు? పురుషోత్తముడెవడు? ఎవని 
వలు వేల కోట్ల భాగాలలోని ఒక భాగంలో ఈ లోకం అంతా విచిత్రం అయిన 
చేతనాచేతన విభాగాన్ని కల్గినదిగా అణగి ఉన్నది) అని, “తయా సహాసీన మనంతభోగిని 
ప్రకృష్ణవిజ్ఞానబలైనధామని, ఫణామణివాతమయూఖమండల(ప్రకాశమానోదర 
దివ్యధామని, నివాసశయ్యాసన పాదుకాంశుకోపధానవర్నాతపవారణాధిభిః, శరీరభేదై 
స్తవ శేషతాంగతై ర్యథోచితం శేష ఇతీరితే జనైకి (స్తోత్ర-39,40) (ఆ లక్ష్మితోకూడ, 
గొప్పజ్ఞానానికి, బలానికి సాటిలేని మేటి అయిన ఆశ్రయంగా ఉన్నవాడు, తన పడగలలో 
ఉండే మణిసమూవోల కిరణమండలాలతో (ప్రకాశించే మధ్యప్రదేశాన్ని కలిన 
(భగవానుని) దివ్యాంతఃపురాన్ని కలవాడు, (భగవానునకు) వేంచేసి ఉండడానికి 
తిరుమాళిగగాను, నిద్రించడానికి శయ్యగాను, సింహాసనంగాను, పాదుకలుగాను, 
పీతాంబరంగాను, తలదిండుగాను, వర్షంనుండి, ఎండనుండి కాపాడే గొడుగుగాను- 
ఇంకా పలు రీతులలోను రూపొందినవాడై, ఆయా కాలాలకు తగిన రీతిలో నీకు 
కైంకర్యాన్ని చేయడానికి తగిన పలు శరీరాలతో శేషుడని అందటు జనులచేత 
వ్యవహరింపబడేవాడైన ఆదిశేషుని తిరుమేనిపై వేంచేసి ఉన్నవాడుగాను) అని 
పిరాట్టియొక్క గొప్పతనాన్ని చాలా సంగ్రహంగా తెలియజేశారేతప్ప స్తోత్రరత్నంలో 
దానిని విరివిగా చెప్పలేదు. కనుక ఈ ప్రబంధం అవతరించింది. సంగ్రహంగా 
స్తోత్రరత్నంలో చెప్పినది చాలదా? ఇందుకోసం పిరాట్టివిషయంగా ఒక స్తుతి గ్రంథాన్ని 
రచించాలా? అని అంటే, “పేరాళన్‌ పేరోదుమ్‌ పెరియోరై ఒరుకాలుమ్‌ పిరికిలేనే” 
(పెరియతిరు-7-4-4) (భగవానుని నామాన్ని అనుసంధానం చేసే మహనీయులను 
ఏ నమయంలోను విడువలేను), “అన్టమిల్‌ పేరినృత్తడి యరోడిరున్ల వై” 
(తిరువాయ్‌-10-9-11) (అంతులేని ఆనందాన్ని పొందే దాసులతో సహవాసం. 
చేయడం) అనే భాగవతులకు కైంకర్యం చేయడం-అనే పరమప్రాప్యం ఆచార్యునివల్ల 


“వారివల్లభా” వివరణము 9 


భాగవతానువర్తనమాకిజ పరమప్రాహ్యలాభమ్‌ ఆచార్యనాలేయాయ్‌, ఆచార్యలాభమ్‌ 
ఈశ్వరనాలేయాయ్‌, ఈశ్వర లాభవ్‌ పెరియవి రాట్టియారాలేయాకైయాలే, 
ఇన్నాల్‌వరిలుమ్‌ మహోపకారకైయాయిటే ఇవళ్‌తానిరుప్పతు. ఆకైయిజే “మాతృదేవో 
భవ” ఎను ప్రథమోపాత్తెయాయి! ”.. ఇప్పడి సర్వవ్యావృతోపకారళీలై యాకైయాలే, 
సామాన్యమాన అకారేణ ప్రతిపాదిత్త వళవన్శిక్కే విశేషమాక ఒరు ప్రబన్ధమ్‌ 
నేరవేణుమెన్గు నిర్ణయిత్తు, తద్విషయత్తిలే తమక్కుణ్ణాన భావబన్టమెల్లామ్‌ తోన్ట చ్చతుః 
శ్లోకియాలే ఉపశ్లోకిక్కిజార్‌. 

కర్మపరతన్తనాన (బ్రహ్మోవిన్‌ ప్రసాదత్తాలే, “శోకః శ్లోకత్వ మాగతః” 
ఎన్టిజపడియే శోకవేగజనితమాన శ్లోకజబ్బళ్‌ పోలన్దిక్కే సుమబ్దళాకారైయాన వివళ్‌ 


లభిస్తుంది. ఆచార్యున్ని పొందడం భగవానునివల్ల లభిస్తుంది. ఆ ఈశ్వరుడు మనకు 
వశం అయేది లక్ష్మీదేవివల్ల సాధ్యం అవుతుంది. ఈ కారణంచేత ఈ నల్గురిలో 
మిక్కిలి గొప్ప ఉపకారాన్ని చేసేది లక్ష్మీదేవే. అందువల్లనే ఉపనిషద్వాక్యంలో “మాతృదేవో 
భవ” అని మొదట చెప్పబడింది. ఈ విధంగా ఆ అందలికంటే గొప్ప ఉపకారాన్ని 
చెయడమే స్వభావంగా కల్గినది కనుక స్తోత్రరత్నంలో భగవానునిగూర్చి వివరంగా 
పలికేటపుడు “ఇతని పత్ని” అని నంగ్రవాంగా ఈమెనుగూర్చి పల్మడంతో 
తృప్పిపొందకుండా, “ఈమెనుగూర్చి ప్రత్యేకంగా ఒక స్తుతి గ్రంథాన్ని రచించాలి.” 
అని నిర్ణయించి, ఆమె విషయంలో తమకుండే గౌరవం, భక్తి మొదలైనవానిని అన్నిటిని. 
స్ఫురించేటట్లు చతుఃశ్లోకి అనే ప్రత్యేక స్తోత్రకృతితో ఆళవందార్‌ స్తుతిస్తున్నారు. 
“సమాక్షరైః చతుర్భి ర్యః పాదైః గీతో మహాత్మనా, సోల_నువ్యాహరణా 
ద్భూయః శోకః శ్లోకత్వ మాగతః” (రామా-బాల-2-40) ( ఏ శ్లోకం సమసంఖ్యను 
కల అక్షరాలతో కూడిన నాల్గు పాదాలను కల్గినదిగా ఆ మహాత్ముడైన వాల్నీకిచే గానం 
చేయబడిందో, ఆ శోకం మాటిమాటికి ఉచ్చరింపబడడంచేత శ్లోకంగా రూపొందింది) 
అనే రీతిలో కర్మకు వశం అయిన బ్రహ్మయొక్క అనుగ్రహంచేత, వాల్మీకికి కల్గిన 
శోకంయొక్క ఆధిక్యంచేత ఉద్భవించినవి వాల్మీకి శ్రీరామాయణ శ్లోకాలు. మిక్కిలి 
గొప్పమంగళాలే మూర్తీభవించిన ఈ లక్ష్మీదేవి అనుగ్రహంచేత ఉద్భవించినవి కాబట్టి 
ఆ శ్లోకాలకంటే గొప్ప శ్లోకాలుగా రూపొందినవికదా ఈ నాల్గుశ్లోకాలు ఉంటాయి. 
ఇక, వరమపదానికి వెడలినా, “అహం శ్లోకకృత్‌” (తైత్తి. భృగు-10-6) (నేను 
శ్రీమన్నారాయణుని విషయంగా ఉత్తమశ్లోకాలను రచించేవాడను) అనే రీతిలో 
“ఉత్తమరాజకన్యయా” (రామా.బాల-77-30) అని వాల్మీకిచేత వర్ణింపబడ్డ 


10 చతుఃశ్లోకీ వ్యాఖ్యానము 


ప్రసాదమడియాక వన్దతాకైయాలే, సుశ్లోకజ్బలాయిటే ఇళ్ళోకబ్దళ్‌ తానిరుప్పతు. ఇని, 
అబ్బు ప్పోనాలుమ్‌, “అహంగ్‌ శ్లోకకృత్‌” ఎన్గు ఉత్తమరాజకన్యెయాన ఇవళ్‌ విషయమాక 
ఉత్తమళ్లోకరచనై పణ్ణి ఉజ్జీవిక్కెియిటే ఉళ్ళతు. | 

“కృత్స్నం నీతాయా శ్చరితం మహత్‌” ఎన్టు ఎల్లామ్‌ సీతాచరితమా 
యిరుక్కవుమ్‌, “రఘువరచరితమ్‌” ఎను శొల్లప్పడుకైయాలుమ్‌, గజ్బాసమృవాద్య 


లక్ష్మీదేవితోకూడిన భగవానునిగూర్చి ఉత్తమశ్లోకాలను రచించి ఉజ్జీవించవలసి 
ఉన్నదికదా! 

“కావ్యం రామాయణం కృత్స్నం సీతాయా శ్చరితం మహత్‌, పౌలస్యవధ 
మిత్యేవ చకార చరితవ్రతః” (రామా. బాల-4-7) (వ్రతానుష్టానాన్ని కల ఈ వాల్మీకి 
సీతాదేవియొక్క గొప్ప చరిత్ర అయిన శ్రీరామాయణాన్ని అంతటినీ “పౌొలస్త్యవధమ్‌” 
అనే పేరును పెట్టి రచించాడు) అనే రీతిలో శ్రీరామాయణం అంతా సీతయొక్క కథ 
అయినా, “తదుపగతసమాధిసంధియోగం సమమధురోపనతార్థవాక్యబద్ధమ్‌, రఘువర 
చరితం మునిప్రణీతం దశశిరశ్చ వధం నిశామయధ్వమ్‌” (రామా-బాల-2-44) 
(స్వయంగానే అమరిన సమాస-సంధుల యోగాన్ని కల్గినది, వాల్మీకి మునిచేత 
రచింపబడినది అయిన “రఘవరచరితమ్‌ అని, “రావణవధ” అని పేరు పొందినది 
అయిన కథను వినిపించండి) అనే రీతిలో రాముని కథగాకూడా ఇది ఉన్నది. దానితో 
పాటు, గంగోత్పత్తి, గాంగేయుని (గంగకుమారుడైన కుమారస్వామి) ఉత్పత్తి, మొదలైన 
శ్రవ్యాలు కాని కథలను వర్ణించడంద్వారా మిక్కిలి విస్తృతమైనది. కాబట్టే, సారార్థాన్ని 
తెలియడానికి కష్టమైనది శ్రీరామాయణం. కాని, ఈ చతుఃశ్లోకి ఇటువంటి దోషాలను 
వేటినీ లేనిది. నమ్మాళ్యార్ల దివ్యప్రబంధాలు “తిరుమాలవన్‌ కవియాదు కోన్‌” 
(తిరువిరుత్తమ్‌-40) (శ్రియఃపతిని గూర్చిన కవిత్వాన్ని అభ్యసించాను.) అని అంటూ 
ఆ ళూర్లే చెప్పిన రీతిలో విశేషణమైన పిరాట్టినిగూర్చి, విశేష్యభూతుడైన భగవానునిగూర్చి 
గొప్పగా వివరిస్తున్నది. ఈ చతుఃశ్లోకి దానివలె కాకుండా, విశేషణం అయిన 
పిరాట్టియొక్క మహిమనే చెబుతున్నది. పిరాట్టియొక్క గొప్పతనాన్నే చెప్పినా, “శ్రీ” 
శబ్దం చాలా సంగ్రహంగాను, అర్థాన్ని తెలిసికోవడానికి క్లిష్టంగాను ఉంటుంది. ఈ 
చతుఃశ్లోకి అటువంటిది కాకుండా నాల్ను శ్లోకాలతో విరివిగా పల్ముతున్నదై, 
తెలిసికోవడానికి సులభంగా ఉన్నది, దానితోపాటు, శ్రీగుణరత్నకోశం రివ శ్లోకంలో 
“అనాఘ్రాతావద్యం . . . .” అని నుడివిన రీతిలో (దోషగంధం ఏమీలేనిదై) ఈ చతుః 
శ్లోకి ఉంటుంది. ఆ శ్రీగుణరత్నకోశంలోనే “సూక్తిం సమగ్రయతు నః స్వయ మేవ 


“వారివల్లభా” వివరణము 11 


సత్మథావర్ణనముఖత్తాలే అతివిస్తరమాయ్‌, దుర్‌జ్లేయమాన శ్రీరామాయణమోలు మనిక్కే 
విశేషణ - విశేష్యోభయప్రధానమాన “తిరుమాలవన్‌కవి” పోలుమిన్గిక్కే 
విశేషణపరమేయాయిరుక్కవుమ్‌, అతిసంగ్రమాకైయాలే దురవగాహమాన శ్రీశబ్దమోలు 
మన్షిక్కే శ్రీశబ్దవివరణమాయ్‌, “అనాఘ్రాతావద్య” మాయ్‌, “వైదగ్ధ్యవర్ణగుణగుమృన 
గౌరవ” బ్ద్ఞళాలే “కణ్టూలకర్ణకుహర” రాయ్‌క్కొణ్డు కర్ణామృతమాక ప్పానమ్‌ పణలామృడి 
పరమభోగ్యమాయ్‌, ప్రేమయుక్తర్‌క్కు స్వార్ధప్రకాశకచాతుర్యత్తై- యుముడైత్తాన చతుః 
శ్లోకి సుగ్రహ మాయిరుక్షైయాలే, అఖిల ప్రబన్గవి లక్షణ - మాయిరుక్యుమ్‌. 
భగవత్‌స్తోత్రమ్‌ పణ్బువార్‌క్కెల్లామ్‌ స్తోత్రరత్నమ్‌ మూలమానాప్పోలే, 
పిరాట్టి విషయత్తిల్‌ స్తోత్రమ్‌ పణ్జవార్‌క్కెల్లామ్‌ ఇప్ప్రబన్టమ్‌ మూలగ్రన్థమాకైయాలే 


లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షై, వైదగ్థ్యవర్ణ గుణగుంభనగౌరవై ర్యాం 
కండూలకర్ణకుహరాః కవయో ధయంతి” అని 7వశ్లోకంలో చెప్పిన రీతిలో పిరాట్టి 
అనుగ్రహంతో శబ్దవైచిత్రి, అర్థగాంభీర్యం, శైలీవైదగ్ధ్య్యం, గుంఫనవైచిత్రి-మొదలైన 
గొప్పతనాలను కల్గినది. “ఇంకా వినాలి, ఇంకా వినాలి” అని కవులు కుతూహలంతో 
శ్రవణపానం చేయాలని ఆశపడే రీతిలో ఉన్నదై, మిక్కిలి భోగ్యమై, భక్తిని కలవారికి 
తన అర్థాన్ని వ్యక్తం చేసే సామర్ధ్యాన్ని కల్గినదై, సంగ్రహమై ఉన్నందున ఈ చతుఃశ్లోకి 
అందజు అనుభవించడానికి వీలయినదిగా ఉన్నది. ఈ కారణంచేత, శ్రీరామాయణం, 
ఆళ్వూర్ల సూక్తులు, శ్రీశబ్దం మొదలైన అన్నిటికంటే విలక్షణమైనదై ఈ చతుఃశ్లోకి 
ఉన్నది. 

భగవానుని స్తుతించేవారికి అందతికీ స్తోత్రరత్నం మార్గదర్శకం అయిన 
మొదటి గ్రంథం అయినట్లే, పిరాట్టిని స్తుతించేవారికి అందటికీ ఈ చతుఃశ్లోకి మొదటి 
గ్రంథం కనుక, ముఖ్యమైనదై ఉంటుంది. లోకంలో ఉండే అందతికీ అన్ని మహిమలు 
ఈ పిరాట్టి మూలంగానేకదా ఏర్పడుతున్నవి. ఈ విధంగా స్తోత్రరత్నం. చతుఃశ్లోకి 
అనే స్తుతులు ప్రప్రథమ (గ్రంథాలు. కనుక వీటిని అనుసరించి భగవద్రామానుజులు 
గద్యత్రయం ప్రారంభంలో పిరాట్టిని స్తుతించి, ఆమెను పురుషకారంగా శరణాగతిని 
చేసి, పిమ్మట భగవానుని స్తుతించి, ఉపాయంగా ఆశ్రయించారు. వారి ప్రథమశిష్యులైన 
కూరత్తా జ్వూన్‌కూడా తమ పంచస్తవాలలోని శ్రీస్తవంలో పిరాట్టిని ముందుగా స్తుతించి, 
తరువాత శ్రీ వైకుంఠస్తవం, అతిమానుషస్తవం, సుందరబాహుస్తవం, వరదరాజస్తవాలలో 
భగవానుని స్తుతించారు. వారి కుమారులైన శ్రీపరాశరభట్టర్‌కూడా శ్రీగుణరత్నకోశంలో 
పిరాట్టిని స్తుతించి, శ్రీరంగరాజస్తవంతో శ్రీరంగనాథుని స్తుతించారు. 


12 చతుఃశ్లోకీ వ్యాఖ్యానము 


ముఖ్యమాయిరుక్కుమ్‌, ఇవళ్‌మూలమాకవిటే ఎల్లా ముణ్లావతు. ఆకైయిటే, స్తోత్రచతుః 
శ్లోకికళై అడియొ క్‌ *ీ గద్యత్రయముమ్‌, శ్రీస్తుతిముతలాన పజ్బుస్తవమువమ్‌, 
శ్రీగుణరత్నకోశముమ్‌, శ్రీరజ్ఞరాజస్తవమ్‌ ముతలాన దివ్యప్రబన్థజ్ఞకుమ్‌ అవతరిత్తతు. 

ఆక, ఇత్తాల్‌ “మాతృదేవో భవ” ఎన్టిజి వాక్యార్థవివరణమాన శ్రీసూక్తార్థత్తె 
ఇళ్సోకరూపేణ వెళియిడుకిజార్‌. అతిల్‌, ప్రథమశ్లోకత్తాల్‌ “శ్రియం దేవీ ముపహ్వయే, 
శ్రీర్మా” ఎన్టిజ వాక్యబ్దళాలుమ్‌, “విష్ణో శ్రీః” ఎన్టిజి వాక్యబ్దళాలుమ్‌, “శ్రీవత్సవక్షాః” 


ఈ రీతిలో, ఈ చతుఃశ్లోకితో “మాతృదేవో భవ” అనే తైత్తిరీయోపనిష- 
ద్వాక్యానికి వివరణం అయిన శ్రీసూక్తంయొక్క అర్థాన్ని యామునులు వ్యక్తం చేస్తున్నారు. 
అందులో, ఈ మొదటి శ్లోకంతో, “అశ్వపూర్వాం రథ మధ్యాం హస్తినాదప్రబోధినీమ్‌, 
(శ్రియం దేవీ ముపహ్వయే శ్రీ ర్మా దేవీ జుషతామ్‌” (సర్వస్వామి అయిన భగవానుని 
పురస్కరించుకొని ఉన్నది, (శరీరం అనే, లేక, ఓంకారం అనే) రథం మధ్యలో ఉన్నది, 
గజాల నాదాలతో ప్రబోధాన్ని పొందేది అయిన శ్రీదేవిని దగ్గరకు ఆహ్వానిస్తున్నాను) 
అనే శ్రీ సూక్తమంత్రంలోను, “నిత్యై వైషా జగన్మాతా విష్ణోః శ్రీ రనపాయినీ, యథా 
సర్వగతో విష్ణుః తథైవేయం ద్విజోత్తమ” (విష్ణుపు-1-8-17) (జగన్మాతయి, విష్ణువుకు 
సంపదగా ఉన్నదై, “ఇజ్రయుమ్‌ అకలకిల్లేన్‌” (క్షణం కూడా విడువలేను) అనే పిరాట్టి 
నిత్యయే. బ్రాహ్మణోత్తమా! ఏ విధంగా భగవానుడు సర్వవ్యాపిగా ఉన్నాడో, ఆ విధంగానే 
ఈమెకూడా సర్వవ్యాపినిగా ఉన్నది) అనే శ్రీవిష్ణుపురాణశ్లోకంలోను. “తమసః పరమో 
ధాతా శంఖచక్రగదాధరః, శ్రీవత్సవక్షాః నిత్యశ్రీః రజయ్యః శాశ్వతో ధ్రువః” 
(రామా-యుద్ధ-114-15) (ఈ శ్రీరాముడే తమస్సుకు ఉన్నవాడు, సర్వధారకుడు, 
శంఖచక్ర గదాధరుడు, శ్రీవత్సమనే పుట్టుమచ్చను వక్షస్థలంలో కలవాడు, ఎల్లప్పుడు 
శ్రీదేవితో కూడి ఉండేవాడు, జయించడానికి సాధ్యం కానివాడు, నిత్యుడు, స్థిరమైనవాడు 
అయిన నారాయణుడు) అని శ్రీసూక్తమంత్రాన్ని వివరించడంకోనం వచ్చిన 
శ్రీరామాయణశ్లోకంలోను చెప్పబడే పిరాట్టియొక్క విశిష్టనామం అయిన శ్రీశబ్దాన్ని 
అర్థంతో అనుసంధిస్తున్నారు. 

ఇక, శ్రీ పెరియవాచ్చాన్‌పిళ్ళై వ్యాఖ్యానావతారికాసారం విన్నపింపబడుతున్నది. 

మన విశిష్టాద్వైతశ్రీవైష్ణవదర్భనానికి ముఖ్యమైన ప్రమాణాలు తిరుమంత్రం, 
ద్వయం, చరమశ్లోకం-అనే మూడు రహస్యాలు, వరాహప్పెరుమాళ్‌ అనుగ్రహించిన 
రెండు చరమళ్లోకాలు, ఆళవన్న్దార్‌ పిరాట్టి విషయంగా అనుగ్రహించిన నాల్గు శ్లోకాలను 
కల చతుఃశ్లోకి-అని మన పూర్వాచార్యులు అనుగ్రహిస్తారు. వీటిలో మొదటిరహస్యం 
అయిన తిరుమంత్రంలో భగవానునకు జీవాత్మస్వరూపం అత్యంతపరతంత్రం అని, 


“వారివల్లభా” వివరణము 13 


ఎన్టిజ తదుపబృంహణజ్ఞళాలుమ్‌ ప్రతిపాదిక్కిణ తదసాధారణమాన తిరునామత్తె 
సార్ధమాక వనుసన్దిక్కిజార్‌. 
గ్‌ ళ్‌ నల గ్ర IL) 
అవతారికై ము*¥్కో*ి. 


ఆ జీవస్వరూపానికి తగిన పురుషార్థం భగవానునకు ఆనందాన్ని కల్గించే కైంకర్యమే 
అని చెప్పబడింది. ఆ పురుషార్థాన్ని పొందడానికి దారి ఏది? అనేది చతుఃశ్లోకివల్ల, 
వరాహచరమశ్లోకంవల్ల వివరింపబడుతున్నది. అందులో, చతుఃశ్లోకిచేత చెప్పబడే 
అర్ధం ఏది? అని అంటే, మనస్వామికి మిగిలిన దైవాలకంటె అతిశయం -మోక్షాన్ని 
అను[గ్రహించేవాడై ఉండడం, లోకానికి అంతటికీ నిమిత్తం, ఉపాదానం, సహకారి- 
అనే త్రివిధకారణభూతుడై ఉండడం. భగవానునకు ఉన్న ఈ రెండు విలక్షణాలైన 
అతిశయాలు అతడు శ్రీదేవికి పతిగా ఉన్నందువల్ల కలిగాయి. నారాయణుడై 
ఉన్నందువల్ల ఏర్పడిన పరత్వం, సౌలభ్యం-మొదలైన గుణాలవల్ల ప్రావ్యమైన 
పరబ్రహ్మస్వరూపం, (ప్రాప్త అయిన జీవస్వరూపం, పొందడానికి దారి అయిన 
ఉపాయస్వరూపం, పొందబడే ఫలంయొక్క స్వరూపం, ఈనాటి వరకు పొందడానికి 
అడ్డుగా ఉండే విరోధి స్వరూపం-అనే అర్ధపంచకం వేదతాత్సర్యమై ఉన్నది. ఆ వేదాలకు 
వివరణరూపంగా ఉన్నది శ్రీవిష్ణుపురాణం. పిరాట్టిని పురుషకారస్వరూపిణిగా, భగవానుని 
ఉపాయంగా, ఈ ఇద్దరి చేరికను ప్రాష్యంగా విష్ణుపురాణంలో శ్రీ పరాశరమహర్షి 
తెలిపిన విషయాన్ని గమనించిన శ్రీయామునులు స్తోత్రరత్నంతో ఉపాయంగా, 
ప్రావ్యంగా ఉండే భగవానునియొక్క మహిమలను వివరించి, శ్రీదేవికి పతియై, 
ఉండడంవల్లనే భగవానునకు సౌలభ్యం, పరత్వం మొదలైన గుణాలు కలిగాయి అనే 
విషయాన్ని ఈ చతుఃశ్లోకితో వివరిస్తున్నారు. ఇందులోని మొదటి శ్లోకంలో 
నారాయణునకు పత్నిగా ఉండడంవల్ల పిరాట్టికి ఏర్పడిన పరత్వం చెప్పబడుతున్నది. 
రెండవశ్లోకంతో ఆ పరత్వాన్ని కీర్తి, పిరాట్టియొక్క సౌలభ్యంవల్ల కలిగే పురుషకారం 
చెప్పబడుతున్నది. మూడవశ్లోకంతో ఇటువంటి పరత్వం. సౌలభ్యం మొదలైనవాటిని 
కల పిరాట్టి భగవానుడు లోకానికి త్రివిధకారణాలుగా అయేటపుడు, అతడు లోకాలకు 
సృష్టించేటట్లు ప్రార్థించడం, ఆ సృష్టివల్ల కలిగే ఆనందంలో పాలు పంచుకోవడం- 
మొదలైన అ(ప్రధానాలైన అన్వయాలను జగత్మారణత్వంతోపాటు లక్ష్మి ఉన్నది- అనే 
విషయాన్ని తెల్పి, పురుషకారస్వరూపుణ్ణి అయిన పిరాట్టితో కూడిన భగవానుడే ఉపాయం 
అని తెలియజేయబడుతున్నది. నాల్గవశ్లోకంతో పూర్వంతెల్పిన ఉపాయంతో పొందబడే 
ఫలం పిరాట్టితో గాఢోపగాఢంగా ఉండే భగవానుడే అని నిరూపింపబడుతున్నది. 
అవతారిక వివరణం ముగిసింది. 


14 చతుఃశ్లోకీ వ్యాఖ్యానము 


శ్రీమతే రామానుజాయ నమః 


పరమకారుణికరాన పెరియవాచ్చాన్చిళ్ళెకుమారర్‌ 
నాయనారాచ్చాన్నిళ్ళి అరుళిచ్చెయ్‌ 


చతుఃశ్లోకీవ్యాఖ్యానమ్‌ 
xxx 
కాంత స్తే పురుషోత్తమః ఫణిపతి శృయ్యాసనం వాహనం 
వేదాత్మా విహగేశ్వరో యవనికా మాయా జగన్మోహినీ! 


బ్రహ్మేశాదిసుర వ్రజ స్స్పదయిత స్త వద్దాసదాసీగణః 


శ్రీరిత్యేవ చ నామ తే భగవతి! బూమః కథం త్వాం వయమ్‌॥ 1॥ 


“హరివల్లభా” వివరణం 
యత్పదాంభోరుహధ్యానవిధ్వస్తాశేషకల్మషః | 
వస్తుతా ముపయాతో9 హం యామునేయం నమామి తమ్‌ ॥ 
(ఎవరి శ్రీపాదపద్మాలను ధ్యానించడంవల్ల అన్ని దోషాలు తీరి, ఒక వస్తువుగా అయ్యానో, 
అటువంటి గొప్పతనాన్ని కల యామునాచార్యులవారికి నమస్కరిస్తున్నాను) 
కాంత స్తే పురుషోత్తమః ఫణిపతి శృయ్యాసనం వాహనం 
వేదాత్మా విహగేశ్వరో యవనికా మాయా జగన్మోహినీ! 
బ్రహ్మేశాదిసుర వ్రజ స్సదయిత స్త్వద్దాసదాసీగణః 
శ్రీరిత్యేవ చ నామ తే భగవతి! బూమః కథం త్వాం వయమ్‌॥ 1 ॥ 
భగవతి = కల్యాణగుణాలను నిండుగా ఉన్నదానా!, పురుషోత్తమః = 
పురుషోత్తముడైన, భగవానుడు, తే = నీకు, కాంతః= ప్రియమైన పతి, ఫణిపతిః = 
సర్పరాజు అయిన ఆదిశేషుడు, శయ్యా= పడుక, వేదాత్మా = వేదాన్ని శరీరంగా 
కలవాడు, విహగేశ్వరః = పక్షిరాజు అయిన గరుత్మంతుడు, ఆసనం వాహనం 
=ఆసనంగాను, వాహనంగాను ఉన్నాడు, జగన్మోహినీ = జగత్తును మోహింపజేసే, 
మాయా = ప్రకృతి, యవనికా = నీముఖానికి తెరగా ఉన్నది, సదయితః = తన 
భార్యతో కూడి ఉందే, బ్రహ్మేశాదిసురవ్రజః = బ్రహ్మ, శివుడుమొదలైన దేవసమూహం, 


“వారివల్లభా” వివరణము 15 


అవతారికై : (కాన్న స్తే ఇత్యాది) “శ్రీజ సేవాయామ్‌” ఎన్లిణ ధాతువిలే నిష్పన్నమాకై 
యాలే సేవావాచియాన శ్రీశబ్దత్తిల్‌ “శ్రయత ఇతి శ్రీః, “శ్రీయత ఇతి శ్రీకి ఎన్గిజి 
కర్తరి -కర్మణి వ్యుత్పత్తిద్వయసి ద్ధబ్బళాన భగవదాశ్రయణత్తెయుమ్‌, తద్దేతుకమాన 
ఉభయవిభూతిశేషత్వత్తెయు ముడైయైయాయ్‌, అత్తాలే “శ్రీ? ఎను సర్వోత్మర్ష హేతువాన 
తిరునామత్తెయుముడైయైయాయ్‌, జ్ఞానశక్యాదికల్యాణగుణపరి పూర్ణియుమాన ఉన్నై 
పరిమితజ్ఞానశక్తికరాన నాబ్బళ్‌ పరిచ్చేదిత్తు ప్పేశువతెజ్జనే ? యెన్టిజార్‌. 


వ్యాఖ్యానమ్‌:- (కాన్త స్తే పురుషోత్తమః) “సహస్రశీర్నా పురుషః”, “పూర్ణం 
పురుషేణ”, “పురుషం మహాన్తమ్‌”, “పురుష ఏవేదం సర్వమ్‌”, “స యశ్చా౭ి యం 


త్వద్దాసదాసీగణః = నీకు దాసగణంగా, దాసీగణంగా ఉన్నది, తే నామ చ = నీ 
పేరుకూడా, శ్రీః ఇతి ఏవచ = “శ్రీ? అనియే, త్వాం = అటువంటి మహిమనుకల 
నిన్నుగూర్చి, వయం = అజ్ఞాలమైన మేము, కథం బూమః = ఏవిధంగా చెప్పగలము? 
అవతారిక :- “శ్రీజ్‌-సేవాయామ్‌” అనే ధాతువునుండి ఉత్పన్నమైనది కనుక శ్రీశబ్దం 
సేవను (ఆశ్రయించి ఉండడాన్ని) అర్థంగా కల్గినది. అందులో “శ్రయతే ఇతి శ్రీః” 
(భగవానుని ఆ(్రయిస్తున్నది కనుక “శ్రీకి అనబడుతున్నది). అనే కర్తరివ్యుత్పత్తిచేత, 
పిరాట్టి తన స్వరూపస్థితిప్రవృత్తులకోసం భగవానుని ఆశ్రయిస్తూ ఉన్నది అని తెలుస్తున్నది. 
“శ్రీయతే ఇతి శ్రీః” (తమ స్వరూపస్థితి ప్రవృత్తులకోసం జీవులు అందటీచేత 
ఆ(శ్రయింపబడుతున్నది. కనుక “శ్రీల అనబడుతున్నది. ) అనే కర్మణివ్వుత్సత్తిచేత, 
భగవానునకు పత్నిగా ఉండడంచేత, అతనికి శేషం అయిన ఉభయవిభూతికి ఈమెకూడా 
శేషిగా ఉన్నది-అని వ్యక్తమవుతున్నది. ఈ రీతిలో అన్ని మహిమలకు కారణం అయిన 
“శ్రీల అనబడే తిరునామాన్ని కల్గినదానవై, జ్ఞానశక్యాదికల్యాణగుణాలతో నిండిన నిన్ను 
పరిమిత జ్ఞానశక్యాదులనుకల మేము, కొన్ని శ్లోకాలతో పరిచ్చేదించి పల్మడం ఏ 
విధంగా సాధ్యం? అని మొదటి శ్లోకంలో అంటున్నారు. 

వ్యాఖ్యానం:- (కాంత స్తే పురుషోత్తమః)-నీకు పురుషోత్తముడు ప్రియుడైన భర్త. 
“సహస్రశీర్నా పురుషు, సహస్రాక్ష సహస్రపాత్‌” (పురుషసూ-1-1) (పరమపురుషుడు 
వేయి తలలను, వేయి కన్నులను, వేయి పాదాలను కలవాడు) “యస్మాత్సరం నాపర 
మస్తి కించిత్‌ యస్మా న్నాణీయో న జ్యాయోం స్తి కించిత్‌, వృక్ష ఇవ స్తబ్లో దివి 
తిష్టత్యేకః, తేనేదం పూర్ణం పురుషేణ సర్వమ్‌” (ముండక -1-1-7) (ఎవనికంటె 
గొప్పదైనది వేజొకటి లేదో, ఎవనికంటే చిన్నది, పెద్దది ఇంకొకటి లేదో, ఎవడు 


16 చతుఃశ్లోకీ వ్యాఖ్యానము 


పురుషే”, “హిరణ్మయః పురుషో దృశ్యతే”, “మహాపురుష పూర్వజు, “జానాతి 
పురుషోత్తమమ్‌”, “పురుషః పుజ్బరీకాక్షసంజ్ఞకః”, “తం వినా పురుషోత్తమమ్‌”, 
“ఉత్తమః పురుష స్త్వన్యః”, “క్షమస్వ పురుషోత్తమ” “పురుడోత్తమ నడి”, “పురుత్తమన్‌”, 
“పురుడోత్తమమే” ఎన్టు మిత్యాది ప్రమాణశతబ్దళాలే సకలచేతనా౭_ చేతనవిలక్షణనాన 
“పజవై యేజు పరమ్‌ పురుడన్‌” ఎన్టవాజు. “ఇత్తిరునామన్గాన్‌ త్రివిధచిదచిద్‌బృన్లవై 
లక్షణ్యత్తె శాబ్బమాక క్మాట్టక్కడవతిటే. “పురుషః” ఎను అచిద్వ్యావృత్తరాన బద్ధరైయుమ్‌, 
“ఉత్పురుషళొ ఎను తద్వ్యావృత్తరాన ముక్తరైయుమ్‌, “ఉత్తరః పురుషూ” ఎన్గు అవర్‌కళిల్‌ 
వ్యావృత్తరాన నిత్యరైయుమ్‌ శొల్లి, “ఉత్తమః పురుషః” ఎను తద్వ్యావృత్తనాన ఈశ్వరనై 


పరమపదంలో సాటిలేనివాడై, ఎవరికీ నమస్మరించని వృక్షంవలె వేంచేసి ఉన్నాడో, 
ఆ పురుషునిచే ఇది అంతా నిండి ఉన్నది), “వేదాహ మేతం పురుషం మహాంతమ్‌, 
ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్‌, తమేవం విద్వా నమృత ఇహ భవతి, నాన్యః పంథా 
అయనాయ విద్యతే” (పురుష సూ-2-2) (వేదపురుషుడనైన నేను స్వరూపగుణ 
విభూతులలో గొప్పవాడు, సూర్యునివలె ప్రకాశించేవాడు, ప్రకృతికి ఆవలివైపు ఉన్నవాడు 
అని ఈ పరమపురుషుని తెలిసికొంటున్నాను. అతనిని ఈ రీతిగా తెలిసినకొన్నవాడు 
ఇక్కదే ముక్తుడు అవుతున్నాడు. మోక్షానికి వేజీ గతి లేదు), “పురుష ఏవేదం సర్వం 
యద్భూతం యచ్చ భవ్యమ్‌” (పురుష సూ-1-2) (గడచినవి, (ఉన్నవి, ఇకపై 
రాబోయేవి-అన్నీ పురుషుడే) “స య శ్చాయం పురుషే య శ్చాసా వాదిత్యే స ఏకః” 
(తైత్తి భృగు-10-4) (ఏ పరమాత్మ ఈ జీవునిలో ఉన్నాడో, ఎవడు ఆదిత్యునిలో ఉన్నాడో, 
అతడొక్కడే) “య ఏషో9_న్తరాదిత్యే హిరణ్మయః పురుషో దృశ్యతే హిరణ్యశ్మత్రుః 
హిరణ్యకేశః ఆప్రణఖాత్‌ సర్వ ఏవ సువర్ణ, తస్య యథా కప్యాసం పుండరీక మేవ 
మక్షిణీ” (ఛాందో-1-6-7) (సూర్యునకు నడుమన సువర్ణంవలె అందమైన రూపాన్ని 
కల ఏ పరమపురుషుడు కనబడుతున్నాడో, అతడు సువర్ణంవంటి అందమైన మీసాలను, 
కేశాలను, నఖాలనుండి అన్ని అవయవాలను కలవాడు. అతనికి సూర్యునిచే వికసించే 
తామరలవంటి రెండు కన్నులున్నాయి), “జితం తే పుండరీకాక్ష నమస్తే విశ్వభావన, 
నమస్తేత స్తు హృషీకేశ మహాపురుష పూర్వజ” (జితంతే-1-1) (పుండరీకాక్షా ! నీచే 
ఈ ఆత్మవస్తువు జయింపబడింది. ఇది నాది కాదుకదా! నీదే కదా! లోకాలను అన్నిటినీ 
సృష్టించినవాడా! ఇంద్రియాలను నియమించేవాడా! సమృద్ధిగా ఇవ్వడంలో గొప్పవాడా! 
ఈ ఆత్మవస్తువు నా కొబికు కాకుండా నీకొటికే కావాలి) “యో మా మేవ మసమ్మూఢో 


“వారివల్లభా” వివరణము 17 


చ్పాల్లి కోతే. హేయవమూలమాన వచిత్తువు. హేయనహితరాన బధద్భరుమ్‌, 
హేయరహితరాన ముక్తరుమ్‌, హేయప్రాగభావరాన నిత్యరుమ్‌, హేయనివర్తకనుక్కు 
సదృశరన్దిటే. న్వరూపస్వభావాన్యథాభావయుక్తబ్బళాన చేతనాచేతనబ్దళైప్ప జ్‌” 


జానాతి పురుషోత్తమమ్‌, న సర్వవిద్భజతి మాం సర్వభావేన భారత”. (భ.గీ-15-19) 
(అర్జునా! ఎవడు పురుషోత్తముడనైన నన్ను, మోహం లేనివాడై ఈ విధంగా 
తెలిసికొంటున్నాడో, అతడు అన్నీ తెలిసినవాడే. అన్ని విధాలుగా అతడు నన్ను 
భజిస్తున్నాడు), “పురుషః పుండరీకాక్షసంజ్ఞకః” (పుండరీకాక్షుడనే పేరును కలవాడు 
పరమపురుషుడు), “న సంపదాం సమాహారే విపదాం వినివర్తనే, సమర్షో దృశ్యతే 
కశ్చి త్తం వినా పురుషోత్తమమ్‌” (పరమసంహిత) (సంపదలను చేర్చి ఇవ్వడంలో, 
ఆపదలను సమూలంగా పోగొట్టడంలో సమర్ధుడై ఉండేవాడు ఆ పురుషోత్తముడు 
తప్ప వేజెవ్వడూ కనబడడంలేదు), “ద్వా విమౌ పురుషా లోకే క్షర శ్చాక్షర ఏవ చ, క్షర 
స్సర్వాణి భూతాని కూటస్టో9_క్షర ఉచ్యతే, ఉత్తమః పురుష స్వ్వన్యః 
పరమాత్మేత్యుదాహృత,, యో లోకత్రయ మావిశ్య బిభర్యవ్యయ ఈశ్వరః, యస్మాత్‌క్షర 
మతీతోతి హ మక్షరాదపి చోత్తమః, అతోలి_స్మి వేదే లోకే చ ప్రథితః పురుషోత్తమః” 
(భ.గీ.-15-16,17,18,) (క్షరులని, అక్షరులని లోకంలో పురుషులు ఇద్దరున్నారు. 
అన్ని భూతాలు క్షరశబ్దవాచ్యులు. కూటస్టులైన ముక్తాత్మలు అక్షరులని అనబడుతున్నారు. 
ఎవడు ముల్లోకాలలోను ప్రవేశించి, వానిని ధరించేవాడుగా, ఏ కొజత లేనివాడుగా, 
నియమించేవాడుగా, పరమాత్మ అని చెప్పబడేవాడుగా వెలుగుతున్నాడో, ఆ 
పురుషోత్తముడు ముందు చెప్పబడ్డ పురుషునికంటే వేజయినవాడు. నేను జ్ఞానంలో 
హెచ్చుతగ్గులున్న క్షరపురుషుని అతిక్రమించి ఉన్నందున, జ్ఞానంలో తారతమ్యాలున్న 
ముక్తపురుషులకంటె మేలయినవానిగా ఉన్నందున, శుతులలో, స్మృతులలో 
పురుషోత్తముడననే ప్రసిద్ధిని పొందాను), “ఉపచారాపదేశేన కృతా నహరహ ర్మయా, 
అపచారా నిమాన్‌ సర్వాన్‌ క్షమస్వ పురుషోత్తమ” (జితంతే-1-20) (పురుషోత్తమా! 
ఉపచారాలు అనే నెపంతో చేసే అపచారాలను అన్నిటినీ క్షమించు) అని వేదాలలోను, 
వీటిని వివరించడం కోసం అవతరించిన ఇతిహాసపురాణాలలోను, “పురుడోత్తమ నడి” 
(పెరియా ళ్యూర్‌ తిరు-4-7-11) “మాల్‌ పురుడోత్తమన్‌”. (పెరియా హ్వార్‌ 
తిరు-4-7-2) “వణ్‌పురుడోత్తమమే” (పెరియతిరు-4-2-1) మొదలైన ఆ ళ్వూర్ల 
శ్రీసూక్తులలోను వందలకొలది సందర్భాలలో మిగిలిన చేతనులందటికంటె గొప్పవాడు 


18 చతుఃశ్లోకీ వ్యాఖ్యానము 


తదుభయా౭_నన్య థాభావరూవ వైలక్షణ్యత్తాలే, తదుభయవిలక్షణనెన్ముకొణ్బు 
పురుషోత్తమనెన్టిజార్‌. “యస్మాత్‌ క్షరమతీతోహం_ మక్షరాదపి చోత్తమః, అతో౭_స్మి వేదే 
లోకే చ ప్రథితః పురుషోత్తమః” ఎన్నక్కడవతిజే. “ద్వా విమా విత్యాది”. 

ఆక ఇప్పడి సర్వోత్మృష్టనాక ప్రతిపాదిక్నవ్పడుకి జి వరమవురుషన్‌, 
సర్వాధిక్రైయాక ప్రమాణప్రసిద్దైెయాయిరుక్కిజ ఉనక్కు అనురూపనాన పతి. 

అథవా, (పురుషోత్తమః తే కాన్స) “షణు-దానే” ఎను దానవాచియాయ్‌, 
“వురు-ననోతీతి-పురుషః” ఎన్ము అధికదాతావై చ్చాల్లి, అవర్‌కళిలుముత్తమనెన్గు 


కనుక పురుషోత్తముడని చెప్పబడే “పజివై యేజు పరమ్బురుడన్‌” (పెరియా క్వార్‌ 
తిరు-5-4-2) (పక్షి అయిన గరుడుని అధిరోహించే పరమపురుషుడు) నీకు ప్రియమైన 
భర్త-అని తాత్పర్యం. ఈ తిరునామం (1) శుద్ధసత్త్వమయం అయిన నిత్యవిభూతి, 
(2) మిశ్రసత్వమయం అయిన లీలావిభూతి, (3) సత్త్వశూన్యం అయిన కాలం-అనే 
మూడు విధాలైన, జ్ఞానశూన్యం అయిన అచేతనంకంటే, (1) సంసారంలో కట్టుబడి 
ఉండే బద్ధచేతనులు, సంసారంనుండి విడివడిన ముక్తచేతనులు, (3) ఏనాడూ 
సంసారంలో కట్టుబడని నిత్య్వచేతనులు-అనే త్రివిధచేతనులకంటే ఇతడు అతిశయాన్ని 
కలవాడు అనే విషయం శబ్దంద్వారానే తెలుపుతున్నదికదా! “పురుషః” అని వారికంటే 
వైలక్షణ్యాన్ని కల ముక్తచేతనులను, తెలిపి, “ఉత్తరః పురుషః” అని వైలక్షణ్యాన్ని కల 
నిత్యచేతనులను పల్కి “ఉత్తమః పురుషః” అని వారికంటే అతిశయాన్నికల సర్వేశ్వరుడైన 
నారాయణుని తెలిపిందికదా! బద్ధచేతనుల నైచ్యానికి అంతటికీ కారణమై ఉండే అచిత్తు, 
దాని సంబంధంచేత నైచ్యాన్ని పొందిన బద్దులు, ఆ సంబంధంవల్ల కల్గిన నైచ్యం 
తీరిన ముక్తులు, ఆ నైచ్యాన్ని ఏనాడూ లేని నిత్యులు-వీరెవ్వరూ మిగిలినవారికి ఉండే 
ఈ నైచ్యాలను పోగొట్టే వైలక్షణాన్ని కల పురుషోత్తమునకు సాటి రారుకదా! జ్ఞానం 
శూన్యం అయిన అచేతనతత్త్వం తన స్వరూపంలోను, స్వభావంలోను మార్చు 
పొందదగినది. జ్ఞానాన్ని కల చేతనులు స్వరూపంలో ఏ మార్పు పోందకపోయినా, 
స్వభావం అయిన జ్ఞానంలో వికారాన్ని పొందుతారు. సర్వేశ్వరుడు మాత్రం స్వభావంలో 
కాని-స్వరూపంలో కాని ఈ రెండింటిలో మార్పును పొందనివాడు. కనుక, 
చేతనాచేతనాలు అనే ఈ రెండు తత్వాలకంటే విలక్షణుడై ఉండడంచేత అతనిని 
“పురుషోత్తమః” అని అంటున్నారు. గీతలో “ద్వా విమౌ” అని ప్రాంభమయే మూడు 
శ్లోకాలు ఇచట అనుసంధేయాలు. 


“వారివల్లభా” వివరణము 19 


మోక్షాదిసకలఫలప్రదన్‌. “ఐశ్వర్యమ్‌” ఇత్యాదిప్పడియే “పరమోదారై” ఎను ప్రసిద్దెయాన 
ఉనక్కు ప్పతి యెన్నవుమామ్‌. 

(పురుషోత్తమ స్తే కాన్లః) “మజ్జళానాం చ మజ్జళమ్‌” ఎన్గు శౌల్లప్పడుకిజివన్‌, 
సకలమబ్దళాస్పదత్వేన ప్రసిద్దెయాన వునక్కు ప్పతి. 

(పురుషోత్తమ స్తే కాన్తః) నారీణా ముత్తమైక్కు ప్పతియామోతు పురుషోత్తమనాక 
వేణుమిటే. విశ్వపతియానాలాయి క”) ఇవళుక్కు ప్పతియెన్నలావతు. అల్లాతారై, 
“నీచశశవత్‌” ఎన్టొరు నరియాకవిజే ఎణ్జువతు. 


అందువల్ల “ఈ రీతిలో పురుషులు అందణటిలోను గొప్పవాడుగా 
ప్రమాణాలలో చెప్పబడే పరమపురుషుడు స్త్రీలు అందతిలో గొప్పదానవు అనే ప్రమాణ 
ప్రసిద్ధిని పొందిన నీకు అనురూపుడైన భర్త” అని చెప్పినట్లయింది. “ద్వా విమౌ పురుషా 
లోకే-ఇత్యాదిభిః స్వేనైవ నిరుక్తేన పరత్వవ్యంజనేన సమాఖ్యావిశేషేణ లక్ష్మీకాంతం 
విశినష్టి” అని దేశిక వ్యాఖ్య. 

దీనికి వేటే రీతిలోకూడా అర్థాన్ని చెప్పవచ్చు. (పురుషోత్తమః తే కాంతం) - 
“షణు-దానే” - అనే ధాతుపాఠానుసారం “షణు” ధాతువు దానాన్ని చెబుతుంది. 
“పురుసనోతీతి పురుషః” (అధికంగా ఇచ్చేవాడెవడో అతడు పురుషుడు) అనే వ్యుత్పత్తిచేత 
“పురుష” శబ్దం అధికంగా ఇచ్చేవానిని చెప్పి, వారిలో ఉత్తముడు అని మోక్షం నుండి 
అన్ని ఫలాలను ఇవ్వగలవాడు పురుషోత్తముడు -అనే అర్థం స్ఫురింపజేస్తుంది. ఇటువంటి 
పురుషోత్తముడు, “ఐశ్వర్య మక్షరగతిం పరమం పదం వా కస్మైచి దంజలిభరం వహతే 
వితీర్య, అస్మై న కించి దుచితం కృత మిత్యథాంబ! త్వం లజ్ఞసే కథయ కోల.య 
ముదారభావః” (శ్రీగుణ-59) (తల్లీ! ఐశ్వర్యం, కైవల్యం, పరమపదం-అనే వీటిలో 
దేనిని అయినా ఒక అంజలి భారాన్ని మోసేవానికి ఇచ్చికూడా, “ఇతనికి తగిన దానిని 
దేనినీ నేను చేయలేకపోయానే” అని నీవు లజ్జపడుతున్నావు. ఇదేమి బెదార్యమమ్మా! 
నీవే చెప్పు) అని భట్టర్‌ అను(గహాంచినరీతిలో మోక్షాన్ని భగవానునిద్వారా 
అనుగ్రహింపచేసినా, మిగిలిన ఫలాలను తానే ఇచ్చి, “పరమోదారా” అని ప్రసిద్ధిని 
పొందిన నీకు తగిన భర్త- అనే అర్థాన్ని గ్రహించవచ్చు. 
(పురుషోత్తమ స్తే కాంతః)- “పవిత్రాణాం పవిత్రం యో మంగళానాం చ మంగళమ్‌, 
దైవతం దేవతానాం చ భూతానాం యో9_వ్యయః పితా” (భారతే-సహగ(స్రనామాధ్యాయే) 
(ఏ భగవానుడు పవిత్రద్రవ్యాలలో అన్నిటిలో పరమపవిత్రుడై ఉన్నాడో, మంగళాలు 


20 చతుఃశ్లోకీ వ్యాఖ్యానము 


“పురుషోత్తమ స్తే” ఎన్గెయాలే, “రాఘవః-తుల్యశీలవయోవృత్తా మర్చతి” 
ఎన్ను మర్థముమ్‌, ఏతత్ర్రతికోట్యర్థముమ్‌ “పురుషోత్తమస్య త్వమ్‌” ఎన్ను, “అసితేక్షణా 
తమర్హతి” ఎన్ను మర్ధముమ్‌ తోకిజిదు. “ఉనక్కేజ్కుమ్‌” ఎన్సు ఇవళ్‌ సదృశైెయా 
యిరుక్కుమాపోలే, అవనుమ్‌ “తిరుత్తక్క శెల్వ” నాయిటే యిరుప్పతు. 

(పురుషోత్తమ స్తే కాన్తః) “లక్ష్మీ శ్చ పత్యా” ఎను పత్నీసమృన్గత్తాలే అవనుక్కు 


ఉత్మర్షమ్‌ శొన్నాప్పోలే, “పురుషోత్తమ స్తే కాన్త” ఎన్టు పతిసమృన్ధత్తాలే ఇవళుక్కు 


అన్నిటి లో గొప్ప మంగళంగా ఉన్నాడో, దేవతలకు దైవంగా ఉన్నాడో, ఎవడు 
జీవరానులకు అందఖికీ ఏ మార్చు, నాశం లేని తండ్రిగా ఉన్నాడో) అని 
మంగళవస్తువులకు అన్నిటికీ మంగళరూపుదని చెప్పబడేవాడు అన్ని మంగళాల 
స్వరూపిణిగా ప్రసిద్ధిని పొందిన నీకు అనురూపుడైన భర్త. “సర్వమంగళాస్పదత్వేన 
ప్రమాణ ప్రసిద్ధాయాః” అని దేశికవ్యాఖ్య. 

(పురుషోత్తమః తే కాంతఐ- “సర్వలక్షణసంపన్నా నారీణా ముత్తమా వధూః, 
సీతాభ్యనుగతా రామం శశినం రోహిణీ యథా” (రామా-బాల-1-27,28) (స్రీలకు 
తగిన అన్ని శుభలక్షణాలను కలిగినది, స్త్రీలలో గొప్ప స్తీ అయిన సీత, చంద్రుని 
రోహిణివలె, రాముని అనుసరించి వనానికి పోయింది) అనే రీతిలో స్త్రీలలో ఉత్తమ 
స్త్రీకి భర్త అయినపుడు అతడు పురుషులలో గొప్పవాడైన పురుషోత్తముడుగానే ఉండాలి 
కదా! “పతిం విశ్వస్య” (తైత్తి-నారా) అనే రీతిలో లోకాలకు అన్నిటికీ పతిగా ఉండే 
వాడే ఈమెకు పతిగా ఉండగలడు. “స హి దేవరసంయుకో మమ భర్తా మహాద్యుతిః, 
నిర్భయో వీర్య మాడశిత్య శూన్యే వసతి దండకే” (మజది అయిన లక్ష్మణునితో 
కూడినవాడై, గొప్ప తేజస్సును కలవాడైన నా భర్త, తన వీర్యాన్ని ఆశ్రయించి, నిర్భయుడై 
శూన్యం అయిన దండకారణ్యంలో నివసిస్తున్నాడు) అనే రీతిలో ఈమెకూడా లోకానికి 
అంతటికీ భర్త అయిన వానినే తనకు భర్తగా వరించింది. “యథా దృప్త శృ మాతంగః 
శశ శ్చ సహితా వనే, తథా ద్విరదవత్‌ రామః త్వం నీచశశవత్‌ స్మృతః” (రామా- 
సుందర-22-16) (ఒక అరణ్యంలో మదించిన ఏనుగు, నక్క కలసి ఉండడం 
ఎటువంటిదో, ఆ విధంగానే ఏనుగువంటివాడు శ్రీరాముడు, నీవు ఒక నక్కతో సాటి) 
అనే రీతిలో మిగిలినవారిని ఒక నక్కగానే లెక్కిస్తున్నది. 


(పురుషోత్తమః తే కాంతః) అని అనడంవల్ల పురుషోత్తముడు నీకు ప్రియమైన భర్త - 
అని చెప్పబడినట్లయింది. దీనికి ప్రతికోటి గా-“పురుషోత్తమస్య త్వం కాంతా” 


“వారివల్లభా” వివరణము 21 


ఉత్మర్షమ్‌ శొల్లుకిజార్‌. “శియఃపతిః” ఎన్సు అవనుక్కు ఉత్మర్షమ్‌. * “విష్ణుపత్నీ” ఎన్టిటే 
ఇవళుక్కు ఉత్మర్షమ్‌. “కాన్త” ఎను అవనుక్కు ఉత్మర్షమ్‌. “అరవినలోచనమనఃానై” 
ఎన్టిజే ఇవళుక్కు ఉత్మర్నమ్‌. “శ్రీవల్లభ” ఎన్ను అవనుక్కు ఉత్మర్నమ్‌. * “వరదవల్లభా” 
ఎన్టిజే ఇవళుక్కు ఉత్మర్నమ్‌. 

(తే కాన్తః పురుషోత్తమః) ఉనక్కు క్యాన్తనానపిన్నిటే, అవన్‌ పురుషోత్తమ 
నాయీ. “క శ్రీ (శ్రియా ఎన్టపిన్చిటే. “పురుషోత్తమః కళ” ఎన్టతు. “జగన్నాథో౭_ 
పి నారాయణో ధన్యం మన్యత ఈక్షణాత్‌” ఎను వేదాన్తజ్బళ్‌ పరతత్వ మెను 


(పురుషోత్తమునకు నీవు ప్రియపత్నివి) అనే అర్థంకూడా తెలుపబడింది. “తుల్యశీలవయో 
వృత్తాం తుల్యాభిజనలక్షితామ్‌, రాఘవో£౭_ రతి వైదేహీం తం చేయ మసితేక్షణా” (రామా. 
సుందర-16-5) (సరి సమానం అయిన గుణాలు, వయస్సు, నడవడికలను కల్గినది, 
తగిన కులం, సౌందర్యాలతో కూడినది అయిన వైదేహికి శ్రీరాముడే తగివాడు. 
అతనికికూడా నల్లని నేత్రాలను కల ఈమె తగినది) అని శ్రీరామాయణంలో చెప్పబడింది 
కదా! “ఉనక్కేజ్ముమ్‌ కోలమలర్‌ప్పావైక్కు” (తిరువాయ్‌-10-10-6) (నీకు తగిన 
అందమైన పుష్పవాసిని అయిన లక్ష్మీదేవికి) అనే రీతిలో నీవు అతనికి తగిన పత్నివై 
ఉన్నట్లే, “తిరుత్తక్క శెల్వముమ్‌” (తిరుప్పావై-25) (లక్ష్మికి తగిన సంపదను) అనే 
రీతిలో అతనికి నీకు తగిన సంపదను కల్లినవాడుగా కదా ఉంటాడు.) 

(పురుషోత్తమః తే కాంత- “హ్రీ శృ తే లక్ష్మీ శ్చ పతా” (పురుష 
సూ-2-5) (పరమపురుషా! నీకు శ్రీదేవి, భూదేవి పత్నులు) అనే రీతిలో పత్ని అయిన 
ఈమె సంబంధంతో పురుషసూక్తం అతని గొప్పతనాన్ని చెప్పినట్లు, “పురుషోత్తముడు 
నీకు భర్త” అని అతని సంబంధంచేత ఈమెకు గొప్పతనాన్ని యామునులు 
చెబుతున్నారు. “శ్రియః పతికి (గీతాభాష్యారంభే) అనేటట్లు లక్ష్మీనాథుడు అనేది అతనికి 
అతిశయం. “విష్ణుపత్నీ” అనికదా ఈమెకు ఉత్మర్షం. “కాంతి” అని అతనికి గొప్పతనం. 
“అరవిందలోచనమనఃకాంతా” అని ఈమెకు ఉత్కర్ష “శ్రీవల్లభ” అని అతనికి ఉత్మర్ష 
“ఆకారత్రయసంపన్నా మరవిందనివాసినీమ్‌, అశేషజగదీశిత్రీం వందే వరదవల్లభామ్‌” 
(శేషిత్వ-పురుషకారత్వ-ప్రాప్యత్వాలనే మూడు ఆకారాలను కల్లినది, తామరపూవులలో 
నివసించేది, లోకాలను అన్నిటికి ఈశ్వరి, వరదునకు ప్రియమైనది అయిన దేవిని 
నమస్కరిస్తున్నాను) అని వరదునకు ప్రియమైనది అన్నది ఈమెకు గల అతిశయం. 

(తే కాంతః పురుషోత్తమః) -నీకు ప్రియమైన భర్త అయిన పిమ్మటనే అతడు 
పురుషోత్తముడనే పేరును పొందాడు-అనే అర్థాన్ని కూడా చెప్పవచ్చు. ఆళవస్టార్‌కూడా 
* ఈ భాగం ద్రావిడప్రతిలో లేదు. 


22 చతుఃశ్లోకీ వ్యాఖ్యానము 


నిర్ణయిత్తతుమ్‌-ఉన్నుడైయ పాదచిన్షజ్ఞకై అవన్‌ మార్‌పిలే కణ్జపిన్చిటే. సహధర్మచారిణి 
యాన వివళై ప్పాణిగ్రహణమ్‌ పణ్గినపిన్నాయిక్‌”ం అవన్‌ శ్రీమానుమాయ్‌, 
సర్వాధికనుమాయ్‌, అనురూపాక్షనుమాయ్‌, ముముక్షూపాస్యను- మాయ్‌త్తు. ఆకైయిటే, 
“తిరునిన్హపక్కమ్‌ తిఅవితు” ఎను సత్తుక్కళ్‌ పరిగ్రహిత్తతు. అల్లాతార్‌ “తిరువిల్లాత 
త్తేవరా” కైయాలే, నిఃశ్రీకరాయ్‌, పురుషాధమరాయ్‌, విరూపాక్షరాయ్‌, అనుపాస్యరు 
మాయో ఆకైయిటే, “శ్రీనివాసశబ్దత్తాలే పాశుపతాదివ్యుదాస$” ఎన్టరుళిచ్చెయ్‌తతుమ్‌. 
“కాణిలు మురుప్పొలార్‌”, “తిరువిల్లా త్తేవరై త్తేటేల్‌మిన్‌ తేవు” ఎన్గు సత్తుక్కళ్‌ 
పరిత్యజిత్తతుమ్‌. 


స్తోత్రరత్నంలో “కః శ్రీః శ్రియః (12) (లక్ష్మికికూడా లక్ష్మి అయిన వాడెవడు?) అనే 
ప్రశ్నను లేవనెత్తి, తరువాతనేకదా పురుషోత్తముడెవడు? అనే ప్రశ్నను లేవనెత్తారు. 
“ఐశ్వర్యం మహ దేవ వాల్ప మథవా దృశ్యేత పుంసాం హి యత్‌ తల్లక్ష్మా స్పముదీక్షణా 
త్తవ యత స్సార్వత్రికం వర్తతే, తేనైతేన న విస్మయేమహి జగన్నాథోతి పి నారాయణః 
ధన్యం మన్యత ఈక్షణా త్రవ యత స్ప్వాత్మాన మాత్త్మేశ్వరః” (కొంచెం అయినా, ఎక్కువ 
అయినా ఏ సంపద అనేది లోకంలోనివారి దగ్గర కన్పిస్తున్నదో, అది శ్రీదేవి అయిన నీ 
కటాక్షంచేతనే అంతటా ప్రకాశిస్తున్నది. ఇందులో మేము ఏమీ ఆశ్చర్యపడడం లేదు. 
ఎందుకు! అని అంటే, జగన్నాథుడై, తనకు తానే ఈశ్వరుడైన నారాయణుడుకూడా నీ 
కటాక్షంవల్ల తనను భాగ్యశాలిగా భావిస్తున్నాడుకదా) అని అంటూ కూరేశులు కూడా 
జగన్నాథుడై, తనకు తానే ఈశ్వరుడైన నారాయణుడుకూడా పిరాట్టియొక్క కటాక్షంచేత 
తనను భాగ్యశాలిగా తలచినట్లు అను[గ్రపాంచారుకదా! శ్రీ భోట్టర్‌ సైతం 
శ్రీగుణరత్నకోశంలో “వేదాంతా స్తత్త్వచింతా మురభిదురసి యత్సాదచిహ్నై స్తరంతి” 
(శ్రీగుణ-4) (పిరాట్టి శ్రీపాదముద్రలను భగవానుని వక్షస్థలంలో చూచిన తరువాతకదా 
అతనిని పరతత్త్వంగా వేదాంతాలు నిర్ణయించాయి) అని అనుగ్రహించారు. అతని 
అన్ని లీలలలో సహయభూత అయిన ఈమెను చేపట్టిన తర్వాతనేకదా అతడు దేవుడు, 
సర్వాధికుడు, పుండరీకాక్షుడు, ముముక్షూపాస్యుడు అయినాడు. అందువల్లనే 
“తిరునిన్ధపక్కమ్‌ తిజివిదు” (నాన్ముకన్‌-తిరు-54) (లక్ష్మీదేవి నిత్యవాసం చేసే పార్వ్వాన్ని 
కల స్వామియొక్క అప్రకంప్యం అయిన పరత్వం ఇది) అని సత్పురుషులైన ఆళ్వార్లు 
అంగీకరించారు. మిగిలిన దేవతలు లక్ష్మిని లేని దేవతలు. కనుక అతిశయహీనులై, 
పురుషాధములై, సౌందర్యం లేని నేత్రాలను కలవారై, ఉపాసింపతగనివారై ఉన్నారు. 


“వారివల్లభా” వివరణము 23 


(తే కాన్తః పురుషోత్తమః) “తిరుమకళార్‌ తనిక్కేళ్వన్‌ పెరుమైయుదైయ 
పిరానార్‌” ఎను, ఇవళుక్కు క్మేళ్వనాన వాశియిటే పెరుమైయుడైయ పిరానారాయి కీ”) 
“(శ్రియా విష్ణు రతీవ శుశుభే” ఎన్టు-ఇవళ్‌తనక్కెన్న ఇట్టుప్పిబిన్ద తత్త్వ్వమాకైయాలేయిటే, 
అప్రమేయ తేజస్రైయుడైయవనాయ్‌ అతీవ విళజ్గి క”. “శ్రద్ధయా దేవో దేవత్వ 
మశ్చుతే”, “తిరుమజ్జై తన్నోడుమ్‌ తిక శకిన్ట” ఎన్నక్కడవతిలే. 


అందువల్లనే ోశ్రీనివాసశబ్దేన పాశుపతాదివ్యుదాసళొ (శ్రీభాప్యమంగళశ్లోక శ్రుతప్రకాశిక) 
(బ్రహ్మణి శ్రీనివాసే”) అనే సందర్భంలో ఉండే శ్రీనివాస శబ్దంచేత పాశుపతులు 
మొదలైనవారు నిరసింపబడ్డారు), అని పశుపతిని పరతత్త్వంగా చెప్పే పాశుపతులు 
మొదలైనవారు నిరసింపబడినారని శ్రుతప్రకాశికాచార్యులవారు అనుగ్రహించారు. 
“కాణిలుమ్‌ ఉరుప్పాలార్‌ శెవిక్కిలాద కీర్‌త్తియార్‌ పేణిలుమ్‌ వరన్తర మిడుక్కిలాద 
దేవరై” (తిరుచ్చన్ల-69) (చూచినా వికారరూపాన్ని కలవారు, శ్రావ్యం కాని కీర్తిని 
కలవారు, ఆశ్రయించినా వరం ఇవ్వగల శక్తిని లేనివారు) “తిరువిల్లా ద్దేవరైత్తేజేల్‌మిన్‌ 
తేవు” (నాన్ముకన్‌. తిరు-583) (లక్షసంబంధం లేని దేవతలను శరణు పొందకండి) 
అని మహాత్ములైన ఆళ్వార్లు లక్ష్మీవిహీనులైన దేవతల చేయివిడచారు. 


(తే కాంతః పురుషోత్తమః) -“తిరుమకళార్‌ తనిక్కేళ్వన్‌ పెరుమైయుడైయ పిరానార్‌” 
(తిరువాయ్‌-1-6-9) (లక్ష్మీదేవితో క్రీడించే అతిశయాన్ని కల స్వామి) అని ఈమెకు 
భర్త కావడం చేతనే కదా భగవానుడు అతిశయాన్ని కల స్వామి అయ్యాడు. “తయా స 
రాజర్షిసుతాభిరామయా సమేయివా నుత్తమరాజకన్యయా, అతీవ రామః శుశుభే౭_ 
తికామయా విభుః శ్రియా విష్ణు రివామరేశ్వరః” (రామా. బాల-77-30) (అందమైన 
ఉత్తమరాజపుత్రిక అయిన ఆ సీతాదేవితో కూడిన, రాజర్షి పుత్రుడైన శ్రీరాముడు చాలా 
ఎక్కువగా కోరతగిన, శ్రీదేవితో కూడిన, అమరులకు అధిపతి అయిన విష్ణువువలె 
చాలా బాగా ప్రకాశించాడు) అని అంటూ ఈ సీతాదేవి ఇతనికే తగిన సొత్తు 
అయినందువల్లనే అంతులేని గొప్పతనాన్ని కలవాడై, చాలా ఎక్కువ ప్రకాశిస్తున్నాడు. 
“శ్రద్ధయా దేవో దేవత్వ మశ్చుతే” (యజు-కాఠక-8-8) (దేవుడనబడే భగవానుడు 
శ్రద్ధానామంచేత చెప్పబడే పిరాట్టి చేతనే దేవుడై ఉండే స్వభావాన్ని పొందుతున్నాడు), 
“తిక €కిన్స తిరుమార్చిల్‌ తిరుమజ్జై తన్నోడువ్‌ తిక €కిన్స తిరుమాలార్‌” 
(తిరువాయ్‌-10-6-9) (ప్రకాశించే వక్షస్సులో లక్ష్మీదేవితో వెలిగే శ్రియఃపతి) అని 
చెప్పబడుతున్నదికదా. 


24 చతుఃశ్లోకీ వ్యాఖ్యానము 


(పురుషోత్తమ “వురుషాణా ముత్తమః” ఎన్ము షష్టీవిభక్తియాతల్‌, 
“పురుషేషూత్తమః” ఎను సప్తమావిభక్తియాతల్‌. “పురుషోత్తమః” ఎన్టు సర్వేశ్వరా౭. 
పేక్షయా బ్రహ్మాదికళుడైయ అధమత్వమ్‌ ప్రతిపాదిక్కైయాలే, తత్పత్నిక లిజ్కాట్టిల్‌ 
విష్ణుపత్నియాన ఇవళుడైయ వ్యావృత్తియుమ్‌ తో క ”కిఅతు. “మలైమజ్జె” యుమ్‌ 
“నామజ్జె” యుమ్‌ “పూమజ్జికు 39 ప్పోలియాకమాట్టార్‌కళిటే. “నాపతి” యుమ్‌, 
“ఉమాపతి” యుమ్‌ “మాపతిక్కు” ఉపమానమానవనిజే ఇవళుక్కు అవర్‌కళొప్పావతు. 

ఆక, ఇత్తాల్‌, “తత్పల్నీత్వత్తాలుమ్‌, నారకోటిఘటితైయాకైయాలుమ్‌, అవనై 
ఆశ్రయిత్తు తచ్చేషభూతైయాయ్‌ సత్తె పెక *రుక్కుమ్‌” ఎన్టిజి కర్తర్యర్థమ్‌ శొల్లప్పట్టతు. 
“మలర్‌మకళ్‌ పిడిక్కుమ్‌ మెల్లడి”, “తిరుమకళుమ్‌ శెమె*ోరువడియినిణె వరుడి” 


ఎన్గిజిపడియే. అకిజ్చిత్మరనుక్కు శేషత్వమిల్లామైయాలే. ఇవళ్‌తాన్‌ కిజ్చిత్మరిత్తు 


(పురుషోత్తమః) - “పురుషేభ్యః ఉత్తమః” (మిగిలిన పురుషులకంటే ఉత్తముడు) 
అని పురుషశబ్దాన్ని పంచమీవిభక్తిలో ప్రయోగింపబడినట్లుగా గ్రహించి, గీతలో, “ఉత్తమః 
పురుష స్త్వన్యః పరమాత్మేత్యుదాహృతణ” (15-18) అని పురుషోత్తమశబ్దం 
నిర్వహింపబడింది. ఆ రీతిలో కాకుండా, “పురుషాణామ్‌ ఉత్తమః” (పురుషులకు 
ఉత్తముడు) అని షష్టీవిభక్తిలో గ్రహించిగాని, “పురుషేషు ఉత్తమః” (పురుషులలో 
ఉత్తముడు) అని సప్తమీవిభక్తిలో గ్రహించిగాని అర్థాన్ని చెప్పవచ్చు. పురుషోత్తముడనే 
శబ్దంచేత సర్వేశ్వరుడైన ఇతనికంటే బ్రహ్మరుద్రేంద్రాదులు అధములు అని చెప్పడంచేత 
వారి పత్నులైన సరస్వతి, పార్వతి మొదలైనవారికంటె ఇతని పత్ని అయిన లక్ష్మీదేవి 
యొక్క గొప్పతనం తెలుపబడుతున్నది. “మలైమజ్లె” అనబడే పార్వతి, “నామజ్లె” 
అనబడే సరస్వతి “పూమబజ్లె” అనబడే లక్ష్మికి సమానం కారుకదా! వాణీపతి, ఉమాపతి 
లక్ష్మిపతికి సమానలైనపుడుకదా ఈమెకు వారు సాటి అవుతారు. “అనేన భగవదపేక్షయా 
హిరణ్యగర్భాదీనా మపి అధమత్వ వ్యంజనాత్‌ తత్పత్నీభ్యః పురుషోత్తమపత్సాాః 
ఉత్తమత్వం సూచితమ్‌” అని దేశికవ్యాఖ్య. 

ఆశీ” శబ్దం యొక్క అర్థాన్ని వివరించే ఈ శ్లోకంలో ఇంతవరకు 
పురుషోత్తమునకు పత్ని అయినందువల్ల, నారాయణశబ్దంలో అతనికి శరీరంగా చెప్పబడే 
నారశబ్దవాచ్యాలైన నిత్యవస్తుసమూహల్లో ఒకటిగా ఉన్నందువల్ల, వానిని ఆశ్రయించి, 
అతనికి శేషభూతురాలై, సత్తను పొందుతున్నది” అనే అర్థాన్ని తెలిపే “శ్రయతే ఇతి 
శ్రీజ అనే కర్తరివ్యుత్పత్తియొక్క అర్థం చూపబడింది. “మలర్‌మకళ్‌ పిడిక్కుమ్‌ మెల్లడి” 
(తిరువాయ్‌-9-2-10) (లక్ష్మీదేవి సంవాహనం చేసే మృదుపాదాలు), “శెబ్ణమల 


“హరివల్లభా” వివరణము 25 


స్వరూపలాభమా యిరుప్పాళొరుత్తియిటే. అవతారదశైయిలుమ్‌, “తిరుమజ్జై పోత్తన్హాళొ 
ఎను కిజ్చిత్మరిత్తాళిటే. 

ఇనిమేల్‌, “సర్వలోకమాతావాకైయాలుమ్‌, సర్వస్వామినియాకైయాలుమ్‌, 
సకలచేతనర్‌క్కు మాశ్రయిక్కప్పడానినాళొ- ఎన్లిణ కర్మణివ్యుత్పత్తియిల్‌ సిద్ధమాన ఉభయ 
విభూతిశేషత్వత్తై అరుళిచ్చెయ్‌కిజార్‌ (ఫణిపతిః) ఇత్యాదియాల్‌. “నిత్రైవైషా జగన్మాతా 
విష్ణో శ్రీ రనపాయినీ” ఎన్టుమ్‌, “శీయతే చా౭_ఖిలై ర్నిత్యం శ్రయతే చ పరం 
పదమ్‌” ఎన్గుమిత్యాది ప్రమాణసిద్ధజ్ఞళణాయిటే ఇవ్వుత్సత్తిద్వయము మిరుప్పతు. 


త్తిరుమకళుమ్‌ శెమొన్‌ తిరువడియినిణె వరుడి” (పెరియతిరు-7-8-1) (అందమైన 
కమలంలో నివసించే లక్ష్మీదేవికూడా బంగారంవలె ఆశపడతగిన శ్రీపాదద్వయిని 
సంవాహనం చేయగా) అనే రీతిలో కైంకర్యం చేయకపోతే శేషత్వం సిద్ధించదు కనుక, 
ఈ పిరాట్టికూడా భగవానునకు కైంకర్యాన్ని చేసి, తన స్వరూపాన్ని పొందేదిగా ఉంటుంది 
కదా! భగవానుడు శ్రీకృష్ణుడై అవతరించినపుడుకూడా “కానార్‌ నజున్తు బయ్‌ కైశెయ్‌ద 
కణ్టియుమ్‌ వానార్‌ శెళుజక్ణోలై కబ్బకత్తిన్‌ వాశికైయుమ్‌ తేనార్‌ మలర్‌మేల్‌ తిరుమజ్జె 
పోత్తన్దాళ్‌” (పెరియాళ్వార్‌ తిరు-1-3-7) (తేనె నిండిన ఎల్జిని తామర పూవులై 
నిత్యవాసం చేసే లక్ష్మీదేవి అడవిలోని మంచి తులసిలో కూర్చిన మాలను, ఆకాశం 
అంతా కప్పివేసేటట్లున్న అందమైన కల్పకకుసుమాలతో చేసిన సిగపువ్వును పంపింది) 
అని బాలకృష్ణునకు పలు గొప్ప వస్తువులను పంపి పిరాట్టి ఈ కైంకర్యాన్ని చేసిందికదా! 

ఇకపై, “శ్రీయతే ఇతి “శ్రీః (మిగిలిన అందటిచేత ఆశ్రయింపబడుతున్నది 
కనుక శ్రీః అనబడుతున్నది) అనే కర్మణివుత్పత్తిచేత ఫలించే, “లోకానికి అంతటికీ 
తల్లి అయినందువల్ల, అందణికీ ఈశ్వరి అయినందువల్ల చేతనులందటిచేత 
ఆ(శ్రయింపబడుతున్న్చది” అనే అర్థంచేత చెప్పబడే ఉభయవిభూతి శేషిత్వాన్ని (ఉభయ 
విభూతులు ఈమెకు శేషభూతాలుగా ఉండడాన్ని) మూడవ పాదం చివరివరకు 
అనుగ్రహిస్తున్నారు. “నిత్యెవైషా జగన్మాతా విష్ణోః (శ్రీ రనపాయినీ, యథా సర్వగతో 
విష్ణుః తథైవేయం ద్విజోత్తమ” (విష్ణుపు-1-8-17) అనే ప్రమాణంలోను, “శృణాతి 
నిఖిలాన్‌ దోషాన్‌ శ్యణాతి చ గుణై ర్జగత్‌, శ్రీయతే చాఖిలై ర్నిత్యం శ్రీయతే చ పరం 
పదమ్‌”, “శయంతీం శ్రీయమాణాం చ శృణ్వంతీం శ్రుణతీ మపి” (పాంచరాత్రమ్‌- 
అహిర్చుధ్యుసంహిత-21-8) (ఆగ్రితుల దోషాలను పోగొడుతుంది. వారి అద్వేషం, 
ఆభిముఖ్యం మొదలైన గుణాలను వృద్ధిచేస్తుంది. దాసులచేత నిత్యం ఆశ్రయింపబడు 


26 చతుఃశ్లోకీ వ్యాఖ్యానము 


ఆకిల్‌, ఉపజీవ్యప్రమాణానుసారేణ వ్యుత్పత్తి ద్వయత్తై అరుళిచ్చెయ్యాతే, 
వ్యుత్మమమాక వరుళిచ్చెయవానెన్‌? ఎన్నిల్‌, ఘటకైయాన వివళుక్కు చేతనేశ్వరర్‌పక్కల్‌ 
సమృన్థమ్‌ అవిశిష్టమాయిరున్దతేయాకిలుమ్‌, పితృత్వప్రయుక్తమాన “హిత స్రోతోవృత్తి” 
యాలే కలజ్జి సాపరాధరాన విచ్చేతనరై నిగ్రహిక్క త్రేడుమన్గు, “కి మేత న్నిర్లోష క” 


తున్నది. పరమషప్రాప్యుడైన భగవానుని ఆశ్రయిస్తున్నది. దాసుల ప్రార్థనను ఆలకిస్తున్నది. 
వానిని భగవానునకు వినిపిస్తున్నది. అందువల్ల పిరాట్టి “శ్రీ అని అనబడుతున్నది) 
అనే పాంతరాత్రవచనంలోను ఈ రెండు వ్యుత్పత్తులు చూపబడ్డాయికదా.) 

ఈ విధంగా ఈ రెండు వ్యుత్పత్తులను చూసేటపుడు, పాంచరాత్రశాస్తంలో 
చూపబడ్డ రీతిలో మొదట కర్మణి వ్యుత్పత్తిని చూపి, తరువాత కర్తరివ్యుత్పత్తిని 
చూపకుండా, “నీకు కాంతుడు పురుషోత్తముడు” అని మొదట కర్తరివ్యుత్పత్తిని, దానికి 
తరువాత కర్మణి వ్యుత్పత్తిని ఎందుకు చూపుతున్నారు? అని అంటే, చేతనులను 
భగవానునితో కలిపే ఈమెకు ఈ ఇద్దటి విషయంలో సంబంధం సమానం అయినా, 
“ప్పిత్రేవ త్వత్రేయాన్‌ జనని! పరిపూర్ణాగసి జనే హితస్రోతోవృత్యా భవతి చ కదాచిత్‌ 
కలుషధీః, కి మేత న్నిర్లోషః క ఇహ జగతీతి త్వముచితై రుపాయై ర్విస్మార్య స్వజనయసి 
మాతా తదసి న ౪ (శ్రీగుణ-47) (తల్లీ! న్స్‌ ప్రియుడు తండ్రివలె హితాలను 
కల్గించడంకోసం పాపాలను నిండుగా చేసిన జీవుల విషయంలో కొన్ని సందర్భాలలో 
కోపాన్ని పొందుతున్నాడు. అపుడు నీవు “ఇదేమి? ఈ లోకంలో తప్పును చేయనివారెవరైనా 
ఉన్నారా! అని పల్కి ఉచితమైన ఉపాయాలతో మా పాపాలను మజగుపడేటట్లు చేసి, 
స్వామి శ్రీపాదాలలో చేర్చిస్తావు. అందువల్ల నీవు మాకు తల్లివి అవుతున్నావు) అనే 
రీతిలో భగవానుడు చేతనులకు హితాన్ని కల్గించడంకోసం మనస్సులో కోపాన్ని 
తెచ్చుకొని, పాపాలను చేసిన చేతనులను దండించాలని ప్రయత్నించినపుడు -*ఇదేమి? 
ఈ లోకంలో పాపం చేయనివాడెవ్వడూ లేడే?” అని అంటూ, తన అందాన్ని చూపి 
అతనిని వశీకరించుకొని, అనుగ్రహించేటట్లుగా సంస్కరించేటపుడు ఈమెకు 
భగవానునితో ఉండే సంబంధం చాలా ఆవశ్యకం కనుక, అతనికి ప్రియపత్నిగా 
ఉన్నందువల్లనే అందఖూ ఈమెను ఆశ్రయించడంచేత, “పురుషోత్తముడు నీకు ప్రియమైన 
భర్త” అని కర్తరి వ్యుత్పత్యర్ద్థాన్ని ప్రధానంగా మొదట అనుగ్రహించి, దానికి తరువాత 
అతనికి పత్నిగా ఉండడంచేత ఈమెకు కలిగే కర్మణివ్యత్పత్యర్థాన్ని అనుగ్రహిస్తున్నారు. 
“మచ్చేషభూతా సర్వేషా మీశ్వరీ మమ వల్లభా” (పాంచరాత్రమ్‌) (నాకు శేషభూతగా 


“వారివల్లభా” వివరణము 27 


ఎను ఉచితోపాయజ్ఞళాలే అవనై వశీకరిత్తు అనుగ్రహైకపరనామృడి తిరుత్తుమ్బోతు, 
తత్సమృన్థమ్‌ అవశ్యాపేక్షితమాకైయాలుమ్‌, ఇనిత్తాన్‌ పిరాట్టియై ఆ(శ్రయిక్కిజతు- 
తత్సమృన్థవిశిష్టై. - యెనాకైయాలుమ్‌, “పురుషోత్తమ స్తే కాన్త” ఎన్గు ప్రాధాన్యేన 
కర్తర్యర్థత్తై యరుళిచ్చెయ్‌తు, అనన్తరమ్‌ తత్సమృన్టన్థాప్యమాన కర్మణ్యర్థతై 
యరుళిచ్చెయ్‌కిజార్‌. “మచ్చేషభూతా సర్వేషా మీశ్వరీ” ఎను ఇవ్వర్థక్రమత్తె స్వయమేవ 
అరుళిచ్చెయ్‌తారిటే. “దేవదేవ దివ్యమహిషీ మఖిల జగన్మాతరమ్‌” ఎన్గు భాష్యకారరుమ్‌ 
ఇవరుడైయ దివ్యసూక్తిటైం ఉట్కొణ్బు భగవత్సమాశయణత్తె ప్రమాణమాక 
అరుళిచ్చెయ్‌దారిటే. ఇనిత్తాన్‌, భగవద్విషయత్తె ప్పొుక “భవతీసమృన్థదృష్టి” యాలే 
యిటే. విరాట్టిటైం ప్పమతు-భగవత్సమృన్థవిశిష్టైయెన్టిటే. ఇబ్బనన్థిక్కే 


ఉండేది, నాకు ప్రియమై ఉండేది శ్రీదేవి) అని పాంచరాత్రశాస్తంలోకూడా ఇదే క్రమంలో 
భగవానుడు స్వయంగా ఈ రెండు అర్థాలను అనుగ్రహించారు కదా! “భగవన్నారాయణాభి 
మతానురూపస్వరూపరూప గుణవిభవైశ్వర్య శీలాద్యన వధికాసంఖ్యేయకల్యాణగుణగణాం 
పద్మవనాలయాం, భగవతీమ్‌ (శ్రియం దేవీం నిత్యానపాయినీం నిరవద్యాం దేవదేవదివ్య 
మహిషీ మభీలజగన్మాతర మస్మన్మాతర మశరణ్యశరణ్యా మనన్యశరణ శృరణ మహం 
ప్రవద్యే” (శరణాగతి గద్యము) (భగవానుడైన నారాయణునకు ఇష్టంగాను, 
అనురూపంగాను ఉండే స్వరూపం, రూపం, రూపగుణాలు, విభూతి, ఐశ్వర్యం, 
శీలం-మొదలైన, మహిమలో అంతులేని, సంఖ్యలో లెక్కలేనన్ని కల్యాణ గుణాలు- 
అనే వీనిని కల్గినది, పద్మవనాన్ని నివాసస్థానంగా కల్గినది, పూజించతగినది, ఏనాడూ 
భగవానుని విడిచి ఉండనిది, ఏ దోషాలు లేనిది, దేవదేవుడైన భగవానుని దివ్యమహిషి, 
అన్ని లోకాలకు తల్లియె ఉన్నది, విశేషంగా నాకు తల్లియె ఉన్నది, గతిలేని వారికి 
గొప్ప గతిగా ఉన్నది అయిన శ్రీదేవిని వేటొక గతి లేని దాసుడైన నేను శరణు 
పొందుతున్నాను) అని భాష్యకారులుకూడా పరమాచార్యులైన ఆళవన్దార్‌ల ఈ దివ్యసూక్తిని 
అనుసరించి “దేవదేవదివ్యమహిషీమ్‌” అని భగవానుని ఈమె ఆశ్రయించి ఉండడాన్ని 
ప్రధానంగా అనుగ్రహించారుకదా! శ్రీభట్టర్‌ శ్రీగుణరత్నకోశంలోని 51వ శ్లోకంలో 
“భవతీసంబంధదృష్ట్యా హరిమ్‌ పశ్యేమ” అని చెప్పిన రీతిలో, మనం భగవానుని 
ఆ(శ్రయించడంకూడా భగవానునకు ప్రియమైన పత్ని అనే కారణంతోనే. ఈ విధంగా 
కాకుండా, ఇద్దటినీ ప్రత్యేకంగా ఆశ్రయిస్తే ఈశ్వరుడైన భగవానుని విడచి పిరాట్టిని 
ఆశ్రయించిన రావణుడు శిరస్సును కోల్పోయినట్లు, అంగభూతురాలైన పిరాట్టిని 


28 చతుఃశ్లోకీ వ్యాఖ్యానము 


తత్సమృన్ధరహితమాక ప్పశ్‌”ంమన్ను తలైయుమ్‌, శెవియిమ్‌ తరియుణ్డు వైరూప్య 
వినాశబ్లళే ఫలిత్తువిడుమిటే. ఆకైయాల్‌, ఇవ్వాకారత్తెప్ప్‌" ఇబ్బనే అరుళిచ్చెయ్య 
'ఆకిల్‌, “మచ్చేషభూతా” ఎన్టరుళిచ్చెయ్‌తపడియే, పిరాట్టియుమ్‌ భగవచ్చేష 
భూతైయానాల్‌, శేషభూతర్‌ళెల్లారుమ్‌ సర్వశేషిక్కు శేషమాయిరుక్కు  మెన్గెక్కు ప్రమాణ 
మెన్నెన్నిల్‌, “సర్వే హ్యాత్మానః పరమాత్మనః-దాసభూతాః” ఎన్ను ఉభయవిభూతియుమ్‌ 
విరోధించి, అంగి అయిన భగవానుని ఆ(శయించిన శూర్పణఖ అంగాన్ని 
కోల్పోయినట్లును తెలిసికొనవలసి ఉన్నది కదా! అందువల్ల, కర్తరి వ్యుత్పత్యర్థంయొక్క 
ప్రాధాన్యాన్నిబట్టి మొదట దానిని అనుగ్రహించడంలో కొజతలేదు కదా! 

ఆ విధంగా అయితే, పూర్వం ఉట్టంకించిన, “మచ్చేషభూతా”, 
“భగవన్నారాయణాభిమతానురూప” (శరణాగతిగద్య) ఇత్యాది ప్రమాణానుసారం 
లక్ష్మికూడా భగవానునకు దాసభూతురాలైతే, దాసభూతులు అందజూ సర్వస్వామి 
అయిన భగవానునకు దాసులై ఉండాలే తప్ప, నిత్యవిభూతి-లీలావిభూతి అనే రెండు 
విభూతులనుకూడా పిరాట్టికల్లి ఉంటుంది అనే దానికి ఏది ప్రమాణం? అని అంటే. 
“దాసభూతాః స్వత స్సర్వే హ్యాత్మానః పరమాత్మనః” (హారీతస్మ అతి ఈశ్వరసంహిత- 
శివవాక్యం) (పరమాత్మకు అన్ని ఆత్మలు సహజంగానే దాసులై ఉన్నారు) అని రెండు 
విభూతులు భగవానునకు శేషంగా ఉండేటపుడు, అతనికి పత్ని అయిన ఈమెకుకూడా 
అందజు చేతనులు దాసభూతులు అని నిరూపించడానికి ఏ ప్రమాణాన్ని అన్వేషించ 
వలసిన పనిలేదు కదా! భర్తకు సంబంధించిన ఇల్లు, పొలం, సంతానం-మొదలైనవి 
అతని భార్యకుకూడా సొత్తుగా ఉంటాయి-అనే విషయం లోకంలో ప్రసిద్ధంకదా! 
అతడుకూడా ఈ రెండు విభూతులను, పిరాట్టికి అంతఃపురంవలె సొత్తుగా చేస్తాడు 
కదా! “సర్వేషా మాత్మనాం పరమాత్మదాసత్వసిద్ధేః, “జాయాపత్యో ర్న విభాగ” ఇతి 
న్యాయాత్‌ పతిదాసత్వ మవర్ణనీయమ్‌” ఇత్యాదిగా ఈ విషయం దేశికవ్యాఖ్యలో 
వివరింపబడింది. “ఈశానా దేవీ భువనస్యాధిపత్నీ” (యజు. కాఠక-3-3) (లోకానికి 
ఈశ్వరిగాను, సర్వాధికునకు పల్నిగాను ఉంటుంది) అని, “ఈశ్వరీం సర్వభూతానాం 
త్వా మిహోపహ్వయే శ్రియమ్‌” (శ్రీసూక్తమ్‌-9) (అన్ని భూతాలకు ఈశ్వరియె, శ్రీదేవి 
అయిన నిన్ను ఇక్కడకు రమ్మని ఆహ్వానిస్తున్నాను) అని, “అకారేణోచ్యతే విష్ణుః 
సర్వలోకేశ్వరో హరిః, ఉద్ధృతా విష్ణునా లక్ష్మీరుకారేణోచ్యతే సదా, మకార స్తు తయో 
రాస ఇతి ప్రణవలక్షణమ్‌” (శ్రుతి) (సర్వలోకాలకు ఈశ్వరుడు, హరి, విష్ణువు అయిన 


“వారివల్లభా” వివరణము 29 


పరమాత్మ శేషమానాల్‌, తత్పత్నియాన వివళుక్కుమ్‌ అఖిలచేతనరుమ్‌ శేషభూతరెన్ను 
మిడత్తిల్‌ ప్రమాణాన్వేషణమ్‌ వేణ్డావిటే. భర్తావుక్కు శేషమాన గృహక్షేత్రపుత్రాదికళ్‌, 
భార్యైక్కుమ్‌ శేషమెన్నుమిడమ్‌ లోకసిద్ధమిజే. అవన్న్దాన్‌ ఉభయవిభూతియైయుమ్‌ 
ఇవళుక్కు ప్పడుక్ష్మైప్ప * కొక్కియిటే వైప్పతు. “ఈశానా దేవీ భువనస్యా౭. ధిపత్నీ”, 
“ఈశ్వరీం సర్వభూతానామ్‌”, “మకార స్తు తయో ర్జానః ఎన్ను ఇవ్వర్ధత్తిల్‌ 
ప్రమాణబ్దళుముజబ్దిటే. “అస్యా మమ చ శేషా హి విభూతి రుభయాత్న్మికా”, “సర్వేషా 
మీశ్వరీ మమ వల్లభా” ఎన్టివ్వర్థతై స్వయ మేవ అరుళిచ్చెయ్‌తానిటే. “తిరునారణన్‌ 


భగవానుడు అకారంచేత చెప్పబడుతున్నాడు. విష్ణువుచే (వక్షస్థలంలో ఎల్లప్పుడూ 
ధరింపబడే లక్ష్మి అకారంచేత చెప్పబడుతున్నది. వారి ఇద్దరికీ మకారవాచ్యుడైన 
జీవుడు దాసుడు- అన్నదే ప్రణవార్థం) అని భగవానునకు సొత్తు అయిన 
ఉభయవిభూతులు ఈమెకు చెందినవి-అనే విషయాన్ని ప్రమాణాలు ఘోషిస్తున్నవికదా! 
“అస్యా మమ చ శేషా హి విభూతి రుభయాత్న్మికా” (పాంచరాత్రమ్‌) (ఉభయవిభూతులు 
ఈమెకు, నాకు శేషం కదా) అని పాంచరాత్రశాగ్తంలోను, పూర్వం ఉట్టంకించిన 
“మచ్చే షభూతా సర్వేషా మీశ్వరీ మమ వల్లభా” (పాంచరాత్రవ) (నాకు 
శేషభూతురాలైనది, మిగిలిన అందటికీ ఈశ్వరిగా ఉన్నది నాకు ప్రియంగా ఉన్నది 
శ్రీదేవి) అనే పాంచరాత్ర శాస్తపమాణంలోను ఈ అర్థాన్ని భగవానుడు స్వయంగా 
అనుగ్రహించాడుకదా! “మయర్వజ మదినలమ్‌ అరుళినన్‌” (భ్రమ విప్రలంభాది 
దోషరహితం అయిన భక్తిరూపాపన్నజ్ఞానాన్ని అనుగ్రహించాడు) (తిరువాయ్‌-1-1-1) 
అనే రీతిలో నిర్దుష్టమైన జ్ఞానాన్ని పొంది, తత్త్వాలను యథాతథంగా తెలిసిన మన 
ఆళ్వార్లు కూడా “తిరునారణన్‌ తొణ్బర్‌” (తిరువాయ్‌-3-7-4) (శ్రీమన్నారాయణుని 
దాసులు), “తిరుమాలుక్కురియ తొబ్దర్‌” (తిరువాయ్‌-6-9-11) (శ్రీమన్నారాయణుని 
అసాధారణులైన దాసులు), “తిరుమాలే నానుద్‌ ఉనక్కు ప్పళవడియేన్‌” 
(తిరుప్పల్లాణ్డు-11) (శియఃపతీ ! నేను నీకు అనాదిగా దాసుడను), “శెన్టాల్‌ కుడైయామ్‌ 
తిరుమాజ్ము అరవు” (ముదల్‌ తిరు-53) (వేంచేసేటపుడు స్వామికి ఆదిశేషుడు గొడుగు 
అవుతాడు) అని ఉభయవిభూతులలో ఉండే చేతనులు అందటూ భగవానుడు, లక్ష్మి-అనే 
మిథునానికి దాసభూతులు- అని అనుగ్రహించారుకదా! 

ఈ రీతిలో వేదాలవల్ల, వేదాంతాలవల్ల తెలియబడే భగవానుని “మిక్క 
వేదియర్‌” (కబ్లినుణ్‌-9) అని అన్నట్లు వేదార్దాన్ని తెలిసిన జ్ఞానులచేత వ్యక్తం చేయబడిన 


30 చతుఃశ్లోకీ వ్యాఖ్యానము 


తొబ్బర్‌”, “తిరుమాలుక్కురియ తొబ్బ్దర్‌”, “తిరుమాలే నాను మునక్కు ప్పళవడియేన్‌”, 
“తిరుమాజ్మరవు” ఎన్ను మిథునశేషత్వమ్‌ సర్వసాధారణ మెన్నుమిడత్తె తత్త్వవిత్తుక్కళాన 
నమ్‌ ఆజ్వార్‌కళుమ్‌ అరుళిచ్చెయెతార్‌కళితే. : 

ఆక, ఇప్పడి వేదబ్దళాలుమ్‌, వేదవిత్తుక్కళాలుమ్‌. వేదాన్తవేద్యనాలుమ్‌, “మిక్క 
వేతియ” రాలుమ్‌ ప్రతిపాదిక్కప్పట్ట ఉభయవిభూతిశేషిత్వత్తుక్కు ప్రతిసమృన్ధితయా 
వక్తవ్యమాకైయాలే, ఉభయవిభూతియిలుళ్ళారువ్‌ ఇవళుక్కు కిజ్బిత్కరిత్తు 
శేషభూతరాయిరుక్కువ్చుడియై ప్రయోగిప్పతాక త్తిరువుళ్ళమృ క *, “అతిల్‌ ప్రథమత్తిలే 
నిత్యసూరికళిల్‌ తలైవరాన తిరువనన్న్దా జ్వాన్‌ ఇవళ్‌ విషయత్తిలే కిళ్చిత్మరిత్తు 
స్వరూపమ్మె ** రుక్కుమృడియై అరుళిచ్చెయ్‌కిజార్‌ (ఫణిపతి) రిత్యాదియాలే. 


ఈ మిథునానికి చెందిన ఉభయవిభూతులలో ఉన్నవారు వీరిద్దరికీ కైంకర్యాన్ని చేసి, 
దాసులై ఉండడాన్ని తెలియజేయాలని తలచి, అందులో మొదట నిత్యసూరులలో 
ముఖ్యుడు అయిన ఆదిశేషుడు ఈ పిరాట్టివిషయంలో కైంకర్యాన్ని చేసి, తన స్వరూపాన్ని 
పొందే రీతిని అనుగ్రహిస్తున్నారు-“ఫణిపతిఃి అని ప్రారంభించి. 

అంటే- “ఇరుళిరియ చ్చుడర్‌మణికళ్‌ ఇమైక్కుమ్‌ నెో ఇనత్తుత్తి అణిపణ 
మాయిరజ్లళార్‌న్ల” (పెరుమాళ్‌ తిరు-4) (చీకటి చెదతి పోయేటట్లు జ్యోతిస్సును కల 
మణులు (ప్రకాశించే శిరోభాగాలను కల్లి, దానికి తగిన స్వామి శ్రీచరణచిహ్నాలను 
అలంకరించుకొన్న వేయి పడగలతో ఉండేవాడు) అని, “మన్నియ పల్‌ పొటిశేర్‌ 
ఆయిరవాయ్‌ వాళరవిన్‌ శెన్నిమణిక్కుడిమి” (పెరియతిరుమడల్‌-1) (స్థిరంగా ఉండే 
పలు రేఖలను, వేయినోళ్ళను కాంతిని కల ఆదిశేషుని పడగలతో ప్రకాశించే మణుల 
అ(గ్రాలనుండి వ్యాపించే) అని చెప్పే రీతిలో “మదురవాటు” (తిరుమాలై -36) 
(మధురప్రవాహం) అని, “ఇనవాటు” (తిరుక్కుణు-2) (ఆనంద(ప్రవాహం) అని చెప్పే 
రీతిలో సాటిలేని మాధుర్యాన్ని కల భగవదనుభవాన్ని పొందేటపుడు, ఆ అనుభవానికి 
పరీవాహరూపాలుగా నోరార పొగడేటట్లు వేయితలలను కలవాడై, “అనంతధా భవతి” 
(శుతి) (ముక్తుడు అంతులేని శరీరాలను పొందుతున్నాడు) అనే రీతిలో లెక్కలేనన్ని 
దేహాలను పరిగ్రహించి, అన్ని విధాలైన కైంకర్యాలను చేసి, కైంకర్యాన్ని చేయడమే 
స్వభావంగా కల్గిన నిత్యసూరులు అందటికి ఉపమానంగా ఉండేవాడై, “ఆజ్ల్ఞారవారమ్‌” 
(నాన్ముకన్‌. తిరు-10) అనే పాశురంలో చెప్పిన రీతిలో ఆపద సంభవించడానికి ఏ 
మాత్రం అవకాశం లేని పరమపదంలోకూడా భగవానునకు అసుర-రాక్షసులవల్ల ఏమి 


“వారివల్లభా” వివరణము 31 


అతావతు- “ఇరుళిరియ చ్చుడర్‌మణికళిమైక్కుమ్‌ నే ఇనత్తుత్తి యణి 
పణ మాయిరజ్ఞళార్‌న్లి” ఎన్ముమ్‌, “వాయోరీరై ఇబ్టాటు” “మన్నియ పల్‌పొటిశే 
రాయిరవాయ్‌ వాళరవిన్‌ శెన్నిమణిక్కుడిమి” ఎన్టుమ్‌ శొల్లుకిణపడియే, “మదుర 
వాటు” ఎన్మువ్‌, “ఇన్ఫవాటు” ఎన్మువ్‌ శౌల్లుమ్బడి నిరతిశయ భోగ్యమాన 
భగవదనువత్తుక్కు అనుభవపరీవాహరూపమాక వాయార ప్పుకళంకైక్కు మీడాక, పల 
వాయ్‌త్తలైకళైయుముడైయనాయ్‌, “అనంతథా భవతి” ఎన్గిజిపడియే అనేకదేహజ్ఞకై 
ప్పరిగ్రహత్తు, అశేషశేషవృత్తియిలు మన్వయిత్తు, శేషవృత్తిపరరాన వశేషర్‌క్కుమ్‌ 
ఉపమానభూమియాయ్‌, “ఆజ్ఞారవార” త్తిబ్పడియే అస్టానే భయశజ్మై పణ్ణి, 
“అశలుమి శ్‌న్ద” అనవరత మజ్జళాశాసనపరరాయిరుక్మైయాలే, “అరవరశ ప్పెరుజ్టోతి 


కీడు మూడుతుందో! అని ఆస్థానే భయశంకను పొంది, నోళ్ళలో విషాన్ని వెడలకక్కుతూ 
ఎప్పుడూ మంగళాశాసనాన్ని చేస్తూ ఉండేవాడు కనుక, “అరవరశ ప్పెరుజ్లోది అనన్టన్‌”. 
(పెరుమాళ్‌ తిరు-1-1) అనే రీతిలో అనంతుడనే తిరునామాన్ని, “తయా సహాసీనమ్‌.... 
శేష ఇతీర్యతే జనైఃి (స్తోత్రరత్న-39-40) అని స్తోత్రరత్నంలో చెప్పిన రీతిలో శేషుడనే 
తిరునామాన్ని, మిక్కిలి గొప్ప జ్ఞానాన్ని బలాన్ని కలవాడై, పిరాట్టి అయిన నీకు శయ్య 
అయిన క్రమంలో “నాకత్రెమిశై నమ్బిరాన్‌” (తిరువాయ్‌-5-10-11) అనే రీతిలో 
అందతికీ పురుషకారంగా ఉండేవాడై, “ఏవంవిత్‌ పాదేనాధ్యారోహతి” (కౌషీతకి-1-51) 
(ఈ విధంగా తెలిసికొన్నవాడు భగవానుని పడుకపై పాదాన్ని పెట్టి ఎక్కుతున్నాడు) 
అని పర్యంకవిద్యలో చెప్పిన రీతిలో ముక్తిని పొందే నీ బిడ్డలు అందజూ తన ఒడిలో 
కాలు పెట్టి ఎక్కేటట్లుగా ఆసనమై, నీకు భగవానుని మిక్కిలి దగ్గరగా ఉండేవాడై, 
భగవానునకు స్వరూపాన్ని నిరూపించే నీవలె (లక్ష్మివలె) “నాకణమిశై నమిరాన్‌” 
(తిరువాయ్‌-5-10-11) (ఆదిశేషునిపై శయనించిన మన స్వామి) అని భగవానుడు 
సర్వాధికవస్తువు అనే విషయాన్ని తెలియజేసేవాడై, “ఆస్తే పాతాళమూలస్థః శేషో౭_ 
శేషసురార్చితః, తస్య వీర్యం ప్రభావం స్వరూపం రూప మేవచునహి వర్ణయితుం 
శక్యం జ్ఞాతుం వా త్రిదశై రపి” (విష్ణు పు-2-5-21) (దేవతలందలిచే పూజింపబడే 
శేషుడు పాతాళలోకం మూలప్రదేశంలో ఉంటాడు. అతని వీర్యం, ప్రభావం, స్వరూపం, 
రూపం మొదలైనవానిని వర్ణించడం దేవతలకు సైతం సాధ్యంకాదు) అనేటట్లు స్వరూపం, 
రూపం, గుణం, సంపద మొదలైనవానిని కలవాడైన ఆదిశేషుడు నీకు పరుండేటపుడు 
పడుకగా, “ఇరున్లాల్‌ శిజ్లాశనమామ్‌” (ముదల్‌ తిరు-53) (వేంచేసి ఉన్నపుడు 


32 చతుఃశ్లోకీ వ్యాఖ్యానము 


యనన్దన్‌” ఎన్ఫుమ్‌, “యథోచితం శేషః” ఎన్ఫుమ్‌ తిరునామజ్ఞకైయుడైయనాయ్‌ 
“ప్రకృష్ణవిజ్ఞానబలైకధామా” వాయ్‌, ఉనక్కు ప్పడుకైయాన ముతైయాలే “నాకణైమిశై 
నమ్బిరాన్‌” ఎను ఎల్లార్‌క్కుమ్‌ పురుషకారభూతనాయ్‌, “ఏవంవిత్‌ పాదేనా౭_ ధ్యారోహతి” 
ఎన్ను పర్యజ్మవిద్యైయిబ్ప్బడియే తన్‌ మడిలే అడియిట్టు ఏజలామ్బడి ఆసనమాయ్‌, 
అన్తరజ్ఞనాయ్‌, భగవత్స్వరూపనిరూపకభూతైయాన వున్నైప్పోలే “నాకణై మిశై నమ్బిరాన్‌” 
ఎను అవనుక్కు సర్వస్మాత్సరత్ససూచకనాయ్‌, “ఆస్తే పాతాళమూలస్థ శేషోల_ 
శేషసురార్చితః, తస్య వీర్యం ప్రభావ జ్ఞ స్వరూపం రూప మేవచ,నహి వర్ణయితుం 
శక్యం జ్ఞాతుం వా గ్రిదశ్శె రపి” ఎన్లిఅపడియే, అపరిచ్చేద్యస్వరూపరూపగుణ విభవాదికళై 
యుడైయవనుమాన తిరువనన్లా జ్వాన్‌, పళ్ళికొణ్దరుళినాల్‌ పడుక్కెయాయ్‌, “ఇరున్దాల్‌ 
శిజాశనమాయ్‌”- ఇప్పడి ఉనక్కు బహుముఖమాక వడిమై శెయ్‌తు లబ్ధస్వరూప 
నాయిరుక్కుమ్‌. 'ఫణిపతి” శబ్దత్తాలే శైత్య- మార్దవ- సౌరభ్య- విశాలోన్నతత్వాదియాన 
పర్యజ్మగుణబ్దళ్‌ ప్రకటితబ్ద్బళాకిణఖన. “పజ్ఞాశయనమ్‌” ఎన్నక్మడవతిటే. 


సింహాసనంగా ఉంటాడు) అనే రీతిలో వేంచేసి ఉన్నపుడు సింహాసనంగా- ఈ విధంగా 


నీకు పలు రీతుల్లో కైంకర్యాన్ని చేసి తన శేషత్వస్వరూపాన్ని పొందినవాడై ఉంటాడు. 
“సర్పాలకు ప్రభువు” అనే అర్థాన్ని ఇచ్చే “ఫణిపతిః” అనే శబ్దంతో చల్లదనం, మార్దవం, 
సౌగంధ్యం, విస్తృతి, బెన్నత్యం - మొదలైన, పడుకకు తగిన అన్ని గుణాలు ఇతనికి 
ఉన్నాయని నూచింపబడింది. “మెత్తెన్ట పజ్జాశయనమ్‌” (తిరుప్పావై-19) (మెత్తని 
పంచశయనం) అని తిరుప్పావైలోకూడా ఈ అయిదు గుణాలు పడుకకు ఉండాలని 
చెప్పబడింది కదా. “ఫణిపతిశబ్దేన సురభిసుకుమారశీతల విశాలో న్నతత్వాదిరూపాః 
పర్యంకగుణాః వ్యజ్యంతే” అని దేశికవ్యాఖ్య. 

“శయ్యా, ఆసనమ్‌” అని రెండిటినీ చెప్పినది దయమహామంత్రంలో చెప్పిన 
రీతిలో “తిరుమాణ్మరవు శెన్టాల్‌ కుడైయామ్‌” (ముదల్‌ తిరు-53) అని ఆ జ్వార్లచేత, 
“నివాసశయ్యాననపాదుకాంశుకోపధాన.... శేష ఇతీర్యతే జనైఃి (స్తోతరత్నమ్‌ -39,40) 
అని ఆళవన్దార్‌ చేత చెప్పబడ్డ రీతిలో, ఇద్దటి కలయికలో “భవాం స్తు సహ వైదేహ్యా 
గిరి సానుషు రంస్యతే, అహం సర్వం కరిష్యామి జాగ్రతః స్వ్పపతశ్చ తే” (రామా. 
ఆర-31-25) (నీవు సీతాదేవితో కలిసి కొండచరియలలో విహరిస్తావు. అపుడు 
నిద్రపోతున్నపుడు, మేల్మొన్నపుడూ నీకు అన్ని విధాలైన కైంకర్యాలను నేను చేస్తాను) 
అని చేసే అన్ని విధాలైన కైంకర్యాలను చెప్పినట్లవుతుంది. “కించైనాం ప్రతివక్ష్యామి 


“హరివల్లభా” వివరణము 33 


“శయ్యా, ఆననమ్‌” ఎన్ను ద్వయుత్తె చ్చాన్నతు, ద్వయత్తిబ్బడియే 
“తిరుమాఖ్మిరవు -శెన్టాల్‌ కుడైయామ్‌”, “నివాసశయ్యాసన” ఎన్టు తొడజ్జి, ఇరువరుమాన 
శేర్‌త్తియిలే “అహం సర్వం కరిష్యామి” ఎను వణ్గుమ్‌ సర్వవిధకైజ్కర్యబ్ద్బళుక్కు 
ముపలక్షణమ్‌. “యదా యదా హి కౌసల్యా” ఎను ఓరబలై అప్రాప్తవిషయత్తిలే 
పలపడియాక పరిచర్యై పజ్జినాళెన్టాల్‌, ప్రకృష్ణజ్ఞాన శక్తికకైయుడైయ వివన్‌ ప్రాప్తవిషయత్తిలే 
పల వడిమైకళుమ్‌ శెయ్‌కై ప్రతిపన్నమిటే. 

ఇప్పడి పరత్వత్తిలే పల వడిమైకళ్‌ శెయ్యుమళవన్షిక్కే “దేవత్వే దేవదేహేయమ్‌” 
ఎన్టనువర్తిత్త ఇవళైప్పోలే అవతారన్లోజుమ్‌ అడుత్త వడివు కొణ్బు “ఇతుక్కు” ఎను 
సృష్టనాయ్‌, “సీతా మువాచ” ఎను ఇవళ్‌పురుషకారమాక, ఇవళ్‌ సమక్షత్తిలే స్వాపేక్షితబ్దకై 


శుత్వా విప్రియ మీదృశమ్‌, యదా యదా హి కౌసల్యా దాసీవచ్చ సభీవ చ, 
భార్యావద్భగినీవచ్చ మాతృవచ్చోపతిష్టతి” (రామా.ఆర-12-68) (కౌసల్య దాసి వలె, 
సఖివలె, భార్యవలె, సహోదరివలె, తల్లివలె శుశ్రూషను చేసేటపుడు, ఇటువంటి అనిష్టం 
అయిన కార్యాన్ని చేసి, ఆమెకు ఏ విధంగా బదులు చెప్పగలను? ) అనే రీతిలో 
ప్రాకృతదేహాన్ని కల్గిన, బలం లేని స్తీ అయిన కౌసల్య ప్రాకృతదేహాన్ని కల తన భర్తకు 
పలురీతుల్లో కైంకర్యాన్ని చేసింది అని చూస్తున్నాము. ఈ విధంగా ఉండగా 
అత్యంతవిశిష్టమైన జ్ఞానశక్తులను కలవాడైన ఈ ఆదిశేషుడు స్వరూపానురూపుడైన 
స్వామి విషయంలో పలువిధాలైన కైంకర్యాలను చేయడం తగినదే. వాసుదేవుడనే 
పరదశలో ఉండేటపుడు కైంకర్యాన్ని చేయడంతో నిలువకుండా, “పున శ్చ పద్మా 
సంభూతా ఆదిత్యోతి భూత్‌ యథా హరిః యథా తు భార్గవో రామః తదాసీ 
ద్ధరణీత్వియమ్‌, రాఘవత్వేల_ భవత్సీతా రుక్మిణీ కృష్ణజన్మని, అన్యేషు చావతారేషు 
విష్ణోః శ్రీ రనపాయినీ, దేవత్వే దేవదేహేయం మనుపష్యత్వే చ మానుషీ, విష్ణో 
ర్దేహానురూపాం వై కరోత్యేషాత్మన స్తనుమ్‌” (విష్ణువు. -1-9-143, 144,145) 
(భగవానుడు ఆదిత్యుడై అవతరించినపుడు విరాట్టి పద్మగా అవతరించింది. 
భార్గవరాముడు అయినపుడు ధరణి అయినది. రాముడుగా అవతరించినపుడు సీత్రగాను, 
కృష్ణావతారంలో రుక్మిణిగాను అయినది. మిగిలిన అవతారాలలోకూడా భగవానుని 
విశ్లేషించకుండా ఉన్నది. అతడు దేవజాతిలో అవతరించినపుడు ఈమెకూడా 
దేవరూపాన్ని పొందుతుంది. మనుష్యుడై అవతరించినపుడు ఈమె మనుప్యస్తీగా 
మారుతున్నది. విష్ణువు దేహానికి అనుకూలంగా తన దేహాన్ని ఈ లక్ష్మీదేవి 


34 చతుఃశ్లోకీ వ్యాఖ్యానము 


ప్పేశి, “వైదేహ్యా సహ” ఎన్టు ఇవళ్‌ శేర్‌త్తియిలేయిటే భావజ్ఞనాయ “అహం సర్వమ్‌” 
ఎను సర్వవిధ కైజ్మర్యజ్ఞకైయుమ్‌ ప్రార్థిత్తు అడిమైశెయ్యప్పె క ”0, “ప్రహర్షయిష్యామి” 
యిబ్బడియే ఉకప్పిత్తు, “ఉకన్దు పణిశెయ్‌తు” ఎన్నుమృ్బడి రమిత్తు లబ్ధస్వరూపనాయ్‌, 
ఇరుప్పానొరువనిటే. “అణైవతరవణైమేల్‌ పూమ్బావైయాకమ్‌ పుణర్వతు”, “తీవాయ్‌ 
నాకణైయిల్‌ తుయిల్‌వానే తిరుమాలే”, “శుడర్‌ప్పామృణా నమృరనై త్తిరుమాలై” 
ఎన్ను ఇరువరుమాన శేర్‌త్తియిలే అడిమైశెయ్‌తు వాళుమృడిదైై ఆ జ్వార్‌కళ్‌ 


మార్చుకుంటుంది) అనే రీతిలో భగవానుడు పరిగ్రహించే అవతారాలు అన్నిటిలోను 
అవతరించే ఈమెవలె, ఇతడు (ఆదిశేషుడు) కూడా ఒక్కొక్క అవతారంలోను తగిన 
దేహాన్ని పరిగ్రహించి, “సృష్ట స్త్వం వనవాసాయ” (రామా-అయో-40-5) (నీవు 
వనవాసంలో రాముని అనుసరించడంకోసమే పుట్టావు) అని సుమిత్రాదేవి పల్మినట్లు 
కైంకర్యాన్ని చేయడమే స్వభావాన్ని కల్లినవాడై, “స భ్రాతు శ్చరణా గాఢం నిపీడ్య 
రఫునందనః, సీతా మువాచాతియశాః రాఫువం చ మహాప్రతమ్‌” (రామా. 
ఆయో-81-2) (రఘునందనుడై, గొప్ప కీర్తిని కలవాడైన లక్ష్మణుడు ఆగ్రజుని పాదాలను 
దృఢంగా పట్టుకొని సీతాదేవీపురస్సరంగా ఆభితరక్షణం అనే గొప్ప వ్రతాన్నికల శ్రీరాముని 
చూచి పలికాడు) అని చెప్పిన రీతిలో ఈ పిరాట్టి పురుషకారంగా, ఈమె సమక్షంలోనే 
ఇద్దరి చేరికలో తాను కోరిన దానిని ప్రార్థించి, వీరి భావాన్ని తెలిసినవాడై, “భవాం స్తు 
సహ వైదేహ్యా గిరిసానుషు రంస్యతే, అహం సర్వం కరిష్యామి జాగ్రతః స్వపత శ్చ తే” 
(రామా-ఆయో-31-25) అనే రీతిలో అన్ని విధాలైన కైంకర్యాలను కోటి, దాస్యాన్ని 
చేని, “కదా ప్రవార్షయిష్యామి” (స్తోత్ర-4&6) (ఎవుడు కైంకర్యాన్ని చేసి 
ఆనందింపజేస్తాను?) అనే రీతిలో మిమ్ములను సంతోషింపజేసి, “ఉకన్సు పణిశెయ్‌దు”. 
(తిరువాయ్‌-10-8-10) (ఆనందించి కైంకర్యం చేసి) అన్నట్లు దానినిబట్టి తానుకూడా 
ఆనందించి, శేషత్వస్వరూపాన్ని పొందినవాడై ఉండే సాటిలేనివాడుకదా! “అణవదు 
అవరణైమేల్‌ పూమ్‌ పావై యాకమ్‌ పుణర్‌వదు” (తిరువాయ్‌-2-8-1) (పరుండేది 
ఆదిశేషునిపై, సంశ్లేషించేది లక్ష్మీదేవి వక్షస్సును), “తీవాయ్‌ నాకణైయిల్‌ తుయిల్‌వానే 
తిరుమాలే” (పెరియతిరు-7-7-9), (అగ్నిని వెలువరించే నోటిని కల ఆదిశేషుడనే 
పడుకపై నిద్రించేవాడా! శ్రియఃపతీ!), “శుడర్‌ ప్పామ్బణై నమ్పరనై త్తిరుమాలై” 
(తిరువాయ్‌-8-7-11) (తేజస్సును కల ఆదిశేషుని పడుకగా గల మన స్వామి, 
శ్రియఃపతి) అని ఆదిశేషుడు భగవానుడు-పిరాట్టి అనే ఇద్దతి చేరికలో కైంకర్యాన్ని 


“హరివల్లభా” వివరణము 35 


అనునన్చిత్తార్‌కలిటే. ఇవర్‌తాముమ్‌, “తయా నవో౭ నీన మనన్తభోగిని” 
ఎన్టరుళిచ్చెయ్‌తారిటే. “శేషభోగే శ్రియా నహోల సీనమ్‌” ఎన్ను భాష్యకారర్‌. 
“శ్రీస్తనాభరణంతేజః ఉత్ప్సబ్దేల_ నన్తభోగినః” ఎను భట్టర్‌. 

(ఫణిపతి శృయ్యాల_ సనమ్‌) “భోగప్రియా భోగవతీ భోగీనకయనా9._ సనా” 
ఎను ఇవళుక్కు అసాధారణమాక ఆసనశయనాదియాన వడిమై శెయ్యుమృడియై 
శ్రీసహ(స్రనామత్తిలే శాల్లికోటే. “శ్రీమతే” ఎని పడియే, కైజ్మర్యమ్‌ సిద్ధిప్పతుమ్‌, 
రసిప్పతుమ్‌, కైజ్మర్యవర్ధకైెయాయ్‌, పరమప్రాహ్యైయాన వివళ్‌శేర్‌త్తియిలేయాకైయాలే, 
ఇవళ్‌ శేర్‌త్తియిలే అడిమై శెయ్‌కైయిజే స్వరూపప్రాప్తమ్‌. ఆకైయిటే, “తిరుమాలే నిన్టే 
చేసి స్వరూపాన్ని పొందడాన్నిగూర్చి ఆళ్వార్లు అనుసంధించారుకదా! ఆళవన్దార్‌కూడా 
ఇంతకుముందు ఉట్టంకించిన “తయా సహాసీన మనంతభోగిని.....శేష ఇతీర్యతే జనైః” 
(సోత్ర-39-40) అనే ప్రమాణంలో “తయా సహాసీనమ్‌” అని అంటూ ఇద్దరి చేరికలో 
ఆదిశేషుడు చేసే కైంకర్యాలను అనునందించారుకదా! “అనంతభోగిని 
శ్రీమద్ద్వైకుంరై శ్వర్యాదిదివ్యలో క మాత్మకాంత్యా విశ్వ మాప్యాయయుంత్యా, 
శేషశేషాశనాదికవ్‌ సర్వం వరిజనం భగవత స్తత్తదవస్తోచితవరిచర్యాయా 
మాజ్ఞాపయంత్యా, శీలరూపగుణవికాసాదిభిః ఆత్మానురూపయా (శ్రియా సహాసీనమ్‌” 
(శ్రీవైకుంఠగద్యమ్‌) (శ్రీమద్వైకుంఠనగరం మొదలైన దివ్యలోకాలు అన్నిటినీ తన 
కాంతితో పోషిస్తున్నదై, శేషుడు-విష్వక్సేనుడు మొదలైన పరిజనాలను అందటథిని, ఆ 
యా దశలకు తగినట్లు కైంకర్యంలో ఆజ్ఞాపించేదై, శీలరూపగుణవిలాసాదులలో తనకు 
సాటి వచ్చేది అయిన శ్రీదేవితో కలిసి ఆదిశేషుని ఒడిలో వేంచేసి ఉన్నవానిని) అని 
అంటూ శ్రీ భాష్యకారులుకూడా దీనిని అనుగ్రహించారు, “ోశ్రీస్తనాభరణం తేజః 
శ్రీరంగేశయ మాశ్రయే, చింతామణి మివోద్వాంత ముత్సంగే£_నంత భోగినః” 
(శ్రీరంగ-1-8) (ఆదిశేషుని ఒడిలో అతనిచే కక్కబడిన మాణిక్యంవలె, లక్ష్మీదేవి 
స్తనటాలకు ఆభరణంవలె ఉండే శ్రీరంగనాథుడనే తేజస్సును ఆశ్రయిస్తున్నాను) అని 
శ్రీపరాశరభట్టర్‌ ఈ విషయాన్నే అనుగ్రహించారు. 

(ఫణిపతిః శయ్యా ఆసనమ్‌)- “భోగప్రియా భోగవతీ భోగీంద్రశయనాసనా” 
(బ్రాహ్మమ్‌ -శ్రీసహస్రనామమ్‌) (భోగప్రియ, భోగవతి, భోగీంద్రుడైన ఆదిశేషుని 
ఆననంగా కల్గినది) అని శ్రీలక్ష్మీ సహస్రనామంకూడా ఆదిశేషుడు ఈమెకు శయ్య, ఆసనం 
మొదలైనవిగా రూపొంది, కైంకర్యం చేసే రీతిని తెలిపింది. “శ్రీమతే” అని ద్వయంలోని 
ఉత్తరఖండంలో చెప్పిన రీతిలో కైంకర్యం సిద్ధించడం, రుచించడం అంతా కైంకర్యాన్ని 


36 చతుఃశ్లోకీ వ్యాఖ్యానము 


యాట్బెయ్య నీ కొణ్ణరుళ నినైప్పతు తాన్‌ ఎన్టే” ఎన్గు ప్రసన్నజనకూటస్టర్‌ ప్రార్థిత్తరుళి క”. 
“శ్రీనివాసే -భక్తిరూపా భవతు”, “శ్రియఃకాన్తో... యస్తత్పదాబ్టే పరిచరణసక్తం భవతు 
మే” ఎను కైజ్మర్యోపకరణమాన భక్తియెయుమ్‌, కైజృర్యత్తెయుమ్‌ ఇవళ్‌ సన్నిధియిలే 
ప్రార్థిత్తరులినారిటే. 

“అనన్టన్‌ పాలుమ్‌ కరుడన్‌ పాలుమ్‌” ఎను ఇవనుక్కనన్తరమ్‌ వ్యామోహ 
విషయమాన పెరియతిరువడి, ఇవళ్‌ విషయత్తిలే కిళ్చుత్మరిత్తు న్వరూపమ్‌ 
నిజిమ్బెరుమృడియె యరుళిచ్చెయ్‌కిజార్‌మేల్‌ (వేదాత్మా) ఎను తొడజ్జి. ఆసనపదమ్‌ 


వృద్ధిచేసేదై, పరమషప్రాహ్య అయిన ఈమె నిత్యయోగంవల్లనే కాబట్టి, ఈమె చేరికలో 
కైంకర్యాన్ని చేయడమేకదా స్వరూపానికి తగినది. అందువల్లనే కదా “తిరుమాలే! నిన్టే 
ఆట్బెయ్య నీ కొజ్జరుళ నినైప్పదుతాన్‌ ఎన్టే” (తిరువాయ్‌-8-3-8) (శ్రియఃపతీ! స్థిరంగా 
నేను కైంకర్యం చేసేటట్లుగా నీవు సంకల్పించేది ఎపుడు?) అని ప్రపన్నజనకూటస్థులైన 
నమ్మా ళ్వార్లు అను[గపాంచారు. “అభిలభువనజన్మష్టే వభంగాదిలీలే 
వినతవివిధభూతవ్రాతరక్షైకదీక్షే శ్రుతిశిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ 
పరస్మిన్‌ శేముషీ భక్తిరూపా” (శ్రీభాష్యమంగళ శ్లోకం) లోకాలను అన్నిటినీ సృష్టించి, 
రక్షించి లయం చేయడం మొదలైనవానిని లీలగా కలవాడు, వేదాంతంలో వెలిగేవాడు 
అయిన శ్రీనివాసుడనే పరబ్రహ్మనుగూర్చి భక్తిరూపాపన్నం అయిన జ్ఞానం నాకు కలగాలి) 
అని, “శ్రియం కాంతో9 నంతో వరగుణగణైకాస్పదవపుః హతశేషావద్యో పరమఖపదో 
వాజ్మనసయోః, అభూమి ర్భూమి ర్యో నతజనదృశా మాదిపురుషో మన స్తత్సాదాబ్దే 
పరిచరణసక్తం భవతు మే” (వేదాంతదీపమ్‌) (శ్రియఃపతియి, గొప్ప కల్యాణగుణగణాలకు 
సాటిలేని స్థానం అయిన తిరుమేనిని కలవాడై, హేయ ప్రతిభటుడై, పరమపదనిలయుడై, 
వాక్కుకు, మనస్సుకు అందనివాడై, దాసుల నేత్రాలకు గోచరీభూతుడై, ఆదిపురుషుడైన 
అనంతుని శ్రీపాదపద్మాలలో కైంకర్యాన్ని చేయడానికి నా మనస్సు ఆశ కల్గినది కావాలి) 
అని శ్రీభాప్యకారులుకూడా కైంకర్యం చేయడానికి ఆవశ్యకం అయిన భక్తిని, కైంకర్యాన్ని 
ఈమె కలయికలోనే ప్రార్థించారు కదా! 

“అనన్గన్‌ పాలుమ్‌ కరుడన్‌ పాలుమ్‌” (పెరియాహ్వార్‌. తిరు-5-4-8) 
(అనంతుని పట్ల, గరుడునిపట్ల) అని ఆదిశేషునకు పిమ్మట భగవానునకు చాలా 
ప్రియమైనవాడు అయిన గరుత్మంతుడు ఈమె విషయంలో కైంకర్యాన్ని చేసి, తన 
స్వరూపం ప్రకాశింపజేసికానే రీతిని “వేదాత్మా” అని ప్రారంభించి తెలుపుతున్నారు. 
కాకాక్షిన్యాయంలో “ఆసన” పదాన్ని “ఫణిపతిః శయ్యాసనమ్‌” అని ముందుకు 


“వారివల్లభా” వివరణము 37 


కాకాక్షిన్యాయత్తాలే మేలోడు మన్వయిత్తు, “వేదాత్మా విహగేశ్వరః-ఆసనమ్‌ వాహనమ్‌” 
ఎన్ను యోజిత్తుక్కొళ్వతు. 

(వేదాత్మా) “సుపర్దో౭సి గరుత్మాన్‌ త్రివృత్తే శిరో గాయత్రం చక్షు స్తోమ 
ఆత్మా సామ తే తనూ ర్వామదేవ్యం బృహద్రథన్తరే పక్షౌ యజ్ఞాయజ్ఞియం పుచ్చం 
ఛన్గాంస్యజ్లాని _ధిష్టియా శృఫా యజూంషి నామ” ఎన్టిజ సౌపర్ణశ్రుత్యర్థత్తె వివక్షిత్తు 
“వేదాత్మా” వెన్లిజార్‌. “త్రయామయః” ఎనారిటీ ఇవర్‌తామే. 

(వేదాత్మా) (వేదాల. ధిష్టాతృతయా వేదానా మాతా) “వేదా. ధిష్టాతృతైయినాలే 
వేదానామాత్మా” ఎన్ను తత్పురుషనాతల్‌. యద్వా, తద్విశిష్టత్వేన తత్సామానాధి 
కరణ్యత్తాలే, “వేదాత్మా యస్యేతి” ఎను బహుప్రీహియాతల్‌. ఇత్తాల్‌, ఇవనుడైయ 


అన్వయించినట్లే, “వేదాత్మా విహగేశ్వరః ఆసనమ్‌ వాహనమ్‌” అని తరువాతకూడా 
అన్వయించి, అర్థాన్ని చెప్పవచ్చు. 

(వేదాత్మా) -ోత్రివృత్తే శిరో గాయత్రం చక్షుః స్తోమ ఆత్మాసామతే తను 
ర్వామదేవ్యం బృహద్రథంతరే పక్షౌ యజ్ఞాయజ్ఞియం పుచ్చం ఛందాంస్యంగాని ధిష్టియాః 
శఫా యజూంషి నామ” (తైత్తి యజు-సంహిత-4-1-42) (త్రివృత్‌ శిరస్సు, గాయత్రం 
చక్షువులు, స్తోమ ఆత్మ, సామ తనువు, వామదేవ్యము, బృహద్రథంతరాలు రెండు 
జక్కలు, యజ్ఞాయజ్ఞియాలు పుచ్చం, అంగాలు ఛందస్సులు, ధిష్ట్రలు శఫలు (గిట్టలు), 
యజుస్సులు నామాలు) అనే సౌపర్ణ(శ్రుతి అర్థాన్ని మనస్సులో పెట్టుకొని “వేదాత్మా 
విహగేశ్వరః” (వేదాన్ని శరీరంగాను కల గరుడుడు) అని యామునులు అంటున్నారు, 
“దాస స్సఖా వాహన మాసనం ధ్వజో య స్తే వితానం వ్యజనం త్రయామయః, 
ఉపస్థితం తేన పురో గరుత్మతా త్వదంఘ్రిసమ్మర్దకిణాంకశో భినా” (స్తోత్ర-41) (వేదాలను 
అవయవాలుగా కల ఏ గరుడుడు నీకు దాసుడు, మిత్రుడు, వాహనం, సింహాననం, 
ధ్వజం, వితానం, చామరం అవుతున్నాడో, నీ శ్రీపాదాల తాకిడిచేత కల్గిన కిణాలను 
గుర్తులుగా కల్లి శోభించే ఆ గరుడునిచేత సమక్షంలో సేవింపబడేవానినిగా) అని 
స్తోత్రరత్నంలో వీరే గరుడుని “వేదాత్మా” అని అన్నారు కదా! 

(వేదాత్మా)- వేదాలకు అభిమానిదేవతగా ఉన్నందున “వేదాలకు ఆత్మగా 
ఉన్నవాడు” అని తత్పురుషసమాసంగాకూడా చెప్పవచ్చు. వేదాలను తన శరీరంగా 
కల్లి, వానితో కూడి ఉన్నందువల్ల శరీరశరీరిభావంద్వారా ఒకే విభక్తిలో చెప్పేటట్లు 
ఉన్నందువల్ల “వేదాలు ఎవనికి ఆత్మయో (శరీరమో) అతడు వేదాత్మ” - అనే బహువ్రీహి 
సమానంగాకూడా చెప్పవచ్చు. ఇందువల్ల ఇతడు అన్నీ తెలిసినవాడు అని 


38 చతుఃశ్లోకీ వ్యాఖ్యానము 


సర్వజ్ఞత్వమ్‌ సూచితమాయి క”. అమృతాహరణాదికళిలే ఇవనుడైయ శక్తిమత్త్వమ్‌ 
సిద్ధమిటే. 

(విహగేశ్వరః) పుళ్ళరైయిన్‌ పుకళ్‌ కుళబుమ్‌” ఎన్లిఅపడియే, పక్షిరాజ 
నెను ప్రసిద్ధనై యిరుప్పానొరువనిటే. ఇత్తాల్‌, “సత్య స్సుపర్గో గరుడ సార్‌క్ష్య స్తు 
విహగేశ్వరః” ఎను శ్రీసాత్వతాదికళిలే ప్రాణాదిపంచకాధిపతిత్వేన అవస్థితనాన 
వివనుడైయ వ్యూహవిశేషత్తై చ్చాల్లుకిజితు. ఇవన్నాన్‌ నిత్యవిభూతియిల్‌ “ఓడు మ్బుళ్ళేటి” 
ఎను అడిమైశెయ్యుమళవన్నిక్కే లీలావిభూతియిలుమ్‌ కూడత్తొడర్‌న్దు, నాగపాశ 
విమోచనమ్‌ పణ్డుమతు, అమృతప్రదానమ్‌ పణ్జమతు, “అరుళా *ిప్పుట్మడవీరవర్‌వీతి 
యెరునాళ” ఎన్టుమ్‌, “అశురరుయిరెల్లామ్‌ తకర్‌త్తుణ్డు €లుమ్‌ పుట్పాకన్‌” ఎన్గ్టుమ్‌ 


(9 


తెలుపబడినట్లయింది. అమృతాన్ని తీసికొని రావడం, పారిజాతవృక్షాన్ని పెళ్ళగించుకొని 
రావడం-మొదలైన చరిత్రలవల్ల ఇతడు మహాశక్తిని కలవాడు - అని వ్యక్తమవుతున్నది. 

(విహగేశ్వరః) - పక్షులకు ప్రభువు. “పుళ్ళరైయన్‌ పుకళ కుళ€బఖజుమ్‌ 
పునలరబ్గమే” (పెరియా జ్వూర్‌-4-9-5) (పక్షిరాజు కీర్తిని పాడే పక్షులను కల తోటలను 
గల్గిన శ్రీరంగం) “పుళ్ళరైయన్‌ కోయిల్‌” (తిరుప్పావై-13) (పక్షిరాజు కోవెల) అనే 
రీతిలో ఇతడు పక్షిరాజుగా పేరు పొందినవాడుకదా! ఇందువల్ల “సత్య స్సుపర్షో గరుడ 
స్తార్‌క్ష్య స్తు విహగేశ్వరవొ (సాత్త్వతసంహిత) (సత్యుడు, సుపర్షుడు, గరుడుడు, తార్‌క్ష్యుడు, 
విహగేశ్వరుడు అనే అయిదు గరుడుని వ్యూహరూపాలు) అని శ్రీసాత్త్వతసంహితలో 
చెప్పిన రీతిలోనే ప్రాణ-అపాన -వ్యాన-ఉదాన -సమానాలు అనే అయిదు వాయువులకు 
అధిపతిగా ఉండే గరుడుని వ్యూహంలో ఒకటి అయిన విహగేశ్వరుని చెబుతున్నది. 
ఇతడు పరమపదంలో “ఓడుమ్‌ పుళ్ళేజి” (తిరువాయ్‌-1-8-1) అన్నట్లు కైంకర్యం 
చేయడంతోపాటుగా, లీలావిభూతిలో భగవానుడు అవతరించేటపుడు అంతా తానుకూడా 
అవతరించి (రామావతారంలో) నాగపాశాలనుండి విడిపించాడు. అమృతకలశాన్ని 
తీసికొని వచ్చాడు. “అరుళాళిప్పుళ్‌ కడవీర్‌ అవర్‌ వీది యొరునాళొ 
(తిరువాయ్‌-1-4-6) (కరుణాసముద్రుడైన గరుడుని ఎక్కి వారి వీథిలో ఒకనాడు 
వేంచేయండి) అని, “అశురర్‌ ఉయిర్‌ ఎల్లామ్‌ తకర్‌న్దుణ్డు లుమ్‌ పుట్పాకన్‌” 
(తిరువాయ-8-10-6) (అసురులను అందరినీ పీడించి, వధించి, సంచరించే గరుడుని 
వాహనంగా నడిపే స్వామి) అని చెప్పిన రీతిలో భగవానుడు దాసులను రక్షించేటపుడు 
అతనికి అనుకూలుడై ఉండి, అతనికి సహాయం చేసే కరుణాసముద్రుడై ఉంటాడు 
ఇతడు. ఇటువంటి మహిమలను కల పెరియతిరువడి (గరుడుడు) నీతో భగవానుడు 


“వారివల్లభా” వివరణము 39 


శొల్లుకిఅిపడి ఆశితరక్షణత్తుక్కుమ్‌ తద్విరోధినిరస నత్తుక్కుమ్‌, అనుకూలనామృడి 
కృపాసముద్రమా యిరుష్పానొరువనిటే. ఏవంవిధవైభవనాన పెరియతిరువడి, 
ఎళున్ట రుళి. ఇరున్దాల్‌ నింవాననముమాయ్‌, ఉలావి యరుళువా్యాతు 
వాహననముమాయ్‌, కిజ్పోత్మరిత్తు లబ్ధ్బస్వరూపను- మాయిరుక్ముమ్‌. 

(వాహనమ్‌) విశ్లేషదశైయిల్‌ “వెళ్లిజిప్పుళ ఎన్సు వెబుక్కున్చుడియుమ్‌, 
“అజ్జిజైవ్పుళ” ఎన్ము నంశ్లేషదశైయిలే శ్లావిక్కువ్బుడియువ్‌ు, అత్తలైక్కు 
అన్తరజ్ఞవావానమాయ్‌, “త్వదం(వింన మ్మర్ణకి ణా జ్మళోబి”, యాయ్‌ 
విజయధ్వజమాయిరుక్కిజ వినతాతనయన్‌, “ఊరు మ్బుట్మొడియు మతే”, “దాస 
సఖా వాహన మాసనం ధ్వజ” ఎన్టుమ్‌ శొల్లుకిఖ సర్వవిధకైబజ్మర్యబ్దళిలు మన్వితనాయ్‌, 
సత్తై పోరుక్కు మెన్లిణ వర్థత్తై “ఆసనం వాహనమ్‌” ఎన్గిఖ పదద్వయముమ్‌ 


జవ 
క్ల 


వేంచేసి ఉన్నపుడు సింహాసనంగా, విహరించేటపుడు వాహనంగా కైంకర్యాన్ని చేసి, 
స్వరూపాన్ని పొందుతాడు. 

(వాహనమ్‌) -ఆళ్వూర్లు నాయికాభావాన్ని పొందినపుడు భగద్విశ్లేషదశలో 
“వెజ్ళీజె ప్పుళ్‌” (తిరువాయ్‌-1-4-1) (క్రూరమైన రెక్కలను కలపక్షి అని భగవానునివలె 
ఇతనినికూడా గర్జించేటట్లుగాను, చేరి ఉన్నప్పుడు “అజ్జీజెప్పుళ్ళుమ్‌ ఒన్టు ఏటి వన్షార్‌ 
అచ్చో ఒరువర్‌ అళకియ వా” (పెరియ. తిరు-9-2-8) (అందమైన రెక్కలను కల 
గరుడుని ఎక్కి ఒకరు వచ్చారు! అందగాడా! రా!) అని ఇతనినికూడా పొగడేటట్లుగాను 
అతనికి అంతరంగవాహనంగా ఉంటాడు. పూర్వం ఉట్టంకించిన “తయా సహాసీన 
మనంతభోగిని ....... త్వదంఘ్రీసమ్మర్దకిణాంకశోభినా ” (స్తోత్ర-41) అనే స్తోత్రరత్న 
ప్రమాణంలో చెప్పినట్లు భగవానుని శ్రీపాదాల సమ్మర్దంవల్ల కల్గిన కిణాలను కలవాడై, 
అతనికి దాసుడై, స్నేహితుడై, వాహనమై, ఆసనమై, ధ్వజమై ఉంటాడు. “ఊరుమ్‌ 
పుట్కొడియుమ్‌ అ.'.దే” (తిరువాయ్‌ 10-2-38) (గరుడుని అధిరోహిస్తాడు. ఆ గరుడుడే 
ధ్వజం) అని ఆళ్వార్లుకూడా ఈ విషయాన్ని తెలిపారు. ఈ విధంగా అన్ని విధాలైన 
కైంకర్యాలను చేసి, సత్తను పొందేవాడు ఇతడు-అనే విషయాన్ని “ఆసనమ్‌ వాహనమ్‌” 
అనే రెండు పదాలతోను తెలుపుతున్నారు.” “పొరుశిజై ప్పుళ్‌ ఉవన్దేణుమ్‌ పూమకళార్‌ 
తనిక్కేళ్వన్‌” (తిరువాయ్‌-1-9-3) (యుద్లోన్ముఖుడైన గరుడుని ఆనందంతో 
అధిరోహించే, లక్ష్మీదేవితో సంశ్లేషించే స్వామి) “తిరువిరున్ద మార్చన్‌ పొలిన్లు 
కరుడన్‌మేజ్మొణ్ణ కరియాన్‌” (మూన్గామ్‌-తిరు -5-7) (లక్ష్మీవాసం చేసే వక్షస్సును 


40 చతుఃశ్లోకీ వ్యాఖ్యానము 


ప్రకాశిప్పిక్కిజతు. “పొరు శిటై ప్పుళ్ళువన్దేజు మ్పూమకళార్‌", “తిరువిరున్స్నమార్చన్‌” 
“కరుడన్మేజ్కొణ్ద” ఎన్ఫుమ్‌ శొల్లుకిఅవడియే,ఇవళ్‌ శేర్‌త్తియిలే ఇవర్‌కళ్‌ 
అడిమైశెయ్యుమృడియై దర్శిత్తనుభవిత్తార్‌కళిటే. ఇత్తాల్‌ “గరుడా గరుడాసనా” ఎన్లి 
ప్రమాణార్థమ్‌ శొల్లప్పట్టతు. 

“వేదాత్మా వావానద్‌ం” ఎన్నై యాలే, న్వగుణా౭_ నుగుణవమాక 
స్వస్వవాహనజ్ఞకైయుడైయ అధమదేవతాభార్యైకళిల్‌ ఇవళుక్కుణ్లాన వుత్మర్షమ్‌ తోం 
కితు. “పఅవై యేజు పరమ్బురుడా” ఎన్గిఅపడియే, “గరుడవాహనన్‌” “ఎన్సె-అవనుక్కు 


కలవాడు, గరుడునిపై అధిరోహించే నల్లనివాడు) అని అన్నట్లు భగవానుడు, పిరాట్టి 
కలసిన చేరికలోనే గరుడుడు వాహనంగా కైంకర్యాన్ని చేయడాన్ని ఆహ్వార్లు అనుభవించి 
అనుగ్రహించారుకదా! “గరుడా గరుడాసనా” (శ్రీసహ(స్రనామమ్‌-100) (గరుడా అనే 
పేరును కల్గినది. గరుడుని వాహనంగా కల్గినది) అనే లక్ష్మీసహస్రనామంలో పిరాట్టికి 
గరుడుడు ఆననంగా ఉంటాడు అని చెప్పినదానిని అనుసరించి, వీరిచే ఇక్కడ ఈ 
విధంగా చెప్పబడింది-అని తెలుస్తున్నది. 

(వేదాత్మా వాహనమ్‌)- అని చెప్పడంవల్ల అధమదేవతలైన బ్రహ్మ, రుద్రాదుల 
పత్నులైన సరస్వతి, పార్వతి మొదలైనవారికి వారి వారికి తగిన రజస్తమోగుణాలనుబట్టి 
ఆయా గుణాలను కల హంస, బుషభం మొదలైన తక్కువ వాహనాలకంటె గొప్పదైన 
వాహనాన్ని కల్గిన ఈమె అతిశయం తెలుపబడింది. “పణవై యేజు పరమ్బ్సురుడా” 
(పెరియాక్వార్‌ తిరు-5-4-2) (గరుడుని ఎక్కే పరమవురుషా!) అనే రీతిలో 
“గరుడవాహనుడు” అనే ప్రయోగం అతడు దేవతలందటిలో గొప్పవాడు అనే విషయాన్ని 
తెలుపుతున్నట్లే, “గరుడాసనా” “గరుడుని వాహనంగా కల్గినది” అనేది ఈమె స్తీ 
దేవతలందతిలో గొప్పది అనే విషయాన్ని స్పష్టంచేస్తున్నదికదా! “ఆదిశేషుడు పడుక, 
ఆసనం, వాహనం గరుడుడు” అని అన్నందువల్ల ఒకరికొకరు ఆగర్భశత్రువులైన 
గరుడ-సర్పాలనుండి ఒకేసమయంలోనే ఏ వైరుధ్యంలేకుండా దాస్యాన్ని పరిగ్రహించే 
ఈమె అఘటి తఘటనాసామర్థ్యం తెలుపబడింది. “ఫణిపతివిహగే శ్వరయో రుపాదాన 
మిహ మిథో విరుద్ధ జాతీయైరప్యవిరోధేన యుగపత్‌ సేవ్యత్వం సూచయతి” అని 
దేశిక వ్యాఖ్య. “పుట్మొడియాయ్‌! తీవాయ్‌ నాకణెయిల్‌ తుయిల్‌వానే! తిరుమాలే” 
(పెరియ తిరు-7-7-9) (గరుడధ్వజా! నిప్పును ఉమినే నోళ్ళను కల ఆదిశేషునిపై 
శయనించి ఉండే శియఃపతీ!) అని సర్వేశ్వరునకు లక్షణం అయిన గరుడధ్వజత్వం, 


“వారివల్లభా” వివరణము 41 


సర్వాధికత్వద్యోతకమానాప్పోలే, ఇవళుక్నుమ్‌ సర్వోత్మర్ష హేతువాయిరుక్కుమిటే. “ఫణి 
పతి శృయ్యాత8_ సనం వాహనం వేదాత్మా” ఎనెయాలే, అన్యోన్యమ్‌ విరుద్ధజాతీయ 
రైయుమ్‌, యుగపత్‌ అవిరుద్ధమాక అడిమైకొళ్ళుకిణ అఘటి తఘటనాసామర్థ్యమ్‌ 
తో క ”0కిఅతు. “పుట్మొడియాయ్‌-తీవాయ్‌ నాకణైయిల్‌ తుయిల్‌వానే తిరుమాలే!” 
ఎన్టు సర్వాధికత్వలక్షణబ్దళ్‌ మూన్హైయుమ్‌ శేర్‌త్తనుభవిత్తాప్పోలే, ఇవరుమ్‌ “కాన్త స్తే” 
ఇత్యాదియాలే విష్ణువత్నీత్వ- శేషశాయి త్వ- గరుడవాహనత్వబ్ధకై యుగవదేవ 
అరుళిచ్చెయతారాయి క”. 

ఆక, ఇప్పడి అఖిలసూరిపరిబృఢరాన శేషశేషాశనరుడైయ శేషత్వమ్‌ శొన్నపోతే, 
శేషాశనర్‌ ముతలాన వశేషశేషవర్గత్తినుడైయ శేషత్వముమ్‌ కైముతికన్యాయసిద్ధమిటే. 
“త్వదీయభుకోబ్ఞిత శేషభో జినా”, “హతా9_ఖిలక్షేశమలైః” ఎన్టిజ శ్లోకద్వయత్తాలుమ్‌ 
అఖిలసూరివర్గముమ్‌ అఖిలజగన్మాతావాన వివళ్‌తిజత్తి నడిమై శెయ్యుమృడియై, 


శేషశాయిత్వం, (శియః పతిత్వం- అనే మూడిటిని కలిపి తిరుమజ్జె యా జ్వార్లు 
అనుభవించినట్లే, ఈమె కూడా అతనిని (భగవానుడు) తప్ప మిగిలిన అందటికి ఈశ్వరి 
అని చూపే విష్ణుపత్నీత్వం, శేషశాయిత్వం, గరుడవాహనత్వం - అనే మూడిటిని “కాంత 
స్తే పురుషోత్తమః, ఫణిపతిః శయ్యాసనం, వాహనం వేదాత్మా విహగేశ్వరః” అని 
ఆళవన్దార్‌ అనుగ్రహించారు. 

ఈ విధంగా నిత్యసూరులందటిలో అగ్రేసరుడైన ఆదిశేషుడు, సర్పాలను 
ఆహారంగా గ్రహించే గరుడుడు - అనే ఇద్దజి శేషత్వాన్ని చెప్పినపుడే భగవానుని 
శేషాన్ని (భుక్తశేషాన్ని) భుజించే విష్వక్సేనాది నిత్యసూరులు అందటు ఈ లక్ష్మీదేవికి 
దాసభూతులు అనే విషయం కిం పునర్యాయసిద్ధం కదా! “కైముత్యా దన్యేషాం నిత్యానాం 
ముక్తానా మహ్యేతత్‌ పరిజనపరిచ్చదభావేన అవస్థానం ఖ్యాప్యతే” అని దేశికవ్యాఖ్య. 

“త్వదీయభుకోజ్లిత శేషభోజినా త్వయా నిసృష్టాత్మభరేణ యద్యథా, ప్రియేణ 
సేనాపతినా నివేదితం తథా9_నుజానంత ముదారవీక్షణైొ (స్తోత్రరత్న-42) (నీవు 
భుజించగా మిగిలిన శేషాన్ని భుజించేవాడు, నీచే అప్పగించబడ్డ నీ ఉభయవిభూతి 
నిర్వాహరూపం అయిన భారాన్ని కలవాడు, అందటికీ మిత్రుడు అయిన విష్వక్సేనునిచే 
ఏ పనులు ఏయే రీతిలో విన్నపింపబడ్డాయో, కరుణాపూర్ణకటాక్షాలతో ఆయా కార్యాలను 
ఆ రీతిలోనే ఆమోదించేవానిని) అని, “హతాఖిలక్షేశమలైః స్వభావత స్తదానుకూల్యెకరసై 
స్తవోచితైః, గృహీతత్తత్‌పరిచారసాధనైః నిషేవ్యమాణం సచివై ర్యథోచితమ్‌” 


42 చతుఃశ్లోకీ వ్యాఖ్యానము 


ఇవర్‌తామే అరుళిచ్చెయ్‌తారిటే. “శ్రియాల. సహాసీనమ్‌” ఎన్టు ఇవళోట్టై చ్చేర్‌త్తియిలేయిటే 
అశేషపరిజనముమ్‌ అడిమై శెయ్‌వతు. ఇవరుడైయ దివ్యసూక్తియిబ్బిడి యే 
భాష్యకారరుమ్‌, “శ్రీవల్లభ” ఎన్గు తొడజ్జి, “అశేషశేషాశనప్రముఖనానావిధా౭_ 
నన్తపరిజనపరిచారికాపరిచరితచరణయుగళి” ఎన్టనుసన్థిత్తరుళినారిటే. “ధన్యా స్తే 
పరిచారకర్మణి సదా పశ్యన్తి యే సూరయః” ఎను భట్టరరుళిచ్చెయ్‌తారిటే. ఇనిత్తాన్‌ 
“తిరుమకిెన్టిజే, ఎల్లారుమ్‌ కుకేీీవల్‌ శెయ్‌వతు. “శేషశేషాశనాది సర్వం పరిజనం 
భగవత స్తత్తదవస్టోచితపరిచర్యాయా మాజ్ఞాపయన్యా” ఎను ఇవళుడైయ ఆజ్ఞాల_ 
నువర్తనపరరాయిటే అశేషపరిజనము మిరుప్పతు. 


(స్తోత్రరత్ర-439) ( క్లేశాలను, ప్రకృతిసంబంధం అనే మలాన్ని లేనివారు, సహజంగానే 


ఎల్లప్పుడూ నీ కైంకర్యాన్నే భోగ్యంగా కలవారు, నీకు తగినవారు, ఆయా కైంకర్యాలకు 
సాధనాలైన పూమాలికలు, ధూపం, దీపం మొదలైనవానిని ధరించేవారు, నీకు 
క్రమానుసారం తెలిపి కైంకర్యాన్ని చేసేవారు అయిన నిత్యసూరులచేత స్వరూపానికి 
తగినట్లు సేవింపబడేవాడుగా) అనే ఈ రెండు శ్లోకాలతో అందటు నిత్యసూరులు 
సమస్తలోకజనని అయిన ఈమె విషయంలో కైంకర్యాన్ని చేసే రీతిని వీరే అనుగ్రహించారు 
కదా! “తయా సహాసీన మనంతభోగిని” ఇత్యాది స్తోత్రరత్నప్రమాణంలో అనుగ్రహించిన 
రీతిలో భగవానుడు, పిరాట్టి అనే ఇద్దజు కలిసి వేంచేసి ఉండే సన్నివేశంలోకదా 
నిత్యసూరులు అందటూ కైంకర్యాన్ని చేయడం. ఈ దివ్యసూక్తులను అనుసరించే 
శ్రీరామానుజులు కూడా -ోస్వాభిమతనిత్యనిరవద్యానురూపస్వరూపరూపగుణ విభవైశ్వర్య 
శీలాద్యనవధి కాతిశయాస ౦ఖ్యేయకల్యాణగుణగణ శ్రీవల్లభ! భూమినీళాయక! 
స్వచ్భందానువర్తి స్వరూపస్థితిప్రవృత్తిభేదాశేషతైక రతిరూప నిత్యనిరవద్యనిరతి శయజ్ఞాన - 
క్రియైశ్వర్యాద్యనంత కల్యాణగుణగణ! శేషశేషాశనగరుడ ప్రముఖనానావిధానంత 
పరిజనపరిచారికా పరిచరిత చరణయుగళి” (శరణాగతి గద్యమ్‌) (తనకు) ప్రియంగాను, 
నిత్యంగాను, దోషరహితంగాను, తగినట్లుగాను ఉండే స్వరూపం, రూపం, రూపగుణాలు, 
సంపద, ఐశ్వర్యం, శీలం మొదలైన అంతులేని, గొప్ప లెక్కలేనన్ని కల్యాణగుణగణాలు 
మొదలైనవానిని కల లక్ష్మీదేవికి, ప్రియమైనవాడా! భూదేవికి, నీళాదేవికి నాయకుడవై 
ఉండేవాడా! నీ మనస్సును అనుసరించి ఉండే స్వరూపస్థితి-ప్రవృత్తి -నివృత్తులను 
కలవారు, సకలవిధకైంకర్యాలను చేయడంలోనే ఆసక్తిని కలవారు, నిత్యులు, 
దోషరహితులు, గొప్ప జ్ఞానం, శక్తి, ఐశ్వర్యం మొదలైన అనంతకల్యాణగుణగణ- 


“వారివల్లభా” వివరణము 43 


అవన్నాన్‌, “సహ పత్స్యా” ఎన్టు పత్నీసహితనాయ్‌ ప్రాప్తవిషయ పరిచర్యై 
పణ్బు మెన్లెయాలుమ్‌, బ్రవ్మాదికళ్‌ సదయితరాయ్‌క్కొణ్లు దాసదానీగుణమా 
యిరుప్పర్‌కళెన్సు మేలే శొల్లుకైెయాలుమ్‌, ఇవర్‌కళుమ్‌ సపత్నీకరాయ్‌ కొణ్లు 
విష్ణుపత్నిక్కడిమైయా యిరుప్పర్‌కళెన్ను మిడమ్‌ సిద్ధమిటే. ఇవర్‌కళ్‌తాన్‌ అజ్జనీ 
విశోకైకళోడుమ్‌, కాన్తి-వారుణికళోడుమ్‌, రుద్రా-సుకీర్తికళోడుమ్‌, సూత్రవతియోడుమ్‌, 
సుదర్శనవల్లి -విజయవల్లియోడుజ్లూడ సకుటుమృమాకవిజే జగత్క్ముటుమ్బియాన 
శ్రియఃపతిక్కు అడియై శెయ్‌వదు. ఆకైయిటే “పరిజనపరిచారికా పరిచరితచరణ 
యుగళ” ఎన్టరుళిచ్చెయ్‌దదు, ఇవర్‌కళ్‌తాన్‌ భాగవతసత్మారదశైయిలుమ్‌ 


సమూహాన్ని కలవారు అయిన ఆదిశేషుడు, విష్వక్సేనుడు, గరుడుడు మొదలైన పలువురు 
లెక్కలేనంతమంది దాసదాసీగణాలచేత సేవింపబడే శ్రీపాదద్వంద్వాన్ని కలవాడా !) 
అని అంటూ ఈ విషయాన్ని అనుసరించి అనుగ్రహించారు కదా! శ్రీపరాశరభట్టర్‌కూడా 
“హేలాయా మఖిలం చరాచర మిదం భోగే విభూతిః పరా ధన్యా స్తే పరిచారకర్మణి 
సదా పశ్యంతి యే సూరయః, శ్రీరంగేశ్వరదేవి! కేవలకృపానిర్వాహ్యవర్గే వయం శేషిత్వే 
పరమః పుమాన్‌ పరికరా హ్యేతే తవ స్ఫారణే” (శ్రీగుణ-22) (శ్రీరంగనాయకీ! 
స్థావర-జంగమరూపంలోని ఈ లోకం అంతా నీ లీలలకోసం. మేలయిన నిత్యవిభూతి 
నీ భోగంకోసం. భాగ్యశాలురై, ఎల్లప్పుడూ నిన్ను కళ్ళార దర్శిస్తూ ఉండే నిత్యసూరులు 
నీకు కైంకర్యం చేయడంకోసం ఉన్నవారు. నీ నిర్హేతుకకృపచేత రక్షింపబడేవారి గోష్టిలో 
మేము కూడా అన్వయిస్తాము. పరమపురుషుడు నీకు స్వామి. ఇవి అన్నీ నీ అతిశయాన్ని 
వ్యక్తం చేసే పరికరాలై ఉన్నాయి) అని ఈ విషయాన్ని అను(గహించారు కదా! 
“తేవిమారావార్‌ తిరుమకళ్‌ పూమి యేవ మ”్మమరర్‌ ఆట్బెయ్‌వార్‌” (తిరువాయ్‌- 
8-1-1) (దేవేరులైన లక్ష్మి భూదేవి ఆదేశించగా మిగిలిన నిత్యసూరులు తత్త్రకారం 
సేవచేస్తారు.) అనే రీతిలో లక్ష్మీదేవిచే నియమింపబడికదా నిత్యసూరులు కైంకర్యాన్ని 
చేస్తారు. “అనంతభోగిని శ్రీమద్వైకుంఠైశ్వర్యాది పరిజన మాజ్ఞాపయంత్యా” ఇత్యాది 
శ్రీ వైకుంఠగద్యవ్రమాణంలో చెప్పిన రీతిలో లక్ష్మీదేవి ఆజ్ఞానుసారంకదా 
నిత్యసూరులందరూ ప్రవర్తిస్తారు. 

భగవానుడు అవతారదశలో-*గతే పురోహితే రామః స్నాతో నియత 
మానసః, సహ పత్యా విశాలాక్ష్యా నారాయణ ముపాగమత్‌” (రామా-ఆయో-6-1) 
(పురోహితుడు వెడలిన తరువాత శ్రీరాముడు స్నానం చేసి, మనస్సును నియంత్రించి, 


44 చతుఃశ్లోకీ వ్యాఖ్యానము 


“పతియినిజ్బాబ్టినిల్‌ పాతబ్దళ్‌ కళువి”, “పూశిత్తు నల్‌కువతు” “తన్టేవియరోడే” శేన్దే 
విటే. 

ఇని, ఇవర్‌కళిలుమ్‌ ఇవర్‌కళ్‌ మహిషికళ్‌, “దేవదేవదివ్యమహిషి”క్కు 
అన్తరజ్ఞపరిచారికైకళా యిరుక్కుమ్బడియై, “సైన్యధురీణప్రాణసహాయాం సూత్రవతీ 
మాశిశయ మమ్బామ్‌, శ్రీపదలాక్షాలాజ్చిత సేవాప్రోతలన ద్దోర్వల్లి విలాసామ్‌”, 


విశాలనేత్రాలను కల పత్నితోపాటు కూడినవాడై నారాయణుని ఆరాధన చేయడంకోసం 
సమీపించాడు) అని అన్నట్లు సీతాదేవితోకూడ శ్రీ రంగనాథునకు కైంకర్యాన్ని చేశాడు-అని 
శ్రీవాల్మీకి మహర్షి పల్మినందువల్ల, శ్రీ యామునులు-బ్రహ్మ మొదలైన దేవతలు తమ 
పత్నులతో కలసి ఈమెకు దాసదాసీజనంగా ఉంటారు-అని ఈ శ్లోకంలోనే అనంతరం 
చెప్పినందువల్ల, ఈ ఆదిశేషుడు, గరుడుడు, విష్వక్సేనుడు మొదలైన నిత్యసూరులుకూడా 
తమ తమ పత్నులతో కలసియే విష్ణుపత్ని అయిన ఈ లక్ష్మీదేవికి కైంకర్యాన్ని చేస్తారు- 
అనే విషయం స్వయంగానే స్పష్టమవుతున్నదికదా! అందువల్ల ఆదిశేషుడు అంజలి, 
విశోక, కాంతి, వారుణి-అనే తన పత్నులతోను, గరుడుడు రుద్ర, సుకీర్తి-అనే తన 
పత్నులతోను, విష్వక్సేనుడు సూత్రవతి అనే తన పత్నిలోను, సుదర్శనుడు సుదర్శనవల్లి, 
విజయవల్లి-అనే తన పత్నులతోను సకుటుంబంగానే కైంకర్యం చేస్తారు. అందువల్లనే 
“స్వాభి మతనిత్యనిరవద్య...” ఇత్యాదిగా పూర్వం ఉట్టంకించిన శరణాగతిగద్య 
ప్రమాణంలో శ్రీ భాష్యకారులు కూడా “నానావిధానంతపరిజనపరిచారికాపరిచరిత 
చరణయుగళ” అని అనుగ్రహించారు. “పదియినిల్‌ పాజ్జినిల్‌ పాదజ్గళ్‌ కళువినర్‌” 
(తిరువాయ్‌-10-9-10), (తమ దివ్యస్థానాలలో ఉపచారాలను చేసి, పాదాలను 
కడిగారు. ) “తేవర్‌ వైకల్‌ తీర్‌త్తబ్లలే ఎన్ను పూళిత్తు నల్‌కి యురైప్పర్‌ తమ్‌ తేవియర్‌క్కే” 
(తిరువాయ్‌-7-10-11) (నిత్యసూరులు ప్రతిదినం వీరు పావనులు అని పూజించి 
పల్కి స్నేహంచేసి, తమ దేవులకు ఉపదేశిస్తారు) అని ఆ ళ్వార్లుకూడా - నిత్యసూరులు 
తమ దేవేరులతో పాటు చేరే భాగవతులను పూజిస్తారు అని-చెప్పారు కదా ! 

ఈ నిత్యసూరులకంటేకూడా వీరి దేవేరులు దేవదేవదివ్యమహిషి అయిన 
ఈ లక్ష్మీదేవికి అంతరంగకైంకర్యాలను చేస్తారు - అనే విషయాన్ని “సైన్యధురీణ ప్రాణ 
సహాయాం సూత్రవతీ మాశిశ్రియ మంబామ్‌, శ్రీపదలాక్షాలాంఛిత సేవాప్రోతలసద్దోర్వల్లి 
విలాసామ్‌” (శ్రీరంగ-1-5-1) (లక్ష్మీదే వియొక్క శ్రీపాదాలలో సమర్పించిన 
లత్తుకపంకం గుర్తులను కల్లినది, లక్ష్మీదేవి శ్రీపాదాలను ఒత్తే కైంకర్యానికి పనికి 


“వారివల్లభా” వివరణము 45 


“తార్‌క్ష్యపక్షతివ దస్య వల్లభాం రుద్రయా సహ సుకీర్తి మర్చయే, హర్షబాష్ప మపి 
కీర్తి మర్థినాం యన్ముఖేన కమలా కటాక్షయేత్‌” ఎన్టుమ్‌ భట్టరరుళిచ్చెయతారిలే. 
ఇని, భూమినీకైకళుమ్‌ ఇవళుక్కు శేషభూతరాయ్‌ సేవిత్తిరుప్పర్‌కళ్‌. 
“శ్రీసహాయః ౨ ఉభాభ్యాం భూమినీళాభ్యం సేవిత ఎన్టతిటే. “మాధవ త్వయి 
అహం శిష్యా చ దాసీ చ భక్తా చ” ఎన్టుతానే అరుళిచ్చెయతాళిటే. “ఉత్సుల్లపజ్మజతటా 
కమివోపయాని శ్రీరజ్ఞరాజ మిహ దక్షిణసవ్యసీమ్నోః, లక్ష్మీం విహారరసికా మివ 
రాజహంసీం ఛాయామివా౭_ భ్యుదయినీ మవనీజ్వా తస్యాః ఎను ఇవళుక్కు 


వచ్చేది అయిన సేవావస్తంతో ప్రకాశించే లత వంటి బాహువులతో ప్రకాళిస్తున్నది, 
విష్వక్సేనుల పీయవత్ని అయిన సూత్రపతి అనే తల్లిని ఆ(శయిస్తున్నాను), 
“తార్‌క్ష్యపక్షతివదస్య వల్లభాం రుద్రయా సహ సుకీర్తి మర్చయే, హర్షబాష్ప మపి కీర్తి 
మర్ధినాం యన్ముఖేన కమలా కటాక్షయేత్‌” (శ్రీరంగ-1-54) (లక్ష్మీదేవి ప్రార్థించే 
వారికి ఆనందబాష్పాన్ని, కీర్తిని ఏ గరుడపత్నుల మూలంగా కటాక్షించి 
అనుగ్రహిస్తున్నదో, ఆ గరుడుని పక్షమూలంవలె ఆ గరుడునకు ప్రియం అయిన ఆ 
సుకీర్తిని రుద్రతోపాటు పూజిస్తున్నాను) అని పరాశరభట్టర్‌ అనుగ్రహించారు. 

ఇక, “వెకుంఠే తు పరే లోకే శ్రీసహాయో జనార్దనః, ఉభాభ్యాం భూమినీళాభ్యాం 
సేవితః పరమేశ్వరః” (శ్రీవైకుంఠం అనే గొప్ప లోకంలో శ్రీదేవితోపాటు కూడి ఉండే 
భగవానుడు భూదేవి, నీళాదేవులు ఇరువురిచే సేవింపబడుతున్నాడు) అనే రీతిలో 
భూమినీళాదేవేరులుకూడా ఈ పిరాట్టికి శేషభూతులై కైంకర్యాన్ని చేస్తారు. “అహం 
శిష్యా చ దాసీ చ భక్తా చ త్వయి మాధవ” (వరాహపురాణమ్‌) -( శ్రీమన్నారాయణా! 
భూదేవిని అనే నేను నీకు శిష్యురాలిని, దాసురాలిని, భక్తురాలినికూడా ) అని భూదేవి 
మాధవుడనే శియఃపతికి తాను దాసి అని చెప్పింది కదా! “ఉత్ఫుల్లపంకజ తటాక 
మివోపయాని శ్రీరంగరాజ మిహ దక్షిణసవ్యసీమ్నోః, లక్ష్మిం విహారరసికా మివ 
రాజహంసీం ఛాయా మివాభ్యుదయినీ మవనీం చ తస్యాః” (శ్రీరంగరాజస్తవ. 1-63) 
(ఈ గర్భాలయంలో వికసించిన తామర పూవులనుకల కొలనువలె ఉండే శ్రీరంగనాథుని 
ఆశ్రయిస్తున్నాను. కుడివైపు, ఎడమవైపు క్రీడించే ఆడహంసలవలె ఉండే శ్రీదేవిని, 
వృద్ధిచెందే ఆమె నీడవలె ఉండే భూదేవిని ఆశ్రయిస్తున్నాను) అని పరాశరభట్టర్‌కూడా 
శ్రీరంగరాజస్తవంలో భూదేవి లక్ష్మీదేవికి పాదచ్చాయవలె పరతంత్రగా ఉంటుందని 
అన్నారు. శ్రీగుణరత్నకోశంలోని “పుష్పాంగరాగై స్సృమమ్‌” అనే 26వ శ్లోకంలోకూడా 


46 చతుఃశ్లోకీ వ్యాఖ్యానము 


ప్పాదచ్చాయైపోలే పరతన్తర్‌కళాయిరుప్పర్‌కళెన్టుము, “పుప్పాజ్ఞరాగజ్ఞ”ళోపాతి 
భోగోపకరణబ్దళాయ్‌, “స్తనబాహుదృష్టికళ్‌” పోలే అవయవభూతరాయిటే, అల్లాత 
మహిషీవర్గబ్ధళిరుప్పతు-ఎన్ను భట్టరరుళిచ్చెయుతరుళినారిటే, “కు ఉ€జ్మోవలర్‌ 
మడప్పావైయుమ్‌ మణ్యకళుమ్‌ తిరువుమ్‌ నిళల్‌పోల్వనర్‌” ఎన్నక్కడవతిటే. 

ఆక, భూమినీకైకళ్‌ముతలాన మహిషికళుమ్‌, తిరువడి, తిరువనన్సాజ్వాన్‌ 
ముతలాన సూరివర్గముమ్‌, “కరై కణ్లోర్‌” ఎన్గిఖ ముక్తరుమ్‌ ఇవళుక్కు శేషభూత 
రెన్టు శొల్లుకైయాలే, నిత్యవిభూతి యడబ్ద, ఇవళుక్కు శేషమాయిరుక్కు మెన్నుమిడమ్‌ 
దర్శిప్పిక్కప్పట్టతు. 


భట్టర్‌ భూమి మొదలైన దేవేరులు లక్ష్మీదేవికి తన తిరుమేనిలో అలంకరించుకొన్న 
పుష్పాలు, చందనం, ఇత్యాదులవలె భగవానుని అనుభవించేటపుడు ఉపకరణాలవలె 
ఉంటారు -అని, “స్తనబాహుదృష్టిభిరివ” తమ స్తనాలు, బాహువులు, నేత్రాలవలె 
అవయవభూతులై ఉంటారు-అని అనుగ్రహించారు. “కు €జ్మ్కోవలర్‌ మడప్పావైయుమ్‌ 
మణ్‌మకళుమ్‌ తిరువుమ్‌ నిళల్‌పోల్‌వనర్‌” (తిరువిరుత్తము-8) (పిల్లనగ్రోవిని 
నిరూపకంగా గల గోపాలవంశంలో అవతరించిన భవ్య అయిన నప్పిన్ను భూదేవి 
లక్ష్మీదేవికి ఛాయ వంటివారు) అని శ్రీభూమి నీళాదేవులు ముగ్గురు నీడల వలె 
భగవానుని విడచి ఉండకుండా, ఒకరిని వేజటొకరు విడచి ఉండకుండా కైంకర్యాన్ని 
చేస్తారు-అని అంటూ నమ్మాళ్వార్లు కూడా అనుగ్రహించారు. 

అందువల్ల, ఈ రీతిలో భూదేవి, నీళాదేవులు మొదలైన దివ్యదేవేరులు, 
గరుడ-అనంతాది నిత్యసూరులు, “కరై కణ్లోర్‌” (తిరువాయ్‌-8-3-10) (తీరాన్ని 
చూచినవారు) అని చెప్పబడే ముక్తులు ఈ లక్ష్మీదేవికి శేషభూతులు-అని చెప్పడంవల్ల, 
నిత్యవిభూతిలో ఉండే చేతనులు అందజు ఈమెకు శేషభూతులని చూపబడింది. 

తరువాత, లీలావిభూతి అంతా ఈమెకు శేషభూతం అనే విషయాన్ని 
అనుగ్రహించాలని ప్రారంభించి, అందులో మొదట లీలావిభూతికి కారణం అయిన 
మూలప్రకృతి ఈమెకు శేషభూతంగా ఉండడాన్ని “యవనికా మాయా” ఇత్యాదిగా 
చూపుతున్నారు. 
(యవనికా మాయా జగన్నోహినీ) అని. “జగన్మోహినీ మాయా తే యవనికా” అని 
ఇక్కడ అన్వయించి అర్థాన్ని చెప్పాలి. ఈ సంసారమండలంలో ఉండే బద్ధజీవులను 
అనాదికాలంగా అజ్ఞానంతో మోహింపచేసేది, భగవానుడు ఆశ్చర్యకరలీలను చేయడానికి 
సాధనంగా ఉండడంచేత “మాయా” (ఆశ్చర్యకరమ్రైనది) అనే వదంతో 
వ్యవహరింపబడేది అయిన మూలప్రకృతి - సౌందర్యం, సౌకుమార్యం, లావణ్యం, 


“వారివల్లభా” వివరణము 47 


అనన్తరమ్‌ లీలావిభూతి యడజ్ఞ ఇవళుక్కు చ్చేషమాయిరుక్కు మెన్నుమిడత్తె 
అరుళిచ్చెయ్య ఉపక్రమిత్తు, అతిల్‌ ప్రథమమ్‌ లీలావిభూతికారణమాన మూలప్రకృతి 
ఇవళుక్కు చ్చేషమాయిరుక్కువ్చుడి యై దర్శిప్పిత్తరుళుకిజార్‌ (యవనికా మాయా 
జగన్నోహినీ) ఎన్ను. 

(జగన్నోహినీ మాయా తే మోహినీ యవనికా) అన్యాద్యజ్ఞానత్తాలే జగత్తె 
మోహిప్పిక్కడవతాయ్‌, విచిత్రకార్యకరణోపకరణమాకైయాలే మాయాశబ్దవాచ్యైయా- 
యిరుక్కిజ మూలప్రకృతి, సౌన్దర్య- సౌకుమార్య-లావణ్య- యౌవనాద్యనన్తగుణగణ- 
విశిష్టమాన ఉన్నుదైయ దివ్యమబ్దళవిగ్రహముమ్‌, తదాధారమాన దివ్యాత్మస్మరూపముమ్‌ 
ప్రతికూలర్‌దృష్టిగోచరమాకామల్‌ మటైక్మైక్కు త్తిరెయా యిరుక్కుమ్‌. 

తిరై యావతు-అన్తర్వర్తిపదార్థబ్దకై బహిశ్చరర్‌క్కు త్తెరియాతపడి తిరోధానమ్‌ 
పణ్డువతాయ్‌, శుక్ల్షకృష్ణరక్తతన్తుక్కళాల్‌ శమైక్కప్పట్టు నానావర్ణబ్దళాలే విచితైయాయ్‌, 


యౌవనం మొదలైన అంతులేని గుణసమూహాలతో కూడిన నీ అప్రాకృత దివ్యదేహం, 
దానిని ధరించి ఉండే దివ్యాత్మస్వరూపం -విరోధుల అంతఃచక్షువుకు, బాహ్యచక్షువుకు 
కనపడకుండా మజగుపజచే తెరగా ఉంటుంది. 

తెర అనేది-లోపల ఉండే వస్తువులు బయటకు గోచరించకుండా ఉండేటట్లు 
మజగుపజచేదై, తెలుపు, నలుపు, ఎజుపు రంగులను కల దారాలతో నేయబడినది, 
పలు రంగులను కల్గినది కాబట్టి విచిత్రంగా ఉండే, చాలా ఆశ్చర్యకరం అయిన వస్తువు. 
ఈ మూల ప్రకృతికూడా దివ్యదంపతుల దివ్యాత్మస్వరూపాన్ని దివ్యమంగళ విగ్రహాన్ని 
అటప్రాకృతాలు అయిన వీరి అవయవాలను వీరిని ఆశ్రయించనివారికి కానరాకుండా 
ఉండేటట్లు అజ్ఞానాన్ని కల్గించి, మటబుగుపబచే తెరవలె ఉన్నందువల్ల, “అజా మేకాం 
లోహితశుక్షకృష్ణాం బహ్వీం ప్రజాం (సృజమానాం) జనయంతీం సరూపామ్‌, అజో 
హ్యేకో జోషమాణోం._ నుశేతే జహాత్యేనాం భుక్తభోగ్యా మజో౭_ న్య (శ్వేత-4-5) 
(ఎబుపు-అంటే రజోగుణం, తెలుపు-అంటే సత్వగుణం, నలుపు-అంటే తమోగుణాలతో 
కూడినదై, తనవంటి పలు ప్రజలను సృష్టించేదై, జన్మరహిత అయిన ప్రకృతి అనే ఒక 
స్త్రీని జన్మరహితుడైన ఒక (సంసారి) జీవుడు ప్రీతితో భుజిస్తున్నాడు. ఈమెను భుజించిన 
వేటొక జీవుడు (ముముక్షువు) ఈమెను విడిచి పోతున్నాడు) అనే రీతిలో ఎజుపు, 
తెలుపు, నలుపు రంగులతో సూచింపబడే రజస్సత్త్వతమో గుణాలతో కూడిన విచిత్రమైన 
కర్మలనే దారాలతో కట్టబడినది. విచిత్రమైన సృష్టిని చేయడంవల్ల చాలా ఆశ్చర్యకరంగా 
ఉన్నందువల్లకూడ ప్రకృతిని తెరగా రూపణం చేస్తున్నారు. 


48 చతుఃశ్లోకీ వ్యాఖ్యానము 


అత్యాశ్చర్యవిశిష్టెయా యిరుప్పతొన్గు. ఇతువుమ్‌ దివ్యదవమృతికళుడైయ దివ్యాత్మ 
స్వరూపత్తెయుమ్‌, దివ్యమబ్దళవి[గ్రహత్తెయుమ్‌, దివ్యావయబ్దకైయుమ్‌। అనాగ్రితర్‌క్ను 
గోచరియాదపడి, అజ్ఞానతై వికైత్తు తిరోధాయకమాక తిరస్మరిణియాయిరుక్షైయాలుమ్‌, 
“లోహితశుక్షకృష్ణామ్‌” ఎన్టిబపడియే గుణత్రయవిశిష్టవిచిత్ర కర్మసూత్రత్తాలే కట్టప్పట్టు 
విచిత్రసృష్టియె ప్పణ్ఞుకైయాలే ఆశ్చర్యతమైయాయిరుక్కైయాలుమ్‌, తిరైయాకనిరూ 
పిక్కిజార్‌. 

(జగన్నోహినీ) పరమాత్మవిషయమాకవుమ్‌, ప్రత్యగాత్మవిషయమాకవుమ్‌, 
స్వవిషయమాకవుమ్‌ అన్యథాజ్ఞాన -విపరీతజ్ఞానబ్దతై ప్పిజిప్పిత్తు, అత్తాలే మోహిప్పిక్కెయాలే 
(జగన్మోహినీ) ఎన్సిజార్‌. వరమాత్మావినిడత్తిల్‌ అన్యధాజ్ఞానవివరీతజ్ఞానబ్బల్లై 
ప్పిఅప్పిక్షైయావతు -శియఃపతియాయ్‌, నిఖిల హేయప్రత్యనీకకల్యాణగుణవిశిష్టనాయ్‌, 
ఉభయవిభూతినిర్వాహకనాయిరుక్కిణ పురుషోత్తమనై, “నిర్విశేషచిన్నాత్రం వస్తు” ఎను 


(జగన్మోహినీ)-పరమాత్మ విషయంలోని, జీవాత్మ విషయంలోని, తన 
విషయంలోని స్వరూప-స్వభావాలను తెలిసికో లేకుండా చేసి. దానివల్ల లోకాన్ని 
మోహింహజేయడంవల్ల “జగన్మోహినీ” అని అంటున్నారు. పరమాత్మ స్వరూపాన్ని 
తెలియకుండా ఉండడం విపరీత జ్ఞానం అని, పరమాత్మ స్వభావాన్ని తెలియకుండా 
ఉండడం అన్యథాజ్ఞానం అని చెప్పబడుతున్నది. అంటే -శ్రియఃపతియె, నిఖిలహేయ- 
ప్రత్యనీకుడై, సకలకల్యాణగుణాలతో కూడినవాడై, ఉభయవిభూతినాయకుడైన 
పురుషోత్తమునిగూర్చి నిర్విశేషచిన్మాత్రం బ్రహ్మ” (ఏ విశేషంలేని జ్ఞానమాత్రం అయినది 
(బ్రహ్మ) అనే మాయావాదాన్ని చేయడం,“చిదచిదీశ్వరులనే మూడు ఒకే ద్రవ్యంయొక్క 
పరిణామరూపాలు”-అని, మూడు తత్వ్వాలమధ్య భేదం-అభేదం ఒకే సమయంలో 
ఉంటుంది” అని అనడం, “కర్మానుష్టానంకోసం చేతనుడు ఉన్నాడని అంగీకరించాలి. 
ఈశ్వరుడు అనే తత్వాన్ని ఒప్పుకోవడంలో ఏ ఫలం లేదు. అని ఈశ్వరసత్తను 
అంగీకరించకపోవడం, మొదలైనవి పరమాత్మ కనుక, ఈశ్వరుడనే తత్త్వాన్ని 
అంగీకరించడంలో ఏ ఫలం లేనందువల్ల ఈశ్వరుడు లేడు” అని ఈశ్వరసద్భావాన్ని 
ఒప్పుకోకుండా ఉండడం - మొదలైన అజ్ఞానాలే పరమాత్మ విషయంలో అన్యథాజ్ఞాన- 
విపరీతజ్ఞానాలను జనింపచేయడం. మూలప్రకృతి జీవాత్మవిషయంలో అన్యథాజ్ఞాన 
విపరీతజ్ఞానాలను కల్గించడం అంటే- “అనాత్మన్యాత్మబుద్ధి ర్యా చాస్వే స్వ మితి యా 
మతిః, సంసారతరుసంభూతిబీజ మేతత్‌ ద్విధా స్థితమ్‌” (విష్ణుపు-6-7-11) (ఆత్మ 


“వారివల్లభా” వివరణము 49 


మాయావాదమ్‌ శొల్లుతల్‌, “చిదచిదీశ్వరర్‌కళ్‌ మూన్గుమ్‌ ఏకద్రవ్యపరిణామమ్‌” ఎను 
భేదా౭ భేదమ్‌ శొల్లుతల్‌, 'కర్మానుష్టానత్తుక్కు చ్చేతననుణ్డాకిల్‌, ఫలప్రదానత్తుక్కు 
క్కర్మముణ్డాకిల్‌, ఇని ఈశ్వరన్‌ ఎతుక్కు?” ఎన్ను తత్సద్భావత్తె ఇశైయాతొ శ తల్‌- 
ఏవమాదికళాన బుద్ధికళై ప్పిజిప్పికై, ప్రత్యగాత్మావినిడత్తిల్‌ అన్యథాజ్ఞాన -విపరీతజ్ఞానజ్ఞతై 
ప్పిప్పిక్షైయావతు -“అనాత్మన్యాత్మబుద్ధి ర్యా” ఎన్టిఅపడియే “దేహమే ఆత్మా” ఎన్నుతల్‌, 
ఇ(న్టియాదికళై ఆత్మా ఎన్నుతల్‌, దేహపరిణామ మెన్నుతల్‌, అన్యశేష మెన్నుతల్‌, స్వతన్ర 
మెన్నుతల్‌- ఏవమాదియాన విప్రతిపత్తికళై వికైక్కై స్వవిషయమాక విపరీతధీయి విశైకై, 
యావదు - స్వకార్యమాన శబ్బాదికళిలే భోగ్యత్వబుద్ధియె పిజప్పిక్కె ఇవ్వర్థత్రయత్తెయుమ్‌ 
భాప్యకారర్‌ “భగవత్స్వరూపతిరోధానకరీం, విపరీతజ్ఞానజననీం, స్వవిషయాయా శృ 
భోగ్యబుద్దే రననీమ్‌” ఎన్టరుళిచ్చెయ్‌తారిటే. 


కాని దేహాలలో ఆత్మ అనే బుద్ధి, తనది కాని వస్తువులో తనది అనే బుద్ధి-అనే ఈ 
రెండు సంసారం అనే విషవృక్షంయొక్క వృద్ధికి రెండు విధాలైన విత్తులు) అనే రీతిలో 
దేహమే ఆత్మ-అని అనడం, ఇంద్రియాలు మొదలైనవానిని ఆత్మ -అని అనడం, 
పంచభూతాలు ఒకటిగా చేరి పరిణమించేటపుడు ఏర్పడేది ఆత్మ అని అనడం, ఆత్మ 
శివుడు మొదలైన అన్యదైవాలకు శేషభూతాలు అని అనడం-మొదలైన అజ్ఞానాలను 
కల్గించడమే. తన విషయంగా అన్యథాజ్ఞాన -విపరీతజ్ఞానాలను కల్గించడం అంటే -ప్రకృతి 
అనే తననుండి పుట్టే శబ్బాది విషయాలను కల ప్రాకృతవస్తువులలో ఇవి భోగ్యమైనది- 
అని మొదలైన జ్ఞానాలను కల్షించడమే. “భిగవత్స్వరూవతిరోధానకరీం 
వివరీతజ్ఞానజననీం స్వవిషయాయా శ్చ భోగ్యబుద్దే ర్భననీం మాం తారయ” 
(శరణాగతిగద్యమ్‌-12) (భగవత్స్వరూపాన్ని మజగుపఅచేది, విపరీతజ్ఞానాన్ని 
కల్గించేది, తన విషయంగా భోగ్యబుద్ధిని కల్గించేది అయిన ప్రకృతినుండి నన్ను 
రక్షించు) అని శ్రీభావ్యకారులుకూడా శరణాగతిగద్యలో వీటిని అన్నిటి నీ 
అను(గహించారుకదా! 

“మాయా” అనే శబ్దంతో “అనాదిమాయయా సుప్తః యథా జీవః ప్రబుద్ధ్యతే” 
(గౌడపాదకారిక-21) (అనాదిమాయ అనే ప్రకృతిచే (కట్టుబడి) నిద్రించే జీవుడు ఎపుడు 
నిద్ర లేస్తాడో) అనే రీతిలో మూలప్రకృతిని తెలుపుతుంది. ఇదికూడా ఆశ్చర్యమైన 
మోహాన్ని కల్గించే మాయ అయినందువల్లనేకదా జగన్నోహినీ అయినది. “మాయాం 
తు ప్రకృతిం విద్యా న్మాయినం తు మహేశ్వరమ్‌” (శ్వేత-4-10) (మాయ అనేది 


50 చతుఃశ్లోకీ వ్యాఖ్యానము 


మాయాశబ్దత్తాలే “మాయా ను ప్రకృతిం విద్యాత్‌” ఎన్గిఖవడియే 
మూలప్రకృతియైచ్చాల్లుకిణజతు. ఇతుతాన్‌ మాయైయాకై యాలేయిటే జగన్మోహిని 
యాయ. “అనాదిమాయయా సుష్తః” ఎన్నక్కడవతిటే, అజ్ఞానహేతువాయిటే 
ఇతుతానిరుప్పతు. ఆక ఇప్పడి మాయాశబ్దవాచ్యెయాయ్‌, జగన్మోహినియాన 
మూల ప్రకృతి. యవనికారూపేణ కించిత్మరిత్తు శేషమాయిరుక్కు మెన్టదాయి క్‌”. 

యవనికై యాకిల్‌, అన్తర్వర్తికళోడు బహిశ్చరరోడు వాశియజ దృష్టిప్రసరణ 
నిరోధత్తాలే అన్యోన్యాలి వలోకననిరోధినియాయిటే యిరుప్పతు. అప్పడియే ప్రకృతియె 
యవనికైయాక నిరూపికుమ్బోతు పిరాట్టిక్కుమ్‌ స్వవ్యతిరి క్షసకలపదార్ధదర్శనమ్‌ 


వణ్బవొణ్య్జాతిటే, అబ్బనేయాకిల్‌, విరాట్టిక్కువ్‌ కర్మవశ్యత్వముమ్‌, అత్తాలే 


ఆశ్చర్యకరసృష్టికి హేతువు అయిన ప్రకృతి. ఆ మాయను ఛేదించే మాయావి సర్వేశ్వరుడు. 
జీవుడు మాయ అనే ప్రకృతిచే కట్టుబడి, మోహాన్ని పొంది పడి ఉంటాడు) అని 
చెప్పబడిందికదా! “మాయాశబ్లో9 యం మాయాం తు ప్రకృతిం విద్యా న్మాయినం 
తు మహేశ్వరమ్‌ -ఇతి ప్రకృతివిషయతయా శ్వేతాశ్వతరై రధీతణి అని దేశికవ్యాఖ్య. 
అజ్ఞానాన్ని కల్గించేదికదా ఈ (ప్రకృతి. అందువల్ల ఈ విధంగా “మాయా” అని 
చెప్పబడడంచేత లోకాన్ని మోహింపజేసే మూలప్రకృతి పట్టమహిషివి అయిన నీపైన 
ఇతరుల కన్ను పడకుండా ఉండేటట్లు మజగుపజచే తెరవలె ఉండి, కైంకర్యాన్ని చేసి 
నీకు శేషంగా ఉంటుంది-అని చెప్పబడినట్లయింది. 

ఈ సందర్భంలో ఒక ఆక్షేపం చేయబడుతున్నది. “తెర అనేది బయట 
ఉండే వారికి లోపల ఉండే వారిని కనబడకుండా చేస్తుందికదా! ఈ ప్రకృతి తెరగా 
రూపించబడడంవల్ల పిరాట్టికి లోకానికి సంబంధించిన అజ్ఞానం, దానికి కారణం 
అయిన కర్మవశ్యత్వం, దానివల్ల భగవన్మాయచే తిరోహితమైన జ్ఞానాన్ని కల్లినదై 
ఉండడం- అనేవి అంగీకరించవలసి వస్తుందికదా! అందువల్ల ఇది ఏ విధంగా 
పొసగుతుంది? అనేది ఈ ఆక్షేపం. దీనికి సమాధానాన్ని ఈ క్రిందివిధంగా చెప్పవచ్చు. 
ఈ పిరాట్టికి శేషభూతమై, ఆమెచే నియమింపబడేనదై, ఆమెకు వశం అయిన 
ప్రవృత్తులను కల మూలప్రకృతి-స్వామిని, నియామక అయిన ఈమెను అన్నిటినీ 
చూడలేనిదిగా చేయగల్లినది కాదుకదా! “అస్మా న్మాయీ సృజతే విశ్వ మేతత్‌ తస్మిం 
శ్చాన్యో మాయయా సన్నిరుద్ధః” (శ్వేత-4-9) ( ఈ మాయ అనే ప్రకృతివల్ల మాయావి 
అయిన భగవానుడు ఈ లోకాన్ని సృష్టించాడు. అందులో జీవుడనే వేటొకడు మాయచే 


“వారివల్లభా” వివరణము 51 


భగవన్మాయాతిరోహితజ్ఞానత్వముమ్‌ అజ్జీకరిత్తతాయ్‌ విడుమిటే. ఆకైయాల్‌ ఇతు 
శేరువ్చుడి యెన్‌? ఎన్నిల్‌, తచ్చేషభూతైెయాయ్‌, తన్నియావ్చాయాయ్‌, 
తదధీనవ్యాపారత్తెయు ముడైత్తాన ప్రకృతి-స్వామినియాయ్‌, నియామకైయుమా- 
యిరుక్కిజ ఇవళుడైయ సర్వవిషయదృష్టితిరోధానమ్‌  పణ్జమాట్టాతిటే. “మాయయా 
సన్నిరుద్ధణి ఎన్గుకొణ్గు, కర్మవశ్యైయాకిలిజే-మాయాతిరోహితస్వప్రకాశైయాయిరుప్పతు. 
ఈశ్వరనైప్పోలే అకర్మవశ్రైయాన ఇవళుక్కు త్తిరోధానమ్‌కూడాతిటే. ఆకైయాలే 
ప్రతికూలర్‌క్కుమ్‌ తత్స్వరూపరూపాదికళ్‌ యథావాక తోకొతపడి తిరోధానమృణ్డుమత్తె 
ప్ప త్తిరస్మరిణియాక రూపిత్తవిత్తాల్‌ ఒరు విరోధ మిల్లై. న 

ఆక క్రీశ నిత్యవిభూతియిలుళ్ళార్‌ ఇవళుక్కు చ్చేషభూతరాయిరుక్కువృడియై 
దర్శిప్పిత్తరుళి, లీలావిభూతికారణమాన మూల(టకృతియినుడైయ శేషత్వత్తై 


కట్టుబడి ఉన్నాడు) అనే రీతిలో మాయ అనే దీనికి కట్టుబడిన కర్మవశ్యురాలై ఉంటే 
కదా మాయచేత ఈమె జ్ఞానం ఆవరింపబడడానికి సాధ్యం. ఈశ్వరునివలె కర్మకు 
వశంకాని ఈమెను మాయ అనే మూలప్రకృతిలో మిగిలినవారిని చూడలేని రీతిలో 
ఆవరించలేదుకదా. అందువల్ల ప్రతికూలురకు ఈ పిరాట్టి స్వరూపరూపాదులు 
యథాతథంగా ప్రకాశించని రీతిలో ఆవరించడాన్నిబట్టి మూలప్రకృతి తెరగా 
రూపించబడింది- అనే చెప్పాలి. అందుచేత ఏ విరోధం లేదు. “తదధీనసర్వవ్యాపారయా 
మాయయా తస్యాః సర్వవిషయస హజదృష్టినిరోధాయోగాత్‌” అని దేశికవ్యాఖ్య. ఈ 
వ్యాఖ్యలో ఇంకా చాలా వివరాలు చర్చించబడ్డాయి. 

ఈ విధంగా ఇంతవరకు నిత్యవిభూతిలో ఉండే చేతనులు ఈమెకు 
శేషభూతులై ఉండడాన్ని చూపి, లీలావిభూతికి కారణం అయిన మూల పప్రకృతికూడా 
ఈమె శేషభూతం-అని అనుగ్రహించారు. ఇక ఆ మూల॥ప్రకృతినుండి పుట్టిన 
బ్రహ్మాండంలో పల ఉండేవారై, ఆ మూలప్రకృతిచే మోహాన్ని పొందినవారై, కర్మవశ్యులైన 
బ్రహ్మాదిదేవతలు తమ పత్నులతోకూడ ఈమెకు శేషభూతులై ఉంటారు-అని ఇకపై 
అనుగ్రహిస్తున్నారు. 

తెరపట్టవలసినట్లున్న లోకవిలక్షణులైన దివ్యదంపతులను చెప్పి, “భవాంస్తు 
సహ వైదేహ్యా గిరిసానుషు రంస్యతే, అహం సర్వం కరిష్యామి జాగ్రతః స్వపత శ్చ తే” 
(రామా-అయో-81-25) అనే ప్రమాణంలో తెల్పిన రీతిలో తెరకు లోపల, బయట 
ఒకే విధంగా “ఉడనాయ్‌ మన్ని ఒువిలా వడిమై శెయ్యవేణ్డుమ్‌” (తిరువాయ-3-3-1) 


52 చతుఃశ్లోకీ వ్యాఖ్యానము 


అరుళిచ్చెయ్‌తు, తదారబ్బాణ్ఞాన్తర్వర్తికళాయ్‌, తాదృశప్రకృతిమోహితరాయ్‌, 
కర్మవశ్యరుమాన బ్రమ్మాదికళ్‌ సపల్నీకరాయ్‌క్కొణ్లు ఇవళుక్కడిమైయాయిరుక్కున్చుడియై 
అరుళిచ్చెయ్‌కిజార్‌ మేల్‌ (బ్రహ్మేశాదీత్యాదియాల్‌). 

తిరై వకైత్తిరుక్కవేణ్ణుమ్బడి లోకవిలక్షణరాన దివ్యదమృతికకై చ్చాల్లి, “జాగ్రత 
స్ప్వపత శ్చ” ఎన్గుకొణ్లు తిరైక్కుళ్ళోడు పుజిమ్బోడు వాశియజ “ఉడనాయ్‌ మన్ని వళు 
విలా వడిమై శెయ్‌తు” వాళుమ్‌ అన్తరబ్దరైచ్చాల్లి తిరైతన్నై చ్చాల్లి, తిరైక్కు పుణమ్బు 
నిన్గు సేవిత్తిరుక్కుమవర్‌కకై చొల్లుకిఖితు. “కడికృమలత్తుళ్ళిరున్దుమ్‌ కాణ్ణిలా” నిటే. 
“నీజాడిత్తాన్‌ కాణమాట్టాత” “కార్‌ శెటిన్స కబ్దత్తానెణ్‌ కణ్ఞాన్‌ కాణాన్‌, అవన్‌ వైత్త 
పజ్జెత్తానత్తిన్‌ పతి” ఎన్టరుళిచ్చెయ్‌తార్‌కళిటే సర్వజ్ఞరాన వాళ్వార్‌కళ్‌. “నో మేల్‌ 
కణ్ఞానుమ్‌ నిజ్రిమొ€వాయ్‌ నాన్ముకనుమ్‌”. “నాట్టమాయిరత్తానుమ్‌ తాన్దామ్‌ క 


(సర్వదేశాలలోను స్థిరంగా ఉండి అవిచ్చిన్న కైంకర్యాన్ని చేయాలి) అని చెప్పిన రీతిలో 
సర్వదేశ-సర్వకాల - సర్వావస్థలలోను కైంకర్యం చెసే మూల టప్రకృతిని తెలిపి, ఇపుడు 
తెరకు బయట ఉండి సేవించేవారిని ఈ వయోగం తెలువుతున్నది. 
“కడిక్కృమలత్తుళ్ళిరునుమ్‌ కాణ్గిలాన్‌ కణ్ణన్‌ అడిక్కమలన్‌ తన్నై అయన్‌” (ముదల్‌ 
తిరు-56) (పరిమళాన్ని కల నాభీపద్మంలో ఉన్నా బ్రహ్మ స్వామి శ్రీపాదాలను చూడలేడు.) 
“నీటాడితాన్‌ కాణమాట్టాద తారకల చ్చేవడియై” (నాన్ముకన్‌ తిరు-27) (భస్మాన్ని 
పూసికొన్న శివుడుకూడా దర్శించలేని, పూమాలనుకల, విశాలమైన ఎట్జిని శ్రీచరణం) 
“కార్‌ శెజిన్స కణ్బత్తాన్‌ ఎన్‌ కణ్బాన్‌ కాణాన్‌ అవన్‌ వైత్త పణ్జెత్తానత్తిన్‌ పది” 
(నాన్ముకన్‌-తిరు-78) (దట్టమైన నలుపును కంఠభాగంలో కల రుద్రుడు, ఎనిమిది 
కనులను కల బ్రహ్మ ఆ శ్రీకృష్ణుడు అనుగ్రహించే అనాది అయిన పరమపదానికి 
ఉపాయం అయిన చరమశ్లోకాన్ని తెలియలేరు. ) అని సర్వజ్ఞులైన ఆ జ్వార్లు అనుగ్రహించిన 
రీతిలో బ్రహ్మ రుద్రాదులు కూడా ఈ దివ్యదంపతులను దర్శించలేరుకదా! “నె*ోమేల్‌ 
కణ్ఞానుమ్‌ నిత్రైెమొ శివాయ్‌ నాన్ముకనుమ్‌” (తిరుచ్చన్ద-108), (ఫాలాక్షుడు, వేదాలను 
ఉచ్చరించే బ్రహ్మ), (వేయి కన్నులను కల ఇంద్రుడుకూడ) “క” పెగోయాల్‌ 
వణబ్గుమ్‌” (తిరుచ్చన్ద-87) (తాము నేర్చిన విధానానికి తగినట్లు ఆశ్రయించే) అనే 
రీతిలో తాము తాము తెలిసిన రీతిలో నమస్కరించడం తప్ప, తీరం సమీపంలో నిలచి 
ప్రార్థించి పిలిచే వీరికి అవధిని (తీరాన్ని చూడడం సాధ్యం కాదు కదా! “తామోదర 
నురువాకియ శివజ్ముమ్‌ తిశైముకజ్ముమ్‌ ఆమో తర మతియ ఎమ్మానై ఎన్నాళవణ్ణనైయే” 


“వారివల్లభా” వివరణము 53 


పె¥ోయాల్‌ వణజ్లు” మత్తనై పోక్కి కరైయరుకే నిను కూప్పిడుకిజివర్‌కళ్‌ కరై 
కాణమాట్టార్‌కళిటే. “శివబ్ముమ్‌ తిశెముకజ్బ్ముమ్‌.... తర మజియలామో” ఎన్నక్మడవతిటే. 

(బ్రహ్మేశాదీత్యాది) “యో (బ్రహ్మాణం విదధాతి పూర్వమ్‌” ఎన్గిఖిపడియే 
తిరునాభీకమలత్తిలే అవ్యవధానేన విజిక్మైయాలే ఉనక్కు వుత్రనాన (బబ్రహ్మాత 
జ్ఞేష్టపుత్రనాకైయాలే ఉనక్కు ప్పౌత్రనాన రుద్రన్‌. ఆదిశబ్దత్తాలే “సేన్హాది”, “తళిరాళి 
యిమైయవర్‌ తలైవన్‌”, “నిన శశిపతియె”, “వెణ్బకట్టి లొరువన్‌” - ఎను ఇవర్‌కళోడే 
నవావరిక్కుమృడియాన నిలైమైయుడైయ ఇ/న్లనైయుమ్‌, “ఇన్గిరనుళ్ళిట్ట 


(తిరువాయ్‌-2-7-12) (దామోదరునకు శరీరంగా ఉండే రుద్రునకు బ్రహ్మకు నా 
స్వామి సముద్రవర్జుడైన మహిమను తెలియడం సాధ్యమా?) అని నమ్మా ళ్వార్లుకూడా 
దీనిని అనుగ్రహించారుకదా! 

(బ్రహ్మేశాది....దాసీగణః) ోయో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో వై 
వేదాం శృ ప్రహిణోతి తస్మై తం హ దేవ మాత్మబుద్ధిప్రసాదం మముక్షు రై శరణ 
మహం ప్రపద్యే” (శ్వేత-6-18) (ఎవడు బ్రహ్మను ముందుగా సృష్టించాడో, ఎవడు 
వేదాలను అతనికి ఉపదేశించాడో, అటువంటి దేవుడు, తనకు సంబంధించిన జ్ఞానాన్ని 
ప్రకాశింపచేసేవాడు అయిన పరమపురుషుని మోక్షాన్ని పొందగోరే నేను శరణు 
పొందుతున్నాను) అనే రీతిలో నాభీకమలంలో సాక్షాత్తు జన్మించడంవల్ల అతనికి పుత్రుడైన 
బ్రహ్మ, అతనికి జ్యేష్టపుత్రుడైనందున పౌత్రుడైన రుద్రుని, “ఆది” శబ్దం - “స బహ్మో స 
శివః సేంద్రః సో౭_క్షరః పరమః స్వరాటొ (తైత్తి-నారా-11) (అతడే బ్రహ్మకు 
అంతర్యామి. అతడే శివునకు అంతర్యామి. అతడే ఇంద్రునకు అంతర్యామి. అతడే 
నాశం లేనివాడై, ఉత్కృష్టుడై, కర్మవశ్యుడు కాని ముక్తునకుకూడ అంతరాత్మ) అని, 
“నళిర్‌ మది చ్చదైయనుమ్‌ నాన్ముకక్కడవుళుమ్‌ తళిరొళి ఇమైయవర్‌ తలైవనుమ్‌ 
ముదలా” (తిరువాశిరియమ్‌-7) (చల్లని చంద్రుని జటలలో కల శివుడు, చతుర్ముఖుడు, 
చిగురు కాంతివంటి కాంతిని కల దేవతలకు ప్రభువైన ఇంద్రుడుడు మొదలైన) అని, 
“ఎన్‌ మలైమకళ్‌ కూజన్‌తన్నై ఎన్గుమ్‌ ఎన్‌ నామకళై అకమ్మ్బాల్‌ కొణ్బ నాన్ముకనై నిన్ధ 
శశిపతియె” (తిరువాయ్‌-7-6-7) (ఫాలాక్షుడు, వేదాలను ఉచ్చరించే చతుర్ముఖుడు, 
పొడుగుగా వేలాడే నోటిని, తొండాన్ని కల శ్వేతగజం అయిన ఐరావతాన్ని కల ఇంద్రుడు) 
అని, “నెోమేల్‌ కణ్ఞానుమ్‌ నిజైమొ శి వాయ్‌ నాన్ముకనుమ్‌, నీజ్జనాల్‌ వాయ్‌ ఒ్‌”క్కై 
వెజ్‌ పకట్టి లొరువనైయుమ్‌” (పెరియతిరు-11-6-3) (పార్వతిని పార్వ్వంలోకల 
శివుడు వాగ్డేవిని సదా ముఖంలో కల వీరిద్దరితో సమానుడైన శచీపతి అయిన ఇంద్రుడు) 


54 చతుఃశ్లోకీ వ్యాఖ్యానము 


దేవర్‌కుకూత్తె'యుమ్‌ శౌొల్లుకిజితు. ఆక, ఇప్పడి విబుధ శ్రేష్టరాన (బ్రహ్మరు ద్రర్‌కళ్‌ 
ముతలాన 'దేవతాసమూహమ్‌ ఉనక్కు దాసగణమాయ్‌, తత్పత్నికళాన సరస్వతీ - 
రుద్రాణీ- ఇన్లాణీప్రభృతికళుమ్‌, తద్దాసీభూతరాన అప్పరస్సంఘజ్ఞళుమ్‌, ఉనక్కు 
దాసీగణమాయ్‌, దాసకృత్యత్తిలే అనవరతాన్వయత్తై ఉదడైయరాయ్‌క్కొణ్డు సత్తె 
పెకీ*ీరుప్పర్‌కళ్‌. ఇత్తాల్‌ “నీలార్‌ కణ్ణత్తమ్మానుమ్‌ నిజైనాన్ముకను మిన్దిరనుమ్‌-శేలేయ్‌ 
కణ్ఞార్‌ పలర్‌ శూళ” సేవిత్తిరుక్కుమ్చుడియై చ్చొల్లిక్‌ గు. 

“తిరుమాలై కైతొ కుంవర్‌”, “హిరణ్యగర్భ స్సృమవర్తతా౭._ గ్రే,” “భూతస్య 
జాతః పతి రేక ఆసీత్‌” ఎన్జుమ్‌, “యో దేవానాం ప్రథమం పురస్తా ద్విశ్వాధికో రుద్రో 


అని ఈ ఇద్దటిని చెప్పిన తర్వాత చెప్పవలసిన స్థానాన్ని కల ఇంద్రుని, “ఇస్టిరనుళ్ళిట్ట 
తేవర్‌కు శామ్‌” (నాచ్చియార్‌. తిరు-6-8) (ఇంద్రుడు మొదలైన దేవసమూహం) అనే 
రీతిలో ఇంద్రుని నాయకునిగాకల మిగిలిన దేవతలను చెబుతుంది. ఈ విధంగా 
దేవతల నాయకులైన బ్రహ్మరుద్రేంద్రాది దేవసమూహం నీకు కైంకర్యాన్ని చేసే 
దాసగోష్టియె, నీకు సేవచేయడంలో ఎల్లప్పుడూ అభినివేశాన్ని కల్గి, తమ స్వరూపసత్తను 
పొందుతారు-అని భావం. దీనివల్ల “నీలార్‌ కణ్ణత్తమ్మానుమ్‌ నిజై నాన్ముకనుమ్‌ 
ఇన్టిరనుద్‌ం శేలేయ్‌ కణ్జార్‌ వలర్‌ శూ విరుమ్బుమ్‌ తిరువేజ్ఞడత్తానే” 
(తిరువాయ్‌-6-10-8) (నీలవర్ణంచే పూర్ణం అయిన కంఠాన్ని కల ప్రధానుడైన శివుడు, 
జ్ఞానపూర్తిని కల చతుర్ముఖుడు, ఇంద్రుడు, అందమైన చేపలవంటి కన్నులను కల 
పలువురు వనితలు తోడురాగా ఆశ్రయించే వేంకటేశ్వరా!) అనే రీతిలో దేవతల 
నాయకులు, వారి పత్నులు లక్ష్మీదేవికి దాస్యవృత్తి చేసే రీతిని చెప్పినట్లయింది. 
“ఎణ్‌మర్‌ పదినొరువర్‌ ఈరజువర్‌ ఓరిరువర్‌...తిరుమాలై కైతొ అవర్‌” 
(ముదల. తిరు-52) (అష్టవనువులు, ఏకాదశరుద్రులు, ద్వాదశాదిత్యులు, 
అశ్వినీదేవతలు .... ఢియాపతిని సేవిస్తారు) అని చెప్పబడిందికదా! “హిరణ్యగర్భ 
స్సమవర్తతాగ్రే భూతస్య జాతః పతి రేక ఆసీత్‌” (తైల్తి. సంహి-4-2-8) (మొదట 
భూతాలకు అన్నిటికీ ఒకే నాథుడైన హిరణ్యగర్భుడు (జీవాత్మసమూహాన్ని తనలో కలిగిన 
భగవానుడు ఉన్నాడు) అని, “యో దేవానాం ప్రథమః పురస్తాత్‌ విశ్వాధికో రుద్రో 
మహర్షి హిరణ్యగర్భః పశ్యత జాయమానం స నో దేవః శుభయా స్మృత్యా సంయునక్తు” 
(తైత్తి-నారా-10-19) (సంసారమనే వ్యాధిని పోగొట్టడంవల్ల రుద్రశబ్దవాచ్యుడు, 
మహాజ్ఞాని అయిన ఏ భగవానుడు దేవతలలో ప్రథముదైన హిరణ్యగర్భుడు మొదట 


“వారివల్లభా” వివరణము 55 


మహర్షి, హిరణ్యగర్భం పశ్యతి జాయమానం స నో దేవ శుభయా స్మృత్యా 
సంయునక్తు” ఎన్యుమ్‌ శొల్లుకిజిపడియే, కారణత్వసంబన్గనోత్మర్షదర్శనత్తాలే 
ఈశ్వరత్వశజ్మాస్పదరాన బ్రహ్మరుద్రాదికళోడు, తచ్చజ్మాని. నాస్పదరాన ఇన్లాదికళోడు 
వాశియబి సర్వరుమ్‌ ఇవళుక్కు దాసభూతరెన్థు తోంకైక్మాక (సురవ్రజః) ఎన్టిజార్‌. 
ఇబ్బనేయాకిల్‌, జగత్మారణభూతరాక  (ప్రమాణట్రనిద్ధరాయిరుక్కిజి. ఇవర్‌కళ్‌ 
ఇమ్మిథునత్తుక్కు “ఇనమిన” మాక వశళిపాడు శెయ్‌వార్‌కళెన్దు శొల్లుకై క్కీళచ్చాల్లుకిఅ 
ప్రమాణబ్దళుక్కు విరుద్ధమన్న్దో? వెన్నిల్‌, కీ €చ్చాన్న హిరణ్యగర్భరుద్ర శబ్బబ్బళ్‌ 
యోగత్తాలుమ్‌, అపర్యవసానవృత్తియాలుమ్‌ నారాయణనై ్రతిపాదిక్కిణనవాకైయాలే 
విరోధ మిల్లై. 


జన్మించేటపుడు అతనిని కటాక్షించాడో, ఆ దేవుడు మనకు మంచిబుద్ధిని ప్రసాదించుగాక) 
అని చెప్పే రీతిలో పరమాత్మనుగూర్చి హిరణ్యగర్భ -రుద్రాదిపదాలను కారణవాక్యాలలో 
ప్రయోగించడంచేత “వీరే జగత్మారణభూతులా! ఏమి!” అనే సందేహానికి తావు లేని 
ఇంద్రుడు మొదలైనవారితో తేడా లేకుండా దేవతలందటు ఈమెకు శేషభూతులు 
అని స్ఫురించడంకోసం “సురప్రజఃణి అని అన్నారు. “ప్రకర్షనిదర్శనాధీశ్వరత్వ- 
శంకాస్పదయోః “ఏతౌ ద్వౌ విబుధత్రేష్టా” ఇత్యాద్యుక్తయోః బ్రహ్మేశయో రప్యగ్నీంద్రాదిఖి 
రైకరాశ్యత్వ సూచనాయ ప్రజగణశబ్లా” అని దేశికవ్యాఖ్య. ఆ విధంగా అయితే ఈ 
కారణవాక్యాలలో జగత్మారణభూతులుగా పొగడబడే (బ్రహ్మ, రుద్రుడు “ఏత్తి ఇటైజ్ఞ 
ఇనమినమాయ్‌....వ శిపాడుశెయ్యుమ్‌” (తిరువాయ్‌-6-10-6) (కీర్తించి, ప్రార్థించి, 
గుంపులు గుంపులుగా. . . . సేవించే) అనే రీతిలో పిరాట్టికి, భగవానునకు కైంకర్యాన్ని 
చేసేవారు-అని చెప్పడం ఆ కారణవాక్యాలతో విరోధిస్తుందే! అని అంటే, ఆ 
కారణవాక్యాలలో ఉండే హిరణ్యగర్భ రుద్ర శబ్దాలు అర్థంద్వారా బ్రహ్మ-రుద్రులకుకూడా 
అంతర్యామిగా ఉన్నందున, “ఏకో హ వై నారాయణ ఆసీత్‌” (నారాయణుడొక్కడే 
ప్రళయసమయంలో ఉన్నాడు) అని మహోపనిషత్తులోని కారణవాక్యంలో చెప్పబడ్డ 
నారాయణునే నిర్దేశిస్తుంది - అనే విషయం సామాన్యవిశేషన్యాయంవల్ల స్ఫురిస్తుంది. 
కనుక విరోధం లేదు. 

అందుచేతనేకదా ముందు ఉట్టంకించిన మహోపనిషత్తులో “ఏకో హ వై 
నారాయణ ఆసీత్‌, న బ్రహ్మా నేశానః, తత్తేజో హిరణ్యమండమ్‌, తత్ర బ్రహ్మా చతుర్ముఖో౨_ 
జాయత, (త్యక్షః శూలపాణిః పురుషో౭_జాయత ” (మహోపనిషత్‌) (నారాయణుడొక్కడే 
ప్రళయకాలంలో ఉన్నాడు. (బ్రహ్మ లేడు. ఈశ్వరుడు లేడు. ఆ నారాయణునివల్ల 


56 చతుఃశ్లోకీ వ్యాఖ్యానము 


ఆకైయిటే, “న బ్రహ్మా నేశానణ ఎన్టు-ఇవర్‌కళై సంహార్యరాకచ్చాల్లి, “అథ 
పురుషో హ వై నారాయణో౭ కామయత ప్రజా స్సృజేయేతి, నారాయణా ద్రహ్మా 
జాయతే, నారాయణా ద్రుద్రో జాయతే, నారాయణా దిన్హో జాయతే, నారాయణా 
ద్వ్వాదశాదిత్యా రుద్రా వసవ స్సర్వాణి ఛన్దాంసి”, “తత్ర (బ్రహ్మా చతుర్ముఖోల_ జాయతి, 
“త్యక్ష శ్మూలపాణిః పురుషోల_ జాయత” ఎను ఇవర్‌కకై సృజ్యరాక చాల్లిక". ఆకైయాలే, 
“ఏకో హ వై నారాయణ ఆసీత్‌” ఎను “నారాయణనే సకలజగత్మారణభూతన్‌” ఎన్ను 
ఉపనిషత్తుక్కళోతి £ ”0. “నాన్ముకక్కొగుముళై యీన్గు, ముక్కణీశనోడు తేవుపల నుతలి 
మూవులకమ్‌ పడైత్త వుస్టి మాయక్కడవుళ్‌ మూముతలడియే” ఎన్గుమ్‌, “నాన్ముకన్టన్నొడు 
తేవరులకోడుయిర్‌పడైత్తాన్‌” ఎన్గుమ్‌ ఇవ్వర్థత్తె డ్రమిడోపనిషత్తు దర్శిప్పిత్తతిటే. “కస్యోదరే 
సువర్ణమయం అయిన అండం జనించింది. అందులో చతుర్ముఖుడైన (బ్రహ్మ పుట్టాడు. 
మూడు కన్నులను కలవాడై, శూలపాణి అయిన పురుషుడు పుట్టాడు) అని, 
నారాయణోపనిషత్తులో “అథ పురుషో హ వై నారాయణోల కామయత, ప్రజాః 
సృజేయేతి. నారాయణాత్‌ బ్రహ్మా జాయతే, నారాయణా ద్రుద్రో జాయతే, నారాయణా 
దింద్రో జాయతే, నారాయణా ద్వ్వాదశాదిత్యా రుద్రా వసవ స్సర్వాణి చ ఛందాంసి” 
(నారాయణోపనిషత్‌)- (పురుషుడైన నారాయణుడు “ప్రజలను సృష్టిస్తాను”-అని 
సంకల్పించాడు. నారాయణునివల్ల బ్రహ్మ పుట్టాడు. నారాయణునివల్ల రుద్రుడు పుట్టాడు. 
నారాయణునివల్ల ఇంద్రుడు పుట్టాడు. నారాయణునివల్ల పన్నెండుమంది ఆదిత్యులు, 
రుద్రులు, వస్తువులు, అన్ని భూతాలు ఆవిర్భవించాయి) అని (బ్రహ్మ రుద్రుడు 
సృష్టికాలంలో సృష్టింపబడే వారు అని, నారాయణుడు ఒక్కడే అన్ని లోకాలకు 
కారణభూతుడని చెప్పబడింది, “నాన్ముకక్కొటములై ఈన్గు, ముక్కణీశనొడు తేవు పల 
నుదలి, మావులకువ వడైత్త్స ఉన్ని, మాయక్కడ వుళ్‌ మాముదలడి యేం” 
(తిరువాశిరియమ్‌-4) (చతుర్ముఖ (బ్రహ్మ అనే పూర్ణమైన అంకురాన్ని త్రినేత్రుని, 
రుద్రునితోపాటు పలువురు దేవతలను సృష్టించి, ముల్లోకాలను సృష్టించిన నాభినికల 
ఆశ్చర్యభూతుడై, పరదేవతయై, సర్వకారణభూతుడైన స్వామి శ్రీపాదాలే) అని, “నాన్ముకన్‌ 
తన్నాడు దేవరుల కోడు ఉయిర్‌ పడైత్తాన్‌” (తిరువాయ్‌-4-10-1) (చతుర్ముఖునితో, 
దేవతలతో, లోకాలతోపాటు ఆత్మలను సృష్టించాడు) అని ఈ అర్థాన్ని ద్రావిడవేదంకూడ 
తెలిపిందికదా! “కస్యోదరే హరవిరించిముఖః ప్రపంచః కో రక్షతీ మమ జనిష్ట చ కస్య 
నాభేః, క్రాంత్వా నిగీర్య పున రుద్గిరతి త్వదన్యః కః కేన వైష పరవా నితి శక్యశంకః?” 
(స్తోత్ర-14) (శివుడు, బ్రహ్మ మొదలైన లోకం ఎవరి ఉదరంలో ఉన్నది? ఈ లోకాన్ని 


“వారివల్లభా” వివరణము 57 


హరవిరిజ్బాముఖప్రపజ్బుః” ఎన్టుమ్‌, “విభో ర్నాభీపద్మో విధిశివనిదానమ్‌” ఎనుమ్‌, 
ఆక్వార్‌కళై యడి యొ*ో ఆచార్య కళుమ్‌ ఇప్పడి దర్శిప్పిత్తార్‌కళిటే. 

ఇప్పడి ఉభయోవనిషత్పనిద్ధమాన జగత్మారణత్వత్తాలే వణ్గుకి అ 
“స్థిరచరరచనాతారతమ్య”త్తిలే (ప్రమాణమాన “భూభబ్దత్తై” యుడైయళాయ్‌, 
“స్వర్గదుర్గత్యా” దికళై ప్పణ్ఞుమ్మోతు, స్వేజ్జితపరాధీననాయ్‌ క్కొణ్డు సర్వత్తెయుమ్‌ 
పణ్జుమృడి తద్వల్లభైయాయ్‌, అవనుడైయ చిదిచిద్విధానవ్యసనత్తె సార్ధమాక్కుమవళాయ్‌, 
ఎవరు రక్షిస్తున్నారు? ఎవరి నాభినుండి ఈ లోకం పుట్టింది? నీవు తప్ప వేటివరు ఈ 
లోకాన్ని (త్రివిక్రమావతారంలో) కొలిచి, (అవాంతర ప్రళయంలో) మింగి, తిరిగి 
ఉమిశారు? ఈ లోకం వేటివరిని నాథునిగా కల్గినది అని సందేహపడతగినది?) అని, 
“త్రయో దేవా స్తుల్యా ప్రితయ మిద మద్వెత మధికం త్రికా దస్మా త్తత్త్వం పర మితి 
వితర్మాన్‌ వివుటయన్‌, విభో ర్నాఖీపద్మో విధిశివనిదానం భగవతః తదన్యత్‌ 
భ్రూభంగీపరవదితి సిద్ధాంతయతి నొ (రంగ-1-116) (త్రిమూర్తులు సమానులు 
అని, త్రిమూర్తులు ఒకరే అని, ఈ త్రిమూర్తులకంటే వేజయిన ఒకటి పరతత్త్వం 
ఉన్నదని వాదించేవారి వివాదాలను పటావంచలు చేస్తూ, బ్రహ్మ-రుద్రులకు 
మూలకందంగా ఉండే శ్రీరంగనాథుని నాభీకమలం ఆ భగవానుడుతప్ప మిగిలిన 
అంతా అతని కనుబొమల కదలికలకు వశమైనది అని మనకు నిర్ణయించి చెబుతున్నది) 
అని ఆళ్వార్లను అనుసరించిన ఆళవన్నార్‌, భట్టర్‌ మొదలైన పూర్వాచార్యులు ఈ 
విషయాన్ని తెలియజేశారు కదా! 

ఈ రీతిగా సంస్కృత -[ద్రావిడవేదాంతాలలో చెప్పబడ్డ జగత్మారణత్వంలో 
భగవానునకు-జగత్తుకు త్రివిధకారణాలు కావడమనే అంశలు ఉన్నవి. అందువల్ల 
అతడు లోకానికి తండ్రి. అతని మహిషియె. లోకానికి మాత అయిన ఈ పిరాట్టికూడా 
ఆ జగత్మారణత్వంలో అప్రధానం అయిన అన్వయాన్ని కల్లి ఉన్నది. ఏ విధంగా అంటే- 
“యదూభంగా ప్రమాణం స్థిరచరరచనాతారతమ్యే మురారేఃొ అని భట్టరు 
శ్రీగుణరత్నకోశంలోని నాల్గవ శ్లోకంలో అనుగ్రహించిన రీతిలో భగవానుడు 
స్థావరజంగమాలను సృష్టించేటపుడు వాటిలో ఉండే తారతమ్యాలకు ఈ పిరాట్టి 
కనుబొమల కదిలికలలోని తేడాలే కారణం అవుతున్నాయి. కూరత్తాళ్వాన్‌ శ్రీస్తవంలో 
“స్వస్తి శ్రీ ర్దిశతా దశేషజగతాం సర్గోపసర్గస్థితీః స్వర్గం దుర్గతి మాపవర్గికపదం సర్వం 
చ కుర్వన్‌ హరిః, యస్యా వీక్ష్య ముఖం తదింగితపరాధీనో విధత్తే£_ఖిలమ్‌” అని 
మొదటిశ్లోకంలో అనుగ్రహించినట్లుగా భగవానుడు స్వర్గం-నరకం మొదలైనవానిని 


58 చతుఃశ్లోకీ వ్యాఖ్యానము 


తత్పత్నియాకైయాలే  సర్వలోకత్తుక్కుమ్‌. మాతావాయ్‌, అవన్‌ పితావాకైయాలే, 
సర్వర్‌క్కుమ్‌ పితామాతాక్కళ్‌ “మాధవః” ఎన్నుమ్బడి తిరుమాలిటే. ఆకైయిటే 
“తిశైముకనార్‌ తబ్దళప్పన్‌”, “నాన్ముకజ్ము త్త త్తన్టెకాణ్‌” ఎను బ్రహ్మాదికళుక్కుమ్‌ పితా 
వెనుమ్‌, ఓర) పితృదేవో భవ” ఎన్లిఅపడియే, “ఈశజ్య్ముమ్‌ నాన్ముకజ్ముమ్‌ తెయ్‌వమ్‌” 
ఎన్టుమ్‌ పరదేవతైయాకవుమ్‌ అరుళిచ్చెయతతు ఇవర్‌కళ్‌తాబ్దళుమ్‌, “ఎన్టై యెమక్కరుళెన 
నిను” ఎను పితృత్వత్తై అనుసన్గిత్తు, “ఎమ్మె-నినుళ్ళే తో)ోయ ఇటైవ” ఎన్ను 


సృష్టించేటపుడు ఈ పిరాట్టి ముఖంలోని భావాల తారతమ్యానికి వశుడై అన్నిటిని 
సృష్టించవలసినట్లుగా ఈమె స్వామికి ప్రియంగా ఉంటుంది. భట్టరు శ్రీగుణరత్నకోశంలో 
“శియై సమస్తచిదచిద్విధానవ్యసనం హరేః, అంగీకారిభి రాలోకైః సార్థయంత్య” అని 
పల్మిన రీతిలో భగవానుడు చేతనాచేతనాలను సృష్టించడం అనే ప్రయత్నాన్ని చేసేటపుడు 
తన తన ఆనందంతో దానిని ఈమె ఫలవంతం చేస్తున్నది. సర్వలోకపిత అయిన 
అతనికి పత్ని అయినందువల్ల, ఈ విధంగా జగత్మారణత్వంలోకూడా అప్రాధాన్యం 
అయిన అన్వయం (గహించడంవల్ల ఈమె సమస్తలోకానికి తల్లి అవుతున్నది. అందువల్లనే 
మహాభారతంలోకూడా “సర్వేషా మేవ లోకానాం పితా మాతా చ మాధవః, గచ్చధ్వ 
మేనం శరణం శరణ్యం పురుషర్షభాః” (భార-ఆది-19-2-56) (పురుషశ్రేష్టులారా! 
లోకాలన్నిటికి తండ్రి, తల్లి లక్ష్మీనాథుడే. శరణుపొందడానికి తగినవాడైన ఇతనిని 
శరణువేడండి) అని అన్నిలోకాలకు తల్లి, తండ్రి మాధవుడైన శ్రియఃపతియే అని 
చెప్పబడింది. ఈ కారణంచేతనే “షి పితృదేవో భవి” అని చెప్పిన రీతిలో ఆజ్వార్లు కూడా 
“తిశైముకనార్‌ తబ్గళప్పన్‌” (పెరియతిరు-2-2-7) (చతుర్ముఖుని తండ్రి) అని, 
“నాన్ముకజ్ము త్రన్టైకాణ్‌” (పెరియతిరు-11-5-2) (చతుర్ముఖునకు తండ్రి సుమా!) 
అని భగవానుడు బ్రహ్మాదులకు తండ్రి అని “ఈశజ్ముమ్‌ నాన్ముకజ్ముమ్‌ దెయవమ్‌” 
(నాన్ముకన్‌. తిరు-96) (ఈశ్వరునకు, చతుర్ముఖునకు దైవం) అని అంటూ ఆ ఇద్దటికి 
దైవం అయిన పరదేవత ఇతడే అని అనుగ్రహించారు. ఈ (బ్రహ్మ రుద్రులు “ఎద 
ఎమక్కు అరుళన నిన్గు” (పెరియతిరు-4-1-4) (మా తండ్రీ! మమ్ములను 
అనుగ్రహించు) అని భగవానుడు తమకు తండ్రిగా ఉండే స్వభావాన్ని అనుసంధించారు. 
“ఎమ్మె నిన్దుళ్ళే తోోయ ఇజైవ” (తిరువాయ్‌-2-2-10) (మమ్ములను నీలో 
సృష్టించిన స్వామీ! అని భగవానుడు తమకు తండ్రి అయినందువల్ల అతనితో ఉన్న 
శేషశేషిసంబంధాన్ని తెలిపారు. “ఇజైయాదలలిన్లే *” (తిరువాయ్‌-3-1-10) 


“వారివల్లభా” వివరణము 59 


పితృత్వప్రయుక్తమాన శేషశేషిభావసమృన్గత్తె యుణర్‌న్దు, “ఇటై యాతలథిన్సే క్‌” 
“కన్స మలర్‌ కొణ్బు తొళుతు”, “మన్టిరమామలర్‌కొణ్బు” మజైన్సవరాయ్‌, 
“అన్గియమోతిలే” తిరువన్న్చి క్కావ్పిట్టు, “న్చి క "వ్రు శిబుకాలైయిలే” వన్న 
తిరుప్పళ్ళియణర్‌త్తి”, “అలజ్ఞలమ్‌ తొడైెయల్‌ కొల్ల”, “మానితి కపిలై” ముతలాన, 
“ప పడిమెయ్‌కృలజ్లాణ్ణట్ము ఏబ్బినవాయిన కొణ్జు” ఎన్ను శొల్లుమృడి ఆరాధనోపకరణబ్దళెల్లా 
మేని క్కొణు “అడియిణ్న్వ పణిన్లు” “వణ్ఞచ్చిబుతొట్టిలొ” వరక్కాట్టువతు, “ఇడైవిరవి 
ద డ యా ద ణ ప్‌ బె కై 
కోత్త ఉడైయార్‌” “కనమణియోడొణ్‌మాతుళమ్చూ” విడు తరువతు, “ఎ లుడై 


(స్వామిత్వాన్ని తెలిని, కీర్తించి) అని, “కన్ఫమలర్‌ కొణ్బు తొ ళ€టుదం” 
(పెరియతిరు-5-10-7) (సుగంధపుష్పాలను తెచ్చి, అర్చించి) అని అతనిని 
సేవించారు. “మన్దిర మామలర్‌ కొణ్డు మతైన్గువరాయ్‌” (పెరియా జ్వార్‌ తిరు-2-8-1) 
(పురుషసూక్తాది మంత్రాలను ఉచ్చరిస్తూ పూలతో అదృశ్యంగా వచ్చేవారై) అని,“అన్టియమ్‌ 
పోదిదు” (పెరియాళ్వార్‌ తిరు-28-1) (సంధ్యాకాలంలో) అని చెప్పే రీతిలో 
భగవానునకు సంధ్యాకాలపు దిష్టిని తీశారు. “శి/””మ్‌ శిజుకాలే” (తిరుప్పావై-29) 
(ప్రాతఃకాలంలో) అతనిని నిద్రనుండి లేపి, సుప్రభాతం పాడారు. “అలజ్ఞలమ్‌ తొడైయల్‌” 
(తిరుప్పళ్ళి-5) (కదలాడే మాలికలు) అనే రీతిలో మాలను సమర్పించి, “మానిది 
కపిలై ముదలా పడిమైక్కలమ్‌ కాబ్దజ్కు ఏబ్బనవాయిన కొణ్లు” (తిరుప్పళ్ళి-8) (గొప్పనిధి, 
కపిలధేనువు, నిలువుటద్దం మొదలైన వానిని స్వామి కటాక్షించడంకోసం) అని చెప్పే 
రీతిలోని ఆరాధనకు ఆవశ్యం అయిన సాధనాలను తీసికొని, “అడియిణై పణిన్దు” 
(తిరుప్పళ్ళి-8) (పాదద్వయిని సేవించి), “వణ్ఞ చ్చిజుత్తొట్టిల్‌” (పెరియా జ్వార్‌ 
తిరు-1-3-1) (వివిధవర్ణాలను కల చిన్న తొట్టిని) పంపడం, “ఇడైవిరవి కోత్త 
ఉడైయార్‌ కనమణియోడు ఒణ్‌మాదుళమభూ” (పెరియాళ్వార్‌ తిరు-1-3-2) 
(నడుముకు తగినది, బంగారం, మణులు కలిపి కూర్చబడినది అయిన అందమైన 
మొలకత్తితోపాటు, అందమైన దానిమ్మపూల దండను) పంపడం, “పొశిలుడై కిణ్లిణి 
తన్గువనాయ్‌” (పెరియా క్వార్‌-1-3-8) (ప్రకాశించే మువ్వలను) పంపడం, “శజ్జిన్‌ 
వలమ్బురియుమ్‌ అబ్జె చ్చరివకైయుమ్‌” (పెరియాళ్వార్‌ తిరు-1-3-4) (గొప్పది 
అయిన దక్షిణావర్తశంఖాన్నిి చేతులకు అలంకరించతగిన వలయాలను) పంపడం, 
“అ ఉ€కియ ఐమృదైయుమ్‌ ఆరముమ్‌ కొణ్డు తొళుదు” (పెరియాజ్వార్‌ తిరు-1-4-5) 
(అందమైన పంచాయుధిని, ముక్తాహారాన్ని చేతిలో పెట్టుకొని సేవించి), “ఓదక్కడలిన్‌ 
ఒలిముత్తి నారముమ్‌ శాత్తిప్పవళముమ్‌ శన్సచ్చరివళైయువ్‌ు” (పెరియా క్వార్‌ 


60 చతుఃశ్లోకీ వ్యాఖ్యానము 


క్కిబ్లిణి” త్రన్గువనాయ్‌ నిబ్బతు; “శబ్టిన్‌ వలమ్చురియుమ్‌ అబ్జె చ్చరివకైయుమ్‌” 
పోత్తరువతు, “అ “కియ వైమృడైయు మారము బ్కొణ్టు” తొళువతు; “ఓతక్కడలి 
లొళిముత్తినారముమ్‌ శాతిప్పవళముమ్‌ శన్దచ్చరివకైయుమ్‌” విడుతరువతు. ఆక-ఇప్పడి 
“నీరేజుశెజుడై నీలకణ్జనుమ్‌ నాన్ముకనుమ్‌ ముజైయాల్‌ శీరేజు వాశకమ్‌ శెయ్యనిన్థ 
తిరుమాల్‌” ఎన్గిబపడియే ఇవర్‌కళెల్లారుమ్‌ శేషశేషిభావముజైయాలే (శ్రియః 
పతిక్కడిమైశెయ్‌తు, “ఎన్‌ తిరుమార్వన్లన్నై” ఎన్ను తొడజ్లి అరుళిచ్చెయ్‌తపడియే 


ఇవర్‌కళ్‌ తబ్బళ్‌మహిషికళోడే విశిష్టత్తుక్కు ప్రకారమాయిరుక్షైయాలే, ఇరువర్‌క్కుమ్‌ 


తిరు-1-3-6)- (అలలను కల సముద్రంలో పుట్టిన ముత్యాలలో కూర్చబడ్డ హారం, 
జాతి పగడాలు, అందమైన వలయాలు, అంగదాలు) పంపడం - మొదలైనవానిని 
తమ స్వరూపానికి తగినట్లు చేసి, బాలకృష్ణునకు కానుకలను చెల్లించారు. అందువల్ల 
ఈ రీతిగా “నీరేజు శెజ్జుడై నీలకణ్దనుమ్‌ నాన్ముకనుమ్‌ ముతైయాల్‌ శీరేటు వాశకమ్‌ 
శెయ్య నిన్ధ తిరుమాల్‌” (పెరియాళ్వార్‌ తిరు-4-1-5) (భస్మధారి, ఎజ్జినిజటలను 
కలవాడైన నీలకంఠుడు, చతుర్ముఖుడు క్రమానుసారం గొప్పవాక్కులతో కీర్తించే శియః 
పతి) అనే రీతిలో ఈ దేవతలందటు తాము శేషభూతులుగాను, వారిరువురు (స్వామి, 
పిరాట్టి) స్వాములుగాను ఉన్న సంబంధంచేత (శ్రియఃపతికి కైంకర్యాన్ని చేష్టోచిన్‌ 
తిరుమార్చన్‌తన్నె ఎన్‌ మలైమకళ్‌ కూజన్టన్నై ఎన్సుమ్‌ ఎన్‌ నామకళై అకమ్బాల్‌ కొబ్ద 
నాన్ముకనై నిన్హ శశిపతియె” (తిరువాయ్‌-7-6-7) (లక్ష్మీదేవిని వక్షస్సులో కల నా 
స్వామిని, పార్వతిని పార్వ్వంలో కల శివునకు అంతర్యామి అయిన నా స్వామిని, 
సరస్వతిని తన ముఖంలో కల (బ్రహ్మకు అంతర్యామి అయిన నా స్వామిని, వీరిద్దరితో 
సమానుడైన శచీపతి అయిన ఇంద్రుని) అని అనుగ్రహించిన రీతిలో వీరు తమ 
పత్నులతోపాటు లక్ష్మీసహితుడైన స్వామికి ప్రకారభూతులు కావడంచేత, ఆ ఇద్దటికి 
శేషభూతులై ఉండే స్థితిని భావించి “బ్రహ్మేశాది సురవ్రజః సదయిత స్త్వద్దాసదాసీగణః” 
అని అన్నారు. 

(దాసీగణః) శ్రీస్తవంలో కూరేశులు “లోకే వనస్పతిబృహస్పతితారతమ్యం 
యస్యాః ప్రసాదపరిణామ ముదాహరంతి, సా భారతీ భగవతీ తు యదీయదాసీ” 
అని అంటూ 9వ శ్లోకంలో అనుగ్రహించిన రీతిలో ఈ లోకంలో ఒక జీవుడు వృక్షం 
సమానంగా, వేజొక జీవుడు దేవగురువు అయిన బృహస్పతివలె గొప్ప బుద్ధిమంతునిగా 
ఉందే హెచ్చు తగ్గులకు కారణం అయిన జ్ఞానపూర్తిని కల భారతి అనే సరస్వతి. 


“వారివల్లభా” వివరణము 61 


శేషభూతరాయిరుక్కువృ్చుడియై త్తిరువుళ్ళమ్చ * * (బ్రహ్మేశాదిసురవ్రజ స్సదయిత 
స్ప్వద్దాసదాసీగణః) ఎన్లిజార్‌. 

(దాసీగణః) లోకత్తిలే “వనస్పతి-బృహస్పతి తారతమ్య” హేతువాన 
పరిపూర్తియైయుడైయ భారతియై ప్పాదచేటియాక వుడైయవళాయితే ఇవళిరుప్పతు. 
మలైమకళుక్కు త్తలైమకళాన కలైమకళ్‌ మలర్‌మకళుక్కు మనైయడిమై యెన్నపోతే, 
మీ గొళ్ళారడిమై యెన్ను మిడమ్‌ శొల్లవేణ్లావిటే. 

“త్రయ ఏవాల౭ ధనా రాజన్‌ భార్యా” ఎన్లిఐ న్యాయత్తాలే బ్రహ్మాదికళ్‌ 
శేషభూతరెన్టపోతే తత్పత్నికళుక్కుమ్‌ శేషత్వమ్‌ సిద్దమాయిరుక్క “సదయితః” ఎను 
విశేషిత్తరుళువానెన్‌? ఎన్నిల్‌, బ్రహ్మాదికళ్‌పక్కల్‌ శిలర్‌క్కు ఈశ్వరత్వశజ్మాభాన్తియాలే, 


లక్ష్మీదేవికి దాసురాలు, పార్వతికి అత్త అయిన సరస్వతి తనకు అత్త అయిన లక్ష్మీదేవికి 
దాసురాలు అయినపుడు మిగిలిన దేవతాస్త్రీలు అందబూ లక్ష్మీదేవికి దాసురాండ్రు 
అనే విషయం చెప్పకుండానే సిద్ధిస్తుందికదా! 

“త్రయ ఏవాధనా రాజన్‌! భార్యా దాస స్తథా సుతం య త్తే సమధిగచ్చంతి 
యస్యైతే తస్య తద్ధనమ్‌” (భార-ఉద్యోగ) (రాజా! భార్య, దాసుడు, సుతుడు- అనే 
ముగ్గురు ధనం లేనివారు, వారు సంపాదించే ధనంకూడా వారి యజమానికే 
చెందుతుంది) అనే న్యాయంలో “బ్రహ్మ మొదలైన దేవతలు వీరికి శేషభూతులు” అని 
చెప్పినపుడే వారి పత్నులు కూడా వీరిరువురికి శేషభూతులై ఉంటారు- అనే విషయం 
తనకు తానే సిద్ధిస్తుంది. కనుక, “సదయితః” అనే విశేషణాన్ని ప్రయోగించాలా? అని 
అంటే, బ్రహ్మ మొదలైనవారిని కొందజు పరతత్త్వం- అని (భ్రమిస్తున్నారు. బ్రహ్మ 
మొదలైనవారి పత్నులైన సరస్వతి మొదలైనవారు లక్ష్మియొక్క అంశ అనే భ్రమ వారికి 
ఉండవచ్చు కదా! ఆ భ్రమను తీర్చడంకోసం ఈ విధంగా విశేషణాన్ని ప్రయోగించారు. 
బ్రహ్మ మొదలైనవారు పరతత్త్వం కాదు-అని చూపే శ్రుత్యాదిప్రమాణాలద్వారా వారి 
పత్నులు లక్ష్మికి అంశభూతులు అనే వాదం సమసిపోతుందికదా! అని అంటే, ఈ 
విధంగా తాత్పర్యార్థంద్వారా సిద్ధించడం కాకుండా, శబ్దతః చెప్పడం చాలా స్పష్టతను 
కల్గిస్తుంది. కనుక ఈ విధంగా విశేషణప్రయోగాన్ని చేయడం సరి అయినదే!. ఈ 
రీతిలో దేవతాప్రముఖులైన బ్రహ్మ, ఈశ్వరుడు మొదలైనవారు లక్ష్మికి శేషభూతులు -అని 
అనడంవల్ల వారికంటే తక్కువవారైన మానవులు మొదలైనవారు పిరాట్టికి శేషభూతులు 
అనేది చెప్పకుండానే తెలుస్తుంది కదా! ఈ విధంగా ఇంతవరకు నిత్యవిభూతి, 
లీలావిభూతి అనే రెండు లోకాలు లక్ష్మికి శేషమై ఉన్నాయి-అని తెలియజేశారు. 


62 చతుఃళ్లోకీ వ్యాఖ్యానము 


తత్పత్నికళ్‌పక్కలిలేయుమ్‌ లక్ష్మ్యంశభ్రాన్తి ఉణ్ణాయిరుక్కుమిటే. తన్నిరాకరణార్థమ్‌ 
“సదయితళొ ఎన్టు విశేషిత్తరుళుకిజార్‌. అవర్‌కళ్‌పక్కల్‌ ఈశ్వరత్వ శజ్మానిరాకరణ 
(శుత్యాదికళాలే తత్పత్నికళ్‌ పక్కల్‌ లక్ష్మ్యంశవాదముమ్‌ నిరాకృతమిటే? యెన్నిల్‌, 
తాత్పర్యత్తాలే సిద్ధిప్పతిలుమ్‌ శబ్దతః శొల్లుకై మికవుమ్‌ స్పష్టమా యిరుక్కుమిటే. అతు 
తోన ఇప్పడి అరుళిచ్చెయ్య క్కుణియిల్లై. ఆక, ఇప్పడి ప్రధానరాన బ్రహ్మోదికళ్‌ ఇవళుక్కు 
శేషభూతరానాల్‌, ఇవ్వరుకుళ్ళార్‌ శేషభూతరెన్ను మిడమ్‌ కిమ్చునర్వ్యాయసిద్ధమిటే. 
ఆక, ఉభయవిభూతియుమ్‌ ఇవళుక్కు చ్చేషమెన్సు దర్శిప్పిత్తారాయి ! ”. 

ఇప్పడి “కాన్త స్తే పురుషోత్తమః” ఎన్ను కర్తర్యర్థత్తెయుమ్‌, “ఫణిపతిః 
-దాసీగణకి” ఎన్ను కర్మణ్యర్థత్తెయు ముడైయళాకైయాలే “శ్రీః ఎను ఉనక్కు త్తిరునామ 
మెన్గిజార్‌ (శ్రీరిత్యేవ చ నామ తే) ఇత్యాదియాలే. “శ్రీయత-ఇతి-శ్రీః?” ఎన్టుమ్‌, “శ్రయత 

ఈవిధంగా ఇంతవరకు, “కాంత స్తే పురుషోత్తమః” అని అనడంవల్ల ఈమె 
భగవానుని ఆశ్రయించి ఉంటుంది అనే కర్తరివ్యుత్పత్తివల్ల సిద్ధించే అర్థాన్ని “ఫణిపతిః 
--- దాసీగణకి అని అనడంవల్ల ఈమె అందతిచేత ఆ(శ్రయింపబడుతున్నది అని 
కర్మణివ్యుత్పత్తిద్వారా సిద్ధించే అర్థాన్ని కల్గినది కాబట్టి ఈ రెండు అర్థాలను తెలిపే 
“శ్రీ” అనే పదం నీకు తిరునామం-అని ఇకపై అంటున్నారు. (శ్రీరిత్యేవ చనామతే) 
-అని ప్రారంభించి. ఈ విధంగా కర్తరివ్యుత్పత్యర్థం, కర్మణివుత్పత్యర్థం కల్లి ఉండడం 
చేతనేకదా శ్రీశబ్దం అర్థవంతం అవుతున్నది- అని భావం. ఆవిధంగా కాకుండా, వేటే 
రీతిలోకూడా అర్థాన్ని గ్రహించవచ్చు. ఇంతవరకు చెప్పిన, విష్ణువుకు పత్నిగా ఉండడానికి, 
ఉభయవిభూతులకు ఈశ్వరిగా ఉండడానికి ప్రమాణంగా శ్రుతి-స్మృతిమొదలైనవానిని 
వెదుకవలసి ఉన్నదా? “నీవు భగవానుని ఆశ్రయించి ఉన్నదానివి కనుక, నీవు ఆస్వామి 
శేషభూతురాలవు”, “అతడు తప్ప మిగిలిన అందటజు నిన్ను ఆశ్రయించి ఉండడంచేత 
వారికి అందరికీ నీవు శేషివి” అని చూపే “శ్రీకి అనే విలక్షణనామంమాత్రమే చాలదా? 
అని అంటున్నారు-అని కూడా చెప్పవచ్చు. 

(శ్రీరిత్యేవ చ నామ తే భగవతి)-“యచ్చ కించి జ్ఞగత్యస్మిన్‌ దృశ్యతే 
శూయతే9 పి వా, అంతర్భహి శ్చ తత్సర్వం వ్యావ్య నారాయణః న్థితఃి” 
(తైత్తి-నారా-11) (ఈ లోకంలో కన్పించేవిగా, వినిపించేవిగా ఉండే వస్తువులు అన్నిటిలో 
లోపల బయట నారాయణుడు వ్యాపించి ఉన్నాడు) అని, “ఎణ్‌ పెరుక్కన్నలత్తు ఒణ్‌ 
పొరుళ్‌ ఈలిల ఒణ్‌పుకశినారణన్‌” (తిరువాయ్‌-1-2-10) (అసంఖ్యాకాలైన, ఆ 
బ్రహ్మానందంతో సరి అయిన, లెక్కలేనన్ని ఆనందాది గుణాలను కల నారాయణుడు), 


“హరివల్లభా” వివరణము 63 


ఇతి శ్రీః ఎన్టుమ్‌ శొల్లుకిణ వ్యుత్పత్తిద్వయార్థముమ్‌ ఉజ్జానాలిటే శ్రీశబ్దమ్‌ సార్ధమావతు. 
అన్దిక్కే కీళశాన్న విష్ణుపల్నీత్వత్తుక్కుమ్‌, ఉభయవిభూతిశేషిత్వత్తుకుమ్‌ శ్రుతిస్మృతికళ్‌ 
తేడవేణుమో? సర్వశేషిత్వవాచకమాయ్‌ ఉనక్కసాధారణమాన తిరునామమే పోరాతో? 
ఎన్టిజారాకవుమామ్‌. 

(శ్రీరిత్యేవ చ నామ తే భగవతి) “అన్త రహి శ్చ తత్సర్వమ్‌” ఎన్ఫుమ్‌, 
“పొబ్బు పుణరి” ఎన్టుమ్‌ అర్థత్తె చొల్లి ప్పిన్సు శబ్దత్తై చ్చాన్నాప్పోలే, ఇబ్బుమ్‌ శ్రీ శబ్బార్థత్తె 
మున్గుజ వరుళిచ్చెయ్‌తు, అనన్తరమ్‌ శ్రీశబ్దత్తె అరుళిచ్చెయ్‌కిజార్‌ (శ్రీ రితి) ఎన్ను. 
“దేవో నామసహ్రవాన్‌” ఎన్గు “పేరాయిరమ్‌ కొణ్బతోర్‌ పీడుడైయ” నానాలుమ్‌ 
“నారాయణన్‌” ఎను అవనుక్కు నిరూపకమానాప్పోలే, “లక్ష్మీ” ఎను తొడజ్జి అనేకమ్‌ 
తిరునామబ్దళుజ్డే యాకిలుమ్‌, ఇవళుక్కు అసాధారణనిరూపకమ్‌ “శ్రీః” ఎన్లిఅ 


“పొజ్లు పుణరిక్కడల్‌ శూ దై నిలైమామకళ్‌ మలర్‌ మామజ్జై పిరమన్‌ శివన్‌ ఇన్టిరన్‌ 
వానవర్‌ నాయకరాయ ఎజ్జళడికళ్‌ ఇమైయోర్‌ తలైవరుడైయ తిరునామమ్‌ నాజ్లల్‌ 
వినైకళ్‌ తవిర ఉరైమిన్‌ నమో నారాయణమే” (పెరియ తిరు-6-10-9) (పై పైకి 
వృద్ధి చెందే అలలను కల సముద్రాన్ని తనకు చుట్టుకొనే వస్తంగా కల భూమికి, 
లక్ష్మికి, చతుర్ముఖునకు, రుద్రునకు, ఇంద్రునకు, మిగిలిన దేవతలకు నిర్వాహకుడు, 
మా స్వామి, నిత్యసూరి నాయకుడు అయిన భగవానుని తిరునామం నారాయణనామం. 
దానిని మన పాపాలు తీరేటట్లు అనుసంధిస్తాం) అని భగవానుని పలికేటపుడు అతడు 
అంతటా వ్యాపించి ఉండేవాడు, అందజికీ నాయకుడు అని మొదలైన అర్థాలను ముందు 
పల్కి ఆ అర్థాలను తెలిపే నారాయణశబ్దాన్ని తరువాత చెప్పినట్లే ఇక్కడకూడా శ్రీ 
శబ్బ్దంయొక్క అర్థాన్ని మొదట అనుసంధించి, ఆ శ్రీశబ్దాన్ని తరువాత “శ్రీ రితి” అని 
అంటూ అనుసంధిస్తున్నారు, “సహస్రాస్య స్సహస్రాక్షు సహస్రచరణో విభుః, సహస్రబాహుః 
సర్వజ్ఞో దేవో నామసహస్రవాన్‌” (భారతే-భీష్మః) (వేయి శిరస్సులను కలవాడు, వేయి 
కన్నులను కలవాడు, సర్వజ్ఞుడు, సర్వశక్తి అయిన, ప్రకాశించే భగవానుడు వేయి 
నామాలను కలవాడు) అని అన్నట్లు వేయి పేర్లను కలవాడు అయినా, “పేరాయిరమ్‌ 
కొణ్బదు ఓర్‌ పీడుడైయున్‌ .... నారాయణన్‌” (తిరువాయ్‌-9-3-1) అని 
నారాయణనామం అతనికే చెందిన విలక్షణనామం అని అన్నట్లే, “లక్ష్మీః” అని 
ప్రారంభించి ఈమెకు పలు తిరునామాలున్నా ఈమెకే చెందిన ప్రత్యేకనామంగా “శ్రీః 
అనే నామం ప్రకాశించడంచేత, “శ్రీరిత్యేవ చ నామ తే” అని అంటున్నారు. అతడుతప్ప 
మిగిలిన అందటూ ఈమెను ఆశ్రయించి ఉంటారు-అని చూపే తిరునామం ఇది 
తప్ప వేజొకటి లేనందువల్ల “శ్రీరిత్యేవ చ” అని ఏవకారాన్ని ప్రయోగించారు. 


64 చతుఃళ్లోకీ వ్యాఖ్యానము 


తిరునామమాకైయాలే (శ్రీరిత్యేవ చ నామ తే) ఎన్లిజార్‌. సర్వాధికవస్తువుక్కు వాచకశబ్దమ్‌ 
ఇతువల్లతిల్లామైయాలే (శ్రీరిత్యేవ) ఎను అవధరిక్కిజార్‌. 

“శ్రీజ సేవాయామ్‌,” “శృ-విస్తారే,” శ్య-హింసాయామ్‌,” “శ్రు-శ్రవణే” 
ఇత్యాది ధాతుభేదత్తాలే శ్రీశబ్బత్తుక్కు అనేకార్థళుణ్జాయిటే ఇరుప్పతు. అవ్వర్థభేదబ్దకై 
ప్ప నిరుక్తిభేదజ్ఞకుణ్ణాయిరుక్కుమిటే. ఆకైయాలే, “శ్రీయత ఇతి-శ్రీః, “శ్రయత 
ఇతి- శ్రీః, “శ్యాణాతీతి-శ్రీః”, “శృణోతీతి-శ్రీ*, “శ్రావయతీతి- శ్రీః - ఇత్యాది 


“శ్రీజ్‌-సేవాయామ్‌” అని సేవను, (ఆశ్రయాణాన్ని) “శృ-విస్తారే” అని 
విస్తృతిని, “శృ-హింసాయామ్‌” అని హింసను, “శ్రు-శ్రవణే” అని శ్రవణాన్ని చెప్పే 
నాల్గు విధాలైన ధాతువులనుండి పుట్టిన శ్రీశబ్దానికి పలు అర్థాలున్నాయి. ఆ అర్థాలను 
ఇచ్చే “శ్రీయతే ఇతి శ్రీః” (ఆశ్రయింపబడుతున్నది కనుక “శ్రీః అనబడుతున్నది), 
“శ్రయతే ఇతి శ్రీ?” (భగవానుని ఆశ్రయిస్తున్నది కనుక “శ్రీ? అనబడుతున్నది), “శృణాతి 
ఇతి శ్రీ” (దాసుల గుణాలను విస్తరింపజేస్తుంది కనుక “శ్రీ? అనబడుతున్నది) “శ్యాణాతి 
ఇతి శ్రీ” - (ఆశ్రితుల దోషాలను పొగొడుతుంది కనుక “శ్రీః” అనబడుతున్నది) 
“శుణోతి ఇతి శ్రీ (ఆభ్రితుల ఆర్తనాదాలను వింటుంది కనుక *శ్రీః) అనబడుతున్నది, 
“శ్రావయతీతి శ్రీః (ఆశ్రితుల ప్రార్థనలను భగవానునకు వినిపిస్తుంది కనుక “శ్రీః” 
అనబడుతున్నది) అనే వేట్వేరు అర్థాలను ఇచ్చే ఆు నిరుక్తులు ఇక్కడ చెప్పబడుతున్నాయి. 
“శృణాతి నిఖిలాన్‌ దోషాన్‌ శృణాతి చ గుణై ర్జగత్‌, శ్రీయతే చాఖిలై ర్నిత్యం శ్రయతే 
చ పరం పదమ్‌,” (పాంచరాత్రమ్‌) “శయంతీం శ్రీయమాణాం చ శ్రుణ్వంతీం శృణతీ 
మపి” (అహిర్భుధ్వ్య-2 1-8) (ఆశితుల దోషాలను లేకుండా చేస్తుంది. వారి అద్వేషం, 
ఆభిముఖ్యం మొదలైన గుణాలను విస్తరింపజేస్తుది. దాసులచేత నిత్యం ఆశ్రయింప 
బడుతుంది. పరమషప్రాప్యుడైన భగవానుని ఆశ్రయిస్తుంది. కాబట్టి పిరాట్టి “శ్రీః అని 
అనబడు తున్నది) అని ఈ ఆజు అర్థాలు పాంచరాత్రశాస్తంలో చూపబడ్డాయికదా! 
అందబు జీవులచేత ఆశ్రయింపబడడం తాను భగవానుని ఆశ్రయించి స్వరూపాన్ని 
పొందడం, దాసుల దోషాలను పోగొట్టి, వారి అద్వేషం మొదలైన గుణాలను 
విస్తరింపజేసి, వారి దీనాలాపాలను విని, వారిని అంగీకరించడానికి తగిన మాటలను 
భగవానుని వినిపించడం శ్రీశబ్దానికి అర్థంగా ఆచార్యులు అనుసంధిస్తారు. 

ఈ విధంగా పూర్వం పల్కిన అతిశయాలచేత భగవానునిచేకూడా 
పొగడతగినదై ఉంటుంది లక్ష్మీదేవి- అనే విషయాన్ని “భగవతి” అని అంటూ 


“వారివల్లభా” వివరణము 65 


నిరుక్తికళ్‌ ఇవ్విడత్తిలే వివక్షితబ్బళ్‌. “శృణాతి నిఖిలా న్లోషాన్‌ శృణాతి చ గుణ్జె ర్టగత్‌, 
శ్రీయతే చాఖిలై ర్నిత్యం శ్రయతే చ పరం పదమ్‌, శ్రీయన్తీం శ్రీయమాణా బ్బ శృణ్వతీం 
శృణతీ మపి” ఎను ఇవైకళ్‌తాన్‌ ప్రమాణ ప్రసిద్దజ్ఞకైెయిటే యిరుప్పతు. అఖిలచేతనరుక్కు 
వై ద్దబ్బకై 

మాశ్రయణీయైయాయ్‌, తాన్‌ అవనై ఆశ్రయిత్తు లబ్ధస్వరూపైయాయ్‌, ఆగ్రితదోషబ్ఞకై 
హింసిత్తు, ఇవర్‌కళై _అబ్జీరిక్కైక్షనుగుణమాన వచనబ్జకై అవనై [శ్రవిప్పిక్కై ముతలాన 
వాకారబ్గళ్‌ వురుషకారభూతైయాన విరాట్టిక్కు అవశ్యాపేక్షితబ్బ ళాకైయాలే 
ఇన్నిరుక్తికళెల్లావ క వేయుమ్‌ శ్రీశబ్బత్తుక్కర్థమాక ఆచార్యర్‌కళనుసన్టిప్పార్‌కళ్‌. 

ఇప్పడి కీశ్‌చ్చాన్న వాకారబ్దళాలే అవనుక్కుమ్‌ పూజ్యైయాయిరుక్కువృుడియై 
అరుళిచ్చెయ్‌కిజార్‌ (భగవతి) ఎను. “తత్ర పూజ్యపదార్తోక్తిపరిభాషాస మన్వితః” 


అనుగ్రహిస్తున్నారు. “మైత్రేయ ! భగవచ్చబ్ది స్సర్వకారణకారణే, సంభర్తేతి తథా భర్తా 
భకారో౭_ర్ధద్వయాన్వితః, నేతా గమయితా స్రష్టా గకారార్థ స్తథా మునే, ఐశ్వర్యస్య 
సమ(గస్య వీర్యస్య యశసః (శ్రియః, జ్ఞానవైరాగ్యయో శ్చెవ షణ్గాం భగ ఇతీరణా, 
వసంతి తత్ర భూతాని భూతాత్మన్యభఖిలాత్మని, స చ భూతేష్వశేషేషు వకారార్థ స్తతో౨_ 
వ్యయః, జ్ఞాన శక్తిబలై శ్వవీర్యతే జాంస్యశేషతః, భగవచ్చబ్దవాచ్యాని వినా హేయై ర్లుణాదిభిః, 
ఏవ మేష మహాశబ్లో మైత్రేయ భగవానితి, పరమబ్రహ్మభూతస్య వాసుదేవస్య నాన్యగః, 
తత పూజ్యపదార్హోక్తిపరిభాషాస మన్వితః, శబ్లోత యం నోపచారేణ త్వన్యత్ర 
హ్యుపచారతః” (వి.పు-6-5-72.....78) (మైత్రేయా! “భగవాన్‌” అనే పదం 
సర్వకారణాలకు కారణభూతుడైన సర్వేశ్వరుని విషయంలో ప్రయోగించబడుతున్నది. 
ప్రకృతికి కార్యదశను పొందించేవాడు, “స్వామి” అనే రెండు అర్జాలను భకారం కల్గినది. 
ఓ మునీ! ఆ రీతిలోనే రక్షించేవాడు, సంహరించేవాడు, సృష్టించేవాడు -అని గకారంయొక్క 
అర్థం. “సంపూర్ణమైన ఐశ్వర్యం, వీర్యం, యశస్సు, సంపద, జ్ఞానం, వైరాగ్యం - అనే 
ఈ ఆటు గుణాలకు “భగ” అనే పదం వాచకం. భూతాలను శరీరంగా కలవాడు. 
అన్నిటికీ ఆత్మగా ఉండేవాడు అయిన అతనిలో భూతాలు నివసిస్తున్నాయి, అతడు 
అన్ని భూతాలలోను నివసిస్తున్నాడు. అందువల్ల నాశం లేనివాడైన భగవానుడు వకారానికి 
అర్థంగా ఉన్నాడు. హేయాలైన త్రిగుణాలు మొదలైనవానితో సంబంధం లేని జ్ఞానం, 
శక్తి బలం, ఐశ్వర్యం, వీర్యం, తేజస్సు - అనే అన్ని గుణాలు “భగవాన్‌” అనే శబ్దంచేత 
చెప్పబడుతున్నాయి. మైత్రేయా! ఈ విధంగా “భగవాన్‌ అనే ఈ మహాశబ్దం పరబ్రహ్మ 
అయిన వాసుదేవుని మాత్రమే నిర్దేశిస్తుంది. వేజెవ్వరినీ తెలుపదు. పూజించదగినవాడనే 


66 చతుఃశ్లోకీ వ్యాఖ్యానము 


ఎన్ను -భగవచ్చబ్దమ్‌ పూజ్యవాచియాయ్‌, అఖిలచేతనర్‌క్కుమ్‌ పూజ్యనానవవన్ధక్కుమ్‌ 
పూజ్యెయాయిరుక్కు మెన్టపడి. భగవన్నారాయణనుక్కు పూజ్యైయాకైయాలేయిటే, 
“భగవతీమ్‌” ఎన్టరుళిచ్చెయ్‌తతు. ఆకైయిటీ “నన్‌ మార్చిన్‌ మేలుమ్‌” ఎన్టర్చిక్కిణతు. 

ఇప్పడి స్వరూపత్తాలువు, గుణత్తాలుమాయిరుక్కువ్‌ జ్ఞానశక్యాది 
కల్యాణగుణబ్దకైయుడైయళాయ్‌, హేయగుణరహితైయుమాయిరుక్షైయాలే (భగవతి) 


అర్థాన్ని తెలిపేది అనే పరిభాషతో కూడిన ఈ శబ్దం అతని విషయంలో బెపచారికంగా 
ప్రయోగింపబడడం లేదు. మిగిలిన వాని విషయంలో మాత్రం జెపచారికంగా-అంటే 
-అముఖ్యంగా ప్రయోగింపబడుతున్నది) అనే ప్రమాణంచివరలో చెప్పబడ్డ “భగవాన్‌” 
అనే శబ్దం పూజించతగినవారిని నిర్చేన్తుంది. కనుక చేతనులందలటీ చేత 
పూజించతగినవాడైన అతనికి కూడా పూజ్యురాలై ఉంటుంది ఈ పిరాట్టి. ఈ విధంగా 
జగవన్నారాయణునకుకూడా మాజించతగినదిగా ఉండడంచేతనేకదా 
“బొగవన్నారాయణాభి ముతానురూవ ....భోగవతీం శ్రియం దేవీద్‌ం” అనే 
శరణాగతిగద్యసూక్తిలో భగవద్రామానుజులు ఈమెను “భగవతీమ్‌” అని నిర్దేశించారు. 
అందుచేతనేకదా “తోళిణైమేలుమ్‌ నన్‌ మార్చిల్‌మేలుమ్‌ శుడర్‌ముడిమేలుమ్‌ 
తాళిణైవేలుమ్‌ పునైన్ష తబ్బన్తు బాయ్‌ముడి యమ్మాన్‌” (తిరువాయ్‌-1-9-7) 
(బాహువులపై, చక్కని వక్షస్థలంపై, ప్రకాశించే కిరీటంపై, శ్రీపాదద్వయిపై సంశ్లేషించే 
చల్లని తులసిని కల కిరీటాన్ని కల్గిన స్వామి) అనే రీతిలో ఈమె వేంచేసి ఉండే చోటు 
అయిన తన వక్షస్థలంలో తులసీమాలను ధరించి, ఈమెను స్వామి ఆదరిస్తున్నాడు. 

ఈ విధంగా స్వరూపంతో గొప్పదై, జ్ఞానశక్త్యాది కల్యాణగుణాలను కల్టినదై శ 
హేయగుణరహితయై ఉండడంచేత “భగవతి” అని ఈమెను అంటున్నారు. 
“నిర్జోషమంగళగుణాకరత్వ జ్ఞాపనాయ భగవతీత్యుక్తః” అని దేశికవ్యాఖ్య. పూర్వం 
ప్రసక్తం అయిన “మైత్రేయ” ఇత్యాది విష్ణుపురాణప్రమాణం పూర్వభాగంలో చెప్పిన 
రీతిలో హేయగుణరాహిత్యం, సమస్తకల్యాణగుణపూర్ణత్వమేకదా భగవచ్చబ్బార్థం. 
అందుచేతనే కదా ఆ ప్రమాణంలో జ్ఞానం మొదలైన ఆజు గుణాలను “భగ” అనే 
పదం తెలుపుతున్నదని, “అన్‌” అనే ప్రత్యయం హేయగుణరాహిత్యాన్ని తెలుపుతున్నది 
అని శ్రీపరాశరభట్టర్‌ వ్యాఖ్యానించారు. “అన్‌” అనేది *ని అనే నిషేధ వాచకంయొక్క 
అర్థాన్ని ఏ విధంగా తెలుపుతుంది? అని అంటే, “న” అనే పదాన్ని “న్‌”, “అ” అని 
రెండుగా విభజించినపుడు “న్‌” అనేది ధాతుపదమై, “అ” అనేది సులభంగా నోటితో 
ఉచ్చరించడానికి తగిన పదంగా ఉన్నది. ఈ పదాలు ముందు వెనుకలు అయినపుడు 


“వారివల్లభా” వివరణము 67 


ఎన్టిజార్‌. “మైత్రేయ భగవచ్చటబ్ది స్సర్వకారణకారణే, “సమృర్తేతి తథా భర్తా భకారో౭_ర్థ 
ద్వయాన్వితః, నేతా గమయితా (స్రష్టా గకారార్థ స్తా మునే, ఐశ్వర్యస్య సమగ్రస్య 
వీరస్య యశసః (శ్రియః, జ్ఞానవైరాగ్యయోశ్చెవ షణ్ఞాం భగ ఇతీరణా, వసన్తి తత్ర 
భూతాని భూతాత్మన్యభఖిలాత్మని, స చ భూతేష్వశేషేషు వకారార్థ స్తతోత వ్యయః, ఏవ 
మేష మహాశబ్దః కీర్యతే భగవా నితి, పరమబ్రహ్మభూతస్య వాసుదేవస్య నాన్యగః, 
జ్ఞానశక్తిబలై శ్వర్య వీర్యతేజాంస్యశేషతః, భగవచ్చబ్దవాచ్యాని వినా హేయె ర్లుణాదిభి$” 
ఎన్గిఅపడియే హేయగుణరాపిత్య -న ద్గుణసాపాత్యబ్ద ళలిరణ్డువు భగవచ్చబ్బ 
వాచ్యజ్ఞకాయిటీ యిరుప్పతు. ఆకైయిటే “షణ్ఞాం భగ ఇతీరణా” ఎను భగవచ్చబ్దత్తుక్కు 
జ్ఞానాదిగుణబ్ధల్‌ అర్థమాకవుమ్‌, “అన్‌” ఎన్గిఖ పదత్తుక్కు హేయరాహిత్యమ్‌ 
అర్థమాకవుమ్‌ భట్టర్‌ వ్యాఖ్యానమ్‌ శెయ్‌దరుళి*". “అన్‌” ఎన్లిఅతు -నళుర్ధమా- 


“అన్‌” అని అవుతుంది. ఇది ఒక విశిష్ట ఛాందస (వైదిక) ప్రయోగం” “కశ్యపః 
పశ్యకో భవతి” (తైతి. ఆర-1-8) (జ్ఞాని అనే అర్థాన్ని కల “పశ్యకళి అనే పదం 
“కశ్యపళొ. అని మాజుతుంది) అనే వేదవాక్యంలో “పశ్యక” అనేది ముందు వెనుకలై 
“కశ్యపః” అని మాటినట్లే, ఇదికూడా మాటింది అని అంటారు. అందువల్ల 
హేయగుణాలు లేకుండా ఉండడం, కల్యాణగుణాలు నిండి ఉండడం “భగవాన్‌” అనే 
పదానికి అర్ధం అని అనడంలో లోటు లేదు. 

పిరాట్టి విషయంలో హేయగుణం అంటే-దాసుల దోషాలను, గుణరాహిత్యాన్ని 
చూచి, వారి చేయివిడువడం. అది లేకుండా ఉండడం అంటే - ఈ దోషాలను, గుణ 
రాహిత్యాన్ని భోగ్యంగా తలచి దాసులను అంగీకరించడం. భట్టర్‌ శ్రీగుణరత్నకోశంలోని 
50వ శ్లోకంలో “రాక్షసీః త్వయి తథైవార్రాపరాధా స్త్వయా రక్షంత్యా పవనాత్మజాత్‌” 
అని పల్మిన రీతిలో పిరాట్టిపట్ల అపరాధాన్ని చేసి, రక్తసిక్తహస్తలై ఉండే అశోకవనంలోని 
రాక్షస స్త్రీలను వారి ఆదోషాలనే ఉపహారంగా గ్రహించి, వారిని పరిగ్రహించి, 
కాపాడిందికదా! “త్రాహి త్రావీతి భర్తార మువాచ దయయా విభుద్‌ం” 
(పాద్మపురాణమ్‌)- (నాథుడైన భగవానుని చూచి, “రక్షించు, రక్షించు” అని కృపతో 
సీతాదేవి పల్మింది) అనే రీతిలో గతి లేక కిందపడిన కాకాసురునికూడా, తనపట్ల 
చేసిన అపచారాన్ని లెక్కించకుండా, అతనిని అంగీకరించి, అతడు తలక్రిందుగా 
కిందపడినా, శ్రీరాముని శ్రీపాదాలలో అతని తలను చేర్చి కాపాడిందికదా! ఈమె 
గుణాలు ఏవి అంటే - జ్ఞానం శక్తి మొదలైనవి. వాటితో కూడి ఉండడం అంటే- అవి 


68 చతుఃశ్లోకీ వ్యాఖ్యానము 


యిరుక్కిజతెబ్బనే ? యెన్నిల్‌; “ని ఎన్టిజివిడత్తిల్‌, “న్‌”, “అ” ఎన్ను పిరివుణ్ణాయ్‌, 
అతిలే “న్‌” ఎన్టతు ప్రకృతియాయ్‌, “అ” ఎన్లిఅతు-సుఖముఖోచ్చారణమాయిటే 
ఇరుప్పతు. ఇవ్విడత్తిల్‌ “అన్‌” ఎను మున్‌పిన్నాయ్‌ పిన్‌ మున్నాయిరుక్కిణతు. 
ఛాన్టసప్రయోగ మిరుక్కున్నుడి. ఇవ్విడత్తిల్‌, “కశ్యపః పశ్యకో భవతి” ఎన్టాప్పోలేయెన్టిటే 
అరుళిచ్చెయ్‌వతు. ఆకైయాలే హేయగుణరాపాత్య-న ద్గుణసాపాత్యబ్ధ ల్‌ 
భగవచ్చబ్దవాచ్యబ్దళెన్న త్రట్టిల్లె. 

ఇవ్విడత్తిల్‌ హేయమావతు-ఆశితదోషగుణహానికళ్‌ పార్‌త్తు అవర్‌కళై 
ఉపేక్షిక్కై త[ద్రాహిత్యమావతు-అవై యిరణ్బుమ్‌ అడుకువళమాక వళ్లీ కరికై 
“ఆర్లాపరాధైక” ళాన రాక్షసికళై అరాధమే పోశాక అజ్లీకరిత్తు రక్షిత్రాళితే. “త్రాహి 
త్రాహి” ఎన్ట అణ్ఞజాధమనైయుమ్‌ అజ్జీకరిత్తు త్తిరువడికళిలే తలైయాక రక్షిత్తతుముణ్ణిటే. 
గుణబ్బళావన-జ్ఞానశక్యాదికళ్‌. తత్సాహిత్యమావతు-అవై స్వరక్షణహేతువాయ్‌ తన్నక్కలిలే 
శువటిీ విడుకై యన్ధిక్కే, వరరక్షణత్తుక్కు ఉజుప్పాక ప్పుజివెళ్ళ మిడువ్చుడి 
సమృ్పన్నమాయిరుక్షై ఇవ స్వరక్షణత్తుక్కు ఉబుప్పాక్మామల్‌, “తత్తస్య సదృశం 


తనను రక్షించడానికి కారణాలై, స్వల్పం అయిన ఆనందానికే హేతువులు కాకుండా, 
ఇతరులను కాపాడడానికి హేతువులై, మహానందప్రవాహాన్ని కల్లించేటట్లు పూర్ణంగా 
ఉండడం. తన జ్ఞానశక్తులు తనకు రక్షించడానికి ఉపయోగపజచకుండా, “శరై స్తు 
సంకులాం కృత్వా లంకాం పరబలార్దనః, మాం నయే ద్యది కాకుత్భః తత్తస్య సదృశం 
భవేత్‌” (రామా-సుందర-39-380) (శత్రువుల బలాన్ని నశింప జేసే శ్రీరాముడు 
లంకను బాణాలతో కలత చెందేటట్లు చేసి, నన్ను తీసికొని పోయినట్లయితే, అది 
వారికి తగినది అవుతుంది) అనే రీతిలో భగవానుడు వచ్చి, తనను రక్షించాలని వేచి 
ఉన్నదికదా! అదే సమయంలో- “యద్యస్తి పతిశుశూషా యద్యస్తి చరితం తపు, 
యది వా౭_ స్యేకపల్నీత్వం శీతో భవ హనూమతళ. (రామా-సుందర-53-29) (నాకు 
పతిశుశూష ఉంటే, నాచేత తపస్సు చేయబడినది అయితే, నా నాథునకు ఏకపత్నీ 
(వ్రతం ఉన్నట్లయితే హనుమానునకు అగ్ని అయిన నీవు చల్లగా ఉండాలి) అని 
హనుమంతుని నిప్పు కాల్చకుండా ఉండేటట్లు అనుగ్రహించిందికదా! “తత స్పా హ్రీమతీ 
బాలా భర్తు ర్విజయహర్షితా, అవోచత్‌ యది తత్‌ తథ్యం భవేయం శరణం హి వః 
(రామా-సుందర-5-90) (లజ్జను నిండుగా కల్గినది, భర్త జయాన్ని విని ఆనందాన్ని 
పొందినది అయిన ఆ సీతాదేవి “ఆ కల నిజం అయితే మీకు నేను శరణం కాగలను) 
అని అన్నది. అనే రీతిలో తనను బాధించిన రాక్షసకాంతలకు అభయాన్ని ఇచ్చింది 


“వారివల్లభా” వివరణము 69 


భవేత్‌” ఎన్టిరున్గు “కీతో భవి”, “భవేయం శరణం హి వళి ఎన్టు పరిరక్షణత్తుక్కు 
ఉటుప్పాక్కినాళిటే. ఇవే గుణమెన్నలావతు-వరార్థమానపోతిటే. ఆకైయిటే 
“గుణగణా శ్చ జ్ఞానశక్యాదయ స్తే... సకలం సంథ్రితార్లం చకర్ల” ఎన్టరుళిచ్చెయతతు. 
గుణబ్దళుక్కు వ్యావర్యర్‌ తద్వ్యతిరిక్తర్‌. ఇవళ్‌గుణబ్దళుక్కు వ్యావర్యన్‌ అవన్‌. అవస్‌ 
గుణబ్బళ్‌ పుంస్వ్వ ప్రయుక్తమాన స్వాతన్య్యవిశిష్టమాయ్‌, పితృత్వప్రయుక్తమాన 
“హితస్రోతోవృత్తియాలే కలజ్జినపోతుణ్డాన ప్రతాపత్తాలే దురాసదమాయ్‌, అతఏవ 
పురుషకారసాపేక్షమాయిరుక్కువ్‌. ఆకైయిటే ఇవళ్‌ గుణబ్గళాలే తద్లోష్మి 
లఘుతరైయాయి క”. 
a చ ను = a Pa 

ఆక, ఇప్పడి పాపమే పచ్చైయాక వజ్జీకరిక్షైక్కుహేతువాయ్‌, పరార్థెకవేషమాన 
జ్ఞాన శక్య్యాదికల్యాణగుణపూర్తియై భగవచ్చబ్దమ్‌ శొల్లుకిఖితు. “జ్ఞానాది షడ్గుణమయీ” 
“జ్ఞానశక్తి బలై శ్వర్యవీ ర్య శక్తి ప్రభా వినీవ్‌” ఎన్నక్కడవతిటే. “స దిశతు భగవాన 


కదా! నిజానికి జ్ఞానం, శక్తి మొదలైన వానిని గుణాలని చెప్పే యోగ్యత ఉన్నది అవి 
రక్షించడానికి ఉపయోగపడినపుడు కదా! “పరిజనపరిబర్హా భూషణాన్యాయుధాని 
ప్రవరగుణగణా శ్చ జ్ఞానశక్యాదయ స్తే పరమపద మథాణ్జాన్యాత్మాదేహ స్తథా౭ త్మా 
వరద సకల మేతత్‌ సంశ్రితార్థం చకర్థ” (వరదరాజస్తవం-63) (వరదరాజస్వామీ ! 
విష్వక్సేనాదిపరిజనం, ఛ(త్రచామరాది పరిచ్చదాలు, ఆభరణాలు, ఆయుధాలు, 
జ్ఞానశక్యాదిగుణస మూహాలు, పరమపదం, అణ్డాలు, ర్స్‌ దివ్యమంగళవి(గహం, 
దివ్యాత్మస్వరూపం - అనే వీనిని అన్నిటినీ నీ దాసుల కోసమే చేశావు) అనే రీతిలో 
భగవానుడు తన గుణాలు మొదలైనవానిని ఇతరులకు వశం చేస్తాడు - అని కూరేశులు 
అనుగ్రహించారు. భగవానుని గుణాలు బ్రహ్మరుద్రాది అన్యదేవతల గుణాలకంటె 
గొప్పవి. ఈ పిరాట్టి గుణాలు అతని గుణాలకంటే గొప్పగా ఉంటాయి- అని, అతడు 
పురుషులలో గొప్పవాడైన వురుషోత్తముడు అయినా “పితేవ త్వత్రేయాన్‌.... 
హితస్రోతోవృత్యా భవతి చ కదాచిత్‌ కలుషదీఃి అనే శ్రీగుణరత్నకోశంలోని 52 
వశ్లోకంలోని సూక్య్యనుసారం తన బిడ్డలకు హితాన్ని కల్గించడంకోసం వారి విషయంలో 
కోపాన్ని పొంది, మనస్సు కాలుష్యాన్ని పొందే అవకాశం ఉన్నది. కనుక పురుషకారభూత 
అయిన ఈమెను ఎదురు చూడవలసి ఉన్నది. అందుచేతనే భట్టర్‌ శ్రీగుణరత్నకోశంలోని 
50వశ్లోకంలో “మాత ర్మెథిలి....లఘుతరా రామస్య గోష్టీకృతా” అని చెప్పిన రీతిలో 
ఈమె గుణాలచేత రాముని గోష్టి అధఃకరింపబడింది. 


70 చతుఃశ్లోకీ వ్యాఖ్యానము 


శేషపుంసామ్‌”, “స్మర్తవ్యో భగవాన్‌”, “మోదతే భగవాన్‌”, “భగవన్నారాయణ” ఎన్ను 
అవనై నిర్దశిత్తాప్పోలే, తత్తుల్యశీలైయాన ఇవకై వ్యవహరిప్పతుమ్‌ “భగవతి” ఎనిటే. 
ఇన్ట ప్ఫూర్తితాన్‌-కీ శ“పురుషోత్తమన్‌” ఎను శొన్న పూర్తిక్కడియాయిజే యిరుప్పదు. 
“భగవాన్‌ నారాయణ” ఎన్గు ఇవళ్‌ పూర్తిక్కు అడియుడైమై. “శ్రీమన్‌ నారాయణ” 
ఎన్జిటీఅవన్‌ పూర్తిక్కు అడియుడైమై. “స్వత శ్రీ” రిత్యాది. 


అందుచేత ఈ రీతిలో దాసుల దోషమే ఉపహారంగా అంగీకరించడానికి 
హేతువులై, ఇతరుల కోసమే ఉండే జ్ఞానం, శక్తి మొదలైన కల్యాణగుణాలు ఈమెలో 
నిండి ఉందే విషయాన్ని భగవచ్చబ్దం తెలుపుతున్నది. “తథైవైకా పరా శక్తిః శ్రీ స్తస్య 
కరుణాశ్రయా, జ్ఞానాదిషద్దుణమయీ యా ప్రోక్తా ప్రకృతిః పరా” (సనత్ముమారసంహిత) 
(కరుణకు అద్వితీయస్థానమై, జ్ఞానం మొదలైన ఆజు గుణాలను పూర్ణంగా కల్లినదై, 
గొప్పదైన (ప్రకృతి అని చెప్పబడే శ్రీదేవి ఆ భగవానుని గొప్ప శక్తి) అని, 
“జ్ఞాన శక్తిబలైశ్వర్య వీర్యతేజః ప్రభావినీమ్‌” (అహిర్చుధ్వ్య్య-21-9) (జ్ఞానం, శక్తి బలం, 
ఐశ్వర్యం, వీర్యం, తేజస్సు- అనే ఆటు గుణాలను కల శ్రీదేవిని) అని పాంచరాత్రశాస్తం 
ఈమెను జ్ఞానం మొదలైన ఆజు గుణాలు నిండినదిగా చెప్పిందికదా! “ఇతి వివిధ 
మజస్య యస్య రూపం ప్రకృతిపరాతమయం సనాతనస్య, ప్రదిశతు భగవా 
నశేషపుంసాం హరి రపజన్మజరాదికాం స సిద్ధిమ్‌” (విష్ణుపు-6-8-64) (జన్మరహితుడు, 
సనాతనుడు అయిన ఏ విష్ణువునకు పలు రీతులలోని ప్రకృతి, దానికంటె గొప్పది 
అయిన దివ్యమంగళవిగ్రహం, ఆత్మస్వరూపం - అనే ఇవి ఈ విధంగా శరీరాలుగా 
ఉన్నవో, ఆ భగవానుడు అయిన హరి అందజు మానవులకు జన్మ, వార్ధక్యాదులను 
లేకుండా చేసే మోక్షసిద్ధిని అనుగ్రహించుగాక!), “మహత్యాపది సంప్రాప్తే స్మర్తవ్యో 
భగవాన్‌ హరికి (భార-సభా-90-41) (గొప్ప ఆపద వచ్చినపుడు భగవానుడైన హరి 
శరణాగతిచేయతగినవాడు), “అనియోజ్యో9ి_ప్రమేయ శృ యస్య కామశరీరకృత్‌, 
మోదతే భగవాన్‌ భూతైః బాలః క్రీడనకై రివ” (భార-సభా-40-78) (ఎవరిచేత 
నియోగింపబడడానికి సాధ్యం కానివాడు-ఎదిరించి మాటలాడడానికి వీలుకానివాడు, 
తెలిసికొనడానికి సాధ్యం కానివాడు, ఇష్టం వచ్చిన రీతిలో రూపాలను ధరించేవాడు 
అయిన భగవానుడు, బాలుడు ఆటవస్తువులతో ఆడేటట్లు, జీవులతో క్రీడించి 
సంతోషిస్తాడు) అని ఇతిహాసపురాణాలలోను, శరణాగతిగద్యంలోని “భగవన్నారాయణాభి 
మతానురూప” అనే ప్రమాణంలోను భగవానుని “భగవాన్‌” అని నిర్దేశించినట్లే, అతనికి 
అనురూపం అయిన గుణాలను కల ఈమెను “భగవతీ” అనికదా నిర్దేశించాలి. ఈమె 
గుణపూర్తి పూర్వం పురుషోత్తముడని చెప్పబడ్డ స్వామిగుణపూర్తికికూడా కారణంగాకదా 


“హరివల్లభా” వివరణము 71 


ఇప్పడిప్పట్ట అతిశయశాలినియాన ఉన్నై యథావత్తాక స్తోత్రమ్‌ పణ్ణప్పోమో? 
ఎన్టిజార్‌ (త్వాం వయం కథం ([బూమః) ఎన్ను. (త్వామ్‌) ఉక్తప్రక్రి చైయాలే 
విష్ణుపత్నియాయ్‌, తదితరసర్వస్వామినియాయ్‌, తదనురూపా౭_ సాధారణమాన 


ఉంటుంది. “భగవన్నారాయణ” ఇత్యాది శరణాగతిగద్యవాక్యంలో పిరాట్టియొక్క 
గుణవైభవానికి భగవానుని గుణవైభవం కారణం అని చెప్పబడింది. ద్వయంలో 
“శ్రీమన్నారాయణ” అని భగవానుని గుణాతిశయానికి పిరాట్టియొక్క గుణాతిశయం 
కారణం అయినా, ఇందువల్ల అతని పరబ్రహ్మత్వానికి ఏ లోటు లేదు-అనే విషయాన్ని 
“స్వతః శ్రీః త్వం విష్ణోః త్వ మసి తత ఏవైష భగవాన్‌ త్వదాయత్తర్థిత్వేల_ ప్యభవద 
పరాధీనవిభవః, స్వయా దీష్యా రత్నం భవతి చ మహార్థం న విగుణం న కుంఠం 
స్వాతంత్ర్యం భవతి చన చాన్యాహితగుణమ్‌” (శ్రీగుణ-31) (తల్లీ ! సహజంగానే 
నీవు భగవానునకు చెందినదానవై ఉన్నావు. ఇందువల్లనే ఈ భగవానుడునీవల్ల సిద్ధించిన 
వైభవాన్ని కల్గినవాడైనా, సహజం అయిన గొప్పతనాన్ని కలవాడు అయ్యాడు. 
తనకాంతివల్ల గొప్ప విలువను కల్గినది అయిన రత్నం (ఆ కారణంచే) తక్కువదిగానో, 
సహజమైన విలువను లేనిదిగానో, వేజొకదానివల్ల ఏర్పడ్డ గౌరవాన్ని కల్గినదిగానో 
కాదు కదా) అని శ్రీపరాశరభట్టర్‌ పలికారు. 

ఇటువంటి గొప్పతనాన్ని కల నిన్ను మేము ఏ విధంగా స్తుతించగలం ? 
అని అంటున్నారు. (త్వాం వయం కథం బ్రూమః) అని అంటూ. (త్వామ్‌) పూర్వం 
పల్మినట్లు విష్ణవునకు పత్నియె, అతడు తప్ప మిగిలినవారికి అందటికీ తల్లివై, ఈ 
గొప్పతనాలకు తగిన “శ్రీ” అనే తిరునామంతో వ్యవహరింపబడేదానివై, భగవానునికంటే 
గొప్ప జ్ఞానం, శక్తి మొదలైన కల్యాణగుణాలచే అలంకరింపబడినదానవై, ఈ 
స్వభావాలచేత అన్ని ఉపనిషత్తులలోను కీర్తింపబడే నిన్ను-అని భావం - (త్వాం వయం 
కథం బూమః) బ్రహ్మధ్యానమే కాలక్షేపంగా కల సనకసనందనాది మహర్షులకు, లోకసృష్టి 
మొదలైనవానితోపాటు (బవ్మాధ్యానాన్ని కల (బ్రవ్మా మొదలైన దేవతలకు, 
పరటబ్రహ్మనుగూర్చి పలికే వేదాలకుకూడా పరిచ్చేదించి పలుకడానికి సాధ్యం కాని 
గొప్పతాన్ని కల నిన్ను మిక్కిలి తక్కువ జ్ఞానశక్తులను కల మేము పరిచ్చేదించి స్తుతించడం 
ఏ విధంగా సాధ్యం? అని అంటున్నారు. *న తే వర్ణయితుం శక్తా గుణాన్‌ జిహ్వాపి 
వేధసః, ప్రసీద దేవి పద్మాక్షి మాస్మాంస్త్య్యాక్షీ కదాచన” (విష్ణు. పు-1-9-133) 
(బ్రహ్మయొక్క జిహ్వకూడా నీ గుణాలను వర్ణించగల శక్తిని కల్గినది కాదు. తామరలవంటి 
నేత్రాలను కల దేవీ! అనుగ్రహించు. మమ్ములను ఎప్పుడూ విడచిపోవద్దు), “బ్రహ్మోద్యా 


72 చతుఃశ్లోకీ వ్యాఖ్యానము 


నామనిర్దిష్టెయాయ్‌, భగవద్విలక్షణజ్ఞాన శక్యాదిక ల్యాణగుణభూషితై యాయ్‌, 
ఇవ్వాకారజ్ఞలినాలే సకలోపనిషత్ర్రసిద్దెయాన ఉన్నై. (త్వాం వయం కథం బూమఖ) 
బ్రహ్మభావనైకనిష్టరాన సనకాదికళుక్కుమ్‌, ఉభయభావనానిష్టరాన బ్రహ్మాదిళుక్కుమ్‌, 
బ్రహ్మప్రతిపాదకబ్దళాన వేదజ్జకుక్కుమ్‌, పరిచ్చేదిక్క వాణ్ణాత ప్రభావత్తెయుడైయ ఉన్నై 
పరిమితజ్ఞానశక్తికరాన నాబ్బళ్‌ పరిచ్చేదిత్తు ప్పేశువతెబ్బనే? యొన్లిజార్‌. “న తే వర్ణయితుం 
శక్తా గుణాన్‌ జిహ్వాపి వేధసళొ, “బ్రహ్మాద్యా స్సకలా దేవా మునయ శ్చ తపోధనాః, 


స్సకలా దేవా మునయ శృ తపోధనాః, త్వాం స్తోతు మపి నేశానాః త్వత్ససాదలవం 


వినా” (బ్రహ్మ మొదలైన దేవతలందటు, తపస్సే ధనంగా కల మునులు, నీ దయలో 
ఒక లవలేశం అయినా ఉంటే తప్ప నిన్ను స్తుతించలేరు) అనే ప్రమాణాలతోను,“ఉద్భాహు 
స్వా ముపనిషదసా వాహ నైకా నియంత్రీం శ్రీమద్రామాయణ మపి వరం ప్రాణితి 
త్వచ్చరి గ్రే, స్మర్తారోల_స్మజ్ఞనని! యత మే సేతిహాసైః పురాణైః నిన్యు ర్వేదా నపి చ 
తత మే త్వన్మహిమ్ని ప్రమాణమ్‌” (శ్రీగుణ-14) (మా తల్లీ! శ్రీ సూక్తం మొదలైన ఈ 
ఉపనిషత్తులు మాత్రమే బాహువులను పైకెత్తి నిన్ను లోకానికి స్వామినివి అని చెప్పలేదు. 
శ్రీ మద్రామాయణంకూడా నీ చరిత్రను వర్ణించడంద్వారానే ఉజ్జీవిస్తున్నది. స్మృతికర్తలైన 
బుషులుకూడా ఇతిహాసపురాణాలతో కూడిన వేదాలనుకూడా నీ గొప్పతనాన్ని తెలిపే 
ప్రమాణాలని చెప్పారు) అని శ్రీపరాశర భట్టర్‌చేత కూడా పిరాట్టియొక్క గొప్పతనం 
లెక్కకట్టలేనిది అని ఫోషింపబడనదికదా “తిరుమాల్‌ నాన్ముకన్‌ శెళ్టాదైయాన్‌ 
ఎన్టివర్‌కళ్‌..... ఎమ్బెరుమాన్‌ తన్మెయె యారణతీికిజ్సార్‌” (తిరువాయ-8-3-9) (శియః 
పతీ! చతుర్ముఖుడు, ఎట్టిని జటలను కల శివుడు అనే వీరిలో సర్వేశ్వరుడవైన ళ్‌ 
మహిమను తెలిసికొనగలవారు ఎవరు?) అని “మామలరాన్‌ వార్‌శడైయాన్‌ ఎను 
ఇవర్‌ కట్ము ఎణ్జత్తానామో ఇమై” (మూన్గామ్‌. తిరు-97) (పద్మభవుడు, వేలాడే జటలను 
కల రుద్రుడు-అనే వీరికి స్వామి మహిమను చింతించడానికైనా సాధ్యమా!) అని ఆ జ్వార్లు 
పిరాట్టితో కూడిన భగవానుని గొప్పతనాన్ని బ్రహ్మాదిదేవతలు సైతం స్తుతించలేరు-అని 
అనుగ్రహించారుకదా! స్తోత్రరత్నంలో ఆళవన్దార్‌ “ఉపర్యుపర్యబ్దభువో£_ పి పూరుషాన్‌, 
ప్రకల్ప్య తేయే శత మిత్యనుక్రమాత్‌ ..... నోద్యమతో? తిశేరతే” అనే 19 వశ్లోకంలో 
పల్మిన రీతిలో ఉత్తరోత్తరం పురుషులను కల్పించి పరబ్రహ్మయొక్క ఆనందం మొదలైన 
గుణాలను ఇదమిత్సంగా లెక్కించాలని ప్రయత్నించిన వేదంకూడా “యతో వాచో 
నివర్తంతే అప్రాప్య మనసా సహ ఆనందం బ్రహ్మణో విద్వాన్‌ న బిభేతి కుతశ్చ న” 
(తైత్తి-ఆనం-9-1) (ఏ పరబ్రహ్మనుండి మనస్సుతోపాటు వాక్కులు ఆ పరబ్రహ్మను 


“వారివల్లభా” వివరణము 73 


త్వాం స్తోతు మపి నేశానాళి ఎన్టుమ్‌, “ఉద్భాహు స్వా ముపనిషదసా వాహ నైకా 
నియన్రీమ్‌” ఎన్నక్మడవతిటే. “నాన్ముకన్‌ శెళ్టుదడైయానెన్టివర్‌కళ్‌ తిరుమాల్‌తన్మెయె 
యారటికిజ్బార్‌” ఎన్సుమ్‌, “మామలరాన్‌ వార్‌శదైయానెన్టివర్‌కట్కు ఎబ్జత్తానామో” 
ఎన్టుమ్‌, బ్రహ్మాదికళుమ్‌ ఇవళుడైయ వైభవత్తె స్తోత్రమ్‌ పణ్జ అసమర్ధరెన్టరుళిచ్చెయ్‌తార్‌- 
కళిటే. మేలే మేలే పురుషర్‌కళై కృణ్సిత్తు ఉత్రేక్షిత్రవళవిలుమ్‌, ఓరొరు గుణబ్బకై అవధి 
కాణ వొణ్జామైయాలే, “యతో వాచో నివర్తనే” ఎన్గు వేదబ్బళుమ్‌ నివృత్తమామడి 
నిరవధికమాన వానన్దత్తుకుమ్‌ హేతుభూతైయాయ్‌, “చుళకితభగవద్వైశ్వరూప్యా౭_ 


పరిచ్చేదించలేక వనుకకు తిరుగుతున్నాయో, ఆ పరమాత్మయొక్క ఆనందాన్ని 
తెలిసినవాడు ఎవరివల్ల భయపడడు) అనే రీతిలో వెనుకకు తిరిగేటట్లున్న అంతులేని 
భగవానుని ఆనందానికి కారణంగా ఉండేదై, “భోగోపోద్దాతకేలీచు ళకితభగవ ద్వెశ్వ- 
రూప్యానుభావా” అని శ్రీ భట్టర్‌ శ్రీగుణరత్నకోశం 4వ శ్లోకంలో పల్మినట్లు భగవానుని 
విశ్వరూపానుభవాన్నికూడా మించి ఉండే ఈమె గొప్పతనం లెక్కకట్ట వీలులేనిది - 
అనేది చెప్పి తెలియనక్కణలేదు. 

(వయమ్‌)- “మేము” అని తమనే బహువచనంలో నిర్దేశించుకొంటున్నారు 
అని అనవచ్చు. లేకపోతే, “ఎన్నుడైయారుయిరార్‌ ఎబ్గనేకొల్‌ వన్గు ఎయ్‌దువరే” 
(తిరువాయ్‌-7-6-5) (నా ఆత్మ ఏ విధంగా వచ్చి నిన్ను పొందుతుంది?) అని 
ఆళ్వార్లు తమపై నిరాదరణను సూచించడంకోసం పరిహాసపూర్వకంగా బహువచనాన్ని 
వ్యతిరేకలక్షణలో ప్రయోగించినట్లే, వీరుకూడా తమ విషయంలోని నిరాదరణను 
సూచించడంకోసం ఈ బహువచనాన్ని ప్రయోగించారనికూడా (గ్రహించవచ్చు. “తత్త్వేన 
యస్య మహిమార్లవశీకరాణుః శక్యో న మాతు మపి శర్వపితామహాద్యైః, కర్తుం త్వదీయ 
మహిమస్తుతి ముద్యతాయ మహ్యం నమో౭ స్తు కవయే నిరపత్రపాయ” (స్తోత్ర-7) 
(ఏ భగవానుని మహిమ అనే సముద్రంలోని ఒక చిన్న రేణువులోని అణువు అంతకూడ 
శివుడు, బ్రహ్మ మొదలైనవారిచే కూడా యథాతథంగా పరిచ్చేదించడానికి సాధ్యం 
కాదో, ఆ భగవానుని మహిమను గూర్చిన స్తోత్రాన్ని చెయడానికి ఆరంభించినవాడను, 
లజ్జ లేనివాడను, కవి అనే పేరును పెట్టుకొన్నవాడను అయిన నాకు నేనే నమస్కారాన్ని 
చేసికోవాలి) అని స్తోత్రరత్నంలో కూడా వీరు భగవానుని స్తుతించడానికి ప్రారంభించిన 
తమను తామే క్షేపించుకొన్నారుకదా! “యద్యావత్తవ వైభవం తదుచితస్తోత్రాయ దూరే 
స్పృహా స్తోతుం కే వయ మిత్యద శ్చ జగృహుః ప్రాంచో విరించాదయః, అహ్యేవం 
తవ దేవి! వాజ్మనసయో ర్భాషానభిజ్ఞం పదం కా వాచః ప్రయతామహే కవయితుం 


74 చతుఃశ్లోకీ వ్యాఖ్యానము 


నుభావై” యుమాన ఇవళుడైెయ ప్రభావమ్‌ పరిచ్చేదిక్క వొణ్జాతెన్ను మిడమ్‌ 
శొల్లవేణ్డావిటే. 

(వయమ్‌) ఎన్ను ఆత్మని బహువచనము. “ఎన్నుడై యారుయిరార్‌” 
ఎన్నుమాప్పోలే క్షేపోక్తియాకవుమామ్‌. “మహ్యం నమో౭_స్తు కవయే” ఎన్సు తమ్మె 
గర్జిత్తుక్కొణారిటే. “స్తోతుం కే వయ మిత్యద శ్చ జగ్భహుః ప్రాజ్బో విరిజ్బాదయః” 
ఎన్నక్కడవతిటే. 

అథవా, (వయమ్‌) “మహార్ణవాన్తర్నిమజ్జతో రణుకులాచలయోః కో విశేష 
ఎన్గిఅపడియే వేదబ్బళుక్కుమ్‌, చతుర్శ్ముఖ(ప్రముఖర్‌క్కుద్‌ం, “అవి మే జన్మ 
చతుర్ముఖాత్మనా”. ఎను అమరర్‌కళై తృణీకరిత్తిరుక్కిణ తమక్కుమ్‌ అన్యోన్యమ్‌ తారతమ్య 
ముజ్దేయాకిలుమ్‌, ఇవళుడైయ మహిమార్ణవత్తిలే మగ్నరామిడత్తిల్‌ ఒరు వైషమ్య 
మిల్లామైయాలే ఎల్లారైయుమ్‌ కూట్టిక్కొణ్లు “వయమ్‌” ఎన్లిజారాకవుమామ్‌. “మాతబజ్ఞ 
శ్చ మహాన్‌” ఇత్యాది. కీ శుక్తరానవర్‌కళోడు ఒరువరాయ్‌, పరిచ్చేదిక్కమాట్టామై యన్దిక్కే 


స్వస్తి ప్రశస్యై గిరామ్‌” (శ్రీగుణ-5) (శ్రీరంగనాయకీ ! నీ గొప్పతనం యొక్క స్వరూపానికి, 
అవధికి తగిన స్తుతిని చేయడానికి ఆశపడడంకూడా చాలా దూరంలో ఉన్నది. ప్రాచీనులైన 
(బ్రహ్మాదులుకూడా “నిన్ను మేము స్తుతించడానికి అధికారులమా!” అనే మాటనే 
పల్ముతున్నారు. ఆ విధంగా ఉన్నా వాక్కు మనస్సుల అవధిని దాటి ఉండే నీ స్వరూపాన్ని 
స్తుతించడంకోసం నిహీనమైన వాక్కులను కల మేము ప్రయత్నిస్తున్నాము. మా వాక్కులకు 
గౌరవం కల్గడం కోసం నీ కరుణ అనే మంగళం కల్గుగాక) అని శ్రీ గుణరత్నకోశం 
ర్‌వ శ్లోకంలోభట్టర్‌ సైతం (బ్రహ్మ మొదలైనవారిచే కూడా స్తుతించడానికి సాధ్యం 
కానిది లక్ష్మీదేవి-అని అనుగ్రహించారుకదా! 

(వయమ్‌)- లేక, ఇతరులను అనేకులను కలుపుకొని “మేము” అనే పదాన్ని 
ప్రయోగించారనికూడా చెప్పవచ్చు, “యద్వా శ్రమావధి యథామతి వా౭_ప్యశక్తః 
స్తామ్యేవ మేవ ఖలు తేం పి సదా స్తువంతః, వేదా శృతుర్ముఖముఖా శ్చ మహార్ణవాంతః 
కో మజ్జతో రణుకులాచలయో ర్విశేషః” (స్తోత్ర-8) (లేక, శక్తి లేని నేను నాకు శ్రమ 
కలిగేంతవరకు, నా బుద్ధికి తెలిసినంతవరకు అయినా స్తోత్రాన్ని చేస్తాను. ఎల్లప్పుడూ 
స్తుతించే ఆ వేదాలు, బ్రహ్మ మొదలైనవారుకూడా ఈ విధంగానేకదా స్తుతిస్తారు. 
గొప్ప సముద్రంలోపల మునిగిపోయే చిన్న అణువుకు, గొప్ప కులపర్వతానికి మధ్య 
మునిగిపోవడంలో ఏమి తేడా ఉన్నది?) అనే రీతిలో వేదాలకు, బ్రహ్మ మొదలైనవారికి, 
“తవ దాస్యసుఖైకసంగినాం భవనేష్వస్త్వపి కీటజన్మ మే, ఇతరావసధేషు మాస్మ భూ 


“వారివల్లభా” వివరణము 75 


ఎల్లారుమ్‌ కూడి ఏకకణ్ణరాయ్‌ ప్పేశిలుమ్‌ మేలెల్లె కాణవొణ్డా తెన్గు “వయమ్‌” 
ఎన్టిజతాతల్‌. 

(త్వాం వయమ్‌) “అవనెవ్విడత్తాన్‌ యానార్‌” ఎన్నుమాపోలే, స్తోత్ర-స్తోతవ్య 
గతోత్మర్నా౭ి_ పకర్షబ్దళుడైయ ఎల్లె నిలత్తై సూచిప్పిక్కైక్ళాక (త్వాం వయ మెన్గిజార్‌). 


రపి మే జన్మ చతుర్ముఖాత్మనా” (స్తోత్ర-55) (నీకు శేషంగా ఉండడమనే సుఖం ఒక్క 
దానిలోనే అభినివేశాన్ని కలవారి గృహాలలో నాకు కీటజన్మ అయినా సరే కలుగనీ. 
మిగిలినవారి ఇళ్ళలో బ్రహ్మగా పుట్టడంకూడా నాకు వద్దు). అనే రీతిలో వారిని 
తృణప్రాయంగా గణించే తమకు ఇతరులతో హెచ్చుతగ్గులున్నా ఈమె మహిమారవంలో 
మునిగిపోయే విషయంలో సమానమే కాబట్టి, వేదాలను, బ్రహ్మ మొదలైనవారిని 
కలుపుకొంటూ “వయమ్‌” అని అన్నారనికూడా అనవచ్చు. “బ్రహ్మాదీనాం స్వస్య 
చాత్రావిశేషవ్యంజనాయ బహువచనమ్‌” అని దేశికవ్యాఖ్య. వేదాలు, (బ్రహ్మాదులు తాము 
ప్రత్యేక ప్రత్వేకంగా స్తుతించలేకపోవడమే కాక, అందబూ ఒకటిగా కలసి ఏకముఖంగా 
స్తుతించినా, లక్ష్మి గొప్పతనంయొక్క అవధిని చూడలేరు- అనే అర్థంలో కూడా “వయమ్‌” 
అనే పదాన్ని గ్రహించవచ్చు. “కథం బూమః” - “కార్న్నేన తద్వర్ణన మశక్యమ్‌, 
పరిచ్చిద్య వర్ణనం త్వనుచితమితి భావః” అని దేశికవ్యాఖ్య. 

(త్వాం వయమ్‌) -“అమ్మాన్‌ ఆశీప్పిరాన్‌ అవన్‌ ఎవ్విడత్తాన్‌ యాన్‌ ఆర్‌” 
(తిరువాయ్‌-5-1-7) (సుదర్శనధారి అయిన స్వామి ఎక్కడ? నేనెక్కడ ?) అనే రీతిలో 
స్తుతించే తాము నైచ్యావధిలో, స్తుతింపబడే లక్ష్మీదేవి పరమావధిలో ఉండడాన్ని 
తెలుపడంకోసం రెండు పదాలనుచేర్చి ప్రయోగించారు. “అవరై నామ్‌ అవ్వణ్ఞిత్తవర్‌” 
(తిరునెడు-21) (వారిని మేము అటువంటివారు అని) అనే చోట “అవరై నామ్‌ 
అవ్వణ్ఞత్తవర్‌ ఎన్టుతాన్‌ శొల్లముడియుమ్‌” (వారిని మనం “అటువంటివారు” అని 
మాత్రమే చెప్పగలం) అని తిరుమజ్జెయా జ్వార్‌ అనుగ్రహించినట్లు, “నిన్ను మేము ఏ 
విధంగా స్తుతించగలము?” “త్వాం వయం కథం (బూమః” అని అంటున్నారు. 

అందువల్ల, ఈ రీతిలో ఈ మొదటిశ్లోకంలో- “బ్లోగవానుని 
జ్ఞానశక్యాదులకంటె గొప్పవి అయిన జ్ఞానశక్యాదికల్యాణగుణాలను నిండుగా కల్గినది, 
ఆ గుణాలను తెలిపే, భగవానుని తప్ప మిగిలిన అందటికంటే ఈమె గొప్పది అని 
తెలియజేసే “శ్రీకి అనే తిరునామాన్ని కల్గినది, తమ పత్నులతో కూడిన బ్రహ్మాదిదేవతలను 
దాసదాసీజనంగా కల్గినది, అజ్జసృష్టికి కారణం అయినది, అయిన మూల ప్రకృతికి 
అభిమానిదేవత, “విష్ణుపత్ని” అనే-అతిశయాన్ని కల్గినది-అనే ఈ మహిమలచేత 
శ్రుతిస్మృత్యాది ప్రమాణాలలో పొగడబడే నిన్నుగూర్చి అల్పజ్ఞానులం అయిన మేము ఏ 


76 చతుఃశ్లోకీ వ్యాఖ్యానము 


“అవరై నామ్‌ -అవ్వణ్దత్తవర్‌” ఎన్నుమత్తనై యెన్దాప్పోలే, “త్వాం వయం కథం 
బ్రూమః” ఎన్లిజార్‌. 

ఆక, ఇత్తాల్‌-“భగద్విలక్షణజ్ఞానశక్త్యాది కల్యాణగుణపూర్ణైయాయ్‌, గుణబ్బకుక్కు 
వాచకమాయ్‌, సర్వోత్మర్షప్రకాశకమాన తిరునామత్తె యుడైయైయాయ్‌, అణ్జకారణమాన 
మూల ప్రకృతినిర్వాహకైెయాయ్‌, అనన్తగరుడవిష్వక్సేన ప్రముఖసూరి పరిషత్పరిచర్యమాణ 
చరణనళినైయాయ్‌, “విష్ణుపత్ని ఎన్గిఖ మేన్మెయైయుడైయైయాయ్‌, ఇవ్వాకారబ్దళాలే 
(శుతిస్మృత్యాదిప్రమాణప్రసిద్దెయా యిరుక్కిణ వున్నై, పరిమితజ్ఞానశక్తిరాన నాబ్బళ్‌ 
పరిచ్చేదిత్తు ప్పేశువతెబ్బనే? ఎన్సు పిరాట్టియుడైయ పెరుమైయై దర్శిప్పియానిన్దుకొణు, 


విధంగా పరిచ్చేదించి పలుకగలం?” అని పిరాట్టియొక్క గొప్పతనాన్ని తెలిపారు. 
తరువాత, “అమతం మత మథామతం స్తుతం పరినిందితం భవతి నిందితం స్తుతమ్‌, 
ఇతి రంగరాజ ముదజూఘష త్రయీ స్తుమహే వయం కి మితి త న్న శక్నుమళి” 
(శ్రీరంగ-1-13) (పరమాత్మ తెలియ సాధ్యం కానివాడు అని తలిస్తే, అపుడు సరిగా 
తెలిసినది అవుతుంది. బ్రహ్మం తెలియడానికి సాధ్యమైనవి అని భావిస్తే అది తెలియనిదే 
అవుతుంది. పర[బ్రహ్మ పూర్తిగా స్తుతించ సాధ్యమైనదని భావింపబడితే అది 
నిందింపబడినదే అవుతుంది. యథాతథంగా స్తుతించడానికి సాధ్యం కానిది అని 
భావింపబడితే స్తుతించబడినది అవుతుంది-అని ఈ విధంగా పరమాత్మ అయిన 
శ్రీరంగనాథుని విషయంగా వేదం ఘోషించింది. ఈ విధంగా ఉండగా, జ్ఞానం లేని 
మేము అతనిని ఏమని స్తుతించగలం? స్తుతించలేము) అని భట్టర్‌ అనుగ్రహించినట్లే, 
స్తుతిని ప్రారంభించడానికి తమకు యోగ్యత లేని విషయాన్ని తెలుపుతూ, స్తుతినుండి 
వెనుకంజవేస్తున్నారు. ఈశ్లోకంలో యామునులు కఠవల్లి ఉపనిషత్తులో పరింపబడ్డ 
ద్వయమంత్రంలోని “శ్రీ” శబ్దాన్ని అర్థంతో పాటు అనుసంధించినవారయ్యారు. 


యన్యా స్తే మహిమాన మాత్మన ఇవ త్వద్వల్లభో9_పి ప్రభుః 

నాలం మాతు మియత్తయా నిరవధిం నిత్యానుకూలం స్వతః । 

తాం త్వాం దాస ఇతి ప్రపన్న ఇతి చ స్తోష్యామ్యహం నిర్భయః 

లోకైకేశ్వరి! లోకనాథదయితే! దాంతే! దయాం తే విదన్‌ ॥ 2 ॥ 
ప్రతి:- లోకైకేశ్వరి =లోకానికి ఈశ్వరిగా ఉన్నదానా!, లోకనాథదయితే =లోకాలకు అన్నిటికీ 
స్వామి అయిన భగవానునకు ప్రియమహిషి అయినదానా!, దాంతే= కరుణాస్వరూపిణీ!, 
యస్యాః తే=ఏ నీయొక్క నిరవధిమ్‌ =అంతులేనిది, స్వతః నిత్యానుకూలం =సహజంగానే 


“వారివల్లభా” వివరణము 77 


“స్తుమహే వయం కి మితి త న్న శక్నుమః. ఎన్గాప్పోలే స్తోత్రాక్షేపపురస్సరమాక 
స్తోత్రా న్నివృత్తరాకిజార్‌. ఇళ్ళోకత్తాల్‌, కఠవల్యుపనిషత్సిద్ధమాన ద్వయత్తిల్‌ శ్రీశబ్దత్తె 
సార్థమాక వనుసన్థిత్తరుళినారాయి క”. 

అవ.- (యస్యా స్త ఇత్యాది) జ్యేష్టన్‌ కైయిలే రాజ్యదారబ్దకై ప్పటికొడుత్తు 
చ్చురమడైన్ష సుగ్రీవనైప్పోలే, జ్యేష్టపుత్రన్‌కైయిలే అవై యిరణ్జెయుమ్‌ “పాయ్‌చ్చూతిల్‌” 


భగవానునకు సదా అనుకూలంగా ఉన్నది అయిన, మహిమానం =గొప్పతనాన్ని ప్రభుః 
త్వత్‌ వల్లభః అపి=ఈశ్వరుడైన నీవల్లభుడు కూడా, ఆత్మనః ఇవ=తన గొప్పతనంవలై, 
ఇయత్తయా=ఇంతటిది అని, మాతుం న అలమ్‌ =పరిచ్చేదించలేడో, తామ్‌ త్వామ్‌ = 
అటువంటి నిన్ను దాస ఇతి=దాసుడను అని, ప్రపన్నః ఇతి చైశరణు పొందినవాడను 
అని, తే దయామ్‌ విదన్‌ అహమ్‌ =నీ కరుణను తెలిసే నేను, నిర్భయః=భయం లేనివాడనై, 
స్తోష్యామి =స్తుతిస్తాను. 

అవతారిక: - భారతయుద్ధంలో “నను యుద్ధం చేయను” అని వింటిని, బాణాలను 
కింద పడవేసిన అర్జునునకు గీతోపదేశాన్ని చేసి, శ్రీకృష్ణుడు యుద్ధం చేసేటట్లుగా 
చేసినట్లే, పిరాట్టియొక్క మహిమను చూచి, ఆమెను స్తుతించడం సాధ్యం కాదని వెనుకంజ 
వేసే ఈ యామునులను పిరాట్టి తన సౌలభ్యాన్ని దర్శింపజేసి, తనను స్తుతించడానికి 
ప్రయత్నించేటట్లు చేస్తున్నది- అన్నది ఇచటి అవతారికాసారం. ఇక్కడ దృష్టాంతంగా 
చూపబడ్డ మహాభారత వృత్తాంతాన్ని నాయనారాచ్చాన్‌పిళ్షై వివరంగా అనుగ్రహించారు. 
అది ఇక్కడ సంగ్రహంగా విన్నపింపబడుతున్నది అగ్రజుడైన వాలివద్ద తన రాజ్యాన్ని 
భార్యను కోల్పోయి, శ్రీరాముని శరణువేడిన సుగ్రీవునివలె, జ్యేష్టుడైన ధృతరాష్ట్రుని 
పుత్రుడు అయిన దుర్యోధనుని చేతిలో రాజ్యాన్ని, భార్యను “పొయ్‌ చ్చూదిల్‌ తో” 
పొజ్రెయుడై మన్నర్‌” (పెరియాజ్వార్‌. తిరు-2-1-1) (మాయాజూదంలో అసూయను 
కల రాజు) అనే రీతిలో శకుని ఆడిన మాయాజూదంలో పాండవులు ఓడిపోయారు. 
“పాజ్రియుడై మన్నర్‌” (అసూయను కలరాజు) అనేటట్లు పాండవులు ఓర్పుతో ఉన్నా 
వారి పత్ని అయిన ద్రౌపదిని చేపట్టడంకోసం “అరశర్‌తమ్‌ అరశర్‌క్కు ఇకైయరశన్‌ 
అణియి శెయెచ్చెన్గు ఎన్టమక్కు ఉరిమై శెయ్‌ ఎన” (పెరియ తిరు-2-3-6) (రాజరాజు 
అయిన దుర్యోధనుని తమ్ముడు దుశ్శాసనుడు ద్రౌపది దగ్గరకు పోయి- “మాకు దాస్యం 
చేయాలి” అనగా) అన్నట్లు ఆమె కేశాలను, కట్టుకొన్న వస్త్రాన్ని రాజరాజుగా తనను 
అభిమానించిన దుర్యోధనుడు తన తమ్ముడైన దుశ్శాసనునిద్వారా లాగించగా, కృష్ణా 


78 చతుఃశ్లోకీ వ్యాఖ్యానము 


తోజ్మియాలే “పొజైయుడై మన్నరాన” “పాబ్దవర్‌తమ్ముడైయ పాళ్ళూలియె” “మజుక్కి 
వల్‌ వలైప్పడుత్తుకైక్కు” “అరశర్‌తమరశత్మికైయవ” నాన దుశ్ళాసనన్‌ “అవ్వణియి ₹యై” 
చ్చెన్టు, “ఎన్టమక్కు ఉరిమై శెయ్‌” ఎన్గు “శురికు*లైయుమ్‌, తుకిలైయుమ్‌ పక్‌” 
వరవీర్‌క్క కృష్ణైయుమ్‌ కేశగ్రహణప్రాప్రెయాయ్‌ క్కొణ్డు, “అశుద్ధెయాయ్‌, ఏకవ(స్తెయాన 
ఎన్నై గురుక్కళుడైయ మున్నే నయిప్పికై అన్యాయజ్లాణ్‌” ఎను కూప్పిడచ్చెయ్‌తేయుమ్‌, 
కలైతలైకళై కైవిడామైయాలే, కైవిడుమ్బడి సమ్రాప్తమాన మహాపత్తిలే, (హా కృష్ణ 


అనబడే ఆ ద్రౌపదికూడా కేశపాశం లాగబడ్డదై, “బయట ఉన్నందున అపవిత్రతను 
కల్లిన దానను, ఏకవ/న్రను అయిన నన్ను పెద్దలకుముందు ఈ విధంగా 
ఈడ్చుకొనిరావడం తగునా?” అని ఎలుగెత్తి ఆక్రోశించినపుడుకూడా దుశ్శాసనుడు 
ఆమె వస్త్రాన్ని తల సిగను విడువలేదు. ఆ విధంగా తనకు ప్రాప్తించిన గొప్ప ఆపదలో 
ఆమె తన రెండు చేతులను జోడించి, “హే కృష్ణ ద్వారకావాస ! క్వాసి యాదవనందన! 
ఇమా మవస్థాం నంప్రాప్మా మనాథాం కి ముపేక్షసే, శంఖచ(క్రగదాపాణే 
ద్వారకానిలయాచ్యుత, గోవింద పుండరీకాక్ష రక్ష మాం శరణాగతామ్‌” (భార-సభా- 
90-42-43) (అసూయను కలరాజు) (శ్రీకృష్ణా! ద్వారకావాసా! యాదవకులనందనా! 
ఎక్కడ ఉన్నావు? ఈ అవస్థలో ఉన్న, అనాథను అయిన నన్ను ఎందుకోసం 
ఉపేక్షిస్తున్నావయ్యా!, శంఖం, చక్రం, గదలను ధరించినవాడా! ద్వారకను నివాసంగా 
కలవాడా! దాసుల చేయిని విడువనివాడా! గోవిందా! పుండరీకాక్షా! శరణు పొందిన 
నన్ను రక్షించు) అని “ఎజ్లు ాయెమెరుమాన్‌” (తిరునెడు-9) (స్వామీ! ఎక్కడ ఉన్నావు) 
అని దుఃఖాన్ని పొందినదై, “అనాథ అయిన నన్ను ఎందువల్ల నీవు రక్షించడం లేదు? 
దాసులను రక్షించడంలో నీకున్న త్వర ఎక్కడకు పోయింది? దాసులను రక్షించడంకోసమే 
ఉన్న శంఖం, చక్రం, గద మొదలైనవాటిని ధరించి ఇక్కడే సమీపంలోనే ఉండి, భక్తులను 
నశింపనీయకుండా రక్షించే అచ్యుతుడవై, కుడిచేయి ఏదో ఏడమ చేయి ఏదో తెలియని 
గొల్లకుకూడ రక్షకుడవై, అందరికీ సులభుడవై, దుఃఖంలో ఉన్నవారి దుఃఖాన్ని పోగొట్టే 
వికసించిన ఎజ్జితామరలవంటి తిరునేత్రాలనుకల పుందరీకాక్షుడవై ఉన్నవాడా! నిన్ను 
శరణుపొందిన నన్ను రక్షించాలి” అని ఆక్రోశించిన రీతిలో, పాండవుల అభిమానాన్ని 
భంగపతిచే రీతిలో దుర్యోధనుడు, అతను తమ్ముడు అవమానపరచారు. “పాణ్ణవర్‌ 
తమ్ముడెయ పాజ్బాలి మబుకృమెల్లామ్‌ ఆబ్ఞబ్లునూ"" వర్‌ తమ్‌పెణ్ణిర్‌ మేల్‌ వైత్త 
అప్పన్‌” (పెరియా జ్వార్‌తిరు-4-3-6) (పాండవుల భార్య పాంచాలి దుఃఖాన్ని 


“వారివల్లభా” వివరణము 79 


ద్వారకావాసిన్‌ ఇత్యాది). “ఎజ్బు*ౌ యెమెరుమాన్‌!” ఇవ్వవస్థెయై ఆపన్నైయాయ్‌, 
అనాథైయాన వెన్నై ఎతుక్మాక ఉపేక్షిక్కిజాయ్‌? ఉన్నుడైయ ఆశ్రితరక్షణత్వరై ఎబ్లే 
పోయి. (శబ్ధచక్రగదాపాణ యిత్యాది) రక్షణపరికరబ్దళాన శబ్దచక్రాదికతై ధరిత్తుక్కొణ్లు 
ఇట్లే అడుత్తణిత్తాక వన్లు నిను ఆభ్రితరై న ుువవిడాతవనుమాయ్‌, ఇడక్షై వలక్షై అజియాత 
వజ్ఞర్‌క్కుమ్‌ ఆశ్రయిక్కలామృడి అలర్‌న్ట శెన్టామరై ప్పూప్పోలే యిరుక్కిణ తిరుకృణ్లకై 
యుడైయైయాయిరుక్కిణవనే! శరణాగతైయాన వెన్నై రక్షిక్కవేణుమ్‌” ఎన్సు ఆక్రస్టిక్కువ్చుడి 
అభిమానభజ్జమాక ప్పరిభవిక్క అతజ్మాక అవర్‌ తబ్బుమూరాక ప్పుక్కు ఐన్న 


అంతటినీ తీర్చి, దానిని నూజుమంది కౌరవుల భార్యలపై పడవేసిన స్వామి) అనే 
రీతిలో పాంచాలి దుఃఖాన్ని తుడవడం కోసం “శీరొను తూదాయ్‌ త్తురియోదనన్‌ 
పక్కల్‌ ఊరాొన్ను వేణి” (పెరియాళ్వార్‌ తిరు-2-6-5) (గొప్ప దూతయి, దుర్యోధనుని 
దగ్గర ఒక ఊరును అడిగి) అనే విధంగా శ్రీకృష్ణుడు దూతగా పోయి పాండవులు 
అయిదుగురికి ఒక్కొక్క ఊరును కోరాడు. అయినా, “కత్త కృతిత్తు క్కిడన్ల పెరుజ్టాల్వమ్‌ 
ఒత్తు ప్పారిన్టిక్కొణు ఉణ్జాదు మణ్గ్డాళ్‌వాన్‌” (పెరియాళ్వార్‌, తిరు-1-9-83) (తగాదాకు 
కారణం అయిన సంపదను పాండవులతో కలసి అనుభవించకుండా తానే అంతా 
ఏలాలి అనేవాడు) అన్నట్లు లోకం అంతా తానే ఏలాలి అనే దుర్చుద్ధిని కల దుర్యోధనుడు 
“పాండవులకు ఒక సూది మోపినంత నేలను కూడ ఇవ్వను” అని శ్రీకృష్ణునితో బదులు 
పల్మినందువల్ల, “*పెజాద పురోడత్తాలే పారొన్థి ప్పారదమ్‌ కైశెయ్‌దు” (పెరియా క్వార్‌ 
తిరు-2-6-5) (ఒక ఊరును అడిగి, దానిని పొందని రోషంవల్ల భారతయుద్దాన్ని 
నిర్వహించి) అనే రీతిలో భారతయుద్దాన్ని తానే ముందుండి నడిపించాడు శ్రీకృష్ణుడు. 
“మలర్‌ వీయ కోల్‌ కైయిల్‌ కొణ్గు పార్‌త్తన్‌ తన్‌తేర్‌మున్‌ నిన్ధానై” 
(పెరియతిరు-2-8-1) (శత్రువులు నశించేటట్లు చేతిలో చేతికజ్బను గ్రహించి పార్గుని 
రథం ముందు నిలచినవానిని) అని, “పార్‌త్తన్‌ శెల్వత్తేరేణు శారదియాయ్‌ ఎదిర్‌న్లార్‌ 
శేనై శెరుక్కళత్తు త్తిజలశియ చ్చెన్టాన్‌తన్నై” (పెరియ తిరు-2-10-8) (అర్జునుని 
గొప్పరథానికి సారథియై ఎదిర్చిన సేన గర్వాన్ని అణచి, వారి బలం నశించేటట్లు 
చేసినవానిని) అని చెప్పే రీతిలో పార్థసారథియె, పాదాలకు అలంకరించుకొన్న అందెలు 
మోగగా, చేతిలో తోలుకట్టి, చేతబట్టిన పగ్గాలతో, విరగబోసికొన్న తలతో సారథిగా 
నిలిచాడు. అతనిని చూచిన అర్జునుడు “కృష్ణా!” అని పిలిచి “సేనయో రుభయో రృధ్యే 
రథం స్థాపయ మే౭_చ్యుత” (అచ్యుతా? రెండు సేనల నడుమ రథాన్ని నిలుపు) అని 


80 చతుఃశ్లోకీ వ్యాఖ్యానము 


వేబ్లి ప్పెజక్కొడామైయాలే, “ఊరొన్గు వేణ్ణి”లుమ్‌, “కత్త కృతిత్తు క్కిడన్ద పెరుళ్టాల్వమొత్తు” 
ప్పొరున్దిక్కొణ్లు ఉణ్ణాతే, తన్‌ “కుడి కెడుమ్బడి” తానే “మణ్ఞాళ్వానాన కొత్తుత్తలైవన్‌” 
“సూచ్యగ్రముమ్‌ కొడేన్‌” ఎన్గు తళ్ళివిడుకైయాలై, ఒన్ఫుమ్‌ “పెజాత వురోడత్తాలే 
పారొన్టిప్పారతమ్‌ కై శెయ్‌తు” స్థానభ్రష్టరాయ్‌ తళర్‌న్లు. పటికొడుత్త రాజ్యత్తె ప్రాపిక్షైెక్కు 
“పలర్‌ వీయ కోల్‌ కైయిల్‌ కొణ్డు పార్‌త్తన్‌ శెల్వ త్తేరేటు శారతియాయ్‌”, 
“క ఉల్‌కళల్‌ శతజ్జై కృలన్లెజ్ఞుమ్‌ “ఆరవారిప్ప,” కైయుమ్‌ మాక్కోలుమ్‌, పిడిత్త 
కడివాళక్కయిజుమ్‌, విరిత్త తలైయుమాయ్‌” క్కొణ్డు వినయమ్‌ తో” “మున్నిన్గానై” 
అర్జుననుమ్‌ “హేకృష్ణూ ఎన్స ఇత్తు “ఉభయ సేనామధ్యత్తిలే రథత్తె స్థాపి” ఎన్టు పారిత్తుక్కొణు 
“ధర్మక్షేత్రత్తిలే” “శినప్పోరిలే” “యుయుత్సవః” ఎన్నుమ్బడి ఉద్యుక్తనాక, ఇత్తె కృణ్లు 
“మలైపురైతోళ్‌ మన్నవరుమ్‌ మారతరుమ్‌ మమ్‌” పలరుమాయ్‌ క్కొణ్బు 


ఆజ్ఞాపించిన రీతిలో శ్రీకృష్ణుడు తేరును నిలిపాడు. “ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమావేతా 


యుయుత్సవః, మామకాః పాండవా శ్చెవ కి మకుర్వత సంజయ” (సంజయా! ధర్మక్షేత్రం 
అయిన కురుక్షేత్రంలో యుద్ధం చేయగోరి వచ్చిన నా పుత్రులు దుర్యోధనాదులు, 
పాండవులును ఏం చేశారు!) అనే రీతిలో ధర్మక్షేత్రం అయిన కురుక్షేత్రంలో సంభవించిన 
పోరులో బంధువులను, గురువులను సహాయంగా చేసికొని యుద్ధం చేయాలని 
ముందుకు వచ్చిన “పారిత్తె కున్జ పడైమన్నరాయ్‌” (పెరియ. తిరు-7-5-2) 
(జయించాలనే పట్టుదలతో పైకి లేచిన ఆయుధధారులైన రాజులు) అన్నట్లు అంధుని 
పుత్రుడైన దుర్యోధనుని చూచిన ఇంద్రకుమారుడు అర్జునుడు “అస్థానస్నేహకారుణ్య 
ధర్మాధర్మధియా౭_ కులమ్‌, పార్థం ప్రపన్నమ్‌” (గీతాసంగ్రహమ్‌-5) (తగని బంధువుల 
పట్ల ఉండే ప్రీతివల్ల, కారుణ్యం వల్ల, కల్గిన ధర్మంలో అధర్మబుద్ధిచేత కలత చెందిన 
వాడై, శరణు పొందిన అర్జునుని) అనే రీతిలో ధర్మబద్ధం అయిన యుద్దాన్ని అధర్మంగా 
భావించి కలత చెందినవాడై, బంధువులను చంపడంలో ఉండే భయంచేత “కిం 
నోరాజ్యేన గోవింద కిం భోగైః జీవితేన వా, యేషా మరే కాంక్షితం నో రాజ్యం భోగా 
స్సుఖాని చ, త ఇమే£_వస్థితా యుద్ధే ప్రాణాం స్ప్వక్వా ధనాని చ” (భ. గీ-1-38) 
(గోవిందా! మాకు రాజ్యంతో ఏం పని? భోగాలతోను, జీవితంలోను ఏమి వని? 
ఎవరికోసం మేము రాజ్యభోగసుఖాలను కోరుకున్నామో, వారు శరీరాలను, ధనాన్ని, 
ప్రాణాలను అన్నిటిని విడిచి, యుద్ధంలో నిలిచిఉన్నారు) అనే రీతిలో రాజ్యభోగాలు, 
బంధువులను రక్షించడంకోసం ఏర్పడినవికదా! ఆ బంధువులే శత్రువులై యుద్ధరంగంలో 


“వారివల్లభా” వివరణము 81 


“పారిత్తె ున్స పదైమన్ననాన” “అన్దకన్‌ శిజువనై కృణ్ణ” “ఇన్టిరన్‌ శిలువనుమ్‌” 
“అస్థాన స్నేహకారుణ్యధర్మాధర్మధియాకుల”నాయ్‌, బన్ఫుక్కళ్‌పక్కల్‌ వధభీతియాలే, “కిం 
నో రాజ్యేన గోవిన్ద కిం భోగై ర్టీవితేన వా, యేషా మరే కాంక్షితం నో రాజ్యం భోగా 
స్సుఖాని చ, త మే£_వస్థితా యుద్ధే” ఎను రాజ్యభోగసుఖబ్దళుమ్‌ స్వజనరక్షణార్థమాయన్నో 
విరుప్పతు. అవర్‌కళ్‌తాబ్దళే యుద్ధత్తిలే అవస్థితరాన పిన్ఫు అవర్‌కళై హింసిత్తువరుమ్‌ 
రాజ్యభోగబ్దళాల్‌ ఎన్న ప్రయోజన ముణ్బు?, “న హి మే జీవితేనార్థఃి, కక కాంక్షే 
విజయం కృష్ణు ” ఎన్టుకొణ్బు “విసృజ్య సశర జ్బాపమ్‌” ఎన్నుమ్బడి పోర్‌పడైకళై విట్టు 
“న యోత్స్యామి” ఎను యుద్దాన్నివృత్తనాన పడియై క్కణ్జు, “మామ్‌” ఎన్ను తన్‌ సౌలభ్యత్రె 
క్కాట్టి, “కరిష్యే వచనం తవ” ఎన్నప్పణ్ణి యుద్ధే ప్రవర్తిప్పిత్త కృష్ణనైప్పోలే, 


ఎదురు నిలిచినపుడు ఆ బంధువులను చంపి, పొందే రాజ్యంతో ఏమి ఫలం? అని, 
“న హై మే జీవితేనార్థః” (రామా.సుందర-26-5) (నాకు ప్రాణంవల్ల ప్రయోజనం 
లేదు) అని, పల్కి “ఏవ ముక్వ్వా౭_ర్యున స్సంఖ్యే రథోపస్థ ఉపావిశత్‌, విసృజ్య 
సశరం చాపం శోకసంవిగ్నమానసః” (భ.గీ-1-47) (అర్జునుడు ఈ విధంగా చెప్పి, 
బాణంతోకూడిన వింటిని విడిచి, శోకం నిండిన మనస్సును కలవాదై, రథంలో 
కూర్చుండిపోయాడు), “సర్వథా౭ హం న యోత్స్యామీత్యుక్త్వా న ఉపాదిశత్‌” 
(గీతాభాష్యం) (నాకూ ఎంత అపకీర్తి వచ్చినా నేను యుద్దం చేయను అని పల్కి కూర్చుండి 
పోయాడు) అన్నట్లు యుద్ధంనుండి అర్జునుడు విరమించడాన్ని చూచి అతనికి గీతను 
పూర్తిగా ఉపదేశించి, చివరలో “సర్వధర్మాన్‌ పరిత్యజ్య మా మేకం శరణం వ్రజ, 
అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః” (ఫలసాధనాలైన అన్ని ధర్మాలను 
సవాసనగా విడిచిపెట్టి, నన్ను ఒక్కనిమాత్రమే ఉపాయంగా నిశ్చయించుకో. నేను నిన్ను 
అన్ని పాపాలనుండి విడిపిస్తాను. దుఃఖించకు) అనే చరమశ్లోకంలో “మామ్‌” అని 
తన సౌలభ్యాన్ని, సౌశీల్యాన్ని చూపించి, “నష్టో మోహః స్మృతిర్లబ్దా త్వత్రసాదా 
న్మయాచ్యుత, స్థితో౭_స్మి గతసందేహః కరిష్యే వచనం తవ” (భ,గీ-18-78) (అచ్యుతా! 
విపరీతజ్ఞానమనే మోహం నశించింది. నీవల్ల యథార్థమైన జ్ఞానం, స్మృతి లభించింది. 
సందేహం తీరినవాడనై ఉన్నాను. నీపల్ముల ప్రకారం యుద్దాన్ని చేస్తాను) అనే రీతిలో 
అర్జునుని “నీవు చెప్పినట్లుగా యుద్దాన్ని చేస్తాను” అని అనేటట్లు యుద్దానికి పురికొల్చిన 
శ్రీకృష్ణునివలె, లక్ష్మీదేవికూడా తనను స్తుతించడం (ప్రారంభించి, తన పరత్వాన్ని 
గమనించి వెనుకకు తగ్గిన యామునులను తన సౌలభ్యాన్ని చూపి స్తుతించేటట్లు 
చేసింది. 


82 చతుఃళ్లోకీ వ్యాఖ్యానము 


“విస్మార్య దాస్యాత్మకమ్‌” ఎన్టిజపడియే పిరాట్టివిషయత్తిలే అనాదికాలమ్‌ 
ఇన వనుభవపరీవాహరూవ వాచికకైంకర్యమాకిఅ స్తోత్రత్తిలే పారిత్తుక్కొణ్బు 
ఉద్యుక్తరాయ్‌, విషయవైలక్ష్యణ్యత్తె ప్పార్‌త్తవాటీ, వేదజ్ఞళాలుమ్‌, వైదికపురుషర్‌కళాలుమ్‌ 
ఎల్లె కాణవొణ్జాతపడి అపరిచ్చేద్యమాయిరుక్కైయాలుమ్‌, తద్వైలక్షణ్యానురూపస్తోత్ర 


కరణహేతువాన జ్ఞానశక్తికళ్‌ తమక్కిల్లామైయాలుమ్‌, స్తోత్ర -స్తోతవ్యగతోత్మర్నా౭_ 


“ఈ యామునులు “శబ్బాదీన్‌ విషయాన్‌ ప్రదర్శ్య విభవం విస్మార్య 
దాస్యాత్మకం వైష్ణవ్యా గుణమాయయా9_ త్మనివహాన్‌ వివ్లావ్య పూర్వః పుమాన్‌, పుంసా 
పణ్యవధూవిడంబివవుషా ధూర్తా నివాయాసయన్‌ శ్రీరంగేశ్వరి ! కల్పతే తవ 
పరీహాసాత్మనే కేళయే” (శ్రీగుణ-20) (శ్రీరంగనాయకీ! పురాణపురుషుడైన నీ నాథుడు 
శబ్దాదివిషయాలను దర్శింపజేసి, దాస్యరూపమైన సంపదను మజచేటట్లు చేసి, వైష్ణవి 
అయిన తన త్రిగుణాత్మక ప్రకృతితో జీవసమూహాలను వంచించి, వేశ్య వేషాన్ని ధరించిన 
పురుమనిద్వారా ఆయాన పెట్టేతిలో, ఆయాన పెడతాడు-అని ఈ విధంగా నీ 
సంతోషంకోసం చేసే పరిహాస క్రీడలకోసం నేను ఉపయోగపడుతున్నాను) అన్న రీతిలో 
దివ్యదంపతులను దర్శించి, ఆనందించి, తత్సరీవాహరూపంగా వెలివడే వాచికకైంకర్యం 
అనే స్తుతిని అనాదికాలంగా చేసేవారు. అటువంటి వీరు పిరాట్టిని స్తుతించాలని ఆశపడి 
స్తుతిని ప్రారంభించినవారై, పిరాట్టి గొప్పతనాన్ని చూడగానే అది వేదాలచేత, 
వేదవిశేషజ్ఞలైన పెద్దలచేతకూడా ఎల్లను చూడ సాధ్యం కాని విధంగా అంతులేనిదై 
ఉండడంచేత, పిరాట్టి మహిమకు తగినట్లుగా స్తుతించడానికి తగిన జ్ఞానం, శక్తి తమకు 
లేనందువల్ల. స్తుతించే తాము నైచ్యానికి పరాకాష్టలోను, స్తుతింపబడే పిరాట్టి పరత్వానికి 
పర్యంతసీమలోను ఉన్నట్లు భావించి- ఈ విధంగా మహిమను కల పిరాట్టిగూర్చి 
చాలా నీచులమైన తాము స్తుతించడంవల్ల “ఉన్‌తొల్‌ పుకళ్‌ మాశూణాదో” 
(తిరువాయ్‌-3-1-7) (నీ సహజసిద్ధమైన కీర్తి మాసిపోదా!), “మ టుజ్లాదో” 
(వెలవెలపోదా) అనే రీతిలో “లక్ష్మీదేవికి అవద్యం కల్గించడంకంటే ఆమెకు కైంకర్యం 
అనే సామ్రాజ్యాన్ని కోల్పోయి దూరంగా ఉండడమే మేలు” అని తలచి, “అ (ుక్కుడమ్బు 
ఎచ్చిల్‌ వాయాల్‌ తూయ్‌మైయిల్‌ తొబ్దనేన్‌ నాన్‌ శొల్లినేన్‌ తొల్లై నామమ్‌ పావియేన్‌ 
పిగిత్తవాజు ఎన్టజ్జీనేజ్కు” (తిరుక్కుజు-12) (మలినశరీరంతో, ఎంగిలినోటితో 
పరిశుద్ధిలేని నేను పాపిష్టివాడను. నీ అనాది నామాలను చెప్పాను. నేను చేసిన పాపం 
ఎటువంటిదో అని భయపడ్డాను) అని తలచి చాలా భయపడ్డవారై, తమనే 


“వారివల్లభా” వివరణము 83 


పకర్షజ్ఞకుడైయ సీమాభూమియె అనుసన్ధిత్తు, “ఇప్పడి ప్వూర్వవిషయత్తై ప్పుల్లియరాన 
నామ్‌ పేశిల్‌, “మాశూణాతో”, “మ ళుజ్ఞాతో” ఎన్గిఖపడియే, అవద్యత్తె వికైప్పతిల్‌ 
కైజ్బర్యసామ్రాజ్యత్తె ఇను కడకృనిజ్మైయే కర్తవ్యమ్‌” ఎను కరుతి, “అ ుక్కుడమ్చెచ్చిల్‌ 
వాయాల్‌ తూయ్‌మైయిల్‌ తొణ్జనేన్‌ నాన్‌ శొల్లినేన్‌ తొల్లై నామమ్‌ పావియేన్‌ పిళెత్త 


వాటెన్టజ్ఞినేబ్కూ ఎన్గిఖపడియే భీతభీతరాయ్‌ తమ్మె గర్జిత్తుక్కొణ్లు, “త్వాం వయం 
కథం బ్రూమః” ఎన్గుకొణ్బు స్తోత్రా న్నివృత్తరాన వివరై, 


నిందించుకొంటూ “నిన్ను మేము ఏవిధంగా స్తుతించగలం?” అని స్తుతించడంనుండి 
వెనుకకు తగ్గారు. 

ఈ విధంగా స్తుతించడానికి సంశయించిన ఈ ఆళవన్లార్‌ను లక్ష్మీదేవి తన 
సౌలభ్యాన్ని చూపి వీరి, సంశయాన్ని, సంకోచాన్ని తీర్చి, తనను స్తుతించేటట్లు 
కటాక్షిస్తున్నది ఈ రెండవ శ్లోకంనుండి. ఏవిధంగా అంటే-కరుణ మూర్తీభవించిన 
లక్షీ శదేవి-“నాకు పరత్వం స్వరూపమై ఉండేటట్లై, సౌలభ్యం, సౌశీల్యం స్వరూపంగా 
ఉన్నది. అందువల్ల “పేశువార్‌ ఎవ్వళవు పేశువర్‌ అవ్వళవే వాశమలర్‌త్తు కాయ్‌ 
మాలైయాన్‌” (మూన్గామ్‌. తిరు-21) (పలికేవారు ఎంతవరకు పల్ముతారో, సువాసనను 
కల పూలు, తులసితో కూర్చిన మాలెను కల స్వామి అంతమాత్రమే వారికి భాసిస్తాడు. ) 
అనే రీతిలో మీ స్తుతికి, శక్తికి తగినట్లు నన్ను మలచుకొనగల్గినదానను నేను. 
దానితోపాటు, తల్లి అయినందువల్ల ఉండే గొప్ప వాత్సల్యగుణంచేతకూడా “కిం మృష్టం 
సుతవచనం పున రపి మృష్టం సుతవచనమ్‌. పున రపి మృష్టం తదేవ సుతవచనమ్‌, 
మృష్టాదపి మృష్టతరం తదేవ పరిపక్వం సుతవచనమ్‌” (ఏది మధురమైనది?, 
శైశవంలోని చిన్న బిడ్డ తీయని పలుకులు మధురమైనవి. ఇంకా మధురమైనది ఏది? 
ఆ బిడ్డ బాల్యంలోని ముద్దుపలుకులే. భోగ్యాలైన వస్తువులలోను భోగ్యం అయినది. 
యువకుడైన ఆ కుమారుని జ్ఞానం నిండిన పల్ములే) అనే లోకన్యాయాన్నిబట్టి కూడా నా 
బిడ్డ అయిన మీ తీయని సూక్తులు నాకు చాలా మధురంగా ఉంటాయికదా!” - అని 
అనుగ్రహించి, వీరి వాచికకైంకర్యం అనే స్తుతికి అవరోధంగా ఉండే అజ్ఞానం 
మొదలైనవానిని పోగొట్టి, స్తుతించడానికి ఆవశ్యకం అయిన జ్ఞానాన్ని శక్తిని కల్గించి, 
భయం తీరినవారై స్తుతించడం ప్రారంభించేటట్లు, “అజ్ఞాలెన్టు కావిపోల్‌ వణ్జర్‌ వను 
వెన్‌ కణ్యుళ్ళే తోన్దినార్‌” (తిరుక్కుజణు -12) (నీలోత్పలవర్డాన్ని కలవాడు వచ్చి 
భయపడవద్దని నా నేత్రాలో ప్రత్యక్షం అయ్యాడు.) అనే రీతిలో వీరికి అభయాన్ని ఇచ్చి, 


84 చతుఃళ్లోకీ వ్యాఖ్యానము 


పెరియపిట్టియార్‌, “నమక్కు మేన్మె స్వరూపమానవోపాతి నీర్మెయుమ్‌ 
స్వరూపమ్‌ కాణుమ్‌. ఆనపిన్ను, “పేశువారెవ్వళవుపేశువర్‌” అవ్వళవాయ్‌ 'క్మాణుమ్‌ 
నా మిరుప్పతు. విశేషిత్తు మాతృత్వప్రయుక్తమాన వాత్సల్యత్తాలుమ్‌, 'కిం మృష్టం 
సుతవచనవ్‌ు” ఎన్గిఖ న్యాయత్తాలుమ్‌, ఉమ్ముడైెయ మళలైచ్చొాల్‌ నమక్కు 
భోగ్యమాకక్కాణు మిరుప్పతు” - ఎన్ము ఇవరుడైయ వాగ్వృత్తిరూవ స్తోత్రత్తాలే 
స్తోతకరణవిరోధియాన అవిద్యాదికళ్‌ నశిత్తు స్తోతకరణహేతువాన 
జ్ఞానశక్త్యాదికళుణ్డాయ్‌, నిర్భరరాయ్‌ స్తోత్రత్తిలే ప్రవృత్తరామృడి, “అజ్ఞ్యలెన్టు కావిపోల్‌ 
వణ్ఞర్‌ వన్దెన్‌ కణ్గుళే తోన్టినార్‌” ఎన్టిఅపడియే అభయ ప్రదానపూర్వకమాక “మయర్వజ 
మతినల మరుళినన్‌” ఎన్టిఖపడియే ఇవర్‌పక్కలిలే కరుణాకటాక్షత్తై ప్పణ్ణ, “పూవళరుమ్‌ 


“మయర్వజ మదినలమ్‌ అరుళినన్‌” (తిరువాయ- 1-1-1) (“అజ్ఞానరహితం అయిన 


భక్తి రూపాపన్నజ్ఞానాన్ని అనుగ్రహించాడు) అనే విధంగా వీరినిగూర్చి తన కటాక్షాన్ని 
వర్షించగా, “పూవళరుమ్‌ తిరుమకళాల్‌ అరుళ్‌పె్‌ం” (పెరియ.తిరు-11-6-10) 
(పూవులో పెరిగే లక్ష్మీదేవి కరుణతో ఉజ్జీవించి) అనే విధంగా ఆటంకాలు తీరినవారై, 
ఆ విమ్మట కలిన పరభక్తి- వరజ్ఞాన-వరమ భక్తులను కలవారై, విరాట్టి 
స్వరూప-రూప-గుణాదుల గొప్పతనాన్ని చాలా స్పష్టంగా, సాక్షాత్తుగా దర్శించి, 
అనుభవించి, దానికి పర్యవసానంగా వాచికకైంకర్యం అయిన స్తుతిని ప్రారంభిస్తున్నారు. 

మొదటి శ్లోకంలో పిరాట్టి పరత్వాన్ని అనుసంధించి, భయపడి స్తుతించడం 
నుండి వెనుకకు తగ్గారు. ఈ శ్లోకంలో విరాట్టితో తమకున్న సంబంధాన్ని 
పురస్కరించుకొని, శరణు పొంది, మొదటి శ్లోకంలో స్తుతిని ప్రారంభించడానికి 
అవరోధంగా చెప్పబడ్డ పిరాట్టి గుణవైభవాన్నే ఉపయోగించుకొంటూ, దానివల్ల మిక్కిలి 
ప్రకాశించే ఈమె సౌలభ్యాది గుణాలను అనుసంధించి, అందువల్ల భయం తీరి, 
సమాధానం పొందినవారై, స్తుతించడం ప్రారంభించారు. “ఎన్‌ మనమ్‌ పత్తి యని 
ఆ” కిల్లాదు ఇదజ్బ్ము ఎన్నినైవాయ్‌ ఎన్టిట్టు అబ్మువనే” (ఇరామానుశ-89) (దీనికేమి 
అభిప్రాయం కల్గుతుందోనని భయపడుతున్నాను) అన్న రీతిలో స్తుతింపబడేవారి 
గొప్పతనాన్ని అనుసంధించడంవల్ల, తమ నైచ్యాన్ని అనుసంధించడంవల్ల స్తుతించేవారికి 
ఒక భయం కల్గడం, వారి సౌలభ్యం మొదలైన గుణాలను అనుసంధించడంవల్ల ఈ 
భయం తీరడం మనం చూస్తున్నాము, ఈ ఆళవన్దార్‌కూడా స్తోత్రరత్నంలో భగవానుని 
స్తుతించేడపుడు- “దురంతస్యానాదేః రపరిహరణీయస్య మహతో నిహీనాచారోతి_ హం 


“వారివల్లభా” వివరణము 85 


తిరుమకళాలరుళ్‌ పె” నివృత్తవిరోధికరాయ్‌, ప్రాప్తమాన పరభక్యాదికళైయుడై - 
యరాయ్‌క్కొణ్డు, తత్స్వరూవ రూవ గుణవిశేషబ్ద ఖై విశదమాక సాక్షాత్మరిత్తు, 
అనుభవపరీవాహారూపమాన వాచికకైజ్మర్యత్తిలే (ప్రవృత్తరాకిజార్‌. 

కీశ, పరత్వానుసన్గానత్తాలే భయప్పట్టు నివృత్తరానార్‌ ఇబ్లు. కీ శ్‌సమృన్థ 
జ్ఞానపూర్వకమాక శరణ మ్బుకున్లు, స్తోత్రారమ్భాక్షేపహేతువాక చ్పాన్న స్తోతవ్యగతోత్మర్శతై 
ముఖాన్తరేణ దృఢీకరియానిన్గుకొణ్బు, తదుపచితసౌలభ్యవిశేషా నుసన్ధానత్తాలే భయమ్‌ 
శమిత్తు సమాహితరాయ్‌, స్తోత్రత్తిలే ప్రవృత్తరాకిజార్‌. “ఎన్నినైవా యొన్ఫిట్టఇనివనే” 
ఎన్టిపడియే విషయవైలక్షణ్యానుసన్థానత్తాలుమ్‌, స్వదోషా నుసన్దానత్తాలుమ్‌, స్తోతాక్కళుక్కు 
ఒరు భయమ్‌ జనిక్కుమ్‌. అన భయమ్‌ సౌలభ్యాదిగుణానుసన్థానత్తాలే శమిక్కవుమ్‌ 
కణ్ణోమిటే. “దురన్తస్యానాదేఃణి ఎన్టు తొడజ్జి స్వదోషానుసన్గానత్తాలే భయప్పట్టు, “తవ 


నృపశు రశుభస్యాస్పద మపి, దయాసింధో! బంధో! నిరవధికవాత్సల్యజలధే! తవ 
స్మారంస్మారం గుణగణ మితీచ్భామి గతభీః” (స్రోత్ర-) (కరుణకు సముద్రంవంటివాడా! 
అంతులేనిది, ఆరంభం తెలియనిది, పోగొట్టడానికి సాధ్యం కానిది అయిన గొప్ప 
పాపానికి నేను నివాసం అయినా, నీ గుణసమూహాలను తలచి తలచి, భయంతీరిన 
వాడనై ఈ విధంగా ఆశపడుతున్నాను) అని తమ నైచ్యాన్ని అనుసంధించి, భయపడి 
తిరిగి భగవానుని గుణాన్ని అనుసంధించడంద్వారా ఆ భయం తీరినవారయ్యారుకదా! 
“యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ, ఆనందం బ్రహ్మణో విద్వాన్‌ న 
బిభేతి కుత శృనేతి” (తైత్తి-ఆనంద-1-9-1) (ఏ పరబ్రహ్మనుండి మనస్సుతో పాటు 
వాక్కులు ఆ పరబ్రహ్మను పరిచ్చేదించలేక వెనుదిరుగుతున్నవో, ఆ పరమాత్మయొక్క 
ఆనందాన్ని తెలిసినవాడు ఎవరివల్లా భయాన్ని పొందదు) అని ఉపనిషత్తులోను పరమాత్మ 
గుణాన్ని అనుసంధించేవారికి భయం లేదు- అని చెప్పబడిందికదా! 

వీరు విరాట్టిని న్వుతించాలని ఆశవడినా, శ్రీగుణరత్నకోశంలోని 
ఎనిమిదవశ్లోకంలో “సూక్తిం సమ(గయతు నః స్వయ మేవ లక్ష్మీ” ఇత్యాదిగా 
చెప్పబడ్డరీతిలో ఈమె గొప్పతనానికి తగినట్లుగా దోషగంధవిధురమై, అందరిచేత 
టెప్పపాటువేయకుండా చూడబడేటట్లుంటే వాక్‌ సందర్భాలకు కారణం అయిన మంచి 
జ్ఞానం, భక్తి లక్ష్మీదేవి కరుణాకటాక్షం లేకపోతే కలుగదా! ఈ విషయాన్ని “హే శ్రీర్దేవి! 
సమస్తలోకజననీం త్వా స్తోతు మీహామహే యుక్తాం భావయ భారతీం ప్రగుణయ 
పేమప్రధానాం ధియమ్‌, భక్తిం బంధయ నందయాణిత మిమం దాసం జనం తావకం 


86 చతుఃశ్లోకీ వ్యాఖ్యానము 


స్మారం స్మారం గుణగణ మితీచ్చామి గతభీఖ” ఎన్ను భగవద్గుణానుసన్దానత్తాలే 
అభయబ్దతరానారిే. “ఆనన్టం బ్రహ్మణో విద్వాన్న విభేతి కుత శృని” ఎన్నక్కడవతిటే. 

ఇనిత్తాన్‌ స్తోత్రేచ్చె యుణ్ఞానాలుమ్‌ “స్తోతు మీహామహే యుక్తాం భావయ 
భారతీవు” ఎన్ఫుమ్‌, “సూక్తిం సమగ్రయతు నకి ఎన్ముమ్‌ శొల్లుకిజపడియే 
విషయవైలక్షణ్యా౭.నుగుణమాక “అనాఘ్రాతావద్యమాయ్‌”, “అనిమిషనిషేవ్యమాన ” 
శబ్బ్దసన్టర్భ హేతువాన సమ్యక్‌ జ్ఞానభక్తికళ్‌ పెరియపిరియపిరాట్టి యారుడైయ 
కరుణాకటాక్షత్తాలే యల్లతు. సిద్ధియాతిటే. “యం త్వం దేవి నిరీక్షసే స బుద్ధిమాన్‌” 
ఎన్నక్కడవతిజే. ఆకైయాల్‌ స్వవిషయస్తోత్రత్తిలే పారిత్తుక్కొణ్లు ప్రవృత్తరానపడియైయుమ్‌, 


లక్ష్యం లక్ష్మి, కటాక్షవీచివిసృతే స్తే స్యామ చామీ వయమ్‌” (శ్రీస్తవ-2) (ఓ లక్ష్మీదేవీ! 
అన్ని లోకాలకు తల్లి అయిన నిన్ను స్తుతించాలని ఆశపడుతున్నాము. దానికి తగిన 
వాక్కును మాకును కల్గించు. (పేమతోకూడిన బుద్ధిని అనుగ్రహించు. భక్తిని ప్రసాదించు. 
నిన్ను ఆ(శయించినవాడనై, నీకు దాసుణ్ణి అయిన నన్ను ఆనందింపజేయి. నీ 
కటాక్షప్రవాహానికి మేము లక్ష్యభూతులం కావాలి సుమా!) అని కూరేశులు, “సూక్తిం 
సమగ్రయతు నః స్వయ మేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాకైః, 
వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైః యాం కండూలకర్ణకుహరాః కవయో ధయంతి” శ్రీ 
గుణ-7) (సామర్థ్యంతో ప్రయోగింపబడ్డ అక్షరాలు, గుణాలు, పదాల పొందిక 
మొదలైనవాటిని కల ఏ సూక్తిని ఇంకా ఇంకా వినాలని ఆశను కల కర్ణకుహరాలను 
(రంధ్రాలను) కలవారై కవులు పానం చేస్తున్నారో, అటువంటి మా సూక్తిని శ్రీ 
రంగనాయకి తన మధురకటాక్షాలతో తానుగానే సంపూర్ణం చేయాలి) అని పరాశరభట్టర్‌ 
అను(గహించారుకదా! “స శ్లాఘ్యః స గుణీ ధన్యః స కులీన స్స బుద్ధిమాన్‌, స శూర 
స్స చ విక్రాంతో యం త్వం దేవి నిరీక్షసే” (విష్ణుపు-1-9-131) (ఓ దేవీ! నీవు 
ఎవరిని కటాక్షిస్తావో అతడే గొప్పవాడు. అతడే గుణవంతుడు. అతడే భాగ్యశాలి. 
అతడే పరాక్రమశాలి) అని శ్రీ విష్ణుపురాణంలోకూడా లక్ష్మీదేవి కటాక్షంచేతనే అన్ని 
గుణాలు కల్లుతాయని చెప్పబడిందికదా! అందివల్ల వీరు తనను స్తుతించాలని ఆశపడి, 
ప్రారంభించిన రీతిని, తన గొప్పతనానికి తగినట్లు స్తుతించడానికి తగిన జ్ఞానశక్తులు 
తమకు లేనందువల్ల స్తుతించడంనుండి వెనుకంజవేయడాన్ని చూచి, వీరు చేసే స్తుతిని 
వినడంలో తనకు ఉండే ఆసక్తివల్ల వీరు అందంగా స్తుతించగలిగేటట్లు వీరిని లక్ష్మీదేవి 
విశేషంగా కటాక్షించింది. దానిని (గ్రపాంచి, “దేవ్యా కారుణ్యరూవయా” 
(లక్ష్మీతంత్రమ్‌-28-14) (కరుణే మూర్తిభవించిన లక్ష్మీదేవిచేత) అనే ప్రమాణానుసారం 


“వారివల్లభా” వివరణము 87 


విషయవైలక్షణ్యానురూపస్తోతకరణ హేతువాన జ్ఞానశక్తికళ్‌ తమక్మిల్లామైయాలే స్తోత్రాన్ని 
వృత్తరానపడియైయుమ్‌ కణ్జు, ఇవర్‌ పణ్జుకిఅ సోత్రశ్రవణకౌతుకత్తాలే యథాస్తోత్రమ్‌ 
పణ్జవల్లరావ్చడి ఇవర్‌పక్కలిలే విశేషకటాక్షమ్‌ ప్పణ్శియరుళ, అత్తె యథిన్ను, 
కారుణ్యరూ పైయాన వివళ్‌ కరుణిక్కిలక్కాయ్‌, “ధాతుః ప్రసాదా న్మహిమాన మీశమ్‌”, 
“త మక్రతుం పశ్యతి వీతశోకకి ఎన్జాప్పోలే, “దానే మయి తే దయాం విదన్‌ తే 
మహిమానం నిర్భయః స్తోష్యామి” ఎన్ఫుకొణ్బు విషయత్తై మజుపాడురువ ప్పేశుకిటే 
నెన్టు ప్రతిజ్ఞ పణ్డుకిజార్‌. 


అ 


వీరిని తన కరుణకు లక్ష్యం చేసింది. “అణో రణీయాన్‌ మహతో మహీయన్‌ 
ఆత్మాగుహాయాం నిహితో£_స్య జంతోః, త మక్రతుం పశ్యతి వీతశోకో ధాతుః ప్రసాదా 
న్మహిమాన మీశమ్‌” (తైత్తి.నా -9-1) (అణువుకంటే అణువై, పెద్దదైన వస్తువుకంటే 
పెద్దదైన పరమాత్మ ఈ జీవుని హృదయకుహరంలో ఉన్నాడు. కర్మబంధం లేనివాడై, 
మహిమశాలి అయిన ఆ పరమాత్మను అతని అనుగ్రహించేతనే జీవుడు దర్శించి, 
శోకం తీరినవాడవుతున్నాడు) అని ఉపనిషత్తులో చెప్పబడినట్లు పిరాట్టి అనుగ్రహంచేత 
దర్శించి యామునులు “దాంతే దయాం తే విదన్‌ తే మహిమానమ్‌ అహమ్‌ నిర్భయః 
స్తోష్యామి” అని పిరాట్టి మహిమను పూర్ణంగా స్తుతిస్తాను-అని ప్రతిజ్ఞ చేస్తున్నారు 

వ్యాఖ్యానం: - ఈ విధంగా ఈ ఆళవన్నార్‌ లక్ష్మీదేవిని స్తుతించడానికి ఆమె 
కరుణను పొందినవారైతే, ఆ కరుణతో వీరి గొప్పగా తలిసికొని, ఆ లక్ష్మీదేవియొక్క 
ఏ గొప్పతనాన్ని పొగడుతున్నారు- అనే ప్రశ్న ఇక్కడ తలఎత్తుతుంది. ముందు శ్లోకంలో 
వేదాలకు, (బ్రహ్మాదులకుకూడా పిరాట్టిని పరిచ్చేదించి పల్మడం సాధ్యం కాదన్నారు. 
ఈ శ్లోకంలో మనకు కూడా భర్తయై, బ్రహ్మ మొదలైనవారికి తండ్రియె, అన్నీ తెలిసినవాడై, 
సర్వశక్తిణై ఉండే నర్వేశ్వరునకుకూడా ఈమె వైభవం పరిచ్చేదించి పల్మ్కడం 
వీలుకాదంటున్నారు. (యస్యా స్తే మహిమాన మాత్మన ఇవ త్వద్వల్లభో9_పి ప్రభుః 
నాలం మాతు మియత్తయా నిరవధిం నిత్యానుకూలం స్వతః) అని అంటూ, లక్ష్మీదేవి 
అనుగ్రహంచేత వీరు పొందిన గొప్పతనం ఇదే. 

ఈ విశేషకరుణను పొందనివారు ఈమె స్వరూపాన్ని, న్వభావాన్ని 
యథాతథంగా తెలియలేక, ఈమెనుగూర్చి ఈ (క్రింది విధంగా పలు రీతుల్లో 
విభిన్నాభిప్రాయాలను కల్లి ఉన్నారు. 

1) శాస్త్రాలలో ఈమె భగవానునకు అంతరంగవిశేషణంగా ఉన్నదని చూపడంకోసం 
ఈమె భగవానుని సత్తగా, భగవానుని అహంతగా (నేను అనే స్వభావంగా), 


88 చతుఃశ్లోకీ వ్యాఖ్యానము 


వ్యాఖ్యానమ్‌ : ఇప్పడి పెరియపిరాట్టియారుడైయ ప్రసాదమ్‌ పెకీకొరాకిల్‌ 
ఇవర్‌ ఇప్పోతు విశేషమాక వటిన్లు పేశుకిజ తెన్‌ ఎన్నిల్‌; కీ€ వేదజ్జళుమ్‌ బ్రహ్మాదికళుమ్‌ 
పేశనిల మల్ల వెన్టార్‌. ఇబ్బు ఎబ్బళుక్కుమ్‌ మణాళనాయ్‌, బ్రహ్మాదికళుక్కుమ్‌ జనకనాయ్‌, 
సర్వజ్ఞనాయ్‌, సర్వశక్తియాయిరుక్కిణ సర్వేశ్వరనుక్కుమ్‌ పరిచ్చేదిత్తు ప్పేశవొణ్బాతెన్టిజార్‌. 
(యస్యా స్తే మహిమాన మాత్మన ఇవ త్వద్వల్లభో౭ పి ప్రభు ర్మాలం మాతు మియత్తయా 
నిరవధిం నిత్యా౭ నుకూలం స్వతః) ఎను, ఇతువాయ్‌త్తు ఇవర్‌ పిరాట్టిప్రసాదత్తాలే 
పె క”విశేషమ్‌. 

ఇవ్విశేషకటాక్ష మిల్లాతార్‌, ఇవళ్‌ స్వరూపస్వభావబ్దకై ఉళ్ళపడి అజియామల్‌, 
భగవదన్తరజ్ఞవిశేషణద్యోతనార్థమాక, “భగవత్సత్తై, అహనై, భ్రమై (ప్రభై) ఇచ్చె, శక్తి 


విద్యె” ఎన్ఫుమ్‌, విద్యాప్రవర్తకత్వత్తాలే “విద్యె” ఎన్గుమ్‌ “ప్రకృతేః పురుషా చ్చాన్య 


భగవానుని ప్రమగా (జ్ఞానంగా), భగవానుని ఇచ్చగా, భగవానుని శక్తిగా, భగవానుని 
విద్యగా- ఈవిధంగా పలు రీతుల్లో చెప్పబడింది. దానిని గ్రహించలేని కొందరు 
సత్త మొదలైనవాటితో కూడిన భగవానుడే శ్రీదేవి-అని శాస్త్రాలు చెబుతున్నవని 
అన్నారు. 

పిరాట్టి మోక్షశాస్తాన్ని ఉపదేశించేది కనుక ఈమె “విద్య” అని శాస్త్రాలు చెప్పిన 
విషయాన్ని గ్రహించకుండా, మోక్షశాస్త్రమే ఈమె అని కొందరు భ్రమించారు. 
3) “యో యో జగతి పుంభావః స విష్ణు రితి నిశ్చయః, యో యస్తు నారీభావః 
స్యాత్తత్ర లక్ష్మీర్యవస్థితా, ప్రకృతేః పురుషశ్చాన్య స్తృతీయో నైవ విద్యతే, అథ కిం 
బహునోక్తేన నరనారీమయో హరిణి (సనత్ముమారసంహిత) (లోకంలో పుంభావం 
కనబడిన చోట అంతా విష్ణువు ఉన్నాడన్నది నిశ్చయం. స్రీభావం ఉన్నచోట 
అంతటా పిరాట్టి ఉన్నది. ప్రకృతికి అభిమానిదేవత అయిన పిరాట్టి, పురుషాభిమాని 
అయిన భగవానుడు తప్ప మూడవది ఏదీ లేదు. పలు మాటలెందుకు? స్త్రీ 
పురుషులు అందటుగా ఉండేవాడు శ్రీమన్నారాయణుడే) అని, “మూలప్రకృతి రీశానీ” 
(లక్షీసహస్రనామం -66) అని భగవానుడు పురుషులకు అభిమానిగా ఉన్నందువల్ల, 
లక్ష్మీదేవి మూలప్రకృతికి అభిమానిదేవతగా ఉన్నందువల్ల ఆ ఇద్దటినీ పురుషుడు 
అని, ప్రకృతి అని చెప్పిన విషయాన్ని తెలిసికోకుండా పిరాట్టిని అచేతనం, 
సత్వాదిగుణత్రయంతో కూడినది అయిన మూలప్రకృతి అని కొందజు (భ్రమించారు. 
పూర్వం గ్రహించిన ప్రమాణాలలో భగవానుడు పురుషులకు అభిమానిగాను, పిరాట్టి 
స్త్రీలకు అభిమానిగాను ఉండడాన్నిబట్టి, లక్ష్మీనారాయణులనే ఈ ఇద్దరిని స్త్రీగా, 


2 


~~ 


4 


~~ 


“వారివల్లభా” వివరణము 89 


స్తృతీయో నైవ విద్యతే” ఎన్గిజపడియే శ్రీ- శ్రీశర్‌కళుడైయ ప్రకృతి -పురుషరూప 
విభక్తవిభూతివిశేషాభిమానిత్వద్యోతకమాక “మూలప్రకృతి రీశానీ” ఎన్టుమ్‌ శొల్లుకిజి 
వకైక్కొణ్బు, తత్స్వరూవత్తె అచేతనమాక (బ్రమిప్పతు, కర్మవశ్యై యెన్ఫతు, 
సత్వాదివిశిష్టభగవాన్నానే శ్రీయెన్సతు, స్తీరూపనిత్యవిగ్రహాన్తరవిశిష్టనానవనే ఇవళెన్చతు, 
దైత్యమోహనార్థమాక “ప్పెజ్ఞాకి అముతూ”ట్టిన వడివుపోలే స్వయ మేవ భోగార్థమాక 
ప్పరిగ్రహిత్త కాదాచిత్మకాన్లావిగహవిశిష్టనానవనే శ్రీ యెన్నృతాయ్‌క్కొణ్లు- ఇప్పుడైకళిలే 
భగవదైక్యమ్‌శొల్లువతు, అవిద్యై యెన్సృతాయ్‌క్కొణ్డు అనర్థప్పడువర్‌కళ్‌. “ఆహు ర్వేదా 
నమానమ్‌” ఇత్యాది. 


పురుషునిగా నిర్దేశించడం గమనించకుండా “స్రీశరీరం కల భగవానుడే పిరాట్టి” 
అని చెప్పినట్లుగా కొందజు భ్రమపడ్డారు. కొందజు “ఎల్లప్పుడూ ఉండే స్రీ రూపాన్ని 
ధరించిన భగవానుడే పిరాట్టి” అని అన్నారు. ఇంకా కొందరు -“అసురులను 
(భ్రమింపజేయడంకోసం “పెణ్డాకి అముదూట్టుమ్‌ సపెరుమానార్‌” (పెరియ 
తిరు-2-6-1) (మోహినీరూపాన్ని దాల్చి, అమృతాన్ని తాగించిన స్వామి) అనే 
రీతిలో అమృతాన్ని చిలికినపుడు భగవానుడు మోహినీరూపంలో అవతారం ఎత్తినట్లే, 
తన భోగం కోసం ఒక్కొక్క సమయంలో భగవానుడే ప్రీరూపాన్ని గ్రహించి, శ్రీదేవి 
అనే పేరును కల్గిఉంటాడని అన్నారు. 

5) లక్ష్మి కర్మవశ్యురాలని మలతికొందరు అన్నారు. 

6) లక్ష్మి అనిత్యమైనదని ఇంకా కొందు అన్నారు. 


“ఆహు ర్వేదా నమానం కతిచన కతిచారాజకం విశ్వ మేతత్‌ రాజన్వత్‌ 
కేచిదీశం గుణిన మపి గుణైః తం దరిద్రాణ మన్యే, భిక్షా వన్యే సురాజంభవ మితి చ 
జడా స్తే తలాతల్యకారుః యే తే శ్రీరంగహర్య్యాంగణకనకలతే ! న క్షణం లక్ష్య 
మాసన్‌” (శ్రీగుణ-11) (శ్రీరంగమందిరంలోని ముంగిటిలో ఉండే ఓ బంగారుతీగా! 
నీ కటాక్షానికి ఒక క్షణకాలం అయినా లక్ష్యభూతులు కాని కొందరు వేదం (ప్రమాణం 
కాదని అన్నారు. కొందరు లోకం అనాథ అని అన్నారు. కొందజు అనుమానంచేత 
సిద్ధించిన ఈశ్వరుని కల్గినది అని అన్నారు. గుణంతో కూడిన ఈశ్వరుని గుణం లేనివాడని 
కొందటు అన్నారు. కొందరు భిక్షువు అయిన శివునిలో సర్వేశ్వరత్వం ఉన్నదని చెప్పారు. 
ఈ విధంగా ఈ మూఢులు ఒకరికొకరు విరుద్ధంగా పల్ముతున్నారు.) అని భట్టర్‌ 
లక్ష్మీకటాక్షం లేనందువల్ల పలువురు వలు రీతుల్లో (భ్రమించి, ఆత్మనాశనాన్ని 


90 చతుఃశ్లోకీ వ్యాఖ్యానము 


ఇవర్‌ అబ్బనన్గిక్కే దివ్యచక్షుస్సై ప్పెవరాకైయాలే తత్స్వరూపస్వభావబ్బకై 
ఉళ్ళపడి అథిన్దు, పరమచేతనై యెనమ్‌, అకర్మవశ్యై యెన్టుమ్‌, ప్రకృతివ్యావృత్తె యెన్టమ్‌, 
భగవత్స్వరూపభిన్నై యొన్గుమ్‌, నిత్యైయెన్టుమ్‌ నిర్ణయిత్తనుభవిక్కిజార్‌. 

(మనసి విలసతాక్షా భక్తిసిద్దాజ్టునేన (శ్రుతిశిరసి నిగూఢం లక్ష్మి తే వీక్షమాణాః 
నిధి నివ మహిమానం భుజ్బతే యేఇపి ధన్యా నను భగవతి దైవీం సమ్బద నేల. 


పొందుతున్నారు-అంటూ చెప్పినది ప్రకృతంలో అనుసంధేయం. పిరాట్టికి సంబంధించిన 
పలు వాదాలు, వాని నిరాసాలు దేశికుల వ్యాఖ్యలో వివరింపబడ్డాయి. 

శ్రీయామునులు వారివలె కాకుండా పిరాట్టిచేత అనుగ్రహింపబడ్డ జ్ఞాననేత్రాన్ని 
కలవారు కనుక, ఆమె స్వరూపాన్ని స్వభావాన్ని యథాతథంగా తెలిసికొని, ఆమె 
గొప్పదైన జ్ఞానమే స్వరూపంగాను, స్వభావంగాను కల్గినది అని, కర్మకు వశ్యురాలు 
కాదని, అచేతనం అయిన ములప్రకృతికంటే వేజయినది అని, భగవానుని స్వరూపంకంటే 
వేజయినది అని, నిత్యమైనది అని, భగవానునకు చాలా ప్రియమైనది అని, తనకు 
స్వామి అయిన భగవానుడు తప్ప మిగిలిన అందటికన్న అధికురాలు అని, ఆమె 
కూడా, ఈశ్వరుడైన నారాయణునకు పరిచ్చేదించి తెలియడానికి సాధ్యం కాని గొప్పతనాన్ని 
కల్గినది అని నిశ్చయించి, దానిని ఈ శ్లోకంలో అనుభవిస్తున్నారు. ఇదే భావాన్ని తెలిపే 
భట్టర్‌ అనుగ్రహించిన ఈ క్రింది శ్రీగుణరత్నకోశశ్లోకం ఇక్కడ అనుభావ్యం. 

“మనసి విలసితాక్షా భక్తిసిద్ధాంజనేన (శుతిశిరసి నిగూఢం లక్ష్మి! తే 
వీక్షమాణాః, నిధి మివ మహిమానం భుంజతే యే9_పి ధన్యాః నను భగవతి దైవీం 
సంపదం తేల౭_భిజాతా? (12) (భగవతి) కల్యాణగుణాలను అన్నిటిని కల్లినదానా! 
(హే లక్ష్మి) లక్ష్మీదేవి అనబడే పిరాట్టీ ! (ధన్యాః అనే వుత్పత్తినిబట్టి నీ కటాక్షానికి 
లక్ష్యభూతులై ఉండే సంపదను కలవారైన, (యేం పి) ఏ పురుషులు. “యేం పి” అని 
అన్నందువల్ల వారి గొప్పతనం మాటతో చెప్ప సాధ్యం కానిది-అని తెలుపబడింది. 
ఇక, తరువాతిభాగంతో ఈ భాగ్యశాలురు తమ జ్ఞాననేత్రంతో పిరాట్టి మహిమను 
తెలిసికొంటున్నారు - అని అంటున్నారు. ఈ జ్ఞాననేత్రాన్ని రాబోయే రెండు విశేషణాలతో 
విశేషిస్తున్నారు. (భక్తిసిద్ధాంజనేన) భూమిలో గుప్తంగా దాచబడి ఉండే నిధిని చూడడానికి 
పెట్టబడే అంజనం (కాటుక)వలె, వీరుకూడా నీ మహిమను దర్శించడంకోసం ళ్‌ 
స్వరూపం, రూపం, గుణాలు మెదలైనవాటిని సాటిలేని భక్తిని జ్ఞాననేత్రంలో అంజనంగా 
పెట్టుకుంటారు. ఆ జ్ఞాననేత్రం ఎక్కడ ఉన్నది? అని అంటే, (మనసి విలసతా) 
-మనస్సులో ప్రకాశిస్తున్నదని భావం (అక్షా) మనస్సులో వెలిగే ఆ జ్ఞాననేత్రంతో. 


“వారివల్లభా” వివరణము 91 


భిజాతాః). (భగవతి)-సకలకల్యాణగుణసమృన్నై యాయిరుక్కిజ, హే లక్ష్మి)-వారీర్‌ 
పెరియపిరాట్టియారే!, (ధన్యాః) “ధనం ప్రాప్తా-ధన్యాఃొ ఎన్లిఅపడియే, దేవరీర్‌ 
కటాక్షవిషయత్వరూప భాగ్యత్తె యుడైయవర్‌కళాయిరుక్కిజ, (యే9_ పి) యాతొరు 
పురుషర్‌కళ్‌. “యేల పి” ఎన్లిజవిత్తాల్‌, అవర్‌కళుడైయ అతిశయమ్‌ వాచామగోచర 
మెన్యు సూచితమ్‌. (భక్తిసిద్ధాజ్ఞనేన) ఉన్నుడైెయ స్వరూవరూపగుణవిభూతికలిల్‌ 
అనితరసాధారణప్రావణ్యమాకిఅ గూఢార్థ ప్రకాశకసిద్దాళ్టున విశేషమోలేయిరానిన్టుమ్‌, 
(మనసి విలసతా) అత ఏవ హృదయత్తిలే ప్రకాశియానిన ముళ్ళ, (అక్ష్యా) దృష్టియాలే. 
ఇానక్కణ్లాలే యెన్టపడి, (శ్రుతిశిరసి) ఉపనిషత్తుక్కళిలే. జాత్యేకవచనమ్‌. “శ్రుతిశిరస్సు” 


(వీక్షమాణాః) -దర్శిస్తున్నవారై -అనే పదంతో కలిపి అన్వయించాలి. ఈ జ్ఞాననేత్రంలో 
చూడబడే నిధి ఎక్కడ దాచబడి ఉన్నది? అని అంటే, (శ్రుతిశిరసి నిగూఢమ్‌) 
ఉపనిషత్తులలో దాచబడి ఉన్నది-అని అంటున్నారు, “శ్రుతిశిరసి” అనే ఏకవచనం 
జాత్యేకవచనం. వేదాంతాలలో - అనే అర్థాన్ని ఇస్తుంది. “నిగూఢమ్‌” అని అన్నందున 
వేదరహస్యం కాబట్టి ఈ నిధి చాలా మజుగుపజచబడి ఉన్నది-అని భావం. ఈ నిధి 
ఏది? అని అంటే, (తే మహిమానమ్‌)- నీ స్వరూప-రూప -గుణ -విభూత్యాదులు 
అనే మహిమలే ఆ గుప్తనిధి అని అంటున్నారు. ఈ నిధిని దర్శించి ఏం చేస్తారు? అని 
అంటే, (నిధి మివ వీక్షమాణా స్సంతః)- ఆపత్మాలంలో తగిన సహాయంగా ఉందే 
గుప్తనిధివలె ఈ నిధినికూడా సాక్షాత్తుగా దర్శించేవారై, (యే భుంజతే) పూర్వం 
ప్రస్తావించిన ఏ భాగ్యశాలురు అనుభవిస్తున్నారో. వారి గొప్పతనాన్ని ఇక మిగిలిన 
భాగంతో తెలుపుతున్నారు, (తే దైవీం సంపదం అభిజాతా నను)-ఆ భాగ్యశాలురు 
మోక్షానికి కారణమై, సహజమైన పరమాత్మసంబధాన్నిబట్టి ప్రకాశించేది, గుణాలను 
కల్గినది అయిన సంపదను అనుభవించడానికి పెట్టి పుట్టినవారుకదా! (దైవీం సంపదమ్‌) 
“తిరువుక్కుమ్‌ తిరువాకియ శెల్వా” (పెరియతిరు-7-7-1) (లక్ష్మికి సైతం లక్ష్మివంటి 
సంపద్రూపా!) అని తిరుమజ్జెమన్నన్‌చేత, “శ్రియః శ్రీకి” (లక్ష్మికికూడా లక్ష్మి) అని 
స్తోత్రరత్నంలోని -12వ శ్లోకంతో ఆళవందార్‌చేత, శ్రీగుణరత్నకోశంలోని 10వ 
శ్లోకంలో “శ్రియః శ్రీః ! శ్రీరంగేశయ!” అని భట్టర్‌చేత అనుగ్రహింపబడ్డ భగవానుని 
దివ్యదేహమే ఆ సంపద. “అకలకిల్లేన్‌” (తిరువాయ్‌-6-10-10) (విశ్లేషించలేను) 
అని అన్నట్లు లక్ష్మీదేవి అనే నీవు “తబ్ణ్బీర్‌ తణ్జీర్‌” అనేరీతిలో అనుభవించాలని 


తహతహలాడేటట్లు చేస్తుందికదా ఆ సంపద. (దైవీం సంపదం తే9 భిజాతాః)-ఆ 


92 చతుఃళ్లోకీ వ్యాఖ్యానము 


ఎన్టపడి. (నిగూఢమ్‌) అత్యన్తమ్‌ వేదరహస్యమాకైయాలే మజైక్కప్పడానిన్దుళ్ళ, (తే 
మహిమానమ్‌) ఉన్నుడైయ స్వరూపాద్యెశ్వర్యత్తె, (నిధి మివ వీక్షమాణా స్పన్తః) ఆపత్తుక్కు 
“ఉటుతుణై”ియామ్‌ “శేమవైప్పు”ప్పోలే సాక్షాత్మరియానిన్గుకొణ్లు, (భుజ్ఞుతే) అనుభవిక్కి 
జార్‌కళో, (తే పురుషాః దైవీం సమృదమ్‌) అవర్‌కళ్‌, మోక్షహేతుభూతమాయ్‌, 
దేవసమృన్థినియాన ద్యోతమానాదిగుణబ్దకైయుడైయ సమృ్బత్తుణ్డు. “తిరువుక్కుమ్‌ 
తిరువాకియ” ఎన్టుమ్‌, “శ్రీః శ్రియః” ఎన్సుమ్‌, “అకలకిల్లేన్‌” ఎన్గుమ్‌, నీ “తణ్జీర్‌ 
తజ్జీర్‌” ఎన్నుమృడియాన అన భగవద్విగ్రహమాకిఅ వైశ్వర్యత్తె, (అభి) సాక్షాత్మరిత్తు, 
(అభిజాతా నను)-అనుభవిక్క ఇట్టుప్పిఅన్సవర్‌కళన్నో. “అభిముఖీకృత్య జాతాః-ఉత్పన్నా 
భవన్తీతి శేషః” ఎన్నక్కడవతిటే. 


భగవానుని దివ్యతిరుమేని అనే సంపదను అనుభవించడానికి పెట్టిపుట్టిన భాగ్యశాలురుకదా! 
“అభిముఖీకృత్య జాతాః అభిజాతాఃొ అనే వ్యుత్పత్తిద్వారా అభిజాతశబ్దం పెట్టిపుట్టినవారిని 
చెబుతుంది. ఈ విధంగా భట్టర్‌చేత అనుగ్రహింపబడ్డ రీతిలో మహిమను కల్గిన 
ఆళవందార్‌ పిరాట్టియొక్క మహిమలను ఆమె కరుణతో యథాతథంగా దర్శించినవారు 
కాబట్టి, వాటిని అనుగ్రహిస్తున్నారు. 

(తే) -“నీ యొక్క” అనే మధ్యమపురుషపదంచేత, ఈ పదం చివరలోని 
సంబోధనచేత, పిరాట్టి ఒక గొప్ప చేతన (జ్ఞానాన్ని కలినది)-అని తెలియజేశారు, 
“బ్రహ్మేశాది” అని ప్రారంభం అయిన మొదటిశ్లోకంలోని మూడవపాదంతో కర్మకు 
వశ్యులైన బ్రహ్మ, శివుడు మొదలైనవారివంటిదికాదు ఈమె అని, “మాయా తే యవనికా” 
(మూలప్రకృతి నీ తెర) అని చెప్పినందువల్ల ఈమె అచేతన అయిన ప్రకృతికంటె 
విలక్షణమైనది, వేజయినది-అని తెలియజేశారు, “కాంత స్తే పురుషోత్తమః” 
(పురుషోత్తముడు న్‌ భర్త) అన్నందున భగవానునికంటే ఈమె వేఅయినది-అని 
తెలియజేశారు. “సర్వాణి రూపాణి గాఢోపగూఢాని తే” (భగవానుని అన్ని రూపాలు 
నీచే గాఢంగా సంశ్లేషింపబడినవి) అని అనడంవల్ల ఈమె నిత్యమైనది-అని చూపారు, 
“లోకనాథదయితే” అని అన్నందున ఈమె భగవానునకు ప్రియమైనది-అని తెలిపారు. 
“ప్రభుః నాలం మాతుమ్‌” (నీ నాథుడైన భగవానుడుకూడా నీ గొప్పతనాన్ని పరిచ్చేదించి 
పలుకలేడు) అని ఈమెకు (ప్రభువైనవాడు భగవానుడని, అతనికికూడా అపరిచ్చేద్యం 
అయిన మపామను కల్లినది ఈమె-అని తెలియజేశారు. ఈ విషయాలన్నీ 
ప్రమాణాలలోకూడా ప్రసిద్దాలై ఉన్నాయి. “హ్రీ శ్చ తే లక్ష్మీ శ్చ పత్స్యౌ” (ఫపరమపురుషా! 


“వారివల్లభా” వివరణము 93 


ఉత్రే” ఎను యుష్మచ్చబ్దస మోధనై కళాలే చేతనత్వముమ్‌, “బ్రహ్మేశాది” 
ఇత్యాదియాలే కర్మవశ్యతాదాత్యాభావముమ్‌, “మాయా తే యవనికా” ఎన్టు-ప్రకృతే 
రన్యత్వముమ్‌, “కాన్త స్తే పురుషోత్తమః” ఎన్లిఐ వ్యధికరణత్తాలే భగవత్స్వరూప 
భిన్నత్వముమ్‌, “సర్వాణి రూపాణి గాడోవగూఢాని తే” ఎన్ను నిత్యత్వముమ్‌, 
“లోకనాథదయితే” ఎన్ను భగవదఖిమతత్వమువా, “లోకైకేశ్వరి” ఎన్ను 
సర్వోత్మృష్టతైయుమ్‌, “(ప్రభు ర్మాతుం నాలమ్‌” ఎను అపరిచ్చేద్యత్వముమ్‌ ఇవరాలే 
(వ్రతిపాదిక్కవ్పట్టతిటే. “పీ శ్చ తే లక్ష్మీ శ్చ వత్సా”, “విష్ణువత్నీ?” 
ఎన్ను -భర్త్భృ -పత్నికళుడ్రైయ న్వరూపభేదముమ్‌, “పద్మవ్రియే” ఎన్ఫు- (ప్రకృతేః. 
రన్యత్వ-అకర్మవశ్యత్వ-భగవదభిమతత్వాదికళుమ్‌, య నిత్రైవైషా” ఎన్ను నిత్యత్వముమ్‌, 
జగతో విష్ణుపత్నీ” (యజుస్సంహిత -4-4-12) (ఈ లోకానికి ఈశ్వరిగా, విష్ణువునకు 
పత్నిగా ఉన్నది) అనే వేదవాక్యాలవల్ల ఈమె భర్త అయిన భగవానుడు, పత్ని అయిన 
ఈమె ఇద్దరూ స్వరూపంలో భిన్నులు-అని వ్యక్తమవుత్చుది. “పద్మప్రియా సుప్రసన్నా” 
(లక్ష్మీసహస్రనామమ్‌ -43) (పద్మంలో ప్రీతిని కల్లినది, మిక్కిలి ప్రసన్నంగా ఉండేది) 
అనే లక్ష్మీసహస్రనామంలోని నామాలవల్ల ఈమె గొప్ప చేతన-అని తెలుస్తున్నది 
“శ్రీవాసుదేవమహిషీ పుంప్రధానేశ్వరేశ్వరీ” (లక్ష్మీసహస్ర-1) (శ్రీవాసుదేవుని మహిషిగా, 
చిత్‌, అచిత్‌, ఈశ్వరులకు ఈశ్వరియై యున్నది) అనే లక్ష్మీసహస్రనామంవల్ల ఈమె 
అచేతనం అయిన మూలప్రకృతికంటె భిన్నురాలు అని, కర్మకు వశ్యురాలు కాదని, 
భగవానునకు ప్రియమైనది అని తెలుస్తున్నది. “నిత్యైవైషా జగన్మాతా విష్ణోః శ్రీ 
రనపాయినీ” (విష్ణుపు-1-8-17) (జగన్మాతయి, విష్ణువును ఏనాడు విశ్లేషించకుండా 
ఉండే ఈ లక్ష్మీదేవి నిత్యమైనది) అనే ప్రమాణాన్నిబట్టి ఈమె నిత్యమైనదని స్ఫురిస్తున్నది. 
“సర్వోత్మృష్టా సర్వమయీ” (లక్ష్మీసహస్ర-12) (అందటికంటే ఉత్తమురాలు అన్నీ 
తానై ఉన్నది) అనే లక్షీసహగస్రనామాన్నిబట్టి ఈమె భగవానుడుతప్ప మిగిలిన 
అందటికంటే గొప్పది అని తెలుస్తున్నది. “వాచః పరం ప్రార్థయితా ప్రపద్యేరన్‌ నియతః 
శ్రియమ్‌” (శౌనకసంహిత) (ఆ వాక్కుకు అందని లక్ష్మితోకూడి ఉండే భగవానుని 
స్వరూపాన్ని పొందాలని ఆశించేవాడు ఎల్లప్పుడూ ఆ పిరాట్టిని పురుషకారంగా శరణు 
పొందతగినవాడు) అనే ప్రమాణాన్నిబట్టి ఈమె లెక్కించడానికి సాధ్యం కాని గొప్పతనాన్ని 
కల్గినది అనేది (శ్రుతిస్కృతి సిద్ధం అని తెలుస్తున్నది. (దేశికులభాష్యంలో లక్ష్మిని గూర్చిన 
వివిధవాదాలు, వాటి నిరాసం విస్తృతంగా తెలుపబడ్డాయి. ) “దేవి (శుతిం భగవతీం 


94 చతుఃశ్లోకీ వ్యాఖ్యానము 


“సర్వోత్మృష్టా సర్వమయీ” ఎన్టు ఉత్మృష్టతైయుమ్‌, “వాచః పరం ప్రార్థయితా ప్రపద్యే 
నియతః శ్రియమ్‌” ఎన్ను అపరిచ్చేద్యత్వముమ్‌ శ్రుతిస్మృతిసిద్ధబ్ఞళాయిటే యిరుప్పతు. 
“దేవి (శుతిం భగవతీమ్‌” ఎను భట్టరుమరుళిచ్చెయ్‌తారిటే. ఏతాదృశ(పమాణ 
ప్రసిద్ధితో"” “యస్యా స్తే” ఎన్గిజార్‌. 

(తే) ఎను కీ శ్‌చ్చాన్న వాకారబ్దళెల్లామ్‌ నిజమ్‌ పెజుమ్బడి అతివిలక్షణమాయ్‌, 
తదాశ్రయమాన వసాధారణస్వరూపత్తె అరుళిచ్చెయ్‌కిజార్‌. “ఉణర్‌ ముళునలమ్‌” 
ఎన్నిఅవడియే. కట్లడజ “విజానవునిమాయ్‌, “వ్రజానభంని ముమాన 

౧ ల ౧ య ఇ 
భగవత్స్వరూపమోలే “జ్ఞానానన్గమయఃళి” ఎన్గిజపడియే జ్ఞానానన్దప్రాచుర్యత్తెయుడైయ 


ప్రథమే పుమాంసః త్వత్‌సద్గుణౌాఘమణికో శగృహం గృణంతి, తద్దారపాటనపటూని 
చ సేతిహాసనన్తర్మణస్మృతి వురాణవురస్సరాణి” (శ్రీ గంణరత్న-10) (దేవీ! 
పురాణపురుషులు వేదాన్ని స్తీ కల్యాణగుణసమూహాలనే మణులను పెట్టిన పేటికగాను, 
ఇతిహాసాలు, తర్మమీమాంసాదులు, స్మృతిపురాణాలు మొదలైనవానిని ఆ పెట్టిని 
తెటువగల తలుపులుగాను చెబుతున్నారు) అనే శ్లోకంలో భట్టర్‌కూడా లక్ష్మీదేవినిగూర్చిన 
ఈ విషయాలను అన్నిటినీ అనుగ్రహించారుకదా. అటువంటి శ్రుతిస్మృత్యాది 
సకలప్రమాణాలలోను ప్రసిద్ధిని పొందిన విషయం “యస్యా స్తే” అనే పదాలతో 
తెలుపబడుతున్నది. 

(తే) “నీ యొక్క” అని అంటూ ఇంతవరకు లక్ష్మీదేవికి పల్మిన మహిమలు అన్నీ 
గొప్పతనాన్ని పొందేటట్లుగా మిక్కిలి గొప్పదై, ఆ వైశిష్ట్రాలకు అన్నిటికీ వాసస్థానమైన, 
వైలక్షణ్యాన్ని కల లక్ష్మీదేవియొక్క స్వరూపాన్ని తెలుపుతున్నారు. “ఉణర్‌ ముళునలమ్‌” 
(తిరువాయ్‌ం-1-1-2) (పూర్ణంగా జ్ఞానానందమయుదై. ఉండేవాడు) అని, 
“విజ్ఞానఘనలొ, “ప్రజ్ఞానఘనః” (బృహ-6-5-18) (పరబ్రహ్మ ఆనందమయమై 
ఉంటుంది) అనబడే భగవానుని స్వరూపంవలిె, “నాయం దేవో న మర్త్యో వాన 
తిర్యక్‌ స్థావరో౭_పి వా, జ్ఞానానందమయస్త్వాత్మా శేషో హి పరమాత్మనః” (ఈ జీవాత్మ 
దేవుడు కాడు. మానవుడు కాడు. పశుపక్ష్యాదులు కాడు. స్థావరం కాడు. ఈ నాల్గు 
విధాలైన శరీరాలలో ఉండే జ్ఞానానందమయుడైన ఆత్మ పరమాత్మకు శేషభూతుడుకదా!) 
అన్నట్లు జ్ఞానానందశేషత్వాలే స్వరూపంగా కల్లి ఉండే పిరాట్టియొక్క దివ్యాత్మస్వరూపాన్ని 
యామునులు అనుభవిస్తున్నారు. నమ్మాళ్వార్లు “యవన్‌-అవన్‌” (తిరువాయ-1-1-1) 
అని భగవానుని స్వరూపాన్ని యచ్చటబ్ద- తచ్చబ్దాలను కలిపి పల్కి అనుభవించినట్లే, 


“వారివల్లభా” వివరణము 95 


దివ్యాత్మస్వరూపత్తె అనుభవిక్కిజార్‌. ఆళ్వార్‌, “ఎవన్‌-అవన్‌” ఎను భగవత్స్వరూపత్తె 
యత్తచ్చబ్దజ్ఞళాలే అనుభవిత్తాప్పోలే, ఇవరుమ్‌ పిరాట్టియుడైయ స్వరూపవైలక్షణ్యత్తె 
“యస్యా స్తే” ఎను యత్తచ్భబ్దబ్దళాలే నిర్దేశిత్త్రనుభవిక్కిజార్‌. (తే)-పడర్‌క్కైయాకవిన్థిక్కే 
మున్నిలైయాక అరుళిచ్చెయ్‌కైయాలే ఇవర్‌ పణ్జుకిణ స్తోత్రశ్రవణత్తిలే తనక్కుణ్జాన 
కౌతుకమ్‌ తోన్ట మున్నే వను ముకమ్‌ కాట్టి సాక్షాత్మరిప్పిత్తపడియుమ్‌ తో “”౦కిఅదు. 
కురుకైకావలప్పన్‌ యోగత్తిలే “ఎబ్లుమ్‌ పక్కనోక్కజియాదే” అనుభవిక్కిణ సర్వేశ్వరన్‌ 


వీరు కూడా “యస్యా స్తే” అని ఆ శబ్దాలతో కలిపి పల్కి అనుభవిస్తున్నారు. “యస్యా 
ఇత్యేవతా పర్యాప్తే£_ప్యత్ర త ఇత్యధికోపాదానం ధర్మిగ్రాహకమానసిద్ధాసాధారణ 
విశేషద్యోతనార్థమ్‌” అని దేశికవ్యాఖ్య. (తే) “తస్యాఖి అని ప్రథమపురుషలో 
తెలుపకుండా, “తే” అని మధ్యమపురుషలో చెప్పినందువల్ల వీరు చేసే స్తుతిని వినడంలో 
తనకు ఉన్న ఆసక్తి స్ఫురించేటట్లు పిరాట్టి వీరి ముందుకువచ్చి ముఖాన్ని చూపించి, 
దర్శన మిచ్చింది -అని తెలుస్తున్నది. “ఎబ్లుమ్‌ పక్కనోక్కణియాన్‌ ఎన్‌ పైన్దామరై కృణ్ణనే” 
(తిరువాయ్‌ 2-6-2) (నా తామరస నేత్రుడు ఎక్కడా పక్కచూపులు తెలియడు) అనే 
పాశురం ఈడు వ్యాఖ్యలో “కురుకై కావలప్పన్‌ యోగనిలైయిల్‌ ఎమెరుమానై 
అనుభవిత్తుక్కొణ్టిరున్గుమ్బోదు ఆళవన్న్దార్‌ వన్దు ఒరు శువరిన్‌ పిన్నాల్‌ మటైన్గు నిజ 
ఎమెరుమాన్‌ అవరై ఎట్టి ప్పార్‌త్తాన్‌” అని కురుకైకావలప్పన్‌ అని (గ్రహించినట్లు ఒక 
ఐతిహ్యం ఉట్టంకించబడింది. ఈ విధంగా యోగదశలో ఎక్కడా పక్కచూపులు 
చూడకుండా యోగి అయిన కురుకైకావలప్పన్‌తో కలసి ఉండే దశలోకూడా ఆ 
అనుభవాన్ని విడచి, యామునులను తన ముఖం ఎత్తి స్వామి చూడడంద్వారా వీరి 
విషయంలో తనకున్న గొప్ప ప్రీతిని అతడు వ్యక్తం చేశాడంటే, చాలా వాత్సల్యాన్ని కల 
తల్లి, అందరికీ సులభ అయిన పిరాట్టి వీరికి తన ముఖాన్ని చూపి, దర్శనాన్ని 
అనుగ్రహించడంలో ఆశ్చర్యం లేదుకదా! వీరుకూడా “నిన్‌ తిరువరుళుమ్‌ పజ్బ్ఞయత్తాళ్‌ 
తిరువరుళుమ్‌ కొణ్లు” (తిరువాయ్‌ 9-2-1) (నీకరుణతో, పంకజవాసిని కరుణతో) 
అనే రీతిలో ఇద్దజీ కృపను ఆశ్రయించి ఉంటారుకదా! పూర్వోక్త ఈడు వ్యాఖ్యలోని 
ఐతిహ్యంలో చెప్పబడినట్లు వీరికిమాత్రమే కాకుండా శొట్టెకులం అని వ్యవహరింపబడే 
శఠమర్షణగోత్రంలో పుట్టిన వీరి వంశానికి చెందిన అందటిపట్ల భగవానుడు సహజమైన 
ప్రీతిని కలవాడుకదా! 

(మహిమానమ్‌) ముందు శ్లోకంలో చెప్పిన రీతిలో ఉభయవిభూతులకు 
ఈశ్వరియై ఉండే మహిమను. “విభూతిద్వయశేషిత్వరూపం, నిరతిశయానుకూలగుణ- 


96 చతుఃశ్లోకీ వ్యాఖ్యానము 


అవ్వనుభవిత్తె విట్టు ఇవర్‌పక్కలిలే వ్యామోహమ్‌ పణ్జినపడి కణ్జాల్‌ మాతృత్వప్రయుక్త- 
వాత్సల్యవిశిష్టెయాయ్‌, సర్వసులభైయాన ఇవళ్‌ ఇవరై ఇప్పడి విషయీకరిక్క- 
చొల్లవేణుమో? ఇవర్‌దాన్‌ “నిన్‌తిరువరుళుమ్‌ పబ్బయత్తాళ్‌ తిరువరుళుమ్‌ కొణ్జు” 
ఎన్లిజపడియే ఇరువరుడైయ “అరుళ్‌కొణ్డాడుమ్‌ అడియవరా”య్‌త్తు. అవ్విషయీకారమ్‌ 
ఇవర్‌ అళవిలిన్దిక్కే ఇవ్వంశస్టరెల్లార్‌క్కుమ్‌ నైసర్గికమిటే. 

(మహిమానమ్‌) కీళ్‌ “కాన్త స్తే” ఎను తొడజ్జిచ్చాన్న ఉభయవిభూతిశేషిత్వ- 
రూపమాన మహిమావై. (మహిమానమ్‌) సర్వేశ్వరనుక్కు అత్యంతాభిమతబ్దళుమ్‌, 
అత్యంతానురూపబ్దకుమాయిరుక్కిణ స్వరూపవైలక్షణ్యత్తెయుమ్‌, గుణాదివైలక్షణ్యత్తెయుమ్‌ 


యోగరూపం చ” అని దేశికవ్యాఖ్య. (మహిమానమ్‌) - సర్వేశ్వరునకు మిక్కిలి 


ప్రియమైనదై, మిక్కిలి అనురూపంగా ఉండే పిరాట్టి స్వరూపంయొక్క గొప్పతనాన్ని, 
గుణాలు మొదలైనవాని గొప్పతనాన్ని ఒకటిగా కలిపి అనుభవించి, “మహిమానమ్‌” 
అని చెప్పినందువల్ల “అణో రణీయాన్‌” ఇత్యాది ప్రమాణాలలో చెప్పబడ్డ భగవానుని 
మహిమకంటె ఈమె మహిమ గొప్పది -అని స్ఫురింపజేయబడింది. దాహం చెందినవాడు 
“మంచినీళ్ళు మంచినీళ్ళు” అని తల్లడిల్లేటట్లు ఈమె మహిమ అతలణ్జికూడా తల్లడిల్లేటట్లు 
చేస్తుందికదా! (త్వద్వల్లభః) - “చిరం జీవతి వైదేహీ యది మాసం ధరిష్యతి, న జీవేయం 
క్షణ మపి వినా తా మసితేక్షణామ్‌” (రామా.సుందర-66-10) (సీత ఒక నెలకాలం 
సహించి ఉండగల్లినది అయితే చాలాకాలం జీవించగల్లినది అవుతుంది. నల్లని నేత్రాలను 
కల ఆమెను విడచి ఒక క్షణం కూడా నేను జీవించలేను) అని అతడే స్వయంగా చెప్పిన 
రీతిలో “ఇటైయుమ్‌ అకలకిల్లేన్‌” (తిరువాయ్‌-6-10-10) (క్షణం కూడా 
విశ్లేషించలేను) అని అన్నట్లు అతనిని క్షణం అయినా విశ్లేషించలేకుండా నీవు తల్లడిల్లేటట్లే, 
నిన్ను క్షణంకూడా విశ్లేషించలేకుండా తల్లడిల్లేవాడై, నిన్ను పరిపూర్ణంగా అనుభవించి, 
నీకు చాలా విధేయుడై, మిక్కిలి ప్రియుడై ఉంటాడు. (ప్రభుఖ- “యో వేత్తి యగపత్సర్వం 
ప్రత్యక్షేణ సదా స్వతః, తం ప్రణమ్య హరిం శాస్త్రం న్యాయతత్త్వం ప్రచక్ష్మహే” 
(నాథముని-న్యాయతత్త్వమ్‌) (ఎవడు ఎల్లపుడూ అన్ని వస్తువులను ఒకే సమయంలో 
తానుగానే సాక్షాత్తుగా తెలిసికొంటున్నాదో, ఆ హరిని నమస్మరించి, న్యాయతత్త్వం 
అనే (గంథాన్ని రచిస్తున్నాము) అని నాథముని అనుగ్రహించినట్లే, అన్నిటినీ ఒకే కాలంలో 
చూడగల సామర్థ్యాన్ని కలవాడు. లేక, ఉభయవిభూతులను తన సంపదగా కలవాడనే 
అర్ధాన్నికూడా గ్రహించవచ్చు. 


“వారివల్లభా” వివరణము 97 


అనుసంధిత్తు త్తిరళ్‌ “మహిమానమ్‌” ఎన్గిజార్‌. (తే మహిమానమ్‌)-ఎన్గెయాలే 
“మహిమాన మీశమ్‌” ఎన్గిఖ మహిమావిల్‌ వ్యావృత్తి తోకిఅదు. ఇదు అవనైయుమ్‌ 
“తణ్జీర్‌ తబ్బీర్‌” ఎన్సప్పణ్డుమదిటే. (త్వద్వల్లభః)-“న జీవేయం క్షణ మపి” ఎన్ను 
“ఇజ్రియుమ్‌ అకల” కిల్లాద ఉన్నుడైయ ఉళ్‌మానమ్‌, వుజమానమ్‌ అనుభవిత్తు 
అంతరజ్ఞనాయ్‌, అత్యంతాభీవతనాయిరుక్కిఅవన్‌. (వ్రభుః “యో వేత్తి 
యుగపత్సర్వం ప్రత్యక్షేణ సదా స్వత ఎను సర్వత్తెయుమ్‌ ఏకకాలత్తిలే సాక్షాత్మరిక్కవల్ల 
సామర్థత్తై యుడైయవన్‌. అథవా, ఉభయవిభూత్ర్యైశ్వర్యత్తై యుడైయవన్‌-ఎన్నవుమామ్‌. 


(ఇయత్తయా మాతుమ్‌ నాలమ్‌)- ఈ విధంగా నీకు చాలా ఇష్టుడై, సర్వేశ్వరుడై 
ఉండేవాడుకూడా నీ గొప్పతనాన్ని ఇంతటిది అని పరిచ్చేదించి తెలియలేడు. (తద్వల్లభః 
తే మహిమానం మాతుమ్‌ నాలమ్‌) “పిత్తర్‌ పనిమలర్‌మేల్‌ పావైక్కు” (తిరునెడు-18) 
(చల్లని తామరపూవులో ఉండే లక విషయంలో వ్యాముగ్గుడు), అని, “శార్వు 
నమక్కెన్టుమ్‌ శక్కరత్తాన్‌ తణ్‌తుళూయ్‌ తార్‌వాశ్‌ వరైమార్చన్‌ తాన్‌ ముయబ్లుమ్‌, 
కారార్‌న్స వానమరు మిన్నిమైక్కుమ్‌ వణ్‌తామరై నెడుజ్మణ్‌ తేనమరుమ్‌ పూమేల్‌ తిరు” 
(మూన్గామ్‌. తిరు-100) (చక్రధారి, చల్లని తులసీమాలతో ప్రకాశించే పర్వతంవంటి 
వక్షస్సును కలవాడు తానే సంశ్లేషించి, మేఘాలతో నిండిన ఆకాశంలో మెజపువలె 
వెలిగేది, అందమైన తామరపూలవంటి కన్నులు కల్గినది, తేనెతో నిండినపూలలో 
నిత్యవాసాన్ని చేసే లక్ష్మి) అనే రీతిలో నీకు ప్రియుడైన అతడుకూడా స్‌ మాధుర్యాన్ని 
అనుభవించి, నీటిలో మునిగినవాడు నీళ్ళుతాగి, కళ్ళుతేలవేసి, మోహించేటట్లు, మోహాన్ని 
పొందుతాడే తప్ప గొప్పతనాన్ని ఇంతటిది అని పరిచ్చేదించి తెలిసికోగలడా ! 

(తే మహిమానం ఇయత్తయా మాతుమ్‌) - “న సంపదామ్‌ సమాహారే 
విపదాం వినివర్తనే, సమర్లో దృశ్యతే కశ్చిత్‌ తం వినా పురుషోత్తమమ్‌” (సంపదలను 
అన్నిటినీ ఇవ్వడంలో, విపత్తులను తొలగించడంలోను ఆ పురుషోత్తమునికంటే వేటొక 
సమర్ధుడు కన్పించడం లేదు) అనే ప్రమాణాన్నిబట్టి అన్నిటికీ సమర్భుడై భావించి ఉన్నా 
స్వామి నీ గొప్పతనాన్ని పరిచ్చేదించి తెలియగలడా? పరిచ్చేదించి తెలిసికోవచ్చునని 
దానిని కొలవాలని ప్రయత్నిస్తే అందుకు అతడు సమర్భుడుకాడనే తెలుస్తుంది. (తే 
మహిమానం మాతుమ్‌ నాలమ్‌) -తన గొప్పతనాన్నే తాను లెక్కించి తెలియలేనివాడు, 
తనస్వరూపం మొదలైనవాటికంటే గొప్పతనాన్నికల నీస్వరూపాదుల గొప్పతనాన్ని 
తెలియగలడా? రూపంయొక్క గొప్పతనాన్ని పరిచ్చేదించి తెలియడం సాధ్యమా? 


98 చతుఃశ్లోకీ వ్యాఖ్యానము 


(ఇయత్తయా మాతుం నాలవ్‌)-ఇవ్పడి ఉనక్కు వల్లభనాయ్‌, 
ప్రభువాయిరుక్కిణజవనుమ్‌ ఇవ్వళవెన్ను పరిచ్చేదిక్కమాట్టాన్‌. (త్వద్వల్లభ స్తే మహిమానం 
మాతుం నాలమ్‌) “పిత్తర్‌ పనిమలర్‌మేల్‌ పావైక్కూ “తాన్‌ ముయబ్లుమ్‌” ఎన్టిజపడియే 
కుమిగ్‌ నీరుణ్లు కణాలు “లైయిట్టుమదొ శయ పరిచ్చేదిక్క శక్తనో? 

(తే మహిమానమ్‌ ఇయత్తయా మాతుమ్‌) “సమర్డో దృశ్యతే కశ్చిత్‌” ఎను 
అతిసమర్థ నెన్నాా అపరిచ్భేద్యవస్తువై ప్పరిచ్చేదిక్క ఇశిన్గానాకిల్‌ అసమర్థనాయ్‌ 
విడుమత్తనై. (తే మహిమానమ్‌ మాతుం నాలమ్‌) తన్‌ స్వరూపవైలక్ష్యణ్యప్రయుక్తమాన 
ఉన్నుడైెయ మహియానై అటీయవల్లనో? (మహిమానం మాతుం నాలమ్‌) 
స్వస్వరూపవైలక్ష్యణ్యత్తె ప్పరిచ్చేదిత్తు అటియాదవన్‌ ఉన్నుడైయ స్వరూప వైలక్షణ్యత్తె 
ప్పరిచ్చేదిక్కవో? రూపవైలక్షణ్యత్తె ప్పరిచ్చేదిక్కవో? గుణాదివైలక్షణ్యత్తె ప్పరిచ్చేదిక్కవో? 


గుణాదుల గొప్పతనాన్ని పరిచ్చేదించి తెలియడం సాధ్యమా? దేనిని ఇతడు ఇంత 
అని లెక్కకట్టి తెలియడానికి సాధ్యం? రూపం, గుణాలు మొదలైనవానికి స్థానం అయిన 
నీ స్వరూపం అతని ప్రాణం ధరించేటట్లు అతనిని చేయగల్లినది కాబట్టి “చిరం జీవతి 
వైదేహీ యది మాసం ధరిష్యతి, న జీవేయం క్షణ మపి వినా తా మసితేక్షణామ్‌” అనే 
ప్రమాణానుసారం “నిన్ను విడచి క్షణం కూడా ఉజ్జీవించలేను”, అని అతడు చెప్పేటట్లు 
చేస్తుంది. నీ రూపంయొక్క గొప్పతనాన్ని చూస్తే, అది “తుల్యశీలవయోవృత్తాం 
తుల్యాభిజనలక్షితామ్‌, రాఫువో౭_ర్హతి వైదేహీం తం చేయ మసితేక్షణా” అనే 
ప్రమాణాన్నిబట్టి “అసితేక్షణా” అని తెలుపబడ్డ సౌందర్యంతో అతని రూపసౌందర్యాన్ని 
మించి ఉంటుంది. నీ గుణాల గొప్పతనాన్ని చూస్తే శ్రీ గుణరత్నకోశంలోని “మాతః! 
మైథిలి! త్వయి తథైవార్రాపరాధా స్త్వయా రక్షంత్యా పవనాత్మజాల్లఘతరా రామస్య 
గోస్టీకృతా, కాకం తం చ విభీషణం శరణ మిత్యుక్తిక్షమౌ రక్షతః సా న స్సాంద్రమహాగస 
స్సుఖయతు క్షాంతి స్తవాకస్మికీ” (తల్లీ! మైథిలీ! అపుడే అపరాధాన్ని చేసిన రాక్షసస్త్రీలను 
హనుమానునివద్దనుండి రక్షించిన నీచేత, కాకాసురుని, విభీషణుని “శరణు” అనే మాటను 
చెప్పిన తర్వాతనే రక్షించిన రాముని గోష్టి చాలా తక్కువగా చేయబడిందమ్మా! అటువంటి 
వ్‌ నిర్దెతుకకృప పరమపాపిష్టివాళ్ళం అయిన మమ్ములనుకూడా ఆనందింపజేయనీ) 
అనే 50వ శ్లోకానుసారం భగవానుని గుణాలను అధఃకరించేదై ఉంటుంది, (ఇయత్తయా 
మాతుమ్‌ నాలమ్‌) - పరిచ్చేదించలేనిది అని చెప్పడం తప్ప భగవానుడుకూడా ఇంతటిది 
అని పరిచ్చేదించి తెలియలేడు. 


“వారివల్లభా” వివరణము 99 


ఎత్తెత్తాన్‌ పరిచ్చేదిప్పదు? ధర్మియాన స్వరూపవైలక్షణ్యమ్‌ సత్తయా ధారకమాకైయాలే 
“న జీవేయం క్షణ మపి” ఎన్నప్పణ్డుమ్‌. రూపవైలక్షణ్యమ్‌. “తం చేయ మసితేక్షణా” 
న్లిజపడియే తతో£_ వ్యధికమాయిరుక్కుమ్‌. (ఇయత్తయా మాతుమ్‌ నాలవ్‌) 
“అపరిచ్చేద్యమిత్తనై” ఎన్సు అళవిడుమల్లదు ఇవ్వళనెన్దు పరిచ్చేదిక్కమాట్టాన్‌. 
ఇవ్వర్ధత్తై దృష్టాంతముఖేన దృథీకరిక్కిజార్‌ (ఆత్మన ఇవ) ఎను. (ఆత్మనో 
మహిమాన మివ తే మహిమానమ్‌ ఇయత్తయా మాతుం నాలమ్‌) “తనక్కుమ్‌ తన్నై 
యజఖివరియాన్‌” ఎన్లిజపడియే తామ్‌ తన్‌ పెరుమై యటియాతాప్పోలే, ఉన్నుడైయ 


ఈ విషయాన్ని ఒక ఉదాహరణతో స్థిరీకరిస్తున్నారు-“ఆత్మన ఇవ” అని 
అంటూ. తన గొప్పతనాన్ని తాను తెలియలేకపోయినట్లే, నీ గొప్పతనాన్నికూడా స్వామి 
ఇంతమాత్రం అని లెక్కకట్టి తెలియలేడు. అతని స్వరూపం, రూపాలు, గుణాలు, 
విభూతులు-మొదలైనవి ఒక్కొక్కటి అంతులేనివిగా ఉంటాయికదా! “యతో వాచో 
నివర్తంతే అప్రాప్య మనసా సహ, ఆనందం బ్రహ్మణో విద్వాన్‌ న బిభేతి కుతశ్చ న” 
(తైత్తి-ఆనం-9-1) (ఏ పరబ్రహ్మనుండి మనస్సుతోపాటు వాక్కులు ఆ పరబ్రహ్మను 
పరిచ్చేదించి తెలియలేక వెనుదిరుగుతున్నవో, ఆ పరమాత్మయొక్క ఆనందాన్ని 
తెలిసినవాడు ఎవరివల్ల భయపడడు) అనే ప్రమాణానుసారం అతని ఆనందగుణం 
ఒక్కటిని మాత్రం లెక్కించి తెలియాలని ప్రారంభించిన వేదాలు ఆ విధంగా లెక్కకట్టి 
తెలియలేక వెనుతిరిగినట్లే, నీ గొప్పతనాన్నిగూర్చి పలుకాలని ప్రారంభించిన ఇతడుకూడా 
వేదాలు పొందిన ఆ స్థితినే పొందుతాడు. “ఆత్మన ఇవ” అని, “తే మహిమానమ్‌” 
అని అన్నందువల్ల పిరాట్టికి అనురూపం అయిన అతని స్వరూపం, రూపాలు, గుణాలు, 
విభూతులు-మొదలైనవానిని అన్నిటినీ, ఇతనికి తగినవి అయిన పిరాట్టియొక్క స్వరూపం, 
రూపాలు, గుణాలు, విభూతులు మొదలైన అన్నిటితోచేర్చి వీరు అనుభవిస్తున్నారని 
తెలుస్తున్నది. శ్రీ బావ్యకారులుకూడా “ఖగవన్నారాయుణ”” అని, 
“అభిమతానురూపస్వరూపరూపగుణ” (భగవానుడైన నారాయణునకు ఇష్టంగాను, 
తగినవిగాను ఉండే స్వరూపం, రూపాలు, గుణాలు, ఐశ్వర్యం, విభూతి, శీలం 
మొదలైనవానిని కల్గినది) అని శరణాగతిగద్యలో చెప్పిన రీతిలో ఒకదానితో వేజొకటి 
అనురూపం అయిన ఈ ఇద్దతీ స్వరూపం మొదలైనవానిని చేర్చి అనుభవించారుకదా! 

(త్వద్వల్లభో9_పి)-నీకు ప్రియుడైన ఆ స్వామికూడా-అని భావం. “అపి” 
అనే పదం వేటొకదానినికూడా కలుపుకొనే అర్థాన్ని ఇస్తుంది. ఇక్కడ, పూర్వం తెల్పిన 


100 చతుఃశ్లోకీ వ్యాఖ్యానము 


మహిమావై ఇవ్వళవెన్టజియమాట్టాన్‌. అవనుడైయ స్వరూపరూపగుణవిభూతికళ్‌ ఓరాన్టే 
అపరిచ్చేద్యమిటే. ఆనన్దగుణత్తె ప్పరిచ్చేదిక్క ఇ *న్ట వేదబ్జళ్‌ పట్టతువడుమత్తనై. ఉన్నుడైయ 
పెరుమైటైం ప్పేశవిళున్ణ వివనుమ్‌. అవనుడైయ “యతో వాచో నివర్తన్తే” 
ఎన్టిజతుక్కువిషయమ్‌ ఇతు వాయ్‌త్తు. “ఆత్మన ఇవ” ఎన్టుమ్‌, “తే మహిమానమ్‌” 
ఎన  మరుళిచ్చాయ్‌కైయాలే విరాట్టిక్కనురూవబ్గళాన అవనుడైయు 
స్వరూపరూపగుణవిభూతికళైయుమ్‌, ఇవనుక్కనురూపబ్దళాన పిరాట్టియుడైయ 
స్వరూపరూపగుణవిభూతికళైయుమ్‌ శేర్‌త్తనుభవిత్తమై తోకిఅతు. భాష్యకారరుమ్‌ 
“భగవన్నారాయణ” ఎన్ముమ్‌, “అభిమతానురూపన్వరూపరూపగుణ” ఎన్ముమ్‌ 
ఇరువరుడైయవుమ్‌ స్వరూపాదికళై చ్చేర్‌త్తనుభవిత్తరుళినారిటే. 


(బ్రహ్మ మొదలైనవారితో ఇతనిని (భగవానుని) కలుపుతున్నది. “నుణ్జుణర్విల్‌ 
నీలార్‌క్కణ్ణత్తమ్మానుమ్‌ నిజి నాన్ముకనుమ్‌” (తిరువాయ్‌-6-1-10-8) (సూక్ష్మబుద్ధిని 
కల శివుడు, జ్ఞానపూర్తిని కల బ్రహ్మ) అని, “ఎల్లెయిల్‌ ఇూనత్తన్‌” (తిరువాయ్‌-3-10-8) 
(అవధి లేని జ్ఞానాన్ని కలవాడు) అనే రీతిలో మిక్కిలి నిశితం అయిన జ్ఞానాన్ని కలవారైన 
బ్రహ్మ, రుద్రుడు మొదలైన గొప్ప దేవతలు, సహజంగానే అన్నిటినీ తెలిసినవాడైన 
సర్వేశ్వరుడూ అందలఖూ కలిసి ఉండి పల్మినా స్త్‌ గొప్పతనం లెక్కకట్టి తెలియ లేరు-అని 
భావం. (పరిమిత) తక్కువ. జ్ఞానాన్ని శక్తులను కల బ్రహ్మ మొదలైనవారితో అంతులేని 
జ్ఞాన, శక్తులనుకల భగవానుని ఒకటిగా చేయవచ్చునా? అని అంటే, వీరిమధ్యలో 
ఒకరితో వేజొకరికి జ్ఞానం మొదలైనవాటిలో హెచ్చు తగ్గులు ఉన్నా పిరాట్టియొక్క 
నే రా ౧ (౫) 

మహామార్థవాన్ని పరిచ్చేదించాలని ప్రయత్నించినపుడు అందులో అందటూ 
మునిగిపోవడంలో తేడా ఏమీ లేనందువల్ల ఈ విధంగా ఒకటిగా చేసి పల్మడంలో 
అడ్డులేదు. పర్వతానికి, పరమాణువుకు, పరిమాణంలో ఒకదానితో వేటొకదానికి 
తారతమ్యం ఉన్నా మహాసముద్రంలో మునిగిపోయే విషయంలో వాటికి ఏ తేడా 
లేదు కదా! స్తోత్రరత్నంలోని “వేదా శృతుర్ముఖముఖా శ్చ మహార్ణవాంతః కో మజ్జతో 
రణుకులాచలయో ర్విశేషః” (8) అనే శ్లోకంలో ఆళవందార్‌ ఈ విధంగా 
అను(గహించారుకదా! 

ఈ విధంగా “అపి” శబ్దాన్ని సముచ్చాయకంగా గ్రహించకుండా, గొప్పతనాన్ని 
కల్గినది-అనే అర్థాన్ని చెబుతున్నదనికూడా (గ్రహించవచ్చు, అంటే- మిక్కిలి గొప్ప 
జ్ఞానశక్తులను కల నీ వల్లభుడు కూడా తెలియలేదని భావం. “య స్సర్వజ్ఞ సర్వవిత్‌ 


“వారివల్లభా” వివరణము 101 


(త్వద్వల్లభో£_పి) ఎన్లిజఐ అపి శబ్బమ్‌-సముచ్చయార్థమాయ్‌, కీశ్‌చ్చాన్న 
బ్రవ్మాదికళోదే ఇవనైయుమ్‌ సముచ్చయిత్తు, “నుణ్జుణర్‌విల్‌ నీలార్‌కబ్దత్తమ్మానుమ్‌ 
నిజై నాన్ముకనుమ్‌”, “ఎల్లెయిల్‌ ఇానత్తన్‌” ఎన్టిఅపడియే అతిసూక్ష్మజ్ఞానికళాన 
బ్రహ్మరుద్రాదికళుమ్‌, స్వతస్సర్వజ్ఞనాన ఈశ్వరనుమ్‌ కృతసజ్మేతరాయ్‌ ప్పేశిలుమ్‌, 
ఉన్నుడైయ మహిమావై ప్పరిచ్చేదిక్కమాట్టార్‌కళెన్లె. అల్పజ్ఞానశక్తికరాన బ్రహ్మాదికళోడే 
అతిశయితజ్ఞానశక్తినాన ఈశ్వరనై సముచ్చయిక్కలామో? వెన్నిల్‌, ఇవర్‌కళుక్కన్యోన్యమ్‌ 
జ్ఞానతారతమ్య ముణ్జేయాకిలుమ్‌, ఇవళుడైయ మహిమారవత్తిలే మగ్నరామిడత్తిల్‌ ఒరు 
విశేష మిల్లామైయాలే ఇబ్బనే యోజిక్క తృట్టిల్లె. వర్వతవరమాణుక్కళుక్కు 
అణుత్వ-మహత్త్వరూపేణ అన్యోన్యమ్‌ వాళి యుణ్జేయాకిలుమ్‌, మహోర్ణవత్తిలే 
మగ్నబ్దళామిడత్తిల్‌ తన్నిలొరువాశి యిల్లెయిటే. 


యస్య జ్ఞానమయం తపః” (ముణ్బక-1-1-10) (ఎ పరమాత్మ అన్ని వస్తువుల 
స్వరూపాన్ని, స్వభావాలను తెలిసికొంటున్నాడో, ఎవని సంకల్పం జ్ఞానమయంగా 
ఉంటుందో) అని, “పరా౭_స్య శక్తి ర్వివిధైవ శ్రూయతే స్వాభావికీ జ్ఞానబలక్రియా చ” 
(శ్వేతా-6) (ఈ పరమాత్మకు పలు రీతులలోని, గొప్పదైన శక్తి సహజమైన జ్ఞానం, 
బలం, (సృష్ట్యాది) కార్యాలు కలవని తెలియబడుతున్నవి) అనే రీతిలో అన్నిటినీ 
తెలిసినవాడై, అన్నిటికీ సమర్భుడై ఉండే భగవానుడుకూడా తెలియలేడని భావం. ఈ 
రీతిలో కాకుండా, “అపి” శబ్దాన్ని సముచ్చయార్థకం గానే (గ్రహించి, వేటొక రీతిలోకూడా 
అర్థాన్ని చెప్పవచ్చు. అది ఏమంటే, “అపి” శబ్దంచేత పిరాట్టిని కలిపి “నీ వల్లభుడుకూడా 
పరిచ్చేదించగలవాడు కాదు. నీవుకూడా పరిచ్చేదించగల్గినదానవు కావు” అనే అర్థం 
చెప్పవచ్చు. నీకు వల్లభుడైన అతడు, అతనికి వల్లభ అయిన నీవు ఒకటిగా చేరి నీ 
గొప్పతనాన్ని లెక్కకట్టి చెప్పాలని చూచినా లెక్కకట్టడానికి సాధ్యంకాదు-అని భావం. 
“అపి -అనుక్తసముచ్చయార్లో వా. త్వం చ త్వద్వల్లభశ్చేత్యర్థః” అని దేశికవ్యాఖ్య. 

ఈ విధంగా లోకంలో ఉండే మిగిలిన అందటికంటే గొప్ప జ్ఞానాన్ని శక్తినికల 
ఇరువురుకూడా ఇంత అని చెప్పలేరని చెప్పడం “వీరు అన్నీ తెలిసినవారు” (సర్వజ్ఞులు) 
అని పలికే ప్రమాణాలతో పొసగుతుందా? అంటే, ఇంత అని చెప్పడానికి సాధ్యం కాని 
ఒక వస్తువును పరిచ్చేదించాలని ప్రయత్నించడం అజ్ఞానానికి ఎల్లగాకదా పర్యవసిస్తుంది. 
అందువల్ల ఈ విధంగా చెప్పడం తప్పు కాదు. “విషయస్యాపరిచ్ళిన్నత్వాత్‌ తత్ర సర్వజ్ఞస్య 
సర్వశక్తేరపి పరిచ్చిన్నత్వజ్ఞానాభావో న దోషాయ ఇతి భావః” అని దేశికభాష్యం. 
“దేవి త్వన్మహిమావధిః న హరిణా నాపి త్వయా జ్ఞాయతే యద్యప్యేవ మధథాపి నైవ 


102 చతుఃశ్లోకీ వ్యాఖ్యానము 


అథవా, అపి శబ్దమ్‌ అతిశయత్తిలేయాయ్‌, “య స్సర్వజ్ఞ స్సర్వవిత్‌”, 
“పరాస్య శక్తిర్వివిధైవ శ్రూయతే” *ఎన్టిఅ గుణబ్బకై సముచ్చయిత్తు, “ఆత్మన ఇవ న్‌. 
ఎన్లిఅపడియే సర్వజ్ఞనాయ్‌, సర్వశక్తికనుమాయిరుక్కిణవను మెన్నవుమామ్‌. అజ్బనుమన్దిక్కే 
“త్వద్వల్లభ శ్చ న ప్రభుః, త్వ ఇ ఎన్ను, సముచ్చయిత్తు ఉనక్కు వల్లభనానవవనుమ్‌, 
అవనుక్కు వల్లభైయాన నీయుమ్‌ కృతనజ్మేతరాయ్‌ ప్పరిచ్చేదిక్క ప్పార్‌త్తాలుమ్‌ 
పరిచ్చేదిక్కప్పోకాతెన్లె. 

ఇవ్చడి లోకవిలక్షణజ్ఞాన శక్తికరాన ఇరువరువ్‌ు వరిచ్చేదిక్క 
మాట్టార్‌కళైన్లె -ఇవర్‌కళుడైయ సర్వజ్ఞతైక్కు చ్చేరుమోవెన్నిల్‌, అపరిచ్చేద్యవస్తువై 


యువయోః సర్వజ్ఞతా హీయతే, యన్నాస్వేవ తదజ్ఞతా మనుగుణాం సర్వజ్ఞతాయా 
విదుః వ్యోమాంభోజ మిదంతయా కిల విదన్‌ భ్రాంతోతల య మిత్యుచ్యతే” (శ్రీసవమ్‌-8) 
(దేవీ! నీ గొప్పతనంయొక్క అవధి హరిచేత, నీచేతకూడా తెలియబడడం లేదు. 
అయినా, మీ సర్వజ్ఞత్వానికి ఏ కొజతా లేదు. లేని వస్తువును తెలియకుండా ఉండడం 
సర్వజ్ఞత్వానికి అనుగుణం అని పెద్దలంటారు. ఆకాశపద్మాన్ని ఒక వస్తువుగా 
తెలిసికొనేవాడు (భ్రమించినవాడుగానే చెప్పబడుతున్నాడుకదా) అని వాస్తవాన్ని 
(గహించివారిలో అ(గగణ్యులుగా చెప్పబడే కూరేశులు ఈ విషయాన్ని చాలా స్పష్టంగా 
తెలియజేశారుకదా! *“ఈదృశ శ్చ మహిమా వేదార్థసం[గ్రహే£_ ప్యుక్తః - అనవధిక 
మహిమా మహిషీ-ఇతి. వివృత శ్చ గద్యారంభే భగవన్నారాయణేత్యాదినా” అని 
దేశికవ్యాఖ్య. 

ఈ విధంగా అన్నిటినీ తెలిసినవారై, అన్నిటికీ సమర్భులై ఉండే ఇరువురుకూడా 
పిరాట్టియొక్క గొప్పతనాన్ని ఇంత అని చెప్పలేక పోవడానికి కారణాన్ని అనంతరం 
తెలుపుతున్నారు (నిరవధిమ్‌) అంతులేనిది-అని భావం. ఇది (హేతుగర్భ విశేషణం.) 
అంతులేనిది కావడంవల్ల. ఈ పదం ఇంత అని చెప్పలేకపోవడానికి గల కారణాన్ని 
అంతర్భవించుకొన్నది (సూచిస్తున్నది) . పిరాట్టి గొప్పతనం అవధి లేనిది కనుక ఎవరిచేత 
ఇంతటిది అని చెప్పలేనిది- అని భావం. ఇందువల్ల అపరిచ్చేద్యం అయిన వస్తువును 
పరిచ్చేదించలేకపోవడం సర్వజ్ఞత్వానికి భంగం కల్లించదు-అని చెప్పబడినట్లయింది. 
ఇటువంటి అతిశయాన్నికల లక్ష్మియొక్క వైభవం అనుభవించతగినదై, పిరాట్టికూడా 
ప్రావ్యకోటి లోనికి చేరినది-అనే విషయాన్ని తెలిపేదై, ఈమెకు స్వామి అయిన 


* కాన్నిపతుల్లో ఈభాగం లేదు. 


“వారివల్లభా” వివరణము 103 


*అపరిచ్చే ద్యమెన్టణీ కై -స ర్వజ్ఞతై కృనుగుణమాయ్‌, * అళవిడుకిటేనెన్లె -అజ్ఞతై 
క్మెల్లైనిలమాయిరుక్కుమ్‌. ఆకైయాల్‌ ఇప్పడి చొల్ల క్కుజెయిల్లై. ఇవ్వర్థత్తె తత్త్వవిదగ్రేసరరాన 
ఆడ్వాన్‌, “దేవి త్వన్మహిమావధి ర్న హరిణా నాపి త్వయా జ్ఞాయతే” ఎన్ను తొడజ్జి 
స్పష్టమాక ప్రతిపాదిత్తరుళినారిటే. 

ఇప్పడి సర్వజ్ఞరాయ్‌, సర్వశక్తి కరాయిక్కిఖ విరువర్‌క్కుమ్‌ పరిచ్చేదిక్క 
వొణ్ళామైక్కు హేతువెన్నెన్న వరుళిచ్చెయ్‌కిజార్‌ (నిరవధిమ్‌) ఎన్ను. ఇతుతాన్‌ 
హేతుగర్భవిశేషణమాయ్‌, అవధిరహితమాకైయాలే ఒరువర్‌క్కుమ్‌ పరిచ్చేదిక్కప్పోకాదెన్టె, 
ఇత్తాల్‌ అపరిచ్చిన్నవస్తువై ప్పరిచ్చేదిక్కృమాట్టామై సర్వజ్ఞత్వత్తుక్కు భళ్టకమన్దైన్హతాయి * ”. 
ఇప్పడి ఇవళుదైయ మహిమావానతు ఆశ్రితర్‌క్కు అనుభవయోగ్యమాయ్‌, పాప్యాన్తర్ణతత్వ 


భగవానుడు, ఈ ఇద్దతికీ శేషభూతుడైన జీవుడు-అనే ఇద్దతికీ తగినదై, “ఎప్పొా(ఎదుమ్‌ 
నాళ్‌ తిబ్గళ్‌ ఆణ్జూశియూశదొబుమ్‌ అప్పాళుదైక్కప్పాళుదు ఎన్నారావముదమే” 
(తిరువాయ్‌-2-5-4) (ఎప్పుడూ దినాలు, వారాలు, సంవత్సరాలు కల్పాలు గడచినా 
ఎప్పటికప్పుడు కొత్తగా అతృప్తామృతంగా తోచేవాడా!) అనే రీతిలో అనుభవించేవారికి 
ఎప్పటికప్పుడు కొత్తగా ఉంటుంది-అని అంటున్నారు తర్వాత. (నిత్యానుకూలం స్వతః) 
- సహజంగానే ఎప్పుడూ అనుకూలంగా ఉంటుంది. అంటే-తనకు జీవేశ్వరులిద్దజితో 
గల సంబంధంచేత వెన్నెల, చందనం, మలయమారుతం -మొదలైనవానివలె ఎల్లప్పుడూ 
తన బిడ్డలైన జీవులు, భర్త అయిన సర్వేశ్వరుడు-అనే ఇద్దటికీ అనుకూలంగా 
ఉంటుంది-అని భావం. 

(తాం త్వామ్‌) -ఇంతవరకు చెప్పబడ్డ గొప్పతనాన్ని కలినదిగా శాస్త్రాలలో 
పొగడబడ్డ నిన్ను-అని భావం. వీరు ఈమెను స్తుతించడం తల్లి అయిన ఈమె 
స్వరూపానికి, బిడ్డ అయిన ఈ ఆకవన్నార్‌ స్వరూపానికి తగినది. కనుక, ఆమె గొప్పతనాన్ని 
కాని, వీరివద్ద ఉండే కొజతను కాని చూచి సంకోచించనక్కజలేని సంబంధం ఉన్నది 
కనుక, “నీ దాసుడననే కారణంచేత నేను నిర్భయంగా స్తుతిస్తున్నాను. “దాస ఇతి చ 
త్వాం స్తోష్యామ్యహం నిర్భయః” అని అంటున్నారు తర్వాత. (దాస ఇతి త్వాం నిర్భయః 
స్తోష్యామి) తిరుప్పావై 27, 28 పాశురాలలో చెప్పబడిన రీతిలో “అటివొన్గు మిల్లాద” 
(జ్ఞానం ఏ మాత్రం లేని) గోపికలు “కుజవాన్గు మిల్లాద” (ఏ కొజత లేని) గోవిందుని 
పాడి, “పజ” అనే కైంకర్యాన్ని పొందడంకోసం “ఉన్దన్నోడు ఉజవేల్‌ నమక్కు ఇబ్లు 
ఒళిక్క వాశియాదు” (తిరుష్పావై-29) (నీతో సంబంధాన్ని పోగొట్టుకోవడం మావల్ల 
౫ ఈభాగం ద్రావిడప్రతిలో లేదు. 


104 చతుఃశ్లోకీ వ్యాఖ్యానము 


జ్ఞాపకమాయ్‌, శేషిశేషభూతరిరువర్‌క్కుమ్‌ అనుకూలమాయ్‌, “ఎప్పొళుతుమ్‌ నాళ్‌ 
తిబ్బళాణ్లూ €ియూ+శితొజు మప్పా లుతైక్కప్పాటుతు ఆరావముతమా” యిరుక్కు మెన్టిజార్‌ 
(నిత్యానుకూలం స్వతః) ఎన్ను. స్వతః నిత్యానుకూలమా యిరుక్కైయావతు- 
తన్నతొరుస్వభావత్తాలే నిలా, తెన్టల్‌, చన్చనమోలే ఎప్పోతుమ్‌ చేతనేశ్వరరిరువర్‌కళుక్కు 
మనుకూలమాయిరుకై . 

(త్వాం) కీశ్‌ ప్రతిపాదిక్కప్పట్ట పరత్వత్తాల్‌ వన్ద ప్రసిద్ధియె యుడైయ వున్నై 
ఇప్పడి స్తోత్రన్హాన్‌ *ఇరువర్‌క్క్ముమ్‌ స్వరూపప్రయుక్తమాకైయాలే, ఆత్తలైయిల్‌ నిఖ్రైవైయుమ్‌, 
ఇత్తలైయిల్‌ కుఖైవైయుమ్‌ పార్‌త్తు పిజ్మాలిక్కవేణ్ఞాతపడియాన సమృన్ధముణ్జాకైయాలే 
(దాస ఇత్యహం నిర్భయః స్తోష్యామి) ఎన్లిజార్‌, “అజివొన్ముమిల్లాత వాయ్‌క్కులత్తార్‌”, 
“కుభైవొన్టు మిల్లాత కోవిన్షనై” “పాడిప్పటి” కొళ్ళుకైక్ళాక “ఉనన్నోడుబివేల్‌ నమక్క్మిజ్లొ శిక్క 


కాదు) అని సంబంధాన్ని పురస్మరించుకొన్నట్లే, పిరాట్టియొక్క పరత్వాన్ని తమ నైచ్యాన్ని 
చూచి “ఏ విధంగా స్తుతించగలం?” అని సంకోచించిన వీరు పిరాట్టితో ఉండే, 
వదులుకోవడానికి వీలులేని సంబంధాన్ని స్మరించి సమాధానాన్ని పొందినవారై, 
స్తుతించడం ప్రారంభించడంలో లోపం లేదు. మొదటిశ్లోకంలో “ఫణిపతికి అని 
ప్రారంభించి, “త్త్వ్వద్దాసదాసీగణః” అన్నంతవరకు నిత్యవిభూతిలోను, లీలావిభూతిలోను 
ఉండే అందజు ఈమెకు శేషభూతులు-అని చెప్పడంవల్ల తాముకూడా శేషభూతులు 
అని స్పష్టపడినది కనుక, ఇక్కడ ప్రత్యేకంగా తాము దాసులమని చెప్పడంలో ఏం 
కారణం? అని అంటే, “ఆక్షేపతః ప్రాప్తా దాభిధానికస్యైవ (గ్రాహ్యత్వాత్‌” (శ్రీ 
భాష్యమ్‌-1-1-1) (తాత్వర్యార్థంగా స్ఫురించేదానికంటే సాక్షాత్తుగా చెప్పబడేది 
గ్రహించతగినది కనుక) అని శ్రీ భాష్యంలో ప్రారంభంలో భగవద్రామానుజులు 
అనుగ్రహించినరీతిలో తాత్సర్యార్థంగా తెలిసేదానికంటే నేరుగా చెప్పబడేది ముఖ్యం 
కనుక, “నేను శేషభూతుణ్ణి” అని పల్ముతున్నారు. “అరజ్లిమాళి ఎన్నాళి విణ్ఞాళి” (పెరియ 
తిరం-7-3-4) (శ్రీరంగనాథుడు నానాధథండం వరవువదనాథుడు) అని 
తిరుమజ్జై యా జ్వార్సు, “శ్రీరంగనాథ మము నాడ” (శ్రీరంగగద్యవ్‌ం) అని 
భగవద్రామానుజులు సామాన్యంగా కలిపి చెప్పడంతో ఆగకుండా, తమకు స్వామి 
అనేది ప్రత్యేకంగాకూడా చెప్పారుకదా ! దీన్ని వేణు విధంగాకూడా నిర్వహించవచ్చు. 
ఏ విధంగా అంటే- మొదటి శ్లోకంలో తమతోపాటు అందటు లక్ష్మికి దాసభూతులు-అని 


స్టా “ఇవర్‌క్కు” అని పాఠాంతరం. 


“హరివల్లభా” వివరణము 105 


వాళియాతు” ఎన్ను సమృన్థత్తె మున్నిట్టాప్పోలే, ఇవరుమ్‌ విరాట్టియుడైయ 
ఉత్మర్షత్రెయుమ్‌, తమ్ముడైయ నికర్షత్రెయుమ్‌ పార్‌త్తు “కథం బ్రూమః” ఎన్ను పిజ్మాలిత్తవర్‌, 
తదవినాభావసమృన్థానుసన్థానత్తాలే సమాహితరాయ్‌ స్తోత్రత్తిలే ప్రవర్తిక్క క్కుజె యిల్లై. 
“వణిపతిః ఎన్సు తొడజ్జి “త్వద్దాసదాసీగణః ఎన్ను ఉభయవిభూతియిలుళ్ళారుమ్‌ 
ఇవళుక్కు శేషభూతరెన్గు శొల్లుకైయాలే, తమ్ముడైయ. శేషత్వముమ్‌ అర్జాత్సిద్ధమాయిరుక్క 
ఇబ్బు విశేషిత్తరుళిచ్చెయ్యానెన్నెన్నిల్‌, “ఆక్షేపతః ప్రాప్తమాకైయైప్పశ” ఆభిధానికమ్‌ 
ముఖ్యమాకైయాలే “దాసో౭_ హమ్‌” ఎన్టిజార్‌. “అరబ్దమాళి యెన్నాలి విణ్ఞాళి” ఎన్గుమ్‌, 
“శ్రీరజ్ఞనాథ మమ నాథ” ఎన్టుమ్‌ విశేషిత్రనుసన్టిత్తార్‌కళ్‌. అబ్బు స్వరూపమ్‌ శొల్లి 6”, 
ఇబ్బు స్తోతకరణయోగ్యతైక్కాక చ్చాల్లుకిబితెన్నవుమామ్‌. 


స్వరూపాన్ని తెలిపారు. ఇక్కడ స్తుతించడానికి యోగ్యతను తెలుపడంకోసం తిరిగి తమను 
“దాసి అని చెబుతున్నారు- అని. 

“దాసళొ అనే పదంతో స్తుతించడానికిగల ఒక కారణాన్ని చెప్పారు. రెండవ 
కారణాన్నిగూర్చి తరువాత చెబుతున్నారు (ప్రపన్నః) అని అంటూ. (త్వాం ప్రపన్నః 
అహం నిర్భయః స్తోష్యామి) అని అన్వయించి అర్థం చెప్పాలి. గతి లేనివారికి గొప్ప 
గతిగా ఉండే నిన్ను వేటే గతి లేనివాడనైన నేను రక్షకంగా విశ్వసించాను. నా ప్రాక్తన 
దోషాలను, నీ పూర్ణతను స్మరించి, ఆ పూర్ణతకు తగిన స్తుతి నీ వల్ల ఉత్పన్నం అయేటట్లు 
చేయడానికి కారణం అయిన నీ జ్ఞానశక్యాదిగుణాలను అనుసంధించి, నిర్భయంగా 
స్తుతిస్తున్నాను. “వేణి మాజాద పూమేలిరుప్పాళ్‌ వినై తీర్‌క్కుమే” (తిరువాయ్‌-4-5-4) 
(పరిమళం తగ్గని పూవుపై ఉందే లక్ష్మి పాపాలను తీరుస్తుంది) అనే రీతిలో “నీ 
దానులకు ఉండే అడ్డంకులను అన్నిటి నీ తొలగించగల్లినదానవు” అనేది 
అనుసంధించినపుడు నా ప్రాక్తన దోషాలకు భయపడనక్కజలేదు. నీ విషయంలో 
ఆర్టాపరాధినులై, రక్తసిక్తహస్తలై, వధార్చులై ఉండే రాక్షసస్తీలను కూడా “పాపానాం వా 


శుభానాం వా వధార్దాణాం ప్లవంగమ, కార్యం కరుణ మార్యేణ న కళ్చి న్నాపరాధ్యతి” 
(వానరా! పాపులైనా, పుణ్యం కలవారైనా, వధార్దులై ఉన్నవారివిషయంలో ఆర్యుడైనవాడు 
కరుణను చూపించాలి. అపరాధాన్ని చేయనివాడు ఎవడూ లేడు) అని హనుమంతుని 
సమాధానపటిచి, అతనిని తన దారికి వచ్చేటట్లు చేసి, అతనివద్దనుండి వారిని కాపాడి, 
“తతస్సా ప్రీమతీ బాలా భర్తు ర్విజయహర్షితా, అవోచత్‌ యది తత్‌ తథ్యం భవేయం 
శరణం హి వః” (లజ్జను కల్గినదై, భర్త జయాన్ని విని ఆనందాన్ని పొందినదైన ఆ 
సీతాదేవి “ఆ కల నిజమైతే మీకు నేను శరణం కాగలను” అని అన్నది) అనే 


106 చతుఃశ్లోకీ వ్యాఖ్యానము 


ద్వితీయహేతువై యరుళిచ్చెయకిజార్‌ (ప్రపన్న) ఎన్సు. (త్వాం ప్రపన్నోలి_. 
హం నిర్భయః స్తోష్యామి) అశరణ్యశరణ్యాయాన వున్నై అనన్యశరణనాన నాన్‌ 
శరణమ్బుకున్దేన్‌. ఎన్నుడైయ *పూర్వాపరాధజ్దకైయుమ్‌, ఉన్నుడైయ పూర్తియైయుమ్‌ 
అనుసన్ధిత్తు, అప్పూర్తిక్కనురూప స్తోత్రకరణకారణ జ్ఞాన శక్యాద్యనుసన్థానత్తాలే నిర్భయనాయ్‌ 
స్తోత్రమ్‌ పణ్జుకిటేన్‌. “పూమేలిరుప్పాళ్‌ వినై తీర్‌క్కుమ్‌” ఎన్లిఐపడియే ఉన్నుడైయ 
ఆ్రితవిరోధినిరసనానుసన్థానత్తాలే ఎన్నుడైయ పూర్వాపరాధబ్దళుక్కు అజ్బవేణ్డువతిలై. 
ఆర్హాపరాధైకళాయ్‌, వధార్షరాయిరుప్పారైయుమ్‌ “న కళ్చి న్నా౭_ పరాధ్యతి” ఎన్ను 
మజుతలైత్తు మన్గాడి రక్షిప్పిత్తు, అవర్‌కళ్‌ భయమ్‌ శమిక్కున్నుడి, “భవేయం శరణం 
ప్రమాణానుసారం వారి భయం తీరేటట్లు నీవు వారికి అభయాన్ని ఇచ్చిన స్వభావాన్ని 
న్మరిస్తే నీ వరత్వాన్ని చూచి, దాసుడనైన నేను భయవడనక్కణ లేదు. శ్రీ 
గుణరత్నకోశంలోని “మాత రైథిలి రాక్షసీ స్త్వయి తథైవాగర్రాపరాధా స్త్వయా రక్షంత్యా 
పవనాత్మజా ల్లఘుతరా రామస్య గోష్టీకృతా” ఇత్యాది 50వ శ్లోకానుసారం రక్తసిక్తహస్తలై, 
వధార్దలైన రాక్షసప్రీలనుకూడా రక్షించి, వారికి తల్లియె ఉండడంవల్ల కల్గిన వాత్సల్యంచేత 
(ప్రవహించే, “త్వత్‌ కరుణానిరీక్షణసుధా” (చతుఃశ్లోకి-3) అని చెప్పబదే స కటాక్షంయొక్క 
గొప్పతనాన్ని అనుసంధిస్తే నా ఆజ్ఞానం, అశక్తి మొదలైనవానిని చూచి నేను 
భయపడనక్కరలేదు. 

(త్వాం ప్రపన్నోరి హం నిర్భయః) - నిన్ను శరణం పొందిన నేను భయం 
తీరినవాడనయ్యాను. “కాలేష్వపి చ సర్వేషు దిక్షు సర్వాసు చాచ్యుత, శరీరే చ గతౌ 
చాపి వర్ధతే మే మహద్భయమ్‌” (జితంతే-1-9) (అచ్యుతా! అన్ని పుణ్యకాలాలలోను, 
అన్ని దిక్కులలో ఉండే పుణ్యక్షేత్రాలలోను, (ధర్మసాధనం అయిన) శరీరంలోను, 
శరీరాంతరగతిలోను, నాకు అధికమైన భయం కల్గుతున్నది) అనే రీతిలో మిగిలిన 
ఉపాయాలను ఆశ్రయిస్తేకదా భయపడాలి. నిన్ను ఆశ్రయించినవారికి భయం ఉన్నదా? 
(త్వాం ప్రపన్నోలి హం నిర్భయః) మోక్షానికి ఉపాయం-అని ప్రసిద్ధి చెందిన సర్వేశ్వరుని 
ఆశ్రయించినవాడనైతే, “నచ్చరవిణై క్కిడన నాద! పాదపోదినిల్‌ వైత్త శిన్హై వాజ్ఞువిత్తు 
నీజ్లు విక్క నీ ఇనమ్‌ మెయ్‌త్తన్‌ వల్లెయాదలాల్‌ అతిన్టనన్‌ నిన్‌ మాయమే ఉయ్‌త్తు 
నిన్‌ మయక్షినిల్‌ మయక్కల్‌ ఎన్నె మాయనే” (తిరుచ్చన్ద-85) (విషాన్నికల ఆదిశేషునిపై 
శయనించిన స్వామీ! నీ పాదపద్మంపై నిలిపిన మనస్సును దానినుండి తప్పించి, నన్ను 
వేటీ విషయాలపై లగ్నం చేసేటట్లు చేయగల సమర్భుడవని తెలిసికొన్నాను. ఆశ్చర్యకర 
* “పూర్వ వృత్తజ్ఞకైయుమ్‌” అని పాఠాంతరం. 


గలా 


“హరివల్లభా” వివరణము 107 


హి వః ఎన్ట ఉన్నుడైయ అభయట్రదానత్తినుడైయ నీర్మెయై అనుసన్టిత్తాల్‌, ఉన్నుడైయ 
పూర్తిక్కజ్వవేణ్డువతిలై. *ఆర్హావపరాధైకళాయ్‌” వధార్హ రాయిరుప్పారైయుమ్‌), * 
మాతృత్వప్రయుక్తమాన వాత్సల్యత్తాలే “త్వత్మరుణానిరీక్షణ సుధా” ఎన్నుమృడియాన 
ఉన్నుడైయ కటాక్షప్రభావత్తెయు మనుసన్ధిత్తాల్‌ ఎన్నుడైయ అజ్ఞానాశక్తికళుక్కు 
అజ్ఞువేణ్ణువతిల్లె. 

(త్వాం ప్రపన్నోలి హం నిర్భయః) ఉపాయాన్తరబ్దకై ప్పకోనాలిజే “వర్తతే 
మే మహ దృయమ్‌” ఎన్నుమృడి భయప్పడవేణ్డువతు. (త్వాం ప్రపన్నోలి హం 
నిర్భయః) ఉపాయభూతనాన ఈశ్వరనై ప్పనేనో? “వైత్త శిన్దై వాబ్బువిత్తు నీజ్ఞువిక్క” 
ఎన్నుమృడి అవనుడైయ స్వాతగ్రత్తె నినైత్తు అఖ్బుకైక్కు పాపమే పచ్చైయాక వబ్లీకరిత్తు, 
పారతన్యైకవేషైయాయ్‌, భర్తావాన అవనైయుమ్‌ “త్రాహి త్రాహీతి” ఎన్టు ఘటిప్పిక్కవల్ల 


చేష్టితాలను చేసే స్వామి! నన్ను నీ మాయలకు లోబడేటట్లు చేసి, ప్రాకృత శరీరాలలో 
ప్రవేశించనీయకు) అనే రీతిలో అతని స్వాతంత్రాన్ని తలచి భయపడడానికి అవకాశం 
ఉన్నది. దాసుల దోషాన్నే ఉపహారంగా తలచి స్వీకరించి, భగవానునకు పరతంత్రగా 
ఉండడమే స్వభావంగా కల్లినదై, భర్త అయిన అతనినికూడ “త్రాహి త్రాహీతి భర్తార 
మువాచ దయయా విభుమ్‌” (పాద్మపురాణం) (నాథుడైన భగవానుని ఉద్దేశించి 
(కాకాసురుణ్ణి) రక్షించు, రక్షించు- అని కృపతో సీతాదేవి పల్మింది) అనే ప్రమాణాన్నిబట్టి 
కోపాన్ని తీర్చి, అతనితో చేర్చించగలిగే సౌలభ్యాన్ని కల నిన్ను ఆశ్రయించిన నాకు, నా 
అడ్డంకులు తీరడానికి ఉపాయంగా నేను చేయవలసినది ఏదీ లేనందువల్ల, పొందదగిన 
ఉపేయంగా ఉండే నీ విషయంలో “అహం శ్లోకకృత్‌” (నేను శ్రీ మన్నారాయణుని 
విషయంగా ఉత్తమశ్లోకాలను రచించేవాణ్సి) (తైత్తి. భృ. గు-10-6) అనే 
ప్రమాణానుసారంగా ముక్తాత్మలవలె నిన్ను అనుభవించడానికి పరీవాహరూపం అయిన 
శ్లోకాలను రచించి స్తుతిస్తాను-అని అంటున్నారు. (త్వాం ప్రపన్నఖి నిన్ను శరణు 
పొందాను-అని అనడంవల్ల “చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం (శ్రియం లోకే 
దేవజుష్టా ముదారాం తాం పద్మనేమిం శరణు మహం ప్రపద్యే, అలక్ష్మీ ర్మే నశ్యతాం 
త్వాం వృణే” (శ్రీసూక్తం-5) (ఆనందస్వరూపిణి, మిక్కిలి ప్రకాశించేది, కీర్తితో వెలిగేది, 
భగవానునితో ఎల్లప్పుడు కూడి ఉండి, అతనిని సేవించేది, జెదార్యాన్ని మిక్కిలిగా 
కల్గినది, పద్మంలో ఉండేది అయిన ఆ శ్రీదేవిని నేను శరణు పొందుతున్నాను. నా 
అశుభం తొలగుగాక. అందుకోసం నిన్ను నేను శరణు పొందుతున్నాను) అని శ్రీ 
* దావిడప్రతిలో ఈభాగం లేదు. 


108 చతుఃశ్లోకీ వ్యాఖ్యానము 


సౌలభ్యత్యైయుముడైయ ఉన్నై ప్పకోన వెనక్కు ఉపాయవిషయమాక కర్తవ్యాంశ మొన్గు 
మిల్లామైయాలే, ఉపేయభూతైయాన ఉన్‌ విషయత్తిల్‌ “అహంగ్‌ శ్లోకకృత్‌” ఎను అనుభవ 
పరీవాహరూపమాన శ్లోకరచనైయే ప్పణ్ణి స్తుతిక్కిజే నెన్గిజార్‌. (త్వాం ప్రపన్నః) ఎన్లెయాలే, 
“తాం పద్మనేమిం శరణ మహం ప్రపద్యే” ఎన్టిజి సూక్తార్థత్తె అనుష్టిత్తమై తోకికిజతు, 
ఇత్తై అడియొత్తియిటే భాష్యకారరుమ్‌ “ప్రపద్యే” ఎను పో. 


సూక్తంలో తన అశుభాలు తొలగడం కోసం పిరాట్టిని ఉపాయంగా ఆశ్రయించినట్లుగా 


చెప్పినట్లే వీరుకూడా స్తుతించడానికి అవరోధాలు తొలగడానికి ఉపాయంగా పిరాట్టిని 
ఆశ్రయిస్తున్నారు. దానిని అనుసరించికదా శ్రీ భాష్యకారులుకూడా శరణాగతిగద్యలో 
“భగవన్నారాయణాభిమతానురూప ..... అశరణ్యశరణ్యా మనన్యశరణః శరణ 
మహం ప్రపద్యే” అని పిరాట్టిని శరణు పొందారు. 

ఈ విధంగా స్తుతిని ప్రారంభించేవారై, వేదంలో చెప్పిన రీతిలో స్తుతిస్తున్నారు. 
తర్వాత రెండు పదాలతో. (లోకైకేశ్వరి లోకనాథదయితే) అని. ఈ రెండు పదాలచేత 
“అస్యేశానా జగతో విష్ణుపత్నీ” (యజు-4-4-12) ( ఈ లోకానికి ఈశ్వరిగాను, 
విష్ణువునకు పత్నిగాను ఉన్నది) అనే వేదవాక్యంలో చెప్పబడ్డ అర్థం అనుసంధింపబడింది. 
దీనివల్ల విష్ణుపత్ని కాబట్టి ఈమె లోకానికి అంతటికీ ఈశ్వరిగా ఉన్నది-అని 
వ్యక్తమౌతున్నది. అతడు లోకైకేశ్వరుడు. అతని పత్ని కాబట్టి ఈమె లోకైకేశ్వరి. 
“లోకైకేశ్వరః లోక్యతే ఇతి లోక” (ప్రమాణాలచేత తెలియబడుతున్నది కనుక లోకమని 
అనబడుతున్నది) అనే వ్యుత్పత్తిద్వారా ప్రమాణాలచేత తెలియబడే (త్రివిధచేతనులకు 
అద్వితీయుడైన నియంత అని తెలుస్తున్నది. ఈశ్వరశబ్దం (శ్రుతిస్మ తులలో చెప్పబడే 
నర్వశేషిత్వాన్ని (అందజికి స్వామిగా ఉందే స్వభావాన్ని) చూవుతున్నది. 
“ఈశ్వరశబ్దశ్చాత్రాంతర్నీత శేషిత్వం నియంతృత్వ మభిపైతి” అని దేశికవ్యాఖ్య. “పతిం 
విశ్వస్యాత్మేశ్వరమ్‌ . . .నారాయణమ్‌” తైత్తి నారా-11) (లోకాలకు అన్నిటికీ పతి, 
తనకు తానే ఈశ్వరుడై ఉండేవాడు నారాయణుడే) అని సర్వశేషిత్వాన్ని “యద్వేదాదౌ 
స్వరః ప్రోకో వేదాంతే చ ప్రతిష్టిత, తస్య ప్రకృతిలీనస్య యః పర స్స మహేశ్వరః” 
(తైత్తి-నారా-10-24) (వేదం ప్రారంభంలోను, చివరిలోను ఏ న్వరం 
ఉచ్చరింపబడుతున్నదో, తనకు కారణం అయిన అకారంలో ప్రతిష్టింపబడ్డ ఆ ఓంకారం 
అనే స్వరానికి అర్థంగా ఉండేవాడే మహేశ్వరుడు) అని, “ద్వా విమౌ పురుషా లోకే క్షర 
శ్చాక్షర ఏవ చ, క్షరః సర్వాణి భూతాని కూటస్టో౭_క్షర ఉచ్యతే, ఉత్తమః పురుషస్త్వన్యః 


“వారివల్లభా” వివరణము 109 


ఆక, ఇప్పడి స్తోత్రత్తిలే ప్రవృత్తరాయ్‌క్కొణ్లు శ్రుతిచ్చాయెయాలే స్తోత్రమ్‌ 
పణ్ల్జకిజార్‌ (లోకైకేశ్వరి లోకనాథదయతే) ఎన్ను. ఇప్పదద్వయత్తాలుమ్‌ “అస్యేశానా 
జగతో విష్ణుపత్నీ” ఎన్టిజి శ్రుత్యర్థమ్‌ సూచితమాయి క్‌”. (లోకైకేశ్వరః) “లోక్యత 
ఇతి-లోకః” ఎన్లిఐ ప్రక్రియెయాలే ప్రమాణసిద్ధబ్దళాన త్రివిధచేతనా£_ చేతనబ్దళుక్కుమ్‌ 
అద్వితీయనిర్వాహకన్‌. ఈశ్వరశబ్దమ్‌ (శ్రుత్యాదికళిల్‌ ప్రతిపాదిక్కిజ సర్వశేషిత్వత్రెయుమ్‌, 
“యః పర స్స మహేశ్వరః” ఎన్గుమ్‌, “యో లోకత్రయ మావిశ్య బిభర్యవ్యయ 'ఈశ్వ ఖా 


పరమాత్మేత్యుదాహృతః, యో లోకత్రయ మావిశ్య బిభర్యవ్యయ ఈశ్వరః, యస్మాత్‌ 
క్రరమతీతో9 హ మక్షరా దపి చోత్తమః, అతో౭ స్మి లోకే వేదే చ ప్రథితః పురుషోత్తమః” 
(క్షరుడని, అక్షరుడని లోకంలో పురుషులు రెండు విధాలైనవారు. అన్ని భూతాలు 
క్షరశబ్దవాచ్యులు. కూటస్టుడైన ముక్తాత్మ అక్షరశబ్దవాచ్యుడు. ఎవడు ముల్లోకాలలో 
ప్రవేశించి, వాటిని ధరించేవాడుగాను, ఏ కొజిత లేనివాడుగాను, నియమించేవాడుగాను, 
పరమాత్మ అని చెప్పబడేవాడుగాను ప్రకాశిస్తున్నాడో, ఆ పురుషోత్తముడు (పూర్వం 
చెప్పబడ్డ పురుషులిద్దరికంటె) విలక్షణుడు. నేను జ్ఞానంలో హెచ్చుతగ్గులున్న క్షరపురుషుని 
అతిక్రమించి ఉన్నందున, జ్ఞానంలో హెచ్చు తగ్గులు ఏమీ లేని ముక్తపురుషునికంటె 
గొప్పవానిగా ఉన్నందున, (శుతులలో, స్మృతులలో పురుషోత్తముడననే ప్రసిద్ధిని 
పొందాను) అనే గీతాప్రమాణాలలో న్పష్టంచేయబడ్డ సర్వనియంతృత్వాన్ని 
తైత్తిరీయనారాయణానువాకాలలోని వేదవాక్యాలు ప్రకటిస్తున్నాయికదా! ఈ విధంగా 
అందథినీ నియమించే ఇతనిని నియమించడానికి వేటొకడు లేడు-అనే విషయాన్ని 
పూర్వం ఉట్టంకింపబడ్డ నారాయణసూక్తవాక్యంలోని “ఆత్మేశ్వరమ్‌” (తనకు తానే 
ఈశ్వరుడు) అనే పదంచేతను, “నాదనై ఇాలమ్‌ విగుజ్లుమ్‌ అనాదనై” (తిరువిరు-79) 
(నాథుని, లోకాలను ఆరగించే తనకు ఏ నాథుడు లేనివానిని) అనే ద్రావిడవేదసూక్తిచేత 
చూపించబడిందికదా! 

(లోకైకేశ్వరః) - అన్నపుడు “ఏక” శబ్దంచేత “విక స్ప్వ్వతంత్రో జగతో బభూవ” 
(లోకానికి ఒకే స్వతంత్రస్వామిగా ఉండేవాడు నారాయణుడు) అని, “క్షరం ప్రధాన 
మమృతాక్షరం హరః క్షరాత్మానా వీశతే దేవ ఏకః” (శ్వేతా-1-10) (క్షరమనేది 
ప్రకృతియే. అమృతం కాబట్టి అక్షర మనబడేవాడు జీవుడే. ప్రకృతి జీవులను ఒక 
దేవుడు నియమిస్తున్నాడు) అని, “ఏకః శాస్తా న ద్వితీయో౭_స్తి కళ్చిత్‌, యో హృచ్చయ 
స్త మహ మనుబ్రవీమి, తేనైవ యుక్తః ప్రవణాదివోదకం యథా నియుక్తో౭_స్మి తథా 


110 చతుఃశ్లోకీ వ్యాఖ్యానము 


ఎన్గుమ్‌ సర్వనియనృత్వత్తెయుమ్‌ నారాయణానువాకబ్దళిలే ప్రతిపాదిత్తతిటే. ఇప్పడి 
సర్వనియన్నావానవనుక్కు వేజొరు నియనా విల్లై యెన్నుమత్తె “ఆత్మేశ్వరమ్‌” ఎన్టుమ్‌, 
“నాతనై ఇాలమ్‌ వి ళుబ్బుమనాతనై” ఎన్టుమ్‌ ప్రతిపాదిత్తతిటే. 

(లోకైకేశ్వరః) ఎన్టవిడత్తిల్‌ ఏకశబ్దత్తాలే “ఏక స్స్వత।[న్రో జగతో బభూవ”, 
“క్షరాత్మానా వీశతే దేవ ఏక”, “ఏక శాస్తా న ద్వితీయో౭ స్తి కళ్చిత్‌” ఇత్యాది 
ప్రమాణజ్ఞళిలే నర్వనియన్త్నృత్వవ్‌ ఇవనుక్కే ఐకాన్తికమాక చ్చాల్లుకైయాలే, 


వహామి” (భార-ఆశ్వ-27-1) (ఏ భగవానుడు హృదయంలో వేంచేసి ఉన్నాడో, 


అతనినిగూర్చి నేను పల్ముతున్నాను. నీరు పల్లంవైపు ప్రవహించేటట్లే, అతనితో 
చేరినవాడనై, అతడు ఏ రీతిలో నియమించాడో ఆ విధంగా కార్యాన్ని మోస్తున్నాను) 
మొదలైన (శ్రుతి-స్మృతివాక్యాలలో అందటినీ నియమించే స్వభావం ఇతనికి ఒక్కనికే 
ఉన్నట్లు చెప్పడంచేత లోకానికి అంతటికీ ఒకే నియంతగా ఉండేవాడు ఇతడు - అని 
చెప్పబడింది. “ఈదృశేశ్వరపల్నీత్వా దిహ లోకైకే శ్వరీత్యుక్తమ్‌” అని దేశిక భాష్యం. ఈ 
విధంగా సాటిలేని నియంతయొక్క పత్ని అయినందువల్ల “లోకైకేశ్వరి”-అని 
అంటున్నారు. ఈ పదంచేత “ఈశానా దేవీ భువనస్యాధిపత్నీ” (లోకానికి ఈశ్వరిగాను, 
సర్వాధికునకు పత్సిగాను ఉండేది) (యజు-కాఠ. - 3-3), “విశ్వస్య భర్తీ జగతః ప్రతిష్టా” 
(యజు-కార-3-3) లోకానికి స్వామినిగాను, ఆధారంగాను ఉండేది) అనే వేదవాక్యాల 
అర్థం తెలుపబడింది. ఈ పదానికి ఇంకొక రీతిలోకూడా అర్థాన్ని గ్రహించవచ్చు. 
(లోకైకేశ్వరి)- “లోక” శబ్ద్బంచేత (ప్రమాణాలద్వారా తెలియబడే భగవానుడు 
చెప్పబడడంవల్ల చిదచిదీశ్వరులనే త్రివిధతత్త్వాలను నియమించేది లోకైకేశ్వరి అని 
కూడా చెప్పవచ్చు. “శ్రీవాసుదేవమహిషీ పుంప్రధానేశ్వరేశ్వరీ” (లక్ష్మీసహస్ర-1) 
(శ్రీవాసుదేవుని మహిషి, చిత్‌- అచిత్‌- ఈశ్వరులనే తత్త్వత్రయానికి ఈశ్వరి) అని 
లక్ష్మీస వగ్రనామంలోకూడా చెప్పబడింది. “ఈశ్వరీం సర్వభూతానాం త్వా 
మిహోపహ్వయే శ్రియమ్‌” (శ్రీసూక్తమ్‌-9) (సర్వభూతాలకు ఈశ్చరియై, శ్రీదేవి అయిన 
నిన్ను ఇక్కడకు రమ్మని ఆహ్వానిస్తున్నాను) అనే శ్రీసూక్తప్రమాణం ఈమె సర్వభూతాలకు 
ఈశ్వరి అని చెప్పింది. సర్వభూత శబ్దానికి ఈశ్వరుడు తప్ప మిగిలిన భూతాలు-అని 
సంకోచించి అర్థం (గ్రహించడానికి అవకాశం లేదు. “శ్రీయతే ఇతి శ్రీః (అందరిచేత 
ఆ(శయింవబడుతున్నది కనుక శ్రీః అనబడుతున్నది) అని శ్రీశబ్బానికి గల 
కర్మణివ్యుత్వత్తిద్వారా అర్థాన్ని గ్రహించినపుడు సర్వేశ్వరునితో పాటుగా అందతిచేత 


“వారివల్లభా” వివరణము 111 


అద్వితీయనిర్వావాకత్వవ్‌ం శొల్లుకిజతు. ఇప్పడి అద్వితీయనర్వనిర్వాహకన్‌ 
పత్నియాకైయాలే (లోకైకేశ్వరి) ఎన్గిజార్‌. ఇత్తాల్‌ “ఈశానా దేవీ భువనస్యాధిపత్నీ”, 
“విశ్వస్య భర్తీ జగతః ప్రతిష్టా” ఎన్టిజి శ్రుత్యర్థముమ్‌ సూచితమ్‌. అథవా, లోకశబ్దత్తాలే 
లోకసిద్ధమాన లోకనాథనైయుమ్‌ శొల్లి, తత్వత్రయనిర్వాహకై యెన్నవుమామ్‌. 
“పుంప్రధానేశ్వరేశ్వరీ” ఎన్నక్కడవతిటే. “ఈశ్వరీం సర్వభూతానామ్‌” ఎన్టిజివిడత్తిల్‌ 
సర్వశబ్దత్తుక్కు నజ్మోచమిల్లామైయాలుమ్‌, కర్మణివ్యుత్పత్తియిల్‌ కరృన జ్కోచ 
రాహిత్యత్తాలుమ్‌, “ఈశ్వరేశ్వరీ” ఎన్న త్తట్టిల్లెయిటే. అవన్‌ పరమప్రణయియాకైయాలే 


టినా 


ఆశ్రయింపబదేది-అనే అర్థాన్ని గ్రహించవలసి ఉన్నది. అందువల్ల ఈశ్వరునకుకూడా 
ఈశ్వరి అని చెప్పడంలో అడ్డులేదు. అట్లయితే, ఇతనికి పరబ్రహ్మ అనే గొప్పతనమే 
లేకుండా పోయి, ఈమెకు ఆ అతిశయం వస్తుందే !- అని అంటే, రాదు. అతనికి 
కూడా ఈశ్వరి అని చెప్పడం అతడు ఈమెపట్ల గొప్ప అనురాగాన్ని కలవాడు కనుక 
ఈమెకు పరతంత్రుడై, ఈమె భ్రూభంగానుసారం కార్యాలను చేసేవాడై ఉంటాడు-అనే 
అర్థాన్ని గ్రహించాలి. అతడు ఈమెతోపాటుగా అందటిలోను వ్యాపించి నియమించేవాడు. 
కనుక అతడే పరబ్రహ్మ. ఈమె అతనిని అనురాగంతో నియమిస్తుంది కాబట్టి ఈమె 
పరబ్రహ్మ కాదు. “స్వస్తి శ్రీ ర్దిశతా దశేషజగతాం సర్లోపసర్గస్థితీః స్వర్గం దుర్గతి 
మాపవర్గికపదం సర్వం చ కుర్వన్‌ హరిః, యస్యా వీక్ష్య ముఖం తదింగితపరాధీనో 
విధత్తేత_భిలం క్రీడేయం ఖలు నాన్యథా౭_ స్య రసదా స్యాదైకరస్యాత్తయా” (శ్రీస్తవమ్‌-1) 
(లోకాలను అన్నిటినీ సృష్టించి, రక్షించి, లయం చేసేటపుడు, స్వర్గనరకమోక్షాలను 
ప్రాసాదించేటపుడు భగవానుడు ఎవరి తిరుముఖమండలాన్ని చూస్తూ, దాని ఇంగితాలకు 
వశమైనవాడై అన్ని కార్యాలను చేస్తాడో, ఆ పిరాట్టి మనకు శుభాలను ఇచ్చుగాక ! 
భగవానుడు ఆమెతో ఒకే అభిప్రాయాన్ని కలవాడై ఉన్నందున ఆమె ఇంగితాలకు అధీనుడై 
కార్యాలను చేయకపోయినట్లయితే ఆ కార్యాలు అతనికి ఆనందాన్ని కల్గించవు) అనే 
శ్రీస్తవంలోని మొదటి శ్లోకంలోను, “ఐశ్వర్యం మహ దేవ వాల్ప మథవా దృశ్యేత 
పుంసాం హి యత్‌ తల్లక్ష్య్వా స్సముదీక్షణా త్తవ యత స్పార్వత్రికం వర్తతే, తేనైతేన న 
విస్మయేమహి జగన్నాథోల_పి నారాయణః ధన్యం మన్యత ఈక్షణా త్తవ యత స్ప్వాత్మాన 
మాత్మేశ్వరః” (శ్రీస్తవమ్‌-6) (కొంచెంగా కాని, అధికంగా కాని అయిన ఏ సంపద ఈ 
లోకంలోనివారివద్ద కన్పిస్తున్నదో, అది శ్రీదేవి అయిన నీ కటాక్షం చేతనే అంతటా 
వెల్లుతున్నది. ఇందులో మేము ఆశ్చర్యపడడం లేదు. (ఎందుకంటే) జగన్నాథుడై, 


112 చతుఃశ్లోకీ వ్యాఖ్యానము 


ఇవళుక్కు నియామ్యనాయ్‌, (భుకుటీ భటనాయిటే యిరుప్పతు. “యస్యా వీక్ష్య”, 
“జగన్నాథో౭ పి” ఇత్యాది. 


తనను తానే ఈశ్వరుడైన నారాయణుడుకూడా నీ కటాక్షంవల్ల తనను ధన్యునిగా 
తలుస్తున్నాడు) అనే శ్రీస్తవంలోని 6 వళశ్లోకంలోను కూరేశులు భగవానుడు పిరాట్టియొక్క 
అనురాగానికి వశమైనవాడని అనుగ్రహించారుకదా ! 

ఈ విధంగా పిరాట్టితోపాటు అందతికీ అంతర్యామి అయిన సర్వేశ్వరుడు 
కూడా ఈమెచేత నియమింపబడడానికి కారణం ఏది? అనే ప్రశ్నకు వీరే అనంతరం 
సమాధానాన్ని తెలుపుతున్నారు. (లోకనాథదయితే)- “శక్కరత్తాన్‌ తణ్‌తు బయ్‌ త్తార్‌వా శ 
వరైమార్చన్‌ తాన్‌ ముయజ్లుమ్‌ ..... పూమేల్‌ తిరు” (మూన్దామ్‌. తిరు-100) 
(చక్రపాణి, చల్లని తులసీమాలను కల, పర్వతంవంటి వక్షస్సును కలవాడు, తాను 
సంశ్లేషించే .... పుష్పనివాసిని అయిన లక్షి) అనే రీతిలో పిరాట్టితోపాటు అందళథిని 
నియమించేవాడై, అందటికంటే అధికుడైన సర్వేశ్వరుడుకూడా ఈమెపట్ల గొప్ప 
అనురాగాన్ని కలవాడై, ఈమెకు వశుడై ఉండేటట్లుగా అతనికి దయితయై ఉంటుంది -అని 
భావం. “దయితాశబ్ద ఇహ వల్లభత్వాభిప్రాయః సర్వభయాభయ హేతుభూతః సర్వేశ్వరో౭_ 
పి త్వదభిమతం నాతిక్రామతీతి భావః” అని దేశికభాష్యం. ఈ వ్యాఖ్యలో భగవానుని 
లక్ష్యధీనప్రాణనత్వాన్ని ఆశంకించి విస్తరంగా సమాధానింపబడింది. ఈ విధంగా 
(గ్రహించకుండా, “లోకైకేశ్వరి” అని అతడు తప్ప మిగిలిన చేతనాచేతనాలకు అన్నిటికీ 
ఈమె ఈశ్వరిగా ఉండడానికి కారణం లోకనాథుడైన అతనికి దయితగా ఉండడమే-అని 
తెలుపుతున్నదని కూడా గ్రహించవచ్చు. 

(లోకనాథదయితే) -“రామస్య దయితా భార్యా నిత్యం ప్రాణసమాహితా” 
(రామా. బాల-1-26) (శ్రీరామునకు ప్రియపత్నిగాను, ఎల్లప్పుడు అతని ప్రాణాలవలె 
మంచిని చేసేదిగాను సీత ఉన్నది) అని ఈ పిరాట్టి అతనికి ప్రాణసమాన అని 
చెప్పబడిందికదా! తప్పులను చేసే చేతనులను, వారి వారి దోషాలకు తగినట్లు దండనను 
విధించే అద్దులేని స్వాతంత్ర్యాన్ని కల ఈశ్వరునితో కలిపి కాపాడే పురుషకారభూతగా 
ఉంటుంది ఈమె. ఈమెకు ఈశ్వరునితో, అతనిచే నియమింపబడే జీవునితో గల 
అనాది అయిన సంబంధం, ఆ ఈశ్వరునకు పత్నిగా ఉండే సంబంధం ముఖ్యమైనవి. 
కాబట్టి, ఆ రెండు పదాలతో వాటిని చూపిస్తున్నారు. “ఇవళ్‌ తాయాయ్‌, ఇవర్‌కళ్‌ 
క్లేశమ్‌ పొజుక్కమాట్టాదే అవనుక్కు ప్పత్నియాయ్‌, ఇనియ విషయమాయిరుకైయాలే 


“హరివల్లభా” వివరణము 113 


ఇప్పడి సర్వనిర్వాహకనాన సర్వేశ్వరమ్‌ నియామ్యనాకైక్కు హేతు వెన్నెన్న, 
తదత్యన్లాభిమతైయాకైయాలే యెన్టిజార్‌ (లోకనాథదయితే) ఎన్ను. “శక్కరత్తాన్‌ -తణ్‌ 
తు జాయ్‌త్తార్‌ వాళ్‌ వరైమార్చన్‌ తాన్ముయబ్లుమ్‌” ఎన్టిఖపడియే సర్వనియన్నావాయ్‌, 
సర్వస్మాత్సరనాన నర్వేశ్వరనువ్‌ం అతివ్యాముగ్గనాయ్‌, నియామ్యనామృడి, 
తద్వల్లభైయాయిరుక్కుమవళెనె. అథవా, “లోకైకేశ్వరి” ఎన్టిజి లోకనియన్ఫృత్వత్తుక్కు 
హేతు -లోకనాథదయితైయాకైయాలే యెన్నవుమామ్‌. 

(లోకనాథదయితే) “రామన్య దయితా భార్యా” ఎన్నక్కడవతిటే. 
సాపరాధచేతనరై అపరాధానుగుణమాక దణ్గిక్కుమ్‌ నిరజ్ముశస్వతన్తనాన ఈశ్వరనోడే 
ఘటిప్పిత్తు రక్షిప్పిక్కు మివళుక్కు “ఇదమ్రుథమ” మిల్లాత ఈశేశితవ్యసమృన్థముమ్‌, 
కణ్ణ శివ గ్‌” పురుషకారమ్‌” (ముముక్షుప్పడి-128) అని పరమషప్రామాణికులైన 
శ్రీపిళ్ళెలోకాచార్యులవారు అనుగ్రహించారుకదా! ఈ విషయాన్నిగూర్చి వ్యాఖ్యానించే 
వేదాంతదేశికులు “లోకైకేశ్వరః” అని భగవానుడు నిర్దేశింపబడుతున్నాడని, అతని పత్ని 
కనుక ఈమె “లోకైకేశ్వరి” అవుతున్నదని అనుగ్రహించారు. కనుక ఇద్దబు ముఖ్యోద్దేశ్యులు 
అనే అయిదవ పక్షాన్నివారు ఆదరించలేదు అని భావించవచ్చు - అని శ్రీకృష్ణస్వామి 
అయ్యంగార్‌ అభిప్రాయం. 

“మీరు మొదట స్తుతిని ప్రారంభించారు. నా పరత్వాన్ని చూచి వెనుకంజ 
వేశారు. “దాసుడను, ప్రపన్నుడను” అని నాతో సంబంధాన్ని చెప్పుకొంటూ, భగవానుని 
వశపజచుకొనగల్షిన స్వభావాలు నా దగ్గర ఉండడాన్ని చూపుతూ స్తుతించడం 
ప్రారంభించారు. అయినా, నన్ను స్తుతించడానికి అడ్డు అయిన అజ్ఞానం మొదలైనవి 
తొలగి, స్తుతించడానికి తగిన జ్ఞానభక్తులు కలిగితేకదా మీ స్తుతిప్రయత్నానికి శోభ 
కల్గుతుంది. ఆ రెండూ లేవని వెనుకకు తగ్గిన మీరు ఇపుడు స్తుతిండానికి ఏం కారణం? 
అని పిరాట్టి అభిప్రాయంగా తలచి, “నా అజ్ఞానం మొదలైన వానిని తొలగించే పూర్ణమైన 
జ్ఞానాన్ని అనుగ్రహించే గొప్ప కరుణను నీవు నా విషయంలో చూపినందువల్ల నీ 
కరుణయొక్క మహిమను తెలిసికొని, భయం తీరి స్తుతిస్తున్నాను” అని అంటున్నారు 
తరువాత-“దాంతే దయాం తే విదన్‌” అని అంటూ. 

ఈ విధంగా లక్ష్మీదేవి గొప్ప కరుణ లేకపోతే పూర్వం స్తుతించడానికి వెనుక 
తగ్గిన వీరు వెంటనే స్తుతించడానికి ప్రారంభించడం పొసగదుకదా ! “బ్రహ్మోద్యా స్సకలా 
దేవా మునయ శ్చ తపోధనాః, త్వాం స్తోతు మపి నేశానాః త్వత్పసాదలవం వినా” 
(బ్రహ్మ మొదలైన దేవతలు తపోధనులైన మునులు అందజు నీ అనుగ్రహలవం లేకపోతే 


114 చతుఃశ్లోకీ వ్యాఖ్యానము 


తత్పత్నీత్వస మృన్థముమ్‌ ప్రధానమాకైయాలే, “లోకైకేశ్వరి లోకనాథదయితే” ఎన్ను 
ఉభయసమన్థత్తెయు మరుళిచ్చెయ్‌కిజార్‌. “ఇవళ్‌ తాయాయ్‌” ఎన్టు తొడజ్జి “అవనుక్కు 
ప్పత్నియాయ్‌” ఎను సమృన్గద్వయత్తెయు మరిళిచ్చెయ్‌తారిటే అభియుక్తాగ్రేసరరాన 
పిళ్ళైలోకాచార్యరుమ్‌. 

స్తోత్రత్తిల్‌ ప్రవృత్తరావతు, పరత్వానునన్గానత్తాలే నివృత్తరావతు, దాసనెన్నతు, 
ప్రవన్ననెన్సతు, సమృన్దత్తె మున్నిడువతు, తద్వశీకరణసాధనమాన సౌలభ్యత్తె 
చ్పొల్లువతాయ్‌ కొల్లు స్తోత్రత్తిలే ఉద్యుక్తరానాలుమ్‌, స్తోత్రవిరోధియాన అవిద్యాదికళ్‌ 
నశిత్తు స్తోతకరణసాధన జ్ఞానభక్తికళుణ్జానపోతిటే స్తోత్ర ప్రవృత్తి సఫలమావతు, ఆనపిన్సు, 
అవై యిరణ్టు మిల్లై యెన్టు నివృత్తరాన నీర్‌ ఇప్పోతు ప్రవర్తిక్కైక్కు హేతు వెన్‌? ఎన్న, 


నిన్ను స్తుతించలేరు) అనే ప్రమాణాన్నిబట్టి పిరాట్టి అనుగ్రహం లేకపోతే ఎవరివల్లకూడా 
ఈమెను స్తుతించడం సాధ్యం కాదు-అని చెప్పబడిందికదా ! ఈ విధంగా వీరి అతిశయం 
సిద్దించడంకోసం “దాంతే” అనే పదంతో “మయి” “అనే పదాన్ని తెచ్చుకొని అర్థం 
చెప్పాలి, (దాంతే మయి) నీ కరుణను ఉద్బుద్ధం చేయగల దీనస్థితిలో ఉన్నవాడనై, 
ప్రపన్నుడను అయిన నా విషయంలో-అని భావం. 

ఆ విధంగా కాకుండా, “దాంతే” అనే పదాన్ని విరాట్టినిగూర్చిన 
సంబోధనగాకూడా గ్రహించవచ్చు. “కరుణామృతంతో పెరిగిన కల్పలతా” అని భావం. 
“అనుకలతనుకాండాకల్పనారంభశుంభత్‌ (ప్రతిదిశభుజ శాఖ శ్రీసభానోకహర్థిః, 
స్తననయనగుళుచ్చస్ఫారపుప్పద్విరేఫా రచయతు మయి లక్ష్మీకల్పవల్లీ కటాక్షాన్‌” (శ్రీ 
గుణ-3) (ప్రతిక్షణం లక్ష్మీదేవియొక్క లతవంటి తిరుమేనియొక్క ఆలింగనారంభంచేత 
నాల్లు దిక్కులలోను ప్రకాశించే భుజాలనే శాఖలను కల (శియఃపతి అనే వృక్షంయొక్క 
సంపదను కల్లినది, పూలగుత్తులవంటి స్తనతటాలను, వికసించిన పూలలోని 
తుమ్మెదలవంటి నేత్రాలను కల్గిన కల్పవృక్షంవంటి లక్ష్మి నా విషయంలో కటాక్షాలను 
కురియుగాక) అని, “లక్ష్మికల్పలతోత్తుంగస్తనస్తబక చంచల, శ్రీరంగరాజ భృంగో మే 
రమతాం మానసాంబుజే” (శ్రీరంగరాజస్తవమ్‌ - 1-10) (పిరాట్టి అనే కల్పవృక్షంలో 
ఉండే ఉన్నతమైన స్తనతటాలనే పూలగుత్తులలో అటు ఇటు సంచరించే శ్రీ రంగనాథుడనే 
తుమ్మెద దాసుని మనస్సు అనే కమలంలో క్రీడించుగాక) అని భట్టర్‌ లక్ష్మీదేవిని 
కల్పకలతగా అనుగ్రహించారు. “మలర్‌ వైకు కొడి” (పెరియ తిరు- 8-7-8) 
(తామరపూవులో పొందికగా ఉండే తీగవలె సుకుమారం అయిన లక్ష్మి), 


“వారివల్లభా” వివరణము 115 


ఎన్నుడైయ అవిద్యాదినివర్తకమాయ్‌, జ్ఞానపూర్తిప్రదముమాన ప్రసాదవిశేషత్తె ఎన్బక్కలిలే 
పణ్టియరుళుకైయాలే ఉన్నుడయ దయాప్రభావత్తె యథిన్ను భయరహితనాయ్‌ 
స్తోత్రమృబ్బుకిటే నెన్టిజార్‌ (దాన్నే దయానే విదన్‌) ఎన్ను. 

ఇప్పడి ఇవ్విశేషకటాక్షమిల్లాతపోతు కీశ్‌నివృత్తరాన వివర్‌ ఉడనే స్తోత్రత్తిలే 
ప్రవృత్తిక్కక్కూడాతిటే. “త్వాం స్తోతు మపి నేశానా స్త్వత్రసాదలవం వినా” ఎను 
తత్రసాదత్తైెయొ శయ స్తోత్రమృణ్ద క్షమనన్దెన్టతిటే. ఆనపిన్ఫు ఇవర్‌ స్తోత్రమృణ్ణణ 
వల్లరామృడి ఇవర్‌క్కు విశేషకటాక్షత్రై ప్పబ్గినాళెన్లిణ ఇవ్విశేషమ్‌ సిద్ధిక్మెక్కాక “దాన్తే మయి” 
ఎను క్మూట్టి కృొళ్వతు. (దాన్తే మయి) కృపోత్తమృకదీనావస్థావిశిష్టనాయ్‌, ప్రపన్ననాన 
ఎన్‌ విషయత్తిలే. 

అథవా, (దాన్తే) ఎను సమ్బుద్దియాకవుమామ్‌. కరుణామృతసంవర్థితైయాన 
కజబ్బకక్కొడి యే. “లక్ష్మికల్పవల్లీ”, “లక్ష్మీకల్పలతా”, “మలర్‌ వైకు కొడి”, 
“ఇన్నిళవజ్ఞిక్కొడి,”, “ఒరువల్లి త్తామరైయాళ్‌” ఎన్లిజపడియే కనకకమలత్తిలుణ్డాన 


“ఇన్నిళవళ్యక్కొడి” (పెరియ తిరు వుుదల్‌-78) (లేత ప్రబ్బలితీగ), “ఒరువల్లి 
త్తామరైయాళ్‌” (మూన్గామ్‌. తిరు.16) (అందమైన రేకులను కల తామరపూవులో 
నివసించే లక్ష్మి) అనే రీతిలో బంగారంతో చేయబడ్డ ఒక తామరలో ఉండే కల్పవృక్షంవలె 
ఉంటూ, “తూవియమ్‌ పుళ్ళుడై దెయ్‌వవణ్ఞ్జు తుదైన్ష వెమ్‌పెణ్ళె” (తిరువాయ్‌-9-9-4) 
(దివ్యమధుపం ఆస్వాదించిన నా స్త్రీత్వం) అనే రీతిలో లోకనాథుడనే తుమ్మెదచే 
భుజింపబడి, సొక్కిన తిరుమేనిని కలదానా!-అని భావం. 

(తే) - తల్లియె ఉన్నందువల్ల కల్గిన వాత్సల్యంతో కూడిన నీయొక్క-అని 
భావం. (తే దయామ్‌)- “నీ కరుణ అని అంటూ భగవానుని కరుణకంటే గొప్పతనాన్ని 
తెలియజేస్తున్నారు. “దేవ్యా కారుణ్యరూపయా” (కరుణారూపిణి అయిన దేవిచేత) 
(లక్ష్మీతంత్రమ్‌-28-14) అనే రీతిలో కరుణమూర్తీభవించినదై. కరుణకంటే చాలా 
గొప్పది కదా! 

(తే దయామ్‌)- చంపదగిన కాకాసురుని పాదాలపై పడేటట్లు చేసి, విభీషణుడు 
వమొదలైనవారిని “శరణు” చెవిన తరువాతనే కాపాడిన శ్రీరాముని 
గోష్టిని-ఆర్రాపరాధినులు, రక్తసిక్తహస్తలు అయిన రాక్షసస్తీలను చిత్రవధ చేయాలని 
ప్రయత్నించిన, వాక్చతురుడైన వాయుపుత్రునితో “రాజసంశ్రయవశ్యానాం కుర్వంతీనాం 
పరాజ్ఞయా, విధేయానాం చ దాసీనాం కః కుప్యేత్‌ వానరోత్తమ” (రామా. యుద్ధ. 16-38) 
(వానరశ్రేష్టా ! రాజుకు పరతంత్రలై, అతని ఆజ్ఞతో నన్ను బాధించేవారు, అతని వంశంలో 


116 చతుఃశ్లోకీ వ్యాఖ్యానము 


కల్పకలతైపోలే, లోకనాథనాన “తెయ్‌వవణ్డు తుతైన వెమ్చెణ్మె” ఎన్నలామృడి 
తత్సంశ్లేషత్తాలే తువణ్ణ వడివైయుడైయవళే ! 

(తే) మాతృత్వప్రయుక్తవాత్సల్యవి శిష్టయాన వున్నుడైయ. (తే దయామ్‌) ఎన్ను 
భగవత్కృపైయై వ్యావర్తిక్కిజతు. భగవత్మారుణ్య త్తిలుమ్‌ అతిశయిత్తిజే కారుణ్య 
రూపైయాన వివళ్‌ కరుణ్ని యిరుప్పతు. 

(తే దయామ్‌) వధార్దక్రాకాసుర- విభీషణాదికళై శరణోక్తికళ్‌ కైమ్ముతలాక 


రక్షిత్త కాకుత్సునుదైయ గోష్టియెయుమ్‌, ఆగ్హాపరాధైకళాన రాక్షసికళై చిత్రవధమృజ్ఞత్తేడిన 


ఉన్నవారు అయిన దాసీజనంవిషయంలో ఎవడు కోపపడతాడు?) అని పల్కి “పాపానాం 
వా శుభానాం వా వధార్దాణాం ప్లవంగమ, కార్యం కరుణ మార్యేణ న కళ్ళి న్నాపరాధ్యతి” 
(రామా.యుద్ధ. -116-44) (వానరా ! పావిష్షివారైనా, వుణ్యశాలురైనా, 
వధించతగినవారైనా, వారి విషయంలో గుణవంతుడైనవాడు కరుణను చూపాలి. 
అపరాధం చేయనివాడెవడైనా ఉన్నాడా?) అని పల్కి అతనిని అడ్డుకొని, అతనినికూడ 
తన దారిలోకి తెచ్చుకొని కాపాడిన నీ కరుణావైభవంవల్ల శ్రీరామగోష్టిని అధః 
కరించేటట్లుకదా, “కరుణాసఖీ” (క్షమాషోడశి) అన్నట్లు క్షమతో కూడి ఉండే కరుణే 
మూర్తిభవించిన న్స్‌ గొప్పతనం ఉన్నది. “మాత ర్మెథిలి | రాక్షసీ స్త్వయి తథైవార్డాపరాధా 
స్త్వయా రక్షంత్యా పవనాత్మజా ల్లఘతరా రామస్య గోష్టీకృతా, కాకం తం చ విభీషణం 
శరణ మిత్యుక్తిక్షమౌ రక్షతః సా న స్పాంద్రమహాగస స్సుఖయతు క్షాంతి స్తవాకస్మికీ” 
(శ్రీ గుణ-50) (తల్లీ ! మైథిలీ! అపుడే అపరాధం చేసిన రాక్షసస్తీలను పవనసుతుని 
బారినుండి రక్షించిన నీచేత శరణు అన్న తరువాతనే కాకాసురుని, విభీషణుని రక్షించిన 
రాముని గోష్టి తక్కువగా చేయబడింది. అటువంటి నీ నిర్దేతుకకృప అనేది పరమపాపిష్టి 
వాళ్ళం అయిన మమ్ములనుకూడా ఆనందింపజేయాలి) అని భగవానుని కరుణ, క్షమ 
మొదలైనవానికంటె గొప్పతనంకల లక్ష్మీయొక్క , కరుణతో కూడిన, నిర్దేతుకం అయిన 
అతిశయాన్ని భట్టర్‌కూడా తమ విషయంలో ప్రవహించాలని ప్రార్థించారుకదా ! “స 
తం నిపతితం భూమౌ శరణ్యః శరణాగతమ్‌, వధార్హ మపి కాకుత్భ్సః కృపయా 
పర్యపాలయత్‌” (రామా. సుందర-38-35) (భూమిపై పడ్డవాడు, శరణు పొందినవాడు 
అయిన ఆ కాకాసురుడు వధించ తగినవాడైనా, శరణ్యుడైన శ్రీరాముడు అతనిని తన 
కరుణతో రక్షించాడు) అని ఇతరులు పెట్టే మెతుకులను తిని బతికే కాకాసురునికూడా 
భగవానుడు కరుణతో కాపాడడానికి మూలకారణం ఈమె కరుణే అని అన్నది. “త్రాహి 
త్రాహీతి భర్తార మువాచ దయయా విభుమ్‌” (పాద్మపురాణమ్‌) (రక్షించు, రక్షించు” 


“వారివల్లభా” వివరణము 117 


శొల్‌మిజుబ్బనాన పవనాత్మజనృక్కల్‌నిన్దుమ్‌ “పాపానాం వా శుభానాం వా 
“రాజసంశ్రయవశ్యానాం కుర్వన్తీనాం పరాజ్ఞయా” ఎన్టుమ్‌ మటుత్తు మన్దాడి రక్షిత్త 
వున్నుదైయ దయావైభవత్తాలే లఘూకరిక్కుమృడియాయన్గో “కరుణాసఖి”యాన క్షాన్సియిన్‌ 
ప్రభావ మిరుప్పతు. ఇప్పడి భగవత్మారుణ్యక్షాన్లికళిలువ్‌ అతిశయితమాన 
పిరాట్టియినుడైయ “కరుణాసఖి” యాన వాకస్మికక్షాన్తియై “సానమహాగసః స్సుఖయతు” 
ఎను భట్టర్‌ ప్రార్థిత్తరుళినారిటే. ఇన్నముమ్‌ “కృపయా పర్యపాలయత్‌” ఎను బలిభుక్కాన 
కాకత్తె రక్షిత్త కృపైక్కు మడి “త్రాహి త్రాహీతి భర్తార మువాచ దయయా విభుమ్‌” 


అని అంటూ దయతో నాథుడైన భర్తతో సీతాదేవి పల్మింది) అని పాద్మపురాణం 
పల్మిందికదా! (దయామ్‌)- “స్వాతంత్రనిర పేక్షా పరదుఃఖాసహిష్టుతా దయా” 
(శ్రీభాష్యమ్‌) (తనకు ఏ ప్రయోజనాన్ని ఆశించకుండా ఇతరుల దుఃఖాన్ని చూచి 
సహించలేకుండా ఉండడం దయ) అని శ్రీ భాష్యంలో నిర్వహింపబడ్డ కరుణ, “దాసీనాం 
రావణస్యాహం మర్షయామీహ దుర్చలా” ( రామా. యు-116-41) (వీరి కన్నీటిని 
చూడలేని దుర్చలను అయిన నేను రావణుని దాసీజనం అయిన వీరిని మన్నిస్తాను) 
అని నీచేతనే అనుష్టింపబడడాన్ని చూస్తున్నాముకదా. 

(విదన్‌)- తెలిసినవాడనై. (నేను స్తుతిస్తున్నాను.) ఈ విధంగా కరుణలో సాటి 
వచ్చేవారు, మించినవారు ఎవరూ లేరని అన్ని (ప్రమాణాలలోను పొగడబడిన, నీకరుణనే 
ధారకంగా కల్గినవాడను, నీచేత అనుగ్రహింపతగినవాడను, నన్ను విషయంగా చేసికొన్నది 
అయిన నీ కరుణలోని గొప్పతనాన్ని తెలిసినవాడనైన నేను స్తుతిస్తున్నాను-అని కలిపి 
అర్థాన్ని చెప్పాలి. “దాంతే మయి” అని పదాన్ని తెచ్చుకొని అర్థాన్ని చెప్పకుండా, 
“దాంతే పురుషే తే దయాం విదన్‌” అని సామాన్యం అయిన పుంలింగపదాన్ని తెచ్చుకొని 
అర్ధాన్ని చెప్పవచ్చు. దీనులైన మానవుల విషయంలో నీ కరుణనే తెలిసినవాడను అయిన 
నేను-అని దీని భావం. అపుడుకూడా దీనపురుషులలో వీరుకూడా ఒకరేకదా ! ఈ 
విధంగా సామాన్యంగా అన్వయించి, అర్థం చెప్పడంవల్ల వీరినిగూర్చి పిరాట్టియొక్క 
కృపాతిశయం వ్యక్తం అవుతుంది. కనుక ఈ అర్థంలో వైలక్ష్యణం ఉన్నది. లేక, 
“దాంతే” అనే శబ్దం నమస్మరించినవానిని నిర్దేశిస్తుంది - అని కూడా చెప్పవచ్చు. కేవలం 
నమస్మరించినవాని విషయంలోకూడా అనుగ్రహించేదానవు నీవు-అని భావం. “ధర్మనిత్వే 
మహాబుద్దా బ్రహ్మణ్యే సత్యవాదిని, ప్రశ్రితే దానశీలే చ సదైవ నివసామ్యహమ్‌” 
(ధర్మంలో ఎప్పుడూ అభినివేశాన్ని కలవాడు, గొప్ప బుద్దిమంతుడు, (బ్రహ్మజ్ఞుడు, సత్యవాది, 


118 చతుఃశ్లోకీ వ్యాఖ్యానము 


ఎన్నుమ్‌ ఉన్‌ దయైయిటే. (దయామ్‌) “స్వార్ధనిర పేక్షపరదుఃఖా౭. సహిష్టుతా దయా” 
ఎన్లి లక్షణలక్షితైయాన కృపై “మర్షయా మీహ దుర్చలా” ఎన్ట వున్నక్కలిలే అనుష్టాన 
శేషమాయన్లో విరుప్పతు. 

(విదన్‌) ఇప్పడి సమాభ్యధికరహితైయాయ్‌, సర్వలోకప్రసిద్దెయాయ్‌, త్వద్దయైక 
ధారకనాయ్‌, దయనీయనాన వెన్నై విషయీకరిత్త వున్‌ దయాప్రభావత్తె అతియానిన్గుకొణు 
“దాన్నే పురుషే తే దయాం విదన్‌” ఎను సామాన్యమాక యోజిక్కవుమామ్‌. అప్పోతుమ్‌, 
అన న్యాయమ్‌తమక్కు మొక్కుమిటే. ఇప్పడి సామాన్యేన వరుమ్‌ అన్వయత్తిలుమ్‌ 
విశేషాన్వయత్తుక్కు విశేషప్రయోజన ముణ్బు. దాన్తశబ్దమ్‌ ప్రశితమాత్రపరమాకవుమామ్‌. 
“ధర్మనిత్యే మహాబుడ్డా బ్రహ్మణ్యే సత్యవాదిని, ప్రశ్రితే దానశీలే చ సదైవ నివసామ్యహమ్‌” 
ఎను ప్రశ్రితనిడత్తిలుమ్‌ తనక్కుణ్జాన విశేషాభిమానత్తె స్వయమేవ అరుళిచ్చెయతాలళిటే. 


నమస్మరించేవాడు, దానశీలుడు -అనే వీరివద్ద నేను ఎల్లప్పుడూ ఉంటాను) అని అంటూ 
నమస్మరించినవాని దగ్గర తనకు ఉండే గొప్ప (ప్రేమను తానే వ్యక్తం చేసిందికదా ! 

ఈషకత్త గత్మరుణానిరీక్షణసుధాసంధుక్షణా ద్రక్ష్యతే 

నష్టం ప్రాక్‌ స్తదలాభత స్రిభువనం సంప్రత్యనంతోదయమ్‌ । 

శ్రేయో న హ్యరవిందలోచనమనఃకాంతాప్రసాదాద్భతే 

సంసృత్యక్షరవైష్ణవాధ్వసు నృణాం సంభావ్యతే కర్షిచిత్‌ 1 81 
ప్రతి:- తత్‌ అలాభతః=ఆ కటాక్షం పొందనందువల్ల, ప్రాక్‌ నష్టం=పూర్వం 
నశించిపోయిన, (త్రిభువనం= ముల్లోకాలు, సంప్రతి=ఇపుడు, ఈషత్‌=కొంచెం, త్వత్‌ 
కరుణా నిరీక్షణసుధాసంధుక్షణాత్‌=నీ కరుణాకటాక్షం అనే అమృతవర్షం కురవడంవల్ల, 
అనంతోదయమ్‌=అంతులేని గొవ్పతనాన్ని కలిగి ఉండేటట్లుగా, రక్ష్యతే= 
రక్షింపబడుతున్నది, నృణాం=మానవులకు, సంసృతి +అక్షర వైష్టవ+ అధ్వసు= 
ఐశ్వర్య-కైవల్య - పరమపదాలలో, శ్రేయః=గశ్రేయస్సు, అరవిందలోచన- మనః 
కాంతాప్రసాదాత్‌ బుతే= పుండరీకాక్షుని మనస్సుకు ప్రియురాలు అయిన శ్రీదేవియొక్క 
అనుగ్రహంలేకుండా, కర్షిచిత్‌ నహి సంభావ్యతే =ఏనాడూ కలుగదుకదా 

అవతారిక :- మొదటిశ్లోకంతో భగవానుడుతప్ప మిగిలిన అందటికంటే 
మిన్నగా ఉండే లక్ష్మీదేవి గొప్పతనాన్ని అనుసంధించి, “అమ్మాన్‌ ఆ శిప్పిరాన్‌” 
(తిరువాయ్‌-5-1-7) (స్వామి, చక్రధారి) అన్నట్లు అందటికంటే గొప్పది అయిన ఆ 


“వారివల్లభా” వివరణము 119 


“లోకైకేశ్వరి లోకనాథదయితే, యస్యా స్తే నిరవధిం స్వతో నిత్యానుకూలం 
మహిమానం ప్రభు స్తద్వల్లభోల పి ఆత్మన ఇవ ఇయత్తయా మాతుం నాలమ్‌, తాం 
త్వా మహం దాస ఇతి ప్రపన్న ఇతి చ దాంతే మయి తే దయాం విదన్‌ నిర్భయః 
స్తోష్యామీత్యన్వయః. 

8) అవ ః- ప్రథమశ్లోకత్తాలే పెరియపిరాట్టియారుడైయ సర్వోత్మర్షప్రకాశమాన 
పరత్వత్రె అనుసనిత్తు, “అమ్మానా * ప్పిరాన్‌” ఎన్టాప్పోలే సర్వోత్కృష్టవిషయత్రె సర్వా౭_ 
పకృష్ణనాన నాన్‌ స్తోత్రమృణ్డుక్రైయావతెన్‌? ఎన్సు భీతరాయ్‌, “త్వాం వయం కథం 
(బ్రూమః” ఎన్ము నివృత్తరానార్‌. ద్వితీయశ్లోకత్తాలే నివృత్తరాన తమ్ముడైయ 
స్తోత్రశవణకౌతుకత్తాలే స్తోత్రవిరోధికళ్‌ నశిత్తు స్తోత్రకరణకారణజ్ఞానాదికళుణ్డామృడి 
కటాక్షిత్తు దయైయై ప్పణ్ఞ, అత్తె యటిన్దు సమృన్గజ్ఞానపూర్వకమాక శరణు మ్బుకున్సు, 
క్రీ₹ స్తోత్రారమాక్షేవ హేతువాక చ్పొన్న స్తోత వ్యగతో త్కర్పత్తై ముఖాన్తరేణ 
దృథఢీ కరియానిన్దుకొణ్ను, తదువశ్లిష్టసౌలభ్యవి శేషత్తె యనునన్ధిత్తు స్తోత్రగత 
దయనీయదశానురూవ హేతువాలే స్తుత్యారమృసమాధానమ్‌ పణ్జినార్‌. ఇప్పడి 


పిరాట్టిని, అందలికంటే అధముణ్జి అయిన నేను స్తుతించడం ఏవిధంగా ? అని భయపడి, 
“నిన్ను మేము ఏ విధంగా స్తుతించగలం? అని వెనుకంజవేశారు. రెండవ శ్లోకంతో - 
వెనుకకు తగ్గిన తమ స్తుతిని వినడంలోని ఆసక్తిచేత, స్తుతికి అడ్డం అయిన వానిని 
పోగొట్టి, స్తుతించడానికి కారణాలు అయిన జ్ఞానం మొదలైనవి కలిగేటట్లు చేసిన 
పిరాట్టితో తమకు ఉన్న సంబంధాన్ని పురస్మరించుకొని, శరణు పొంది, మొదటి 
శ్లోకంలో స్తుతిని ప్రారంభించలేనందులకు కారణంగా చెప్పిన లక్ష్మీపరత్వాన్ని రెండు 
రీతులలో స్థిరీకరిస్తూ, ఆ పరత్వంతో కూడిన సౌలభ్యాన్ని అనుసంధించి, స్తుతించే 
తాము అనుగ్రహింపబడతగినవారైఉండడాన్ని తెలుపుతున్నట్లుగా సమాధానాన్ని చెప్పారు. 
ఆ విధంగా స్తుతిని ప్రారంభించడంలో ఆక్షేపాన్ని దానికి సమాధానాన్ని తెలిపే నెపంతో 
పిరాట్టియొక్క పరత్వాన్ని సౌలభ్యాన్ని అనుసంధించి, స్తుతించడం ప్రారంభించి, ఆమె 
అందటిచేత ఆశ్రయింపబడతగినది-అని తెలుపడంకోసం ఆమె సకలపురుషార్థాలను 
ఇవ్వగల్లినది-అనే విషయాన్ని ఈ మూడవ శ్లోకంలో ఒక దృష్టాంతాన్ని చూపుతూ 
వివరిస్తున్నారు.“ఏవం స్తుత్యాక్షేపసమాధానవ్యాజేన స్వామిత్వసౌలభ్యాదికం (ప్రతిపాద్య 
స్తోతు ముపక్రాంతః సర్వాశయణీయత్వాయ సకలపురుషార్థహేతుత్వ ముదాహరణ 
విశేషార్ధాంతరన్యాసాభ్యా ముపపాదయతి అని దేశికవ్యాఖ్య. 


120 చతుఃశ్లోకీ వ్యాఖ్యానము 


స్తోత్రారమ్భాక్షేపసమాధానవ్యాజేన పిరాట్టియినుడైయ పరత్వ- సౌలభ్యబ్దకై అనుసన్ధిత్తు, 
స్తోత్రత్తిలే ఉపక్రమిత్తు, తత్సర్వసమాశ్రణీయత్వఖ్యాప నార్థమాక సకలపురుషార్థ ప్రదత్వత్రె 
ఉదాహరణసహితమాక ఉపపాదిక్కిజార్‌ ఇతిల్‌ (ఈషత్త్వత్‌ ఇత్యాదియాలే). 

“దాన్తే మయ తే దయాం విదన్‌ అహం నిర్భయః స్తోష్యామి” ఎను నామ్‌ 
ఉమ్మె క్నటాక్షితోమాకవుమ్‌, అత్తాలే ఉమ్ముడెయ అభిమతమ్‌ సిద్ధిత్తతాకవుమ్‌ శొన్నీర్‌. 
లోకత్తిలే చేతనర్‌క్కు ఇష్టానిష్టప్రాప్తిపరివారబ్బళుక్కు హేతుక్కళ్‌ అవ్వవరుడైయ 
పుణ్యపాపజ్ఞకాయన్లో ఇరుప్పతు. ఆయిరుక్క ఉమ్ముడైయ అభిమతమ్‌ నమ్ముడైయ 
కటాక్షత్రాలే సిద్ధిత్త తెన్నుమిడమ్‌ నమృక్కలిలే ఆదరాశతియత్తాలే శొన్నవిత్తనైయిటే! యెన్న, 
“నాన్‌ ఒరువిషయత్తిల్‌ పక్షపాతత్తాలే శొల్లుకిటేనల్లేన్‌. వస్తుస్థితియె ఆరాయ్‌న్న 
పార్‌త్తవిడత్తిల్‌ (త్రిక్షణా౭_ వస్థాయియాయ్‌ నశిత్తప్పోకిణ పుణ్యపాపబ్దళ్‌ మూర్తీకరిత్తిరున్దు 
ఫల(ప్రదమాకిజనవల్లవిటే, “పుణ్యాపుణ్యా వీశ్వరప్రీతికోపౌ” ఎన్టిఅిపడియే “తున్చ విన్న 


గత శ్లోకంలో “దాంతే మయి తే దయాం విదన్‌ అహం నిర్భయః స్తోష్యామి” 
అని చెప్పిన విషయాన్ని విన్న పిరాట్టి, “బాధపడతగిన స్థితిలో ఉందే నా విషయంలో 
నీకు ఉన్న అనుగ్రహాన్ని తెలిసికొన్న నేను భయం తీరినవాడనై, స్తుతిస్తున్నాను” అని 
నేను మిమ్ములను కటాక్షించినట్లు, అందువల్ల మీ ఆశ నెజవేరినట్లు పలికారు. లోకంలో 
ఆశించినది లభించకపోవడానికి, ఆశించనిది సంభవించడానికి వారి వారి పాపాలేకదా 
కారణంగా ఉంటాయి. ఆ విధంగా ఉండగా, మీ ఆశ నా కటాక్షంవల్ల సిద్ధించింది -అని 
చెప్పడం నా విషయంలోగల పక్షపాతంవల్లనే కదా” అని అనుకున్నట్లు భావించి. 
“నేను ఎవరి విషయంలోను పక్షపాతంతో చెప్పలేదు. వాస్తవస్థితిని గమనించి చూస్తే 
మూడు క్షణాలు మాత్రమే నిలిచేవై, వెంటనే నశించి పోయే పుణ్యపాపరూపకర్మలు 
ఒక రూపాన్ని దాల్చి నిలిచి, ఫలాన్ని ఇవ్వలేవు కదా ! “పుణ్యాపుణ్యా వీశ్వరప్రీతికోపౌ” 
(పుణ్యం, పాపం అనేవి క్రమంగా ఈశ్వరుని ప్రీతికోపాలే) అనే రీతిలో “తున్న ఇన 
వినైకళ్‌” (తిరువాయ్‌ -3-6-8) (సుఖదుఃఖాలకు కారణమైన కర్మలు) అని చెప్పబడే 
పుణ్యపాపాలను శాసించే భగవానుని ప్రీతి, కోపాలు ఆశించినవి, ఆశించనివి కూడా 
సంభవించడానికి కారణాలు. అయితే, అతని అనుగ్రహానికి కారణం నీ కటాక్షం, అతని 
నిగ్రహానికి కారణం నీ కటాక్షాభావం. అందువల్ల చేతనులందతి నైచ్యానికి, బెన్నత్యానికి 
కారణం క్రమంగా నీ కటాక్షరాపాత్యం, న్‌ కటాక్షం కల్గడమే. నా ఆశ 
నెజవేరడానికిమాత్రమే కాకుండా చేతనులందటికీ ఐశ్వర్యం మొదలైన పురుషార్థాలవల్ల 


“వారివల్లభా” వివరణము 121 


వినైకళుక్కు” నిర్వాహకనాన ఈశ్వరనుడైయ (ప్రియా౭_ (ప్రియజ్ఞలే అభిమతా౭_ 
నభిమతసిద్ధికళుక్కు హేతుక్కళ్‌. అవనుదైయ కోపప్రసాదబ్దళుక్కు మడి ఉన్నుడైయ 
కటాక్షతదభావబ్జళాకైయాలే, సకలచేతనరుడైయ అనర్థాభ్యుదయబజ్ఞకుక్కు హేతు ఉన్నుదైయ 
కరుణాకటాక్షలాక్షాలా భలాభణ్గ కాయిరుక్కువ్‌ం. ఆనవిన్చు, ఎన్నుడైయం 
అభిమతసిద్ధిక్నేయన్థిక్కే సకలచేతనర్‌క్కుమ్‌ ఐశ్వర్యాదికళాల్‌ శ్రేయస్సు ఉన్నుడైయ 
ప్రసాదతాలల్లతు సమృవియాతిటే” ఎన్ను తత్పురుషార్థ(ప్రదత్వత్తె సోదాహరణమాక 
ప్రతిపాదిక్కిజార్‌ (ఈషత్‌) ఇత్యాది శ్లోకత్తాలే. 
వ్యాఖ్యానమ్‌ : పిరాట్టియినుడైయ అను(గహైకదేశమే అనన్తానిష్ట నివృత్తి క్కుమ్‌, 
అనన్నాభ్యుదయసిద్ధిక్కుమ్‌ నిదానమెన్గిఖ విశేషద్యోతనార్థమాక (ఈషత్‌) ఎన్టిజార్‌. 
పురుషార్థాలను ఇస్తుంది అనే విషయాన్ని సదృష్టాంతంగా ఈ మూడవశ్లోకంలో 
వివరిస్తున్నారు. 

వ్యాఖ్యానం :- పిరాట్టి కొంచెం అనుగ్రహిస్తే, అది అంతులేని అనిష్టాలు 
తీరడానికి, అంతులేని అతిశయాలు సిద్ధించడానికి కారణం జెతుంది-అని తెలుపడం 
కోసం “ఈషత్‌” అని అంటున్నారు. చాలా కొంచెం అని దీని అర్థం. “బ్రహ్మోద్యా 
స్సకలా దేవా మునయ శ్చ తపోధనాః, త్వాం స్తోతు మపి నేశానా స్వత్పసాదలవం 
వినా” (బ్రహ్మాది సకలదేవతలు, తపస్సునే ధనంగాకల మునులుకూడా నీ అనుగ్రహం 
ఏ కొంచెం అయినా ఉంటే తప్ప నిన్ను స్తుతించలేరు) అనే ప్రమాణంలో 
“త్వత్రసాదలవమ్‌” అని చెప్పబడడాన్ని సూచిస్తున్నారు. (త్వత్‌) - అనే పదంతో. 
“(ప్రణిపాతప్రసన్నా” (రామా.సుంద- 27-45) అనే రీతిలో నమస్మరించివారిని 
అనుగ్రహించేది, “సర్వకామప్రదాం రమ్యాం సంసారార్ణవతారిణీమ్‌, క్షిప్రప్రసాదినీమ్‌ 
దేవీం శరణ్యాం చింతయే దితి” (అన్ని కోజికలను, ఇచ్చేది, అందమైనది, 
సంసారసాగరాన్ని దాటించేది, త్వరగా అనుగ్రహించేది, అయిన లక్ష్మిని ఈ రీతిలో 
శరణు పొందదగినదిగా భావించాలి) (స్వాయంభువమ్‌) అనే రీతిలో శీఘ్రంగా 
అను[గ్రహించేది అయిన పిరాట్టియొక్క వైలక్షణ్యం తెలుపబడుతున్నది. ఇందువల్ల, 
అనుగ్రహం-ఆగ్రహం అనే రెండిటిని చూపే భగవానునివలె కాకుండా, ఈమె 
అనుగ్రహాన్నిమాత్రమే సహజంగా కల్గినది-అనే ఈమె అతిశయం చెప్పబడింది. “పద్మే 
స్థితా పద్మవర్ణా పద్మనాభప్రియా శుభా, సదా9_నుగ్రహసంపన్నా సా దేవీ మే ప్రసీదతు” 
(మంకణసందహాత)- (పద్మంలో ఉందేది, పద్మవర్ష్దాన్ని కల్షినది, పద్మనాభునకు 


122 చతుఃశ్లోకీ వ్యాఖ్యానము 


“త్వత్రసాదలవం వినా”. ఎన్టతిటే. త్వచ్చబ్దత్తాలే “పణిపాత(ప్రనన్నై” యాయ్‌, 
“క్షిపప్రసాదిని” యామృడియాన అసాధారణస్వభావమ్‌ సూచిక్కప్పడుకిఅతు, ఇత్తాల్‌, 
నిగ్రహా౭_నుగ్రహస్వభావనాన ఈశ్వరనిలే వ్యావృత్తమాన అనుగ్రహైకస్వభావమ్‌ 
శొల్లప్పట్టతు. “పద్మే స్థితా పద్మవర్థా పద్మనాభప్రియా శుభా, పద్యానుగ్రహసంపన్నా 
సా దేవీ మే ప్రసీదతు” ఎనమ్‌, “అనుగ్రహపరా మృద్ధి మనఘాం హరివల్లభామ్‌”, 
నమామి కమలాం కాంతాం క్షమాం క్రీరోద సంభవామ్‌” ఎన్టుమ్‌ అనుగ్రహైక 
స్వభావత్వమ్‌ శొల్లప్పట్టదిటే. 

(ఈషత్త్వత్మరుణానిరీక్షణసుధాస న్టుక్షణాత్‌) ఉన్నుదైయ అనిష్టనివర్తనేష్టప్రాపణాల_ 
నుగుణమాన కరుణైయె హేతువాకవుడైత్తాన కటాక్షలేశామృతో ద్రేకత్తాలే. (నిరీక్షణమ్‌) 
కరుణా హేతుకనిరీక్షణవు. కరుణయావిషయీకరణవ్‌. నిరీక్షణళబ్బత్తాలే 


ప్రియమైనది, మంగళాకార అయినది, ఎల్లప్పుడు కరుణ నిండినది అయిన ఆ దేవి 
నాకు అనుగ్రహించాలి) అని, “అనుగ్రహపరామ్‌ బుద్ధిమ్‌ అనఘాం హరివల్లభామ్‌ 
నమామి కమలాం కాంతాం క్షమాం క్షీరోద- సంభవామ్‌” (లక్ష్యష్టోత్తరమ్‌-4) 
(అనుగ్రహం నిండి ఉన్నది, సంపదగా ఉండేది, పాపం లేనిది, హరికి ప్రియమైనది, 
కమల అని చెప్పబడేది, కాంత అని చెప్పబడేది, ఓర్పును కల్గినది, పాలకడలినుండి 
ఉద్భవించినది అయిన లక్ష్మిని నమస్మరిస్తున్నాను) అని “ఈమె కరుణనే సహజంగా 
కల్గినది” అని ఘోషింపబడుతున్నదికదా! 

(ఈషత్‌ త్వత్‌ కరుణానిరీక్షణ సుధాసంధుక్షణాత్‌) - “నీ కటాక్షలేశం అనే 
అమృతవర్నంచేత అపూర్వకృత్యాలు సంభవిస్తున్నవి” అని అనంతరం చెప్పబోతారు. 
ఆ కటాక్షలేశం దాసుల అనిష్టాలను పోగొట్టి, ఇష్టాలను అనుగ్రహించడానికి కరుణ 
కారణం అవుతున్నది - అని అంటున్నారు. (కరుణానిరీక్షణ)-కరుణ కారణంగా గల 
కటాక్షం-అని అర్థం. లేక, కరుణకు లక్ష్యంగా చేయడం నిరీక్షణశబ్దంచేత బెపచారిక 
ప్రక్రియలో చెప్పబడిందనికూడా (గ్రహించవచ్చు. “కరుణయా విషయీకరణం వా నిరీక్షణ 
శబ్దేనోపచర్యతే” అని దేశికవ్యాఖ్య. కరుణచేత పేరేపించబడికదా కటాక్షం పుడుతుంది, 
“దేవరాజ దయాసింధో దేవదేవ జగత్పతే, త్వదీక్షణసుధాసింధువీచి విక్షేపశీకరైః, కారుణ్య 
మారుతానీతైః శీతలై రభిషించ మామ్‌” (తిరుకృచ్చినంబి దేవరాజాష్టకం -8) (వరదరాజా! 
కరుణాసము[దా! దేవదేవా! జగత్పతీ! దుఖాలను తీర్చే నీ దాసుని కారుణ్యం అనే 
వాయువుచే కొనిరాబడేవి, చల్లనివి అయిన న్స్‌ కటాక్షామృతసముద్రంలోని కెజటాల 


“వారివల్లభా” వివరణము 123 


ఉవచరిక్కిజతావుకవుమామ్‌. కరుణా(గ్రేరితమాయిటే నిరీక్షణ ముణ్జావతు. 
“కారుణ్యమారుతానీతైః” ఎన్టదితే. (నిరీక్షణసుధాసంధుక్షణాత్‌) “త్వదీక్షణసుధాసిన్థు వీచి - 
విక్షేపశీకరైణి ఎన్గిఖపడియే కటాక్షామృతవృష్టికళాలే-యెన్డె, ఏఎవమ్ఫూతకటాక్షన్లాన్‌ 
సకలాత్మసజ్లీ వనమా యిరుక్కెయాలే సుధైయాక నిరూపిక్కిజార్‌. సుధైయాలుణ్ఞాన 
సమ్యగుల్లాన నత్తాలే. కటాక్షవిక్షేపత్తాలే యెన్లె. (రక్ష్యతే) ఉపద్రవరహితమాక 
స్థాపిక్వప్పడుకిబితు. 

(ప్రాక్‌) ఉన్చుడైయ వుపేక్షాకాలత్తిలే. (తదలాభతః) ఉన్నుడైయ నిరీక్షణా 
లాభత్తాలల్లతు, ఉన్నుడైయ కోపత్తాలన్నిటే. “కః కుప్యే ద్వానరోత్తమ” ఎన్ను 


తుంపురులతో నన్ను తడపాలి) అనే ప్రమాణంలో “కారుణ్యమారుతానీతైః” (కరుణ 
అనే గాలిచే తీసికొని రాబడే కటాక్షం) అని చెప్పబడిందికదా. (నిరీక్షణసుధాసంధుక్షణాత్‌)- 
ఇంతకుముందు ఉట్టంకించిన దేవరాజాష్టకప్రమాణంలో అనుగ్రహించిన రీతిలో “నీ 
కటాక్షం అనే అమృతసముద్రంలోని చూపులనే అలల తుంపురులవల్ల”- అని భావం. 
ఈ కటాక్షం ఆత్మలను అన్నిటినీ ఉజ్జీవింవచేసేది కాబట్టి దానిని అమృతంగా 
రూపిస్తున్నారు. “సుధాసంధుక్షణాత్‌” అంటే ఆ అమృతంయొక్క చక్కని వర్షంతో -అని 
అర్థం. కటాక్షం పడినందువల్ల -అని తాత్పర్యం. (రక్ష్యతే)- హాని కలుగకుండా 
కాపాడబడుతన్నది. శ్లోకంలోని మిగిలినభాగంతో ఇది వివరింపబడుతున్నది, 
(ప్రాక్‌) నీవు కటాక్షించనపుడు, (తదలాభతః)- ఆ కటాక్షం లభించనందున- 
అని అర్థం. “రాజసం శ్రయవశ్యానాం కుర్వంతీనాం పరాజ్ఞయా, విధేయానాం చ దాసీనాం 
కః కుప్యేత్‌ వానరోత్తమ” (రామా.సుందర-116-38) (వానరశ్రేష్టా ! ప్రభువుకు 
పరతంత్రలు, అతని ఆజ్ఞవల్ల నాకు బాధను కల్లిస్తున్నవారు, అతని వశంలో ఉన్నవారు 
అయిన రాక్షసి దాసీజనుల విషయంలో ఎవడు కోపిస్తాడు ?) అనే రీతిలో వాక్చతురుడైన 
హనుమంతునకు నీకు కోపం తగదు-అని ఉపదేశించే లక్ష్మికి కోపం కలిగే అవకాశం 
లేనందువల్ల, “తదలాభతః” అనే పదం కోపాన్ని సూచించదు. తాత్మాలికంగా 
కటాక్షంయొక్క లేమినే సూచిస్తుంది. (నష్టమ్‌)- ఇంచు మించుగా నశించి ఉండగా. 
(త్రిభువనమ్‌)- ముల్లోకాలలో ఉండే జీవులందజు. “మంచాః క్రోశంతి” (పడుకలు 
రోదిస్తున్నవి) అని అంటే పడుకలలోని బిడ్డలు రోదిస్తున్నారని అర్థం అయినట్లే, 
“త్రిభువనమ్‌” అనే పదం ముల్లోకాలలో ఉండే చేతనులను అందటథినీ లక్షిస్తుంది. 
(సంప్రతి)- న్స్‌ కటాక్షవీక్షణానికి ఒక క్షణం లక్ష్యం కానీ ఇపుడున్న స్థితిలో. 


124 చతుఃశ్లోకీ వ్యాఖ్యానము 


శౌల్‌మిబుజ్జనుక్కుమ్‌ ఉపదేశిక్కిజ వునక్కు కోపముణ్లాక సమావనై యిల్లెయిటే. (నష్టమ్‌) 
వినష్టప్రాయమాన. (త్రిభువనమ్‌) ఇత్తాల్‌, తైలోక్యాన్తర్వర్తియాన సకలలోకబ్బకైయుమ్‌ 
ఉపలక్షిక్నిబితు. “మజ్బాః క్రోశన్తి” ఇతివత్‌. 

(సమ్రతి) ఉన్నుడైయ “కటాక్షవీక్షాక్షణ లక్ష్య”మాన దశైయిలే. (అననోదయమ్‌) 
యథా భవతి, పూర్వకాలత్తిలుమ్‌ అతిశయితాభ్యుదయమామడి. (రక్ష్యతే) ప్రాక్‌ 
తదలాభతో నష్టం త్రిభువనం సతి ఈషత్త్వత్మరుణానిరీక్షణసుధాస న్టుక్షణాత్‌ 
అననోదయం రక్ష్యతే. 

దుర్వాసశ్చాపత్తాలే నిఃశ్రీకమామృడి భువన త్రయత్తెయుమ్‌ పరిత్యజిత్తు 
పయోదధియిలే పిరాట్టి యెకున్దరుళిపోతు తత్మటాక్షాభావత్తాలే “అస న్నేవ” ఎన్నుమడి 


(అనంతోదయం యథా భవతి) ముందున్నదానికంటె ఎక్కువ అతిశయం 
కల్లి ఉండేటట్లుగా. (రక్ష్యతే)- ఇంతకుముందు ఆ కటాక్షం లభించినందున 
ఇంచుమించుగా నశించిన ముల్లోకాలు ఇపుడు నీ కరుణాకటాక్షానికి కొంచెం లక్ష్యం 
కాగానే ఇంతకుముందుకంటే ఎక్కువ గొప్పతనం కల్లి ఉండేటట్లు కాపాడబడుతున్నవి. 

దీనికి రెండు విధాలైన అర్థాలు చెప్పవచ్చు. దుర్వాసముని శాపవశంచేత 
నశించి పోయిన ముల్లోకాలు లక్ష్మీకటాక్షంచేత కాపాడబడిన వృత్తాంతాన్ని తెలిపే 
అర్థం మొదట వివరింపబడుతున్నది. దుర్వాసుని శాపంచే సంపద నశించేటట్లు 
ముల్లోకాలను విడచి, క్షీరాబ్దిలోనికి లక్ష్మి వెడలినపుడు ఆమె కటాక్షం లేకపోవడంవల్ల 
“అసన్నేవ” అన్నట్లు అసత్రాయంగా పడి ఉన్న ఆ ముల్లోకాలు “కీరోదా జ్ర సముత్సన్నా 
శ్రూయతే9_ మృతమంథనే, భృగోః ఖ్యాత్యాం సముత్పన్నెత్యేతదాహ కథం భవాన్‌” 
(విష్ణుపు-1-8-16) (అమృతమథనకాలంలో క్షీరాబ్టినుండి లక్ష్మి అవతరించిందని 
వినబడుతున్నది. భృగువుకు ఖ్యాతి అనే భార్యవల్ల లక్ష్మి ఉద్భవించిందని మీరు ఎందుకని 
చెబుతున్నారు ?) అని, “శెషుజ్బడల్‌ అముదినిల్‌ పిజన్ద అవళుమ్‌” (పెరియతిరు- 
2-7-1) (నివిడమైన సముద్రంలో అవతరించిన లక్ష్మి), “అముదిల్‌ వరుమ్‌ 
పెజ్ణముదు” (పెరియతిరు -6-1-2) (అమృతంకంటే అరుదైన లక్ష్మి అనే అమృతం) 
అనే రీతిలో అమృతం కోసం క్షీరాబ్దిని చిలికినపుడు లక్ష్మి అందులోనుండి ఉద్భవించి, 
“దివ్యమాల్యాంబరధరా స్నాతా భూషణభూషితా, పశ్యతాం సర్వదేవానాం యయౌ 
వక్షస్థలం హరేః” (విష్ణుపు-1-9-105) (స్నానం చేసినది, దివ్యమైన మాలికలను, 
వస్తాలను ధరించినది, ఆభరణాలచే అలంకరింపబడినది అయిన లక్ష్మి దేవతలంతా 


“హరివల్లభా” వివరణము 125 


నష్టమాన త్రిభువనమ్‌, పిన్సు “క్షీరోదా బీ స్పముత్పన్నా శ్రూయతే౭_ మృతమన్థనే”, 
“శెటబ్బడలముతిని ట్పిటిన్స వవళుమ్‌” ఎన్నుమ్బడి “అముతిల్‌ వరుమ్‌ పెబ్ణముతాయ్‌” 
అవతరిత్తు, “దివ్యమాల్యాంబరధరా స్నాతా భూషణభూషితా, పశ్యతాం సర్వదేవానాం 
యయౌ వక్ష్యన లవ్‌” ఎన్గిఅవడియే స్నాతైైయాయ్‌, మవోర్శవననైయాయ్‌, 
చిత్రమాల్యానులేపైయాయ్‌క్కొణ్టు “తిక ళికిన్స తిరుమార్చిలే” శేర్‌న్దు, “అకిలకిల్లే” 
నిఖియుమ్‌” ఎను తిరుక్కలన్టు సంశ్లేషిత్రవనన్తరమ్‌, తన్నుడైయ కారుణ్యశీతలకటాక్షసుధా 
వర్షత్తాలే వశియవార్‌క్క అనన్తరమ్‌, అత్తాలే సత్తె పె”) సమృద్ధమానపడియె ఇశ్నోకత్తిలే 
అరుళిచ్చెయ్‌కిజార్‌. “త్వయా దేవి పరిత్యక్తం సకలం భువనత్రయమ్‌, వినష్టప్రాయ 
మభవత్‌, త్వయేదానీం సనాధితమ్‌” ఎన్ను ఇవ్వర్థమ్‌ ఇన్టనాలే శొల్లప్పట్టతిటే. ఇప్పడి 
అన్వయవ్యతిరేకజ్జళాలే బ్రహ్మే ప్రభృతిచే తనరుడైయ వైశ్వర్వమ్‌ పిరాట్టియినుడైయ 


చూస్తుండగానే భగవానుని వక్షస్థలాన్ని చేరింది) అనే రీతిలో స్నానాన్ని చేసినదై, గొప్ప 
వస్తాలను ధరించినదై, అద్భుతమైన పూమాలికలను, ఆభరణాలను అలంకరించుకొన్నదై, 
భగవానుని “తికశ్‌కిన్ట తిరుమార్చు” (తిరువాయ్‌-10-6-9) (ప్రకాశించే వక్షస్థలం) 
అనే రీతిలో క్షణంకూడా విశ్లేషించలేనట్టు, స్థిరంగా సంశ్లేషించిన తర్వాత తన కరుణతో 
చల్లగా ఉండే కటాక్షం అనే అమృతవర్షంతో ఈ ముల్లోకాలను తడిపింది. వెంటనే, 
సనత్సను పొంది ముల్లోకాలు నంవత్సమృద్ధిని పొందిన తీరు ఈ శ్లోకంలో 
అనుగ్రహిస్తున్నారు- అనేది మొదటి అర్థం. “త్వయా దేవి పరిత్యక్తం సకలం 
భువన త్రయమ్‌, వినష్టప్రాయ మభవత్‌ త్వయేదానీం సమేధితమ్‌” (విష్ణు. 
పు-1-9-122) ( దేవీ ! నీచే విడువబడ్డ ముల్లోకాలు మొత్తం నశించి పోయాయి. 
ఇపుడు నీ కరుణచేత ఉజ్జీవించాయి) అని ఈ అర్థం ఇంద్రునిచేత చెప్పబడిందికదా ! 
ఈ విధంగా (బ్రహ్మ, ఇంద్రుడు మొదలైన చేతనుల సంపద లక్ష్మీకటాక్షం ఉన్నపుడు 
అతిశయాన్ని పొందింది. అది లేనపుడు నశించింది-అని ఈ శ్లోకంలోని పూర్వార్ధంతో 
తెలిపారు. “బ్రహ్మాద్యా శ్చ సురా స్సర్వే మునయ శ్చ తపోధనాః, ఏధంతే త్వత్పదచ్చ్భాయా 
మాడ్రిత్య కమలేశ్వరి” (కాశ్యపీయమ్‌) (కమలేశ్వరీ! బ్రహ్మ మొదలైన సకలదేవతలు, 
తపోధనులైన మునులందజూ నీ పాదాల నీడను చేరి ఉజ్జీవిస్తున్నారు) అని ఈ విషయం 
కాశ్యపసంహితలో చెప్పబడింది కదా ! “యస్యాః కటాక్షణ మనుక్షణ మీశ్వరాణా 
మైశ్వర్యహేతు రితి విశ్వజనీన మేతత్‌, తాం థ్రీ రితి త్వదుపసంశ్రయణా న్నిరాహుః 
త్వాం హి శ్రియః శ్రియ ముదాహు రుదారవాచః” (వైకుంఠ.స్తవ-29) (ఏ పిరాట్టి 
కటాక్షం ఇంద్రుడు మొదలైన దేవతలకు ప్రతిక్షణం ఐశ్వర్య హేతువు అవుతున్నదన్నది 


126 చతుఃశ్లోకీ వ్యాఖ్యానము 


కటాక్షధీనమెన్ను మిడమ్‌ దర్శిప్పిక్కప్పట్టతు. “బ్రహ్మాద్యా శ్చ సురా స్సర్వే మునయ శ్చ 
తపోధనాః, ఏధన్తే త్వత్పదచ్చాయా మాగ్రిత్య కమలేశ్వరి” ఎన్నక్న్కడవతిటే. “యస్యాః 
కటాక్షణ మనుక్షణ” మిత్యాది. 

అథవా, (ఈషత్త్వదిత్యాది) “పృధథివ్యప్పు లీయతే” ఇత్యారభ్య “తమః పరే 
దేవ ఏకీభవతి”, “న (బ్రహ్మా నేశానళి”, “ఆసీ దిదం తమోభూత మప్రజ్ఞాత మలక్షణమ్‌, 
అప్రతర్మ్య్యమవిజ్లేయం ప్రసుప్త మివ సర్వదా”, “బన్ను నేవు ములకు ముయిరుమ్‌ 
మోమ్‌ యాతు మిల్లా వన్గు” ఇత్యాదిప్పడియే, సర్వసంహారకాలత్తిలే ఉన్నుడైయ 


సర్వజనసమ్మతమో, ఆ పిరాట్టి నిన్ను ఆశ్రయించి ఉన్నదనేకారణం చేతనే ఆమెకు 


“శ్రీల అనే నిరుక్తిని చెబుతున్నారు. ఉదారవాక్కులను కల తిరుమజ్జెయా జ్వార్‌, 
ఆళవస్దార్‌ వంటివారు నిన్నేకదా లక్ష్మికికూడా లక్ష్మి అయినవాడవంటున్నారు) అని 
శ్రీవైకుంఠస్తవంలో ఈ విషయాన్ని కూరేశులు అనుగ్రహించడం ఇక్కడ అనుసంధేయం. 

ఇక, రెండవ అర్థం వివరింపబడుతున్నది. అది ఏమంటే- పిరాట్టి కటాక్షం 
లేనందువల్ల ప్రళయకాలంలో నశించిన అన్ని లోకాలు, ఆమె సృష్టికి అనుకూలంగా 
భగవానుని వీక్షించిన వెంటనే అతనిచే సృష్టింపబడి, మిక్కిలి వృద్ధితో ప్రకాశించే 
విషయాన్ని ఈ అర్థం చెబుతున్నది.“అత్ర ప్రళయాదికం వివక్షిత మితి కేచిత్‌” అని 
దేశికవ్యాఖ్య 

“పృధివ్యప్పు ప్రలీయతే, ఆప స్తేజసి లీయంతే, తేజో వాయౌ లీయతే, 
వాయు రాకాశే లీయంతే, ఆకాశ మింద్రియేషు, ఇంద్రియాణి తన్మాత్రేషు, తన్మాత్రాణి 
భూతాదౌ లీయతే, భూతాదిః మహతి లీయతే, మహా నవ్యక్తే లీయతే, అవ్యక్త మక్షరే 
లీయతే, అక్షరమ్‌ తమసి లీయతే, “తమః పరే దేవ ఏకీభవతి” (సుబాల-2) (భూమి 
జలంలో లయిస్తున్నది. జలం తేజస్సులో లయిస్తున్నది. తేజస్సు వాయువులో 
లయిస్తున్నది. వాయువు ఆకాశంలో లయిస్తున్నది. ఆకాశం ఇంద్రియాలలో 
లయిస్తున్నది. ఇంద్రియాలు తన్నాత్రలలో, తన్మాత్రలు భూతాదిలో లయిస్తున్నవి. భూతాది 
మహాన్‌లో లయిస్తున్నది. మహాన్‌ అవ్యక్తంలో లయిస్తున్నది. అవ్యక్తం అక్షరంలో అక్షరం 
తమన్సులో లయిన్తున్నది. తమన్సు వరమాత్మలో లీనమవుత్నుది) అని 
సుబాలోపనిషత్తులో, “ఆసీ దిదం తమోభూత మట్రజ్ఞాత మలక్షణమ్‌, అప్రతర్మ్య 
మవిజ్ఞేయం ప్రసుప్త మివ సర్వతః, సోః భిధ్యాయ శరీరాత్‌ స్వాత్‌ విసృష్టుః వివిధాః 
ప్రజాః అప ఏవ ససర్ణాదౌ తాసు వీర్య మపాసృజత్‌” (మను-1-5-8) (ఈ లోకం 


“వారివల్లభా” వివరణము 127 


కటాక్షమృతవృష్ట్యలాభత్తాలే “అస న్నేవ” ఎన్నుమృడి నామరూపవిభాగానర్హమాయ్‌, 
నష్టమాన త్రిభువనమానతు- “అప ఏవ ససర్ణాదౌ”, “తత్సృష్ట్వా” ఎన్టుమ్‌ శొల్లుకిజి 
సృష్టికాలత్తిలే, “నారాయణా దృహ్మో జాయతే”, “సర్వే నిమేషా జజ్ఞిరే, “సర్వాణి, 
రూపాణి విచిత్య ధీరః, “అనేన జీవేనాత్మనానుప్రవిశ్య నామరూపే వ్యాకరవాణి”, 
నాన్ముకన్‌ తన్నాడు తేవలరులకోడుయిర్‌ పడైత్తాన్‌”, “నారాయణన్‌ పడైత్తాన్‌” ఇత్యాది 
ప్రమాణాకారేణ అణ్బబ్బళినుడైయవువ్‌ు తదన్తర్విర్తిదేవతిర్యజ్మనుష్యస్థావరరూప 
చతుర్విధస్ఫష్ట్యున్ముఖనాయ్‌కొణ్లు, “తదైక్షత బహుస్యాం ప్రజాయేయేతి”, “తేజ ఐక్షత”, 
“ఆప ఐక్షన్తి” ఎన్ను సృష్టిక్కక్కడవనాక ప్పార్‌త్తరుళినపోతు, “యద్రూభజ్నాః ప్రమాణం 
తమస్సులో లీనమై ప్రత్యక్షంకానిదై, అనుమానంచేత తెలియబడనిదై, తర్మంచేత 
తెలియబడనిదై, అన్ని విధాలుగాను ఏపని చేయనిదై (నిద్రపోతున్నదానివలె అచేతనమై) 
ఉన్నది. ఆ పరమాత్మ పలు విధాలైన ప్రజలను సృష్టించగోరి, సంకల్పించి, తన 
శరీరంనుండి జలాన్ని మొదట సృష్టించాడు. అందులో జీవుడనే విత్తును విత్తాడు) అని 
మనుస్మృతిలోను, “ఒన్గుమ్‌ తేవుమ్‌ ఉలకుమ్‌ ఉయిరుమ్‌ మమ్‌ యాదు మిల్లా 
అను” (తిరువాయ్‌-4-10-1) (దేవతలు, లోకాలు, జీవులు, మిగిలినవి ఏమీలేని 
అపుడు) అని తిరువాయమొశిలోను, “నాన్ముకనై నారాయణన్‌ పదైత్తాన్‌” (నాన్ముకన్‌ 
తిరు-1) (చతుర్ముఖుని నారాయణుడు సృష్టించాడు) అని నాన్ముకన్‌ తిరువన్గాదిలోను, 
ఇంకా పలు ప్రమాణాలలోను చెప్పిన రీతిలో అండాలను, వాటిలో ఉండే దేవ-తిర్యక్‌- 
మనుష్య-స్థావరాది చతుర్విధ జీవులను సృష్టించాలని సంకల్పించింది. “తదైక్షత 
బహుస్యాం ప్రజాయేయేతి తత్తేజో౨_ సృజత, తత్తేజ ఐక్షత బహుస్యాం ప్రజాయేయేతి 
తదపో౭_సృజత, తా అప ఐక్షత” (ఛాందోగ్య-6-2-8. 4) (ఆ పరబ్రహ్మ నేను పలు 
విధాలుగా కాగలను” అని సంకల్పించింది. అది తేజస్సును సృష్టించింది. తేజస్సును 
శరీరంగా గ్రహించి ఆ పరబ్రహ్మ “నేను అనేకంగా కాగలను” అని సంకల్పించింది. 
అది జలాన్ని సృష్టించింది, జలాన్ని శరీరంగా గ్రహించిన ఆ బ్రహ్మ సంకల్పించింది....) 
ఇత్యాదిగా ఛాందోగ్యంలోను చెప్పిన రీతిలో ఆయా భూతాలకు అంతర్యామిగా ఉండి 
సృష్టిసంకల్పాన్ని చేసింది. “యద్భూభంగాః ప్రమాణం స్థిరచరరచనాతారతమ్యే మురారేః 
వేదాంతా స్తత్త్వచింతా మురభిదురసి యత్వాదచిహ్నై స్తరంతి, భోగోపోద్దాతకేలీచుళకిత 
భగవద్వైశ్యరూప్యానుభావా సా నః శ్రీ రాస్తృణీతా మమృతలహరిధీలంఘనీయై ర 
పాంగైఃి” (శ్రీగుణ-4) (భగవానుని స్థావరజంగమాత్మకసృష్టిలోగల తారతమ్యాలకు 
ఎవరి కనుబొమల కదలికలు కారణమో, ఉపనిషత్తులు మురారి వక్ష్యస్టలంలో ఎవరి 


128 చతుఃశ్లోకీ వ్యాఖ్యానము 


స్థిరచరచనాతారతమ్యే మురారేః”, “సమస్తచిదచిద్విధానవ్యననం హరేః, అబ్జీకారిభి రాలోకై 
స్సార్భయన్యె”, “ఉల్లాసపల్లవితపాలిత”, “సరోపసర్లస్పితీ స్స్వర్లమ్‌” ఎన్లు తొడజ్జి-“యస్యా 
ధే ఛి హో హా ౧ గ గ అ ర 
వీక్ష్య ముఖం తదజ్జితవరాధీనో విధత్తేల. ఖిలమ్‌” ఇత్యాది ప్రమాణ ప్రకారేణ ఉన్నుడైయ 
(భ్రుకుటీ భటనాయ్‌, త్వదిబ్లి తపరాధీననాయ్‌క్కొణ్లు, సమస్తచిద్విధానమ్‌ పణ్జుకిజ 
అవనుడైయ అన్ద కటాక్షానుగుణమాక కరుణామృతకటాక్షవిక్షేపబ్బకై నీ పణ్జుకెయాలే 
యన్నో నామరూపవిభాగానర్హమాయ్‌ క్కొణు రక్షిక్కప్పడుకి అదు. (ఈషత్త్వకరుణా 
నిరీక్షణసుధాసన్థుక్షణాత్‌ సమత్యననోదయం యథా భవతి తథా రక్ష్యతే) 


పాదముద్రలను చూచి పరతత్త్వవిచారాన్ని ముగిస్తున్నవో, భోగంయొక్క ఆరంభదశలో 
ఉన్న లీలలచే అల్పంగా చేయబడిన భగవానుని ప్రభావాన్ని కల్లినదైన ఆ లక్ష్మీదేవి 
అమృత ప్రవాహం అని భావించదగిన తన కటాక్షాలతో మనలను మునిగేటట్లు చేయాలి) 
అని, “శ్రియై సమస్తచిదచిద్విధానవ్యసనం హరేః, అంగీకారిభి రాలోకైః సార్థయంత్యె 
కృతోలి_౦జలిః” (శ్రీగుణ-1) (సకల చేతనాచేతనాలను సృష్టించడంవల్ల భగవానునకు 
కలిగే శ్రమాన్ని తన అంగీకరాన్ని చూపే కటాక్షాలతో సఫలంగా చేసే లక్ష్మినిగూర్చి 
అంజలి చేయబడింది) అని, “ఉల్లాసపల్లవితపాలితసప్తలోకీ నిర్వాహకోరకితనే - 
మకటాక్షలీలామ్‌, శ్రీరంగహర్యతలమంగళదీ పరేఖాం శ్రీరంగరాజ మహిషీం శ్రియ 
మాగ్రయామః” (శ్రీగుణ-2) (ఏడు లోకాలను భగవానుడు సృష్టించగానే చిగురించినదిగా, 
అతనిచే రక్షింపబడ్డ ఆ ఏడు లోకాల నిర్వాహంచేత మొగ్గ తొడిగినట్లుగా. ఉండే 
అర్థకటాక్షలీలను కల్గినది, శ్రీరంగహర్యానికి ఒక మంగళదీపకళికగా ఉన్నది, 
శ్రీరంగనాథుని దివ్యమహిషి అయిన శ్రీదేవిని ఆగ్రయిస్తున్నాను) అని పరాశరభట్టర్‌చేత, 
“స్వస్తి శ్రీ ర్దిశతా దశేషజగతాం సర్లోపసర్గస్థితీః స్వర్గం దుర్గతి మాపవర్గికపదం సర్వం 
చ కుర్వన్‌ హరిః, యస్యా వీక్ష్య ముఖం తదింగితపరాధీనో విధత్తేత_భిలం క్రీడేయం 
నాన్యథా౭స్య రసదా స్యాదైకరస్యాత్తయా” (శ్రీసవమ్‌-1) (లోకాలను అన్నింటినీ సృష్టించి, 
రక్షించి, లయింపజేయడం, స్వర్గ-నరక- మోక్షాలను ఇవ్వడం చేసేటప్పుడు భగవానుడు 
ఎవరి తిరుముఖమండలాన్ని చూచి, అందలి ఇంగితాలకు వశుడై, అన్ని పనులను 
చేస్తాడో, ఆ పిరాట్టి మనకు మంగళాలను అనుగ్రహించుగాక. ఆమె ఇంగితాలకు 
పరాధీనుడై కార్యాలను చేయకపోతే ఆ కార్యాలు అతనికి ఆనందాన్ని కల్గించవు) అని 
కూరేశులు అను(గహాంచిన రీతిలో నీ కనుబొమల కదలికలకు వశుడై, 9 
ముఖకవళికలను చూచి ప్రవర్తించేవాడై, చేతనాచేతనాలను అన్నిటినీ సృష్టించే అతని 


“హరివల్లభా” వివరణము 129 


(ప్రాక్‌తదలాభతో నష్టం త్రిభువనం సంప్రతి ఈషత్త్వత్మరుణానిరీక్షణసుధా 
సన్గుక్షణా దననోదయం రక్ష్యతే) “ఎత్తనైయుమ్‌ వాన్‌ మజన్దకాలత్తుమ్‌ పైబ్లూ శకల్‌” 
ఎన్టిజపడియే కడుజ్లోడైయిలే కమర్‌ పిళన్దు ఉలర్‌న్దు నొన పయిరానతు నినైవణ మేఘమేణి 
వర్చిత్రాల్‌ సత్తె పెశగు ధరిత్తు ఫలపర్యన్తమామాపోలే, “మెక్కణ్‌ మడన్దై” యాన నీ 
కుళిరక్కటాక్షిక్మెయాలేయన్లో, మున్ఫు నష్టమాన జగత్తు, ఇప్పోతు మహీమహీధర 
జలధిరూపమాయ్‌, దేవతిర్యజ్మనుష్యస్థావరరూప చతుర్విధదేహ(్రవేశచతురరాన 


ఆ కటాక్షాన్ని అనుసరించి కరుణామృతకటాక్షాలను వర్షించినందువల్లకదా 
నామరూపాదిభేదాలను కల్గినదై రక్షింపబడుతున్నది. “ఈషత్‌త్వత్మకరుణానిరీక్షణసుధా - 
సంధుక్షణాత్‌..... సంప్రతి అనంతోదయం యథా భవతి తథా రక్ష్యతే” అని 
అన్వయించాలి. 

(ప్రాక్‌తదలాభతో నష్టం త్రిభువనం సంప్రతి ఈషత్‌ త్వత్‌ కరుణానిరీక్షణ- 
సుధాసంధుక్షణాత్‌ అనంతోదయం రక్ష్యతే)- “ఎత్తనైయుమ్‌ వాన్‌ మజన్ల కాలత్తుమ్‌ 
పైబ్మూళ్‌కళ్‌” (పెరుమాళ్‌ తిరు-5-7) (ఎంతగానో వర్షాభావం కల్గిన కాలంలో పైరు) 
అనే రీతిలో తీవ్రమైన వర్షాభావంవల్ల నేల ఎండి బీటలు పడి, ఎండిపోయిన పైరు, 
తటాలున ఒక మేఘం వచ్చి వర్శిస్తే, తిరిగి అది జీవనం పోసుకొని పెరిగి ఫలించేటట్లే, 
“మగెక్కణ్‌ మడన్దై” (తిరువిరు-52) (వర్షంవలె చల్లని చూపును కల లక్ష్మి) అనబడే 
నీవు చల్లగా కటాక్షిస్తేకదా, మొదట నశించిఉండే లోకం ఇపుడు భూమి, పర్వతాలు, 
సముద్రాలు మొదలైనవానిని కల్లినద్ద, దేవ-తిర్యక్‌ -మనువ్య-స్థావరాలనే 
చతుర్విధ శరీరాలను ఎత్త గల్గిన ఆత్మలను కల్లినదై, ఆత్మలకు అనుభవించతగిన 
భోగ్యవస్తువులు, భోగాలకు తగిన సాధనాలు, భోగాన్ని అనుభవించే చోట్లు 
(భోగ్య-భోగోపకరణ- భోగస్థానాలు) అనే పలు రీతుల్లో వృద్ధిచెందింది-అని ప్రళయాన్ని 
వురన్మరించుకొని ఉందే నృష్టిలో ఈవాకు అ(వ్రధానం అయిన భాగం 
చెప్పబడుతున్నదనికూడా చెప్పవచ్చు. ఇదే రెండవ అర్థం. ఈ విధంగా లక్ష్మీదేవికి 
అటప్రధానం అయిన అన్వయాన్ని (గ్రహించకుండా ఇద్దజూ లోకానికి నిమిత్త 
ఉపాదానరూపాలు అయిన ప్రధానజగత్మారణాలు అవుతున్నారు అని అంటే, “నిమిత్త 
ఉపాదాన జగత్మారణరూపంగా ఉండే (బ్రహ్మ ఒక్కడే” అని తెలిపే సహస్రాధికశ్రుతిస్మృతి 
వాక్యాలు అర్థరహితాలే అవుతాయి. ఈ సందర్భంలో పెరియవాచ్చాన్‌ పిళ్ళ, 
నాయనారాచ్చాన్‌ పిళ్ళా తమ చతుఃశ్లోకీ వ్యాఖ్యానాలలో ఈ (క్రింది ఐతిహ్యోన్ని 
ఉట్టంకించారు. జ 


130 చతుఃశ్లోకీ వ్యాఖ్యానము 


వాత్మాక్కలై యుడైత్తాయ్‌, భోగోవకరణభోగస్థానరూ పేణ అభివృద్ధమాయ్‌త్తెన్ము 
అప్యయపూర్వికైయాన సృష్టియిల్‌ ఇవళుక్కన్నయమ్‌ శొల్లవుమామ్‌. 

ఇప్పడి జగత్మారణత్వత్తిల్‌ ఇవళుక్కన్వయముణ్లో? వెను ప్రశ్నమృణ్ణిన 
నడూదూరమ్మాళై క్కుజిత్తు ప్పిళ్ళానరుళిచ్చెయ్‌త వార్‌త్తైయె ఇవ్విడత్తిలే అనుసన్టిప్పతు. 
అతావతు- “ఇవ్వర్థత్తిల్‌ సన్షేహ ముణ్లో”? “ఆవాభ్యాం కర్మాణి కర్తవ్యాని, ప్రజా 
శోత్సాదయితవ్యాః” ఎను ప్రమాణమ్‌ శొల్లుకైయాలే సహధర్మచారిణియాన వివళుక్కు 
మన్వయ ముణ్బ” ఎన్టరుళిచ్చెయ్‌తతు. 


“జగత్మారణంలో పిరాట్టికి ఈ విధం అయిన (అ(ప్రధానం అయిన) అన్వయం 
ఉన్నదా?” అని నడాదూర్‌ అమ్మాళ్‌ తిరుక్కురుకైప్పిరాన్‌ పిళ్ళాన్‌ను ప్రశ్నించారట. 
అందుకు పిళ్లాన్‌ “ఈ విధంగా (అ(ప్రధానం అయిన) అన్వయం పిరాట్టికి ఉన్నదని 
అనడంలో సందేహం లేదు. “ఆవాభ్యాం కర్మాణి కర్తవ్యాని, ప్రజా శ్పోత్సాదయితవ్యాః” 
(ధర్మదంపతులైన మనం ఇద్దబిం కలిసి కర్మలను చేయాలి, సంతానాన్ని పొందాలి) 
అనే లోకరీతిలోకూడా దంపతులు వివాహసమయంలో తామిద్దరు చేరి కర్మలు చేయాలి. 
బిడ్డలను కనాలి-అని సంకల్పం చేయాలని ధర్మశాస్త్రం చెబుతున్నందున, “ఈశ్వరునకు 
సహధర్మచారిణి అయిన ఈమెకుకూడా అ(ప్రధానం అయిన అన్వయం ఉన్నది” అని 
బదులిచ్చారట. ఈ ఐతిహ్యాన్నిబట్టి భగవానుడు-లక్ష్మి అనే ఇద్దతికీ సమానం అయిన 
అన్వయం ఉన్నది- అని కొందజు భావిస్తున్నారు. ఈ ఐతివ్యోన్ని 
ఉట్టంకించడానికిముందు భగవానునకు ఒక్కనికే నిమిత్త-ఉపాదానకారణంగా ఉండే 
జగత్మారణత్వాన్ని, పిరాట్టికి అతనిని పేరేపించేదిగా ఉండే అప్రధానం అయిన 
జగత్మారణత్వాన్నే చెబుతున్నారు - అనే వాస్తవాన్ని వారు గ్రహించలేదు. అంతేకాక, 
“సహధర్మచారిణి” అనే పదంలో “సహ” శబ్దం ఉన్నందున, “సహయుక్తేల ప్రధానే” 
అనే పాణిని సూత్రానుసారంగా పిరాట్టి అన్వయం అ(ప్రధానం అయినది- అని, 
భగవానుని అన్వయంతో సాటి వచ్చేది కాదు - అని స్పష్టంగా తెలుస్తున్నది. లోకరీతిలో 
కూడా కర్మలను చేసేటపుడు పురుషుడే వాటిని చేస్తున్నాడు -అనేది భార్యయొక్క 
అప్రాధాన్యాన్ని సూచిస్తుంది. “మాతా భస్తా పితుః పుత్రః యస్యాం జాతాః స ఏవ సః 
” (తల్లి బిడ్డను ఉంచే సంచియే. పురుషుడే ఆమెనుండి బిడ్డగా ఉద్భవిస్తున్నాడు) అనే 
వచనం పిల్లలను కనేటపుడుకూడా భార్య అప్రాధాన్యాన్ని తెలుపుతున్నది, లోకరీతిలోవలె 
లక్ష్మీదేవి గర్భంనుండి ఈ లోకాన్ని సృష్టిస్తే ఆమె ఉపాదాన కారణం కాదా? అని 


“వారివల్లభా” వివరణము 131 


ఉక్తార్థసమర్థనవ్యాజత్తాలే సకలపురుషార్థజ్ఞళుమ్‌ తత్ర్రృసాదాధీమాయిరుక్కు 
మెన్గిజార్‌ (శ్రేయ ఇత్యాదియాలే). (అరవినలోచనమనఃకాన్లాప్రసాదాద్భృతే నృణాం 
సంసృత్యక్షరవెష్ణవాధ్వసు శ్రేయః కచిత్‌ న సమావ్యతే హి) (అరవిన్దలోచనః) “తస్య 
యథా కప్యాసం పుణ్జరీక మేవ మక్షిణీ” ఎను “గమ్బీరామృస్సముద్భూతమాయ్‌ సుమృష్ట 
నాళమాయ్‌, రవికరవికసితము”మాన “వసితేక్షణి”యిటే ఇవళ్‌. 'త్వత్ససాదాదృతే” 


కొందరు సందేహపడే అవకాశం ఉన్నది. కనుక, ఆ సందేహాన్ని తీర్చి, భగవానుడు 
తానొక్కడే ఉపాదాన కారణంగాను, నిమిత్తకారణంగాను ఉన్నట్లు తెలుపడం కోసం 
“అతడు తన గర్భంనుండే నాభీకమలాన్ని సృష్టించి, బ్రహ్మమొదలైన అందలినీ 
సృష్టిస్తున్నాడు, లోకాన్ని సృష్టించి వ్యక్తం చేస్తున్నాడు”- అని వేలాది ప్రమాణాలు 
ఘోషిస్తున్నాయి. అందువల్ల భగవానునివలె పిరాట్టికూడా నిమితోపాదానకారణంగా 
ఉండే బ్రహ్మమే-అని కొందరు బలంగా వాదించడం ప్రమాణాలకు అనుకూలం కాదు 
- అని శ్రీకృష్ణస్వామి అయ్యంగార్‌ అభిప్రాయం. 

శ్లోకంలోని పూర్వభాగంలో చెప్పబడ్డ అర్థాన్ని స్థిరీకరించి, వివరించడంకోసం 
శ్లోకంలోని ఉత్తరార్థంలో పురుషార్థాలను అన్నిటినీ మానవులు పిరాట్టి అనుగ్రహంవల్ల 
పొందుతున్నారు అని “శ్రేయః ఇత్యాదిగా తెలియజేస్తున్నారు. (అరవిందలోచనమనః 
కాంతాప్రసాదాదృతే నృణాం సంసృత్యక్షరవైష్ణవాధ్వసు శ్రేయః కర్షిచిత్‌ న సంభావ్యతే 
హి) పుండరీకాక్షుని మనోవల్లభ అయిన లక్ష్మీదేవి కరుణ లేకపోతే మానవులకు 
ఐశ్వర్యకైవల్య భగవత్రాప్తులనే మూడు విధాలైన పురుషార్థాలను పొందడం అనే 
అతిశయం ఏ నాడూ కలుగదుకదా -అనేది ఉత్తరార్థంలోని తాత్పర్యం. (అరవిందలోచన) 
అరవిందలోచనుడని భగవానుని నిర్దేశిస్తున్నారు. “య ఏషో9_ం౦తరాదిత్యే హిరణ్మయః 
పురుషో దృశ్యతే హిరణ్యశ్శ్మ[శ్రుః హిరణ్యకేశ ఆప్రణఖాత్‌ సర్వ ఏవ సువర్ణః, తస్య 
యథా కప్యాసం పుండరీక మేవ మక్షిణీ” (ఛాందో-1-6-7) (సూర్యునిమధ్యలో 
సువర్ణంవంటి అందమైన రూపాన్ని కల ఏ పరమపురుషుడు కన్పిస్తున్నాడో, అతడు 
అవయవాలను కలవాడు. అతనికి సూర్యునిచే వికసించిన తామరలవంటి రెండు 
కన్నులున్నాయి) అనే రీతిలో కప్యాసం అయిన తామరలవంటి రెండు కన్నులను కలవాడు 
పరమాత్మ. “కప్యాసమ్‌” అనే పదంతో తామర “లోతైన నీటిలో పుట్టినది” అని, 
“బలిసిన కాడను కల్గినది”, “సూర్యకిరణాలవల్ల వికసించినది” అని విశేషింపబడుతున్నది 
అని, అటువంటి తామరపూవుయొక్క రేకులవంటి నిరుషమైన, విశాలమైన కన్నులను 


ఏబై 


132 చతుఃశ్లోకీ వ్యాఖ్యానము 


ఎన్న వమైన్టిరుక్క ఇవ్విశేషణమెన్నెన్నిల్‌, “జితంతే”, “తామరైక్కణ్ణనై” ఎన్ను 
ఉభయవిభూతియైయు మెళుత్తు వాబ్లుకిఖ “అనైత్తులకముడైయ వరవినలోశననై” 
యుమ్‌ వశీకరిక్క వాల్లభ్యప్రసిద్ధి తోక్‌” విశేషిక్కిజార్‌. ఇత్తాల్‌, సర్వస్మాత్సరనాయ్‌, 
స్వత[న్రనానవనుమ్‌ ఇవళ్‌ ప్రసాదపాత్రమానార్‌ క్కొళియ క్మార్యమ్‌ శెయ్యా నెను మిడమ్‌ 
తో *”కిఅదు. “అరవినలోచనమనఃకాన్లా”. ఎన్లెయాలే “విష్ణోః కటాక్షమ్‌”, “యం 


కలవాడు భగవానుడు అని ఈ ఉపనిషద్వాక్యం చెబుతున్నదని వేదార్ధసంగ్రహంలో 
భగవద్రామానుజులవారు తెలిపారు. అతనికి అనురూపం అయిన శీలం, గుణం, 
వయస్సు మొదలైనవానిని కల ఈ లక్ష్మి “అసితేక్షణ” (నల్లని నేత్రాలను కల్లినది) 
(రామా.సుందర. 16-5) అని శ్రీరామాయణం తెలిపింది, “నీ కటాక్షం లేకపోతే” 
అని చెప్పగా నరిపోతుండగా, “అరవిందలో చనమనఃకాంతా(ప్ర సాదాదృతే” 
(అరవిందలోచనుని ప్రియరాలి అనుగ్రహం లేకపోతే) అని చెప్పడంలో ఏం తాత్పర్యం? 
అని అంటే, దానికి బదులు ఈ రీతిగా చెప్పవచ్చు- “జితంతే పుండరీకాక్ష నమస్తే 
విశ్వభావన” (జితంతే-1-1) (పుండరీకాక్షా [నీచే ఆత్మవస్తువు జయింపబడింది. 
లోకాలను అన్నిటినీ సృష్టించినవాడా!) ఇది నాది కాదు. నీదే అయింది. ) అనే ప్రమాణం, 
“తామరైక్కణ్ణనై” (తిరువాయ్‌-2-6-3), “అనైత్తులకు ముడైయ అరవినలోశనై” 
(తిరువాయ్‌-6-7-10) (అన్ని లోకాలను కల అరవిందలోచనుడు) అనే తిరువాయ్‌ 
మొళి సూక్తులు వోషించేటట్లు ఉభయవిభూతులను జయించేటట్లు చేసే ఆ 
తామరసనేత్రునికూడా వశీకరించుకోగల మనోవల్లభ ఈమె-అనే ఈమె గొప్పతనాన్ని 
వ్యక్తీకరించడంకోసం ఈ విధంగా విశేషించారు. ఇందువల్ల అందరికంటే అధికుడై, 
సర్వస్వతం(త్రుడైన పురుషుడు అయిన అతడుకూడా ఈవా అను(గ్రహోానికి 
లక్ష్యభూతులైనవారికితప్ప మణి ఎవరికీ ఏ కార్యాన్ని చేయడు-అని స్ఫురిస్తున్నది. 
“అరవిందలోచనమనఃకాంతా” అని అన్నందున “ఈశ్వరస్య చ నావోర్టం 
యదృచ్చాసుకృతం తథా, విష్ణోః కటాక్ష మద్వేష మాభిముఖ్యం చ సాత్త్వికై సంభాషణం 
షడేతాని హ్యాచార్యప్రాప్తిహేతవః” (భగవానుని సౌహార్దం, జీవుడు అనుకోకుండా చేసిన 
సత్మర్మ, దాని కారణంగా భగవానుడు కటాక్షించడం, భగవానునిపట్ల ద్వేషం లేకపోవడం, 
అతని పట్ల అనుకూలభావం, భాగవతాభిమానం - అనే ఆజు జీవుడు ఒక ఆచార్యుని 
ఆశయించడంలో హేతువులు అవుతాయి. “జాయమానం హి పురుషం యం 
పశ్యేన్మధుసూదనః, సాత్త్విక చతు విజ్లేయః స వై మోక్షార్థచింతకః (భార-శాంతి- 
358-73) (జన్మించేటపుడు ఎవరిని మధుసూదనుడు కటాక్షిస్తున్నాడో అతడు సాత్త్వికుడు 


“వారివల్లభా” వివరణము 133 


పశ్యే న్మధుసూదనః” ఎన్గు శొల్లుకిఖవనుడైయ సౌహార్దప్రకాశకముమాన కటాక్షముమ్‌ 
ఏతదధీన మెన్నుమిడమ్‌ సిద్ధమిటే. 

(మనజణాన్లా) తదత్యన్లాభిమతై యెన్డపడి. కీళ్‌ “కాన్త స్తే” ఎన్ఫుమ్‌, ఇబ్బు 
“మనఃకాన్లా” ఎనుమ్‌ శొల్లుకైయాలే పరస్పరానుకూలతయా సర్వాభిమతప్రదత్వత్తిలే 
ఉభయర్‌క్కుముళ్ళ సౌహృదసామరస్యమ్‌ స్పష్టమాయి శ”. “అస్యా దేవ్యాణ ఇత్యాది. 
(ప్రసాదాత్‌) దయావిశేషత్తాలే. (కాన్నాప్రసాదాత్‌) “ప్రసాదపరమౌ” ఎను శొల్లుకిఅ 
అవనుడైయ ప్రసాదత్తుక్కు మడియాన ప్రసాదత్తాలే. “మ ఇెక్కణ్‌ మడనైె”యాకైయాలే 
అని తెలియదగినవాడు. అతడే మోక్షపురుషార్థాన్నిగూర్చి చింతించేవాడు-అని 
తెలియదగినవాడు) అని చెప్పబడేదై, ఒక జీవుని విషయంలో అతడు మొట్టమొదటగా 
చేసే నిర్హేతుకకృపను చూపే కటాక్షంకూడా ఈ పిరాట్టియొక్క పురుషకారంచేతనే 
కల్గుతుందని స్పష్టమవుతున్నది. 

(మనఃకాంతా)- భగవానునకు చాలా ప్రియమైనది-అని భావం. మొదటి శ్లోకంలో 
“కాంత స్తే” అని “భగవానుడు ఈ పిరాట్టికి ప్రియుడు” అని అనుగ్రహించారు. ఇక్కడ 
“మనఃకాంతా” అని అనడంద్వారా “ఆమె ఇతనికి ప్రియమైనది” అని అంటున్నారు. 
ఈ విధంగా చెప్పడంవల్ల ఒకరికి వేటొకరు అనుకూలురై ఉండి, దాసులకు అందటికీ 
వారు కోరినవానిని అనుగ్రహించడంలో ఇద్దరూ ఒకే అభిప్రాయాన్ని కల్లిఉన్నారని 
తెలుస్తున్నది. “అస్యా దేవ్యా మన స్తస్మిన్‌ తస్య చాస్యాం ప్రతిష్టితమ్‌” (రామా.సుందర- 
15-52) (సీతాదేవి మనస్సు భగవానునియందు, అతని మనస్సు అతనియందు స్థిరంగా 
ఉన్నది) అని శ్రీరామాయణంలో కూడా ఈ అభిప్రాయైక్యం చెప్పబడింది. “ఏతేన 
పరస్పరానుకూలతయా సర్వత్ర వ్యాపారే సామరస్యం వ్యజ్యతే” అని దేశికవ్యాఖ్య. 
(ప్రసాదాత్‌)- కరుణ అనే నీ అనుగ్రహంతో. (కాంతాప్రసాదాత్‌)- “ప్రసాదపరమౌ 
నాథౌ మమ గేహ ముపాగతౌ, ధన్యో౭_హ మర్చయిష్యామీత్యాహ మాల్యోపజీవనః” 
(విష్ణు.పు-5-19-21) (గొప్ప అనుగ్రహం కలవారు, స్వామియై ఉన్నవారు. అయిన 
ఈ బలరామకృష్ణులు నా ఇంటికి వచ్చారు. నేను ధన్యుణ్ణి అయ్యాను. వారిని పూజిస్తాను- 
అని పూలను అమ్మి జీవించే మాలాకారుడు అన్నాడు) అని చెప్పబడే అతని 
అనుగ్రహానికికూడా మూలకారణం అయిన ఈమె కరుణచేత “మశెక్కణ్‌ మడన్దై” 
(తిరువిరు-52) (వర్షంవలె చల్లని చూపును కల లక్ష్మి) అని చెప్పబడేది కాబట్టి, 
అతని చల్లని అనుగ్రహంకూడా వేడినీళ్ళతో సమానం అని చెప్పదగినట్లగా చాలా 
చల్లగాకదా, కోపం అనేది తెలియనిదై, కరుణమూర్తీభవించినదైన ఈమె అనుగ్రహం 


134 చతుఃశ్లోకీ వ్యాఖ్యానము 


అవనుడైయ కుళిర్‌న్స వరుళుమ్‌ వెన్నీరెన్నలామ్బడి అతిశీతలమాయిటే శీతలస్వభావైయాన 
ఇవళ్‌ దయై యిరుప్పతు. (బుతే) అనుగ్రహైకస్వభావైయాన వివళుక్కోరిడత్తిలుమ్‌ 
సమృవియామైయాలే, “తన్నివృత్తిరూప ప్రసాదయోగత్తాలొ *య-వెనె. 
(సంసృత్యక్షరవైష్థవాధ్వసు) పారిశేష్యప్రమాణత్తాలుమ్‌, పురుషార్థసమభి 
వ్యాహారత్తాలుమ్‌ సంసృతిశబ్దమ్‌ -ఐశ్వర్యపరమ్‌. “ఐశ్వర్య మక్షరగతిం పరమం పదం 
వా” ఎను విశదీకరుత్తరుళినారిటే. ఆనాల్‌, ఐశ్వర్యతై సంసృతిశబ్దత్తాలే అరుళిచ్చెయ్‌ 
ఉంటుంది. (బుతే)-లేకపోతే. ఈమె కృప లేకపోతే- అని భావం. కోపంతో కలసి 
ఉండే కరుణను కల ఇతనికి, కోపం తీరడమే కృప అవుతుంది, కోపం అనేదే 
తెలియనిదై, కరుణే మూర్తీభవించినదైన ఈమెకు కోపం తీరడం అనే కృప ఉండే 
అవకాశమే లేదు. అందువల్ల ఈమె కృషే కృప-అని భావం. 
(సంసృత్యక్షరవైష్టవాధ్వసు) - “అక్షర” శబ్దం కేవలాత్మానుభవమనే కైవల్యాన్ని చెబుతుంది. 
“వైష్టవాధ్వా” అన్నది భగవత్రాప్తి అనే గొప్ప మోక్షాన్ని చెబుతుంది. ఈ విధంగా ఈ 
రెండు పదాలు క్రమంగా ఆత్మానుభవమనే పురుషార్దాన్ని, ఈశ్వరానుభవమనే 
పురుషార్థాన్ని తెలుపుతున్నందున సామాన్యంగా సంసారాన్ని నిర్దేశించదగిన “సంసృతి” 
శబ్దం ఇక్కడ పరిశేషన్యాయానుసారం అచిదనుభవం అయిన ఐశ్వర్యపురుషార్థాన్ని 
చెబుతన్నదని గ్రహించాలి. “ఐశ్వర్య మక్షరగతిం పరమం పదం వా కస్మైచిదంజలిభరం 
వహతే వితీర్య, అస్మై న కించిదుచితం కృత మిత్యథాంబ త్వం లజ్ఞసే కథయ కోతి. 
య ముదారభావః” (శ్రీగుణ-59) (తల్లీ | ఐశ్వర్యం, కైవల్యం, పరమపదం- అనే 
వీటిలో దేనినైనా కేవలం ఒక అంజలి భారాన్ని మోసేవానికి అనుగ్రహించినా, “ఇతనికి 
తగినది ఏదీ చేయలేకపోయానే! అని లజ్జిస్తావు, ఇదేమి బెదార్యమమ్మా! నీవే చెప్పు) 
అనే శ్లోకంలో భట్టరు “ఐశ్వర్యమ్‌ అక్షరగతిమ్‌, పరమపదమ్‌” అని మూడు 
పురుషార్థాలను స్పష్టంగా నిర్దేశించారు. ఇక్కడ ఐశ్వర్యాన్ని సంసారాన్ని నిర్దేశించే 
సంసృతిశబ్దంతో చెప్పడానికి కారణం ఏమి? అని అంటే, “కొళ్ళెన్గు కిళర్‌న్టై కన 
పెరుజ్ఞైాల్వమ్‌ నెరుప్పాక” (తిరువాయ్‌-4-9-4) (తీసికో! అని వృద్ధిచెందే సంపదను 
నిప్పుతో సమానంగా), “అల్లల్‌ ఎనదేతో"ే ఎరితీయిల్‌ శుడుమ్‌” (జ్ఞానసారమ్‌-19) 
(దుఃఖాలను కల్గించి, అగ్నిజ్వాలలో దహించేటట్లు) అనే రీతిలో ఐశ్వర్యం నిప్పువలె 
కాల్చేది అనే వైరాగ్యంతోనే. కులశేఖరా శ్వార్లవలె, “ఇన్ఫ్సముమ్‌ శెల్వముమ్‌ ఇవ్వరశుమ్‌ 
యాన్‌ వేణ్ణేన్‌” (పెరుమాళ్‌ తిరు-4-5) (ఆనందం, సంపద, భూలోకాధికారం వద్దు), 


* “దయావిశేషరూప ప్రసాదత్తాలొ *ియ” అని ఉంటే సరసం. 


“వారివల్లభా” వివరణము 135 


వానెన్‌ ? ఎన్నిల్‌, “కొళ్ళెన్టు కిళర్‌న్చె యున్ద పెరుజ్ణాల్వమ్‌ నెరుప్పాక” ఎన్ను శొల్తుకిజిపడియే 
ఐశ్వర్యమ్‌ “అల్లలెన త్తోశ్‌” ఎరితీయిజ్బుడు”మృడియాన వైరాగ్యత్తాలే, “ఇన్స్నమరుమ్‌ 
శెల్వముమ్‌ ఇవ్వరశుమ్‌ యాన్‌ వేట్దేన్‌”, “పె జ"గాలుమాతరియేన్‌”, “వానాళుమ్‌ శెల్వము 
మిమ్మణ్ణరశుమ్‌ యాన్‌ వేబ్దేన్‌” ఎన్గు ఐహలౌకికమాన వైశ్వర్యత్తెయుమ్‌, పారలౌకికమాన 
వైశ్వర్యతెయుమ్‌ పరిత్యజిత్తు, “మా స్మభూత్‌” ఎన్టిరుక్కుమ్‌ స్వాభి ప్రాయత్తాలుమ్‌, 
“అనర్భాఖ్యవు” ఎన్నుమృడి అనర్జ్భావవామాకైయాలువ్‌, అల్పా౭_ 
స్థిరత్వాదిదోషదుష్టమాకైయాలుమ్‌, “ధనం ప్రాహ్య మాద్య న్చుచ్చై ర్నమాం స్మరేత్‌” 


“పెొలుమ్‌ ఆదరియేన్‌” (4-10) (పొందినా ఆదరించను), “వానాళుమ్‌ శెల్వముమ్‌ 
మబ్బరశుమ్‌ యాన్‌ వేణ్ణేన్‌” (4-2) (స్వర్గాన్ని పాలించే సంపద, భూలోకాధికారం 
నాకు వద్దు) అని చెప్పే రీతిలో ఈ లౌకికసంపదను, బ్రహ్మపదవిపర్యంతం అయిన 
పరలోకైశ్వర్యాన్నికూడా విడిచినవారు ఈ ఆళవందార్‌ అనేది “తవ దాస్యసుఖైక 
సంగినామ్‌..... ” ఇతరావసధేషు మాస్మభూ దపి మే జన్మ చతుర్ముఖాత్మనా” అనే 
స్తోత్రరత్నసూక్తి వలన స్పష్టమవుతున్నది. “అనర్థాఖ్యం ధనం ప్రాష్య మాద్యంత్యుచ్చె 
ర్న మాం స్మరేత్‌” (భాగవతమ్‌-10-81-20) (అనర్థమే మూర్తీభవించినదైన ధనాన్ని 
పొంది, మిక్కిలి మదాన్ని పొందినవాడై నన్ను స్మరించడు) అని భాగవతంలో చెప్పిన 
రీతిలో ఐశ్వర్యం అనర్ధాన్ని కలుగజేస్తుంది. అల్బంగాను, అస్థిరంగానూ ఉంటుంది. 
గర్వాన్ని కల్గించి, భగవానుని మజచిపోయేటట్లు చేస్తుంది. ఇటువంటి ఐశ్వర్యాలతో 
నిండినది, చెడ్డను కలుగజేసేదిగా ఉండడంచేత సంసారాన్ని నిర్దేశించే “సంసృతి” 
శబ్దంతో ఐశ్వర్యాన్ని చెబుతున్నారు. అక్షరశబ్దంతో ఆత్మానుభవాన్ని చెబుతున్నారు. 
“విజ్ఞానసారథి ర్య స్తు మనఃప్రగ్రహవా న్నరః, సో౭_ ధ్వనః పార మాప్నోతి తద్విష్ణోః 
పరమం పదమ్‌” (కఠ-1-3-9) (ఎవడు మంచి జ్ఞానాన్ని సారథిగాను, మనస్సును 
పగ్గాలుగాను. కల్లి ఉన్నాడో, అతడు సంసారానికి ఆ దరిలో ఉండే విష్ణువుయొక్క 
పరమపదాన్ని పొందుతున్నాడు) అని చెప్పబడే అర్చిరాదిగతియొక్క ఎల్ల అయిన 
పరమవదాన్ని పొంది, భగవానుని అనుభవించడాన్ని “వైవ్టవాధ్వ” శబ్దంతో 
లక్షణా ప్రక్రియలో సూచిస్తున్నారు. “వైష్టవాధ్వశబ్దేన గతివిశేషద్వారా భగవత్రాప్తి ర్లక్ష్యత” 
అని దేశికవ్యాఖ్య ఈ మూడు పురుషార్థాలలో -అని “సంసృత్యక్షర వైష్ణవాధ్వసు” అనే 
ప్రయోగం యొక్క అర్థం. (శేయఖ-గొప్పదైన ఆనందం -అని అర్థం. లేక, ఇది ఆ 
ఆనందాన్ని కల్గించే పుణ్యాన్ని చెబుతుందనికూడా (గ్రహించవచ్చు. “పుణ్యశ్రేయసీ 


136 చతుఃశ్లోకీ వ్యాఖ్యానము 


ఎన్గిఅపడియే మదహేతువాయ్‌, భగవత్సురణవిరోధియాయ్‌, ఇవ్వాకారబ్దళినాలే 
సంసారమ్‌ అవద్యకరమాయిరుక్మైయాలుమ్‌ సంస్కృతిశబ్దత్తాలే ఐశ్వర్యత్తె అరుళిచ్చెయ్‌ 
కిజార్‌. అక్షర శబ్దత్తాలే ఆత్మానుభవత్తై చ్చాల్లుకిఅతు. వైష్ణవాధ్వశబ్దత్తాలే “సోఐ_ ధ్వనః 
పార మాప్పోతి” ఎన్లిఐ గతివిశేషద్వారా భగవత్రాప్తియై లక్షిక్నిఖతు. ఇవశీశీల్స్‌ (శ్రేయ) 
శ్రేషఘ్రమసుఖమ్‌, తత్సాధనసుకృతవిశేషమాకవుమామ్‌. “శేయసీ సుకృతం వృషః” 
ఎన్టతిటే. 

(నృణాం) అఖిలక్షేత్రజ్ఞర్‌ క్కెల్లామెన్టపడి. (న సమావ్యతే) న సిద్ధ్వతి యెన్టపడి. 
“తిరుమామకళ్‌ తన్నరుళాలులకిల్‌ తేర్‌మన్నరాయ్‌” ఎన్గుమ్‌, “శెడియారాక్షై యడియారై 
చ్చేర్‌తల్‌ తీర్‌క్కుమ్‌ తిరుమాల్‌” ఎన్టుమ్‌, “లిరుమకళాలరుళ్‌ పెళ ప్పొన్నులకిల్‌ 
సుకృతం వృషణ” (పుణ్యం, శ్రేయస్సు, సుకృతం, వృషం (ధర్మం) అనే నాల్లు పదాలు 
ఒకే అర్థాన్ని కల్గినవి) అని నిఘంటువులో పుణ్యం, శ్రేయస్సు ఒకే అర్థాన్ని కల్గినదిగా 
చెప్పబడ్డాయి. 

(నృణామ్‌)- మానవులందటథికి. (న సంభావ్యతే)- కలుగదు అని భావం. “న హి” అనే 
పదం ఈ విషయం ప్రసిద్ధి చెందింది- అనే విషయాన్ని తెలుపుతుంది “తిరుమామకళ్‌ 
తన్నరుళాల్‌ ఉలకిల్‌ తేర్‌ మన్నరాయ్‌ ఒలిమాకడల్‌శూగ్‌ శె (ఎనీరులకాణ్డు తిక గ్‌వర్‌కళే” 
(పెరియతిరు-2-9-10) (లక్ష్మి అనుగ్రహంచేత లోకంలో రథాలను నడిపే ప్రభువులై 
శద్దించే గొప్పసముద్రంచేత చుట్టబడి ఉన్న భూమిని పాలించి పరిఢవిల్లుతారు) అని 
తిరుమజ్దె యా జ్వార్లు ఐశ్వర్య పురుషార్థం ఈమె అనుగ్రహంచేత కల్గుతుందని 
అనుగ్రహించారు. “శెడియారాక్కై అడియారై చ్చేర్‌దల్‌ తీర్‌క్కుమ్‌ తిరుమాల్‌” 
(తిరువాయ్‌-1-5-7) (దాసులు హేయమైన శరీరసంబంధం పొందడాన్ని తీర్చే శియః 
పతి) అని నమ్మాళ్వార్లు కైవల్యపురుషార్థం శ్రియఃపతి అనుగ్రహంవల్ల కల్లుతుందని 
అనుగ్రహించారు. “తిరుమకళాల్‌ అరుళ్‌ పె మన్నులకిల్‌ పొలివర్‌తామే” 
(పెరియతిరు- 11-6-10) (లక్ష్మి అను(గ్రవోన్ని పొంది వరమవదంలో 
పరిఢవిల్లుతారు) అని తిరుమజ్జెయా జ్వార్లు పరమపదంలో భగవానుని పొందడం ఈమె 
అనుగ్రహంచేతనే అని అనుగ్రహించారు, ఈ విధంగా మూడు పురుషార్థాలు ఈమె 
అనుగ్రహం లేకపోతే లభించదు. కనుక, ఐశ్వర్య, కైవల్య-భగవత్రాప్తులలో అతిశయం 
లక్ష్మి అనుగ్రహం లేకపోతే కలుగదు కనుక. “సంసృత్యక్షరవైష్టవాధ్వసు నృణాం న 
సంభావ్యతే కర్షిచిత్‌” అని వీరు అంటున్నారు, “పద్మయోని రిదం ప్రాప్య పఠన్‌ స్తోత్రం 
తతః పరమ్‌, దివ్యం చాష్టగుణైశ్వర్యం తత్పసాదా చ్చ లబ్ధివాన్‌” (బ్రాహ్మపురాణమ్‌) 


“వారివల్లభా” వివరణము 137 


పొలివర్‌తామే” ఎను మరుళిచ్చెయ్‌దపడియే ఐశ్వర్యకైవల్య భగవల్లాభరూవ - 
పురుషార్థజ్ఞకెల్లామ్‌ పెరియపిరాట్టియారుడైయ ప్రసాదత్తాలల్లతు పెఅవరితాకైయాలే, 
“సంసృత్యక్షరవైష్ణవాధ్వసు శ్రేయః ప్రసాదాదృతే నృణాం న సమావ్యతే హి” ఎన్టిజార్‌. 
“పద్మయోని రిదం ప్రాప్య పఠన్‌ స్తోత్రం తతః పరమ్‌, దివ్యజ్బు చాష్టగుణి శ్వర్యం 
తత్రసాదాచ్చ లబ్జవాన్‌”, “బ్రమ్మాదీనాం యదాయత్తం వైభవం యస్య సా స్వయమ్‌ , 
తన్య కైముత్యనిర్థార్య మీశ్వరత్వం (్రియఃవతేళి ఎన్ను బ్రవ్మాద్యైశ్వర్యతోడు, 
బ్రహ్మజనకనాన ఈశ్వరనుడైయ ఐశ్వర్యతోడు వాశియజి తత్రసాదాధీనమా 
యిరుక్కువ్బుడియై ప్రతిపాదిత్తతిటే. “ఆకుగ్రామనియామకాత్‌” ఎన్ముమ్‌, “ఏకో 


(నాభీకమలంనుండి పుట్టిన చతుర్ముఖుడు ఈ స్తోత్రాన్ని పొంది, పఠించి దాని తరువాత 
దివ్యాలు అయిన ఎనిమిది విధాలైన సంపదను ఆ లక్ష్మి అనుగ్రహంచేత పొందాడు), 
“బ్రహ్మాదీనాం యదాయత్తం వైభవం యస్య సా స్వయమ్‌, తస్య కైముత్యనిర్థార్య 
మీశ్వరత్వం (శియఃవతేః” (బ్రాహ్మపురాణం, (బ్రహ్మాదులకు వైభవం ఎవరివల్ల 
కల్గుతుందో, ఆ లక్ష్మి ఎవరికి శేషభూతురాలో, ఆ శియఃపతి ఈశ్వర త్వం 
కింపునర్మ్యాయసిద్ధం) అని పురాణాలలో బ్రహ్మ మొదలైనవారి సంపద, (బ్రహ్మను 
సృష్టించిన భగవానుని సంపద ఈ పిరాట్టియొక్క అనుగ్రహంచేతనే లభిస్తుంది అని 
చెప్పబడిందికదా. శ్రీపరాశరభట్టర్‌కూడా శ్రీగుణరత్నకోశంలో “అకుగ్రామనియామకా 
దపి విభో రాసర్వనిర్వాహకాత్‌ ఐశ్వర్యం యదిహోత్తరోత్తరగుణం శ్రీరంగభర్తుః ప్రియే, 
తుంగం మంగళ ముజ్జ్వలం గరిమవత్‌ పుణ్యం పునః పావనమ్‌ ధన్యం యత్తదద శ్చ 
వీక్షణభవ స్తే పంచషా విప్రషః” (శ్రీగుణ-15) (ఓ శ్రీరంగనాయకీ! అల్పగ్రామాధికారి 
నుండి సర్వలోకనిర్వాహకుడైన పరమాత్మవరకుగల ఉత్తరోత్తరం ఉన్నతమైన ఏ ఐశ్వర్యం 
ఉన్నదో అది, ఏవి ఉన్నతంగా, మంగళంగా, ప్రకాశవంతమైనవిగా, గొప్పతనం 
కలిగినవిగా, పుణ్యంగా, పావనంగా, భాగ్యభ లరూపంగా వెలుగుతున్నవో, ఆ 
వన్తువులు-మీ కటాక్షం యొక్క ఐదాజుకణాలే నుమా!) అని, “ఏకో 
ముక్తాతపత్రప్రచలమణిఘణాత్కారిమౌళి ర్మనుష్యః దృష్యద్దంతావళస్టో న గణయతిన 
తాన్‌ యత్‌ క్షణం క్షోణిపాలాన్‌, యత్తస్మె తిష్టతే౭_న్యః కృపణ మశరణో దర్శయన్‌ 
దంతపంక్తీ తత్తే శ్రీరంగరాజప్రణయిని! నయనోదంచితన్యంచితాభ్యామ్‌ 1” (శ్రీగుణ-16) 
(శ్రీరంగనాయకీ! ఒక మానవుడు మదగజంపైన ఉండి, ముత్యాలమయం అయిన 
గొడుగులో కదలాడే మణులతో ధ్వనించే కిరీటాన్ని కలవాడై, తనకు నమస్కరించిన 


138 చతుఃశ్లోకీ వ్యాఖ్యానము 


ముక్తాతపత్రప్రచలమణిఘణాత్మారి” ఎన్జుమ్‌, “ఐశ్వర్య మక్షరగతిమ్‌” ఎనుమ్‌ భట్టరుమ్‌ 
ఇవ్వర్ధత్తై ప్రకటీకరిత్తరుళినారిటే. 

“ప్రసాదాదృతే శేయో న సమావ్యతే” ఎన్లెయాలే అవనుదైయ సకలఫల 
ప్రదత్వముమ్‌ ఏతదధీనమెన్నుమిడమ్‌ తో*ంకిజతు. “అశేషజగతాం సర్జోపసర్గస్థితీః 
స్వర్గం దుర్గతి మాపవర్గికపదం సర్వజ్బు కుర్వన్దరిః, యస్యా వీక్ష్య ముఖం 


రాజులను క్షణకాలం అయినా లెక్కపెట్టడం లేదు. వేజొకడు, గతి లేనివాడై, తన 
దీనస్థితి తెలిపేటట్లు (అతనికి) తన దంతపంక్తిని చూపిస్తూ నిలుచున్నాడు. ఈ తారతమ్యం 
క్రమంగా నీ నేత్రాలు కొంచెం తెజవడంవల్ల, మూయడం వల్లను ఏర్పడుతున్నది) అనే 
శ్లోకం “ఐశ్వర్య మక్షరగతిం పరమం పదం వా” ఇత్యాది శ్లోకం ఈ విషయాన్ని 
ఘోషిస్తున్నవి. 

ఈమె అనుగ్రహం లేకపోతే ఏ పురుషార్థంలోని అతిశయం అయినా ఎవరికీ 
కలుగదు- అని అనడంవల్ల భనవానుడు మోక్షంతోపాటు అన్ని పురుషార్థాలను 
అనుగ్రహించగల్గినవాడు -అని పేరు పొందడం ఈమె సంబంధంచేతనే అని తెలుస్తున్నది, 
“స్వస్తి శ్రీ రిశతాత్‌” అనే శ్రీస్తవంలోని మొదటి శ్లోకంలో కూరేశులు లోకాన్ని సృష్టించడం 
మొదలైన కార్యాలను, పురుషార్థాలను అనుగ్రహించడాన్ని లక్ష్మీదేవి కనుబొమల 
కదలికలను, ఆమె ముఖంలోని భావాలను గమనించే చేస్తాడని అనడంచేత, అతడు 
పురుషార్థాలను ప్రదానంచేయడం కూడా ఆమె ముఖంలోని భావాలను చూచే చేస్తాడని 
చెప్పనక్కణలేదు! 

“హి” శబ్దం “ఉదారామ్‌” మొదలైన చోట్లలో శ్రీ సూక్తంలోను, ఆళ్వార్ల 
శ్రీనూక్తులలోను, ఇతివోనవురాణాలలోను ఆ విషయం ప్రనిద్ధమైనది-అని 
తెలుపుతున్నది. “హిశబ్దేన శ్రీసూక్త శ్రీస్తుత్యాదిషు సర్వశాగస్రేషు చ ప్రసిద్ధిః ద్యోత్యతే” 
అని దేశిక వ్యాఖ్యానం. “ఈమె ఈ ప్రభావం ఇంద్రుడు మొదలైనవారి ప్రభావాలవలె 
ఒక్కొక్క కాలంలో నశించిపోయేదేనా!” అని అంటే, అటువంటిది కాదు. ఎల్లప్పుడూ 
ఒకేవిధంగా ఉంటుంది-అని అంటున్నారు చివరిపదంతో. (కర్ణిచిత్‌)-ఎల్లప్పుడూ-అని 
భావం. అశ్వమేధయాగంవంటి పుణ్యాలచేత కలిగే మహిమలు కాబట్టి ఇంద్రుడు 
మొదలైనవారి మహిమలు కాలాన్నిబట్టి నశించిపోయేవిగా ఉంటాయి. అడ్డులేని 
సంకల్పాన్ని కల భగవానుని సంకల్పాన్ని ఈమె మహిమ అనుసరించి ఉంటుంది 
కనుక ఇది ఒకే రీతిలో ఉంటుంది-అని భావం. 


“వారివల్లభా” వివరణము 139 


తదిబ్లితపరాధీనో విధత్తేల_ ఖిలమ్‌” ఎన్ను జగత్సృష్ట్యాదికళుమ్‌, పురుషార్థసృష్టియుమ్‌ 
తదిబ్లితపరాధీనమానాల్‌ పురుషార్థప్రదత్వమ్‌ తదధీనమెన్న చ్చాల్లవేణ్డావిటే. 

“హి శబ్దమ్‌ -శ్రీసూక్తాది ప్రసిద్ధిపరమ్‌. ఇవళుడైయ ప్రభావముమ్‌ ఇ(న్లాదికళ్‌ 
*ప్రభావమోలే కాలభేదమాయిరుక్కుమో? వెన్నిల్‌; అబ్బనన్గిక్కే ఏకరూపమాయిరుక్కు 
మెన్టిజార్‌. (కర్షిచిత్‌) ఎన్సు. కదాచిదిత్యర్థః. కర్మాధీనప్రభావమాకైయాలే కాలభేదభేద్యమా 
యిరుక్కుమ్‌ అతు. సత్యసబజ్మల్పాధీనప్రభావమాకైయాలే ఇతు ఏకరూపమాయిరుక్కు 
మెన్టపడి. 

నను, “అమృత స్యైష సేతుళి, “స ప్రీతో౭౬లం ఫలాయ”, “ఫల మత 
ఉపపత్తేణొ, “మోక్ష మిచ్చే జ్ఞనార్దనాత్‌” ఇత్యాది ప్రమాణబ్దళ్‌ మోక్ష ప్రదత్వత్రె ముకున్దనుక్కే 
అసాధారణమాక ప్రతిపాదియానిజ్మ ఇజ్జే పిరాట్టిక్కు మోక్షోపాయత్వమ్‌ శొల్లుకై 
స్వేతరనమస్తస హాయా౭_ న పేక్షోపాయత్వత్తుక్కు చ్చేరుమో? వెన్నిల్‌; “ఇవళ్‌ 

ఈ విధంగా అన్ని పురుషార్థాలు ఈ పిరాట్టికి అధీనాలు-అని అన్నట్లయితే, 
అపుడు తలఎత్తే కొన్ని ఆక్షేపాలను (ప్రస్తావించి, వాటికి సమాధానం ఇకపై 
విన్నపింపబడుతున్నది. (ఈ విషయం దేశికుల భాష్యంలో కూడా విస్తృతంగా 
చర్చింపబడింది. ) “అమృతస్యైష సేతుః” (ముండక-2-2-5) (సంసారసముద్రానికి 
ఆవలితీరంలో ఉండే మోక్షాన్ని పొందడంకోనం ఈ భగవానుడే (ఉపాయం) 
అవుతున్నాడు), “స ప్రీతోల_లమ్‌ ఫలాయ” (దమిడభాష్యమ్‌) (ప్రీతిని పొందిన భగవానుడే 
ఫలాన్ని ఇవ్వగలవాడు), “ఫల మత ఉపపత్తేక” (బ్రహ్మ. సూ-8-2-37) (ఈ 
పరమపురుషునివలననే మోక్షం సిద్ధిస్తుంది. అదే ఉపపన్నం కనుక) “ఆరోగ్యం భాస్కరా 
దిచ్చే ద్ధన మిచ్చే ద్ధుతాశనాత్‌, ఈశ్వరాత్‌ జ్ఞాన మన్విచ్చే న్మోక్ష మిచ్చే జ్ఞనార్దనాత్‌” 
(మాత్స్యపురాణమ్‌ -67-41) (సూర్యునివల్ల ఆరోగ్యాన్ని కోరాలి, అగ్నివల్ల ధనాన్ని 
కోరాలి, శివునివల్ల జ్ఞానాన్ని కోరాలి, జనార్దనునివల్ల మోక్షాన్ని కోరాలి) మొదలైన 
ప్రమాణాలలో ముకుందుడు (ముక్తిని ఇచ్చేవాడు) అని పేరు పొందిన భగవానుడే 
మోక్షాన్ని ఇచ్చే స్వభావాన్ని కలవాడని చెప్పబడగా, ఇక్కడ పిరాట్టి కికూడా మోక్షాన్ని 
ఇచ్చే స్వభావాన్ని చెప్పడం, తనను విడచి వేజీ ఏ సహాయాన్ని ఎదురుచూడని భగవానుని 
మోక్షోపాయానికి పొసగుతుందా? అన్నది ఇక్కడ ఒక అక్షేపం. దీనికి సమాధానం ఈ 
క్రిందివిధంగా చెప్పవచ్చు. ఇక్కడ ఈ పిరాట్టికి సాక్షాత్తు మోక్షాన్ని ఇచ్చే స్వభావం 
ఉన్నదని చెప్పబడలేదు. ఈమె పురుషకారం చేస్తేనే తప్ప భగవానుడు మోక్షాన్ని 
*“ప్రసాదమ్మోలే” అనిపాఠాంతరం. 


140 చతుఃశ్లోకీ వ్యాఖ్యానము 


పురుషకారమానాలల్లతు ఈశ్వరన్‌ కార్యమ్‌ శెయ్యాన్‌” ఎన్గిఖి నిశ్చయనిబన్సనమాక 
పరమ్బ్పరయా మోక్షపదత్వమ్‌ శొన్నవిత్తాల్‌ తన్నిర పేక్షోపాయత్వవిరోధమ్‌ ప్రసజ్ఞియాతిటే. 
“ఉపాయోపేయత్వే తదిహ తవ తత్వమ్‌” ఎను ఉపాయత్వమ్‌ స్వతస్సిద్ధమానాలుమ్‌, 
ఇవళ్‌ పురుషీకరియాతవిడత్తిల్‌ అతు కార్యకరమాకాతిటే. అన్వ్నయవ్యతిరేకబ్బళాలే 
తలైపె* రుమ్‌, తలైయలుప్పుణ్జారుమాయిటే యిరుప్పతు. 

అతిల్‌, పురుషకారసాపేక్షత్వమ్‌ ఉపాయనైర పేక్ష్యభజ్టుకమాకాతో? వెన్నిల్‌; 
స్వీకారదశైయిల్‌, వలప్రదానశైయిల్‌ వలప్రదత్వహేతువాన జ్ఞానశక్యాదికళాల్‌ 


ఇవ్వడు -అనే నిశ్చయంతో ఏర్పడ్డ మోక్షపరంపరాకారణత్వమే ఇక్కడ ఈమెకు 


చెప్పబడుతున్నది. అందువల్ల ఈమె మోక్షాన్ని భగవానునిద్వారా అనుగ్రహింపచేస్తుందే 
తప్ప తాను నేరుగా ఇచ్చేది కాదు. అందువల్ల భగవానుడు సహాయాంతరాన్ని అ పేక్షించని 
మోక్షోపాయంగా ఉంటాడు-అనే గొప్పతనానికి ఏ కొజత రాదు. “ఉపాదత్తే 
సత్తాస్థితినియమనాద్యెః చిదచితో స్వముద్దిశ్య శ్రీమా నితి వదతి వాగౌపనిషదీ, 
ఉపాయోపేయత్వే తదిహ తవ తత్త్వం న తు గుణౌ అత స్వాం శ్రీరంగేశయ శరణ 
మవ్యాజ మబోజద్‌ం” (శ్రీరంగరాజ-ఉత్సర-88) (ఓ శ్రీరంగనాథా! శ్రీ 
మన్నారాయణుడవైన నీవు సృష్టి-స్థితి-నియమనాది కార్యాలతో చేతనాచేతనాలను 
తనకోసం గ్రహిస్తున్నావు- అని ఉపనిషద్వాక్యం చెబుతున్నది. అందువల్ల ఇక్కడ 
ఉపాయత్వం-ఉపేయత్వంకూడా నీకే సహజమైనవి. మిగిలిన ఉపాయోపేయాలవలె 
అవి కృత్రిమమైనవి కావు. అందువల్ల నిన్ను నిర్వ్యాజమైన ఉపాయంగా శరణు 
పొందుతున్నాను) అని భట్టర్‌ అనుగ్రహించిన రీతిలో భగవానుని మోక్షోపాయత్వం 
సహజమైనది అయినా ఈమె పురుషకారం చేయనపుడు అది ఫలించదుకదా! ఈమె 
కూడి ఉన్నప్పుడు కాకాసురుడు ఉజ్జీవించడం, ఈమె దగ్గరలేనపుడు రావణుడు 
శిరచ్చేదాన్ని పాందడం-ఈవా వురుషకారం చేయవలసిన ఆవశ్యకతను 
చూపుతున్నవికదా! 

“ఈ విధంగా ఉన్నా ఈమె పురుషకారం చేయడాన్నిబట్టే స్వామి మోక్షం 
ఇస్తాడని అంటే, అతడు ఏ సహాయాన్ని ఎదురుచూడని మోక్షోపాయం అన్న సిద్దాంతం 
సిద్ధించదుకదా!” అన్నది ఇంకొక ఆక్షేపం. దీనికి సమాధానాన్ని ఈక్రింది విధంగా 
చెప్పవచ్చు. భగవానుడు ఒక జీవునకు మోక్షాన్ని ఇచ్చేటప్పుడు రెండు స్థితులుంటాయి. 
అవి ఏవి? అని అంటే, (1) స్వీకారదశ, (2) ఫలప్రదానదశ. స్వీకారదశలో స్వీకరింపబడే 


“వారివల్లభా” వివరణము 141 


పూర్ణనాకైయాలే, ఉభయనిరపేక్షమాక కార్యమ్‌ శెయ్యవల్లనాకైెయాలే పురుషకార 
సాపేక్షత్వమ్‌ ఉపాయనైర పేక్ష్యభజ్ఞాకమా మిత్తనైయల్లతు, వరణకాలత్తిల్‌ సాపేక్షత్వమ్‌ 
నిర పేక్షత్వభజ్ఞాకమాకాతెనతాయి ళ్‌”. ఆకైయిటే “ఉపాయస్వీకారత్తిల్‌ పురుష 
సాపేకముమాయ్‌, పురుషకారసాపేక్షము మాయిరుక్కుమ్‌. కార్యకాలత్తిల్‌ ఉభయ 


ర్న 


నిరపేక్షమాయిరుక్కుమ్‌” ఎను ఆచార్యాగ్రేసరరాన పిళ్చైలోకాచార్యరు మరుళిచ్చెయ్‌తతు. 


“లక్ష్మా సహ-రక్షకః” ఎన్లిఅవిడత్తిల్‌ ఇవళుక్కుమ్‌ ఉపాయాన్వయమ్‌ శొల్లి*ోటీ యెన్నిల్‌, 
అబ్బుమ్‌ అప్రధానారే తృతీయైయాకైయాలే, అప్రధానరక్షణమాన పురుషకారభావమే 


ఒక చేతనుడు ఆవశ్యకం అయినట్లే పురుషకారంకూడా ఆవశ్యకం. ఫలప్రదానదశలో 
మోక్షఫలాన్ని అనుగ్రహించడానికి తగిన జ్ఞానం, శక్తి మొదలైనవాటితో నిండి ఉండడంచేత 
భగవానుడు ఆ దశలో స్వీకరింపబడే చేతనుని కాని, పురుషకారం చేసే లక్ష్మిని కాని 
ఎదురు చూడకుండా మోక్షాన్ని ఇవ్వగలవాడు. కాబట్టి ఆదశలో పురుషకారాన్ని ఎదురు 
చూడడు. కనుక “ఏ సహాయాన్ని అపేక్షించకుండా మోక్షాన్ని ఇవ్వగలవాడు భగవానుడు” 
అనే అతని గౌరవానికి ఏ కొజిత లేదు. ఈ రీతిగా మోక్షాన్ని అనుగ్రహించే సంకల్పాన్ని 
చేసేటపుడు భగవానుడు వేటొకరిని అపేక్షించడం అతని నిరపేక్షోపాయత్వానికి కొబితనే 
కల్గిస్తుంది తప్ప, స్వీకరించేటపుడు పురుషకారాన్ని ఎదురుచూడడం దానికి ఏ కొజితను 
కల్షించడదు-అని భావం. ఈ కారణంచేతనో “ఉపాయున్వీకార కాలత్తిల్‌ 
పురుషసాపేక్షముమాయ్‌, పురుషకారసాపేక్షముమాయిరుక్కుమ్‌. కార్యకాలత్తిల్‌ 
ఉభోయనిరసేక్షమాయిరుక్కున్‌”, (శ్రీవచనభూషణవ్‌ -చూర్ణిక -268) అని 
ఆచార్యాగ్రేసరులైన శ్రీపిళ్ళెలోకాచార్యులవారు అనుగ్రహించారు. “లక్ష్యా సహ హృషీకేశో 
దేవ్యా కారుణ్యరూపయా, రక్ష్యక స్సర్వసిద్ధాంతే వేదాంతేషు చ గీయతే”. 
(లక్ష్మీతంత్రమ్‌-28-14) (కారుణ్యమే మూర్తీభవించిన లక్ష్మితో కలసిన స్వామియే 
రక్షకుడు అని అన్ని సిద్ధాంతాలలోను, వేదాంతాలలోను కీర్తింపబడుతున్నాడు) అని 
ఈ పిరాట్టికికూడా భగవానునితో కూడి ఉండి రక్షించడం అనే ఉపాయత్వం 
చెప్పబడిందికదా! అని అంటే, ఆ ప్రమాణంలో “లక్ష్మ్యా సహ రక్షకః” అని 
చెప్పబడినందువల్ల “సహయుక్తే9_ ప్రధానే” (ప్రాణిని-2-3-19) అని పాణిని 
సూత్రానుసారం అప్రధానం అనే అర్ధంలో తృతీయావిభక్తి వచ్చింది కనుక అప్రధానరక్షణం 
అయిన పురుషకారస్వభావమే చెప్పబడింది. ద్వయంలో “శ్రీమన్నారాయణచరణా శరణం 
ప్రపద్యే” అనే ఉపాయాన్ని వరించడాన్ని చెప్పే మొదటివాక్యంలో “నార” శబ్దంతో 
చెప్పబడే వాత్సల్యం మొదలైన గుణాలవలె, జ్ఞానం-శక్తి మొదలైన గుణాలవలె, “చరణ”. 


142 చతుఃశ్లోకీ వ్యాఖ్యానము 


శొల్లుకిఅతు. ఉపాయవరణప్రతిపాదకమాన పూర్వవాక్యత్తిలే వాత్సల్యాదివత్‌, 
జ్ఞానశక్యాదివత్‌, విగ్రహవత్‌, ఇవకైయుమ్‌ ఉపాయవిశేషణమాక చ్చాల్లుకైయాలే, 
ఇవళుక్కువ్‌ గుణాదివదుపాయత్వవ్‌ నిద్ధమిజే యెన్నిల్‌, వాత్సల్యాదికళ్‌ 
ఆశ్రయణసౌకర్యాపాదకబ్దళాయుమ్‌, జ్ఞాశక్త్యాదికళ్‌ ఆశ్రితకార్యాపాదకబ్బళాయుమ్‌, 
విగ్రహమ్‌ శుభాశ్రయమాయుమ్‌, ఉపయోగిక్కుమవై యాకైయాలే, ఇవ క ”ుక్కు 
తదనువిధాయిత్వమాత్రమేయిటే ఉళ్ళతు. ఇప్పడియే ఇవళుమ్‌ తదనువిధాయియా- 
యిరుక్షైయాలే పురుషకారభావమ్‌ ఇవళుక్కు నియతమాయిరుక్కు మెన్టిటే ద్వయత్తిలుమ్‌ 
నిర్ణయిత్తతు. కిఇ్బ, గుణాదికళుక్కు ఉపాయత్వముణ్చాకి లువ ఇవళుక్కు 


శబ్దంచే చెప్పబడే తిరుమేనివలె “శ్రీమ” చ్చబ్దం చేత చెప్పబడే ఈ పిరాట్టి నికూడా 
ఉపాయానికి విశేషణంగా చెప్పడంచేత, ఈమెకుకూడా గుణాలు, తిరుమేని 
మొదలైనవానివలె ఉపాయత్వం సిద్ధిస్తుందా? అని అంటే, వాత్సల్యం, సౌశీల్యం, 
సౌలభ్యం, స్వామిత్వం-అనే నాల్గు గుణాలు జీవుడు భగవానుని ఆ(శ్రయించడంలో 
సహకరిస్తాయి. జ్ఞానం, శక్తి-మొదలైన గుణాలు ఆశ్రయించిన జీవుని కార్యాన్ని 
నెరవేర్చడంలో సహాయపడుతాయి. తిరుమేని చేతనునిచే ఆశయింపబడే శుభాశయంగా 
ఉండి, సహాయపడుతుంది. అందువల్ల ఈ గుణాలకు, తిరుమేనికి ఉపాయం అయిన 
భగవానుని అనుసరించే స్వభావమే ఉన్నది. ముఖ్యమైన ఉపాయత్వం లేదు. ఆ 
విధంగానే, ఈ లక్ష్మికికూడా భగవానుని అనుసరిస్తున్నదై. ఉండడంవల్ల ఈమెకు 
పురుషకారస్వభావమే ఎప్పుడూ ఉన్నది-అని ద్వయాన్ని వివరించేటపుడు మన ఆచార్యులు 
నిర్ణయించారు. అంతేకాక, గుణాలకు, తిరుమేనికి ఉపాయత్వం ఉన్నదని తలచినా, 
ఈమెకు పురుషకారస్వభావమే ఎల్లప్పుడూ ఉన్నదని (పరనరహస్యం మొదలైన 
గ్రంథాలలో) ఆచార్యులు నిర్వహించారు. అందువల్ల ఈమెకు పురుషకారస్వభావమే 
అంగీకరించతగినది-అని చెప్పబడింది. 

ద్వయంలోని మొదటి వాక్యంలో శ్రీదేవి, గుణాలు మొదలైనవానికికూడా 
ఉపాయవిశేషణంగా ఉండడం సాధారణమై ఉండగా, గుణాలకు ఉపాయస్వభావాన్ని 
అంగీకరించి, పిరాట్టికి ఉపాయత్వం లేదు, పురుషకార్వమే ఉన్నది-అని (పరన్దరహస్యమ్‌) 
మొదలైనవానిలో చెప్పడానికి ఏం కారణం ? అని అంటే, జ్ఞానం-శక్తి మొదలైన 
గుణాలు భగవానుడు మోక్షాన్ని అనుగ్రహించాలని సంకల్పించినపుడు అతడు మోక్షాన్ని 
అనుగహించడంలో నహకరిస్తున్నందువల్ల, విరాట్టి ఆ న్గితిలో మోక్షాన్ని 


“వారివల్లభా” వివరణము 143 


ప్పురుషకారభావమ్‌ నియతమాయిరుక్కుమెన్టిజే ఆచార్యర్‌కళ్‌ నిర్వహిత్తతు. ఆకైయాల్‌, 
ఇవళుక్కు ప్పురుషకారభావమే అజ్లీకార్య మెన్టతాయి *”. 

లక్ష్మీగుణాదికళుక్కు విశేషణత్వమ్‌ అవిశిష్టమాయిరుక్క గుణబ్బళుక్కు 
ఉపాయత్వమ్‌ అజ్జీకరిత్తు, ప్పిరాట్టిక్కు ప్పురుషకారత్వ మజ్జీకరిక్షైక్కు హేతువెన్‌ ? 
ఎన్నిల్‌; గుణబ్బల్‌ కార్యోపయోగయాలేయుమ్‌, గుణబ్బళుక్కు ఉపాయత్వముమ్‌, ఇవళుక్కు 
ప్పురుషకారత్వముమ్‌ అజ్లీకరిక్క త్తట్టిల్లై. 

నను, పిరాట్టిక్కు ఉపాయత్వజ్లొల్ళిల్‌ ఉపాయనైర పేక్ష్యమ్‌ సిద్ధియాతవోపాతి, 
గుణబ్దళుక్కు ఉపాయత్వమ్‌ కొళ్ళిల్‌ తన్నైర పేక్ష్యహాని వారాతో? వెవ్నిల్‌, గుణబ్బళ్‌ 
పృథగ్బుద్ధిప్రవర్తకమల్లామైయాలుమ్‌, గుణద్వారా గుణికార్యమ్‌ శెయ్‌కై నైరపేక్ష్య 
ప్రవర్తకమల్లామైయాలుమ్‌, గుణద్వారా గుణికార్యమ్‌ శెయ్‌కై నైరపేక్ష్యభళ్టకమన్ను. 


అనుగ్రహించడానికి ఏ సహాయం చెయ్యనందువల్ల గుణాలకు ఉపాయత్వం, పిరాట్టికి 
పురుషకారత్వం అంగీకరించడంలో లోపం లేదు. 

అట్లయితే, పిరాట్టికి ఉపాయత్వం గ్రహిస్తే, “భగవానుడు సహాయాంతరాన్ని 
ఆపేక్షించని ఉపాయం” అనే దానికి కొణత ఏర్పడేటట్లే, గుణాల ఉపాయత్వం గ్రహిస్తే 
ఆ కొజిత ఏర్పడదా ? అని అంటే, గుణాలు చేతనాలు కావు. కనుక. ప్రత్యేకంగా ఒక 
సంకల్పం చేయడానికి యోగ్యతను కల్గినవి అవి కావు. అందువల్ల ఆ గుణాలమూలంగా 
వాటిని కల్గినవాడైన భగవానుడు సంకల్పించి మోక్షాన్ని ఇవ్వడం “అతడు వేజొక 
సహాయాన్ని అపేక్షించని ఉపాయం” అనే గొప్పతనానికి కొజితను కల్లించదు. ఇక, 
పిరాట్టి విషయంలో అయితే ఆమె ఒక చేతనద్రవ్యం. అందువల్ల ఆమెకు ప్రత్యేకంగా 
సంకల్పం చేసే యోగ్యత ఉన్నది. కనుక పిరాట్టికి ఉపాయత్వాన్ని అంగీకరిస్తే, 
“భగవానుడు వేటొక సహాయాన్ని ఆపేక్షించని ఉపాయం” అనే అతిశయం లేకుండా 
పోతుంది. ఈ కారణంవల్లనే మన ఆచార్యులు ఉపాయానుషానాన్ని తెలిపే ద్వయం 
మొదటివాక్యంలో “చిత్రగువమానయ” (పలు రంగులను కల పశువులను కలవానిని 
తీసికొని రా) అనే ప్రయోగంలోవలె పిరాట్టికి ఉపలక్షణత్వాన్ని గ్రహించి, ఉపేయాన్ని 
ప్రార్థించే ద్వయం రెండవ వాక్యంలో “దండినమ్‌ ఆనయ” (దండాన్ని కలవానిని 
తీసికొనిరా) అనే చోటలోవలె విరాట్టికి విశేషణత్వాన్ని అనుసంధించడాన్ని 
ముఖ్యనిర్వాహంగా అంగీకరించారు. 

ఇక్కడ దీనికిపైన ఇంకో ఈ ఆక్షేపం తల ఎత్తుతుంది. ద్వయంలోని 
మొదటి వాక్యంలోను, రెండవవాక్యంలోను శ్రీమచ్చబ్దం సమానంగా ప్రయోగింపబడి 


144 చతుఃళ్లోకీ వ్యాఖ్యానము 


ద్రవ్యత్వేన పిరాట్టిక్కు పృథగ్బుద్ధి ప్రవృత్తియోగ్యతై ఉణ్జాకైయాలే, తదుపాయత్వే ఉపాయనై 
రపేక్ష్యమ్‌ జీవియాతిటే. ఆకైయిటే-ఉపాయానుష్టానప్రకాశకమాన పూర్వవాక్యత్తిలే 
“చితగం మానయు” ఎన్ని అవిడత్తిజ్పోలే విరాట్టిక్కు ఉవ లక్షణత్వమువ్‌ం, 
ఉపేయప్రార్థనాప్రకాశమాన ఉత్తరవాక్యత్తిల్‌ “దండిన మానయ” ఎన్టిజవిడత్తిజ్బోలే 
పిరాట్టిక్కు విశేషణత్వముమ్‌ నిర్ణయిత్తు అనుసంధిత్తదుమ్‌. 

ఇరణ్ణిడత్తిలుమ్‌ శబ్దమొత్తిరుక్మైయాలే ఏకప్రకారమాక ఉభయత్ర నిర్వహమృణ్ణ 
ప్రాప్తమాయిరుక్క ఏక(త్ర ఉపలక్షణత్వముమ్‌, అన్యత్ర విశేషణత్వము మెన్టిప్పడి 
విభజిక్కిణతుక్కు గమనికై ఎన్‌ ? ఎన్నిల్‌, వ్యాక్యద్వయత్తిలుమ్‌ విశేషప్రతిపాదకశబ్దబ్దళ్‌ 
సమానమాయిరుకృచ్చెయ్‌తేయుమ్‌, “అర్థా త్రకరణా ల్లిజా దౌచిత్యా దర్ధనిర్ణయః” 
ఎన్టిఖ న్యాయత్తాలే పూర్వవాక్యమ్‌ ఉపాయప్రకరణమాకైయాలే, వాత్సల్యాదిగుణవిశిష్టన్‌ 
ఉపాయ మెన్యమ్‌, ఉపేయప్రకరణమాన ఉత్తరవాక్యత్తిల్‌ సర్వశేషియాన వస్తువే ఉపేయ 
ఉన్నందున, రెండు వాక్యాలలోను పిరాట్టిని విశేషణంగా (గ్రహించే అర్థనిర్వాహాన్ని 
చేయవలసి ఉండగా, మొదటివాక్యంలో పిరాట్టికి ఉపలక్షణత్వం, రెండవ వాక్యంలో 
విశేషణత్వం- అనే విభాగాన్ని చెప్పడానికి ఏం కారణం? అన్నది ఆ ఆక్షేపం. దీనికి 
సమాధానాన్ని ఈ (క్రింది విధంగా చెప్పవచ్చు. ద్వయంలోని రెండు వాక్యాలలోను 
విశేష్యాన్ని నిర్దేశించే నారాయణశబ్దం ఒకటిగానే ఉన్నా “అర్థాత్‌ ప్రకరణా ల్లింగా 
దౌచిత్యా దర్ధనిర్ణయఃొ (అర్థం, (ప్రకరణం, లింగం, బెచిత్యం-అనే వానినిబట్టి అర్థాన్ని 
నిర్ణయించాలి) అనే న్యాయాన్నిబట్టి మొదటి వాక్యం ఉపాయప్రకరణం కనుక 
నారాయణశబ్దం వాత్సల్యం మొదలైన గుణాలతో కూడిన నారాయణుని ఉపాయంగా 
తెలుపుతున్నది అని, ఉపాయాన్ని తెలిపే రెండవవాక్యంలో సర్వశేషి అయినవాడే 
ఉపేయం అని నారాయణశబ్దం తెలుపుతున్నదని-ఈ విధంగా రెండు వాక్యాలను 
విభజించి అర్థనిర్ణయం చేసినట్లే, విశేషణాన్ని చెప్పే శ్రీమచ్చబ్దం రెండు వాక్యాలలోను 
సమానంగా ఉన్నా ఉపాయాన్ని తెలిపే మొదటి వాక్యంలో భగవానుడు వేటొక 
సహాయాన్ని ఆశించని ఉపాయం-అని సిద్ధించడం కోసం పిరాట్టికి ఉపాయత్వాన్ని 
గ్రహించకుండా, పురుషకారత్వాన్ని గ్రహించడం తగినదే అవుతుంది. ఉపేయాన్ని తెలిపే 
రెండవవాక్యంలో పిరాట్టి, భగవానులు చేరికలో కైంకర్యం చేయడం స్వరూపానుగుణం 
కాబట్టి, పిరాట్టికి విశేషణత్వం (గహించడమే తగినది. కనుక, ఇటువంటి ఈ 
అర్బవైలక్ష్యణాన్ని ఉద్దేశించి, మొదటి వాక్యంలో పిరాట్టికి ఉపలక్షణత్వం అని, 


ధ్ర 


రెండవవాక్యంలో విశేషణత్వం-అని విభాగించి అర్థం చెప్పడం తప్పు కాదు. 


“వారివల్లభా” వివరణము 145 


మెన్టుమ్‌ విభజిత్తు అర్ధనిర్ణయమ్‌ పణ్జినాప్పోలే, విశేషణపాదకశబ్దజ్ఞల్‌ ఉభయత్ర 
సమానమాయిరున్దతేయాకిలుమ్‌, ఉపాయ ప్రకరణత్తిల్‌ భగవదుపాయత్వనైర పేక్ష్యసిద్ధిక్కాక 
పిరాట్టిక్కు ఉపాయత్వానజ్లీ కారేణ పురుషకారత్వజ్యొళ్ళుకై ఉచితమాకైయాలుమ్‌, 
ఉపేయ ప్రకరణత్తిల్‌ మిధథునవిషయకైజ్మర్యమే స్వరూపానురూపమాకైయాలుమ్‌, పిరాట్టిక్కు 
విశేషణత్వజ్బొళ్ళుకై ఉచితమాకైయాలుమ్‌ - ఆకిజి ఇవ్వర్థస్వారస్యత్తె ప్పశ్‌” ఇప్పడి 
విభజిక్క త్తట్టిలై. 

ఉపలక్షణమావతు -ఉపలక్ష్యాదృహిర్ఫ్భూతమాయ్‌. ఉపలక్ష్య ప్రతీత్యుపాయ 
మాన ధర్మవిశేషమ్‌. “శాఖాయాం చగన్దఃి ఇత్యాది. పితావుక్కు హితపర్వతమ్‌ 
అసాధారణమామ్‌. ప్రియపర్వతమ్‌ ఇరువరుక్కు మవిళిష్టమాయిరుక్షై లోకసిద్ధమిజే. 
మాతావుక్కు ప్రజాహితపరత్వమ్‌ పారత[న్యభజ్ఞకమిటే. కించ, “చరణమ్‌” ఎను 


ఉపలక్షణం అంటే-తనచే ఉపలక్షింపబడే విషయంకంటే (ఉపలక్ష్యంకంటే) 
బాహ్యమై (వేజుగా) ఉన్నదై, ఆ ఉపలక్ష్యాన్ని తెలియడానికి తగిన స్వభావమై ఉండేది. 
“శాఖాయాం చంద్రః”. (కొమ్మలలో చంద్రుడు) అన్నది దీనికి ఒక ఉదాహరణం. 
లోకంలో కూడా తండ్రి హితం అనే మంచిని చేస్తాడని, ప్రియాన్ని తల్లి, తండ్రి ఇద్దబూ 
చేస్తారని సాక్షాత్తు కనపడుతున్నది. తల్లి తన బిడ్డకు తానే చేయాలని ప్రయత్నించడం 
ఆమె తన భర్తకు వశంగా ఉండే స్థితికి పొసగదు. అంతేకాక, “శ్రీమన్నారాయణచరణమ్‌” 
అని ఏకవచనంలో చెప్పినట్లయితే, అది జాత్యేకవచనమై, “చరణాన్‌” అని అర్థం 
(గ్రహించడానికి అవకాశం ఏర్పడి, పిరాట్టికి, భగవానునకు ఉపాయత్వం సిద్ధిస్తుంది-అన్నది 
అడ్డుకోవడంకోసమే ద్వయంలోని మొదటివాక్యంలో “శ్రీమన్నారాయణచరణా” అని 
ద్వివచనంలో ప్రయోగింపబడింది. “రెండు శీచరణాలను” అని అన్నందున వాటి నికల 
భగవానుడు ఉపాయం అవుతున్నాడు- అని తెలుపుతుందే తప్ప, వేటొక చేతనవస్తువు 
ఏదీ ఉపాయం అవుతుందని చూపదు. విశేష్యం ప్రధానం అనే దాన్నిబట్టి “రెండు 
శ్రీపాదాలు” అని చెప్పబడిందే తప్ప, విశేషణం అయిన పత్నియొక్క శ్రీపాదాలను 
చేర్చిచెప్పడంలో ఇది అడ్డు కాదు-అని అంటే, ఆవిధంగా చెప్పినా, ప్రాధాన్యం విశేష్యానికే, 
అప్రాధాన్యం విశేషణానికే కాబట్టి అప్రధానం అయిన ఉపాయత్వం-అనే పురుషకారత్వమే 
పిరాట్టికి సిద్ధిస్తుంది. 

ఇద్దణూ ప్రత్యేక ఉపాయం అని చెప్పడం “లక్ష్మితో కూడిన భగవానుడు 
ఉపాయం” అనే పూర్వవాక్యానికి పొసగదు. లక్ష్మితోకూడిన భగవానుడు ఉపాయం 
అని అంగీకరించి, ఈమెకుకూడా ఫలాన్ని అనుగ్రహించే స్వభావాన్ని అంగీకరిస్తే, 


146 చతుఃశ్లోకీ వ్యాఖ్యానము 


ఏకవచనప్రయోగమ్‌ పణ్ణినాల్‌ ఉపలక్షణమాయ్‌, విశేషణత్తుక్కు ముపాయాన్వయమ్‌ 
సమృవిత్తువిడు మెను తద్వ్యావృత్యర్థమిటే ద్వివచనప్రయోగమ్‌ పణ్జుకిణతు. ద్వివచనమ్‌- 
మీోొన్భెయువ్‌ నపాయాతిటే. విశేవ్యప్రాధాన్యతః శొన్న ద్వివచనమ్‌ 
పల్నీవిశేషణత్తుక్కుమ్‌ అవిశిష్టమెన్నిల్‌, అప్పోతుమ్‌ ప్రాధాన్యమ్‌ విశేష్యత్తుక్కేయాయ్‌, 
విశేషణత్తుక్కు అప్రాధాన్యమాకైయాలే, అ(ప్రధానోపాయమాన పురుషకారభావమే 
సిద్ధిత్తువిడుమి టే. 

ఇరువరుమ్‌ ప్రత్యేకోపాయమెన్నుమతు -“లక్ష్మీవిశిష్ట ముపాయవ్‌ం” 
ఎన్లిఅత్తోడు శేరాతు. విశిష్టమ్‌ ఉపాయమెనజ్లీకరిత్తు, ఇవళుక్కుమ్‌ ఫలప్రదత్వమ్‌ 
శొల్లుమ్బోతు ఈశ్వరనుక్కు వలప్రదానహేతువాన జ్ఞాన శక్యాదికలిన్గియిలే 
యొ+ళియవేణుమ్‌. జ్ఞానశక్తికళుణ్జెన్నిల్‌, అప్పోతు ఏతదుపాయభావనిర పేక్ష్యమాక స్వయ 
మేవ ఫలప్రదక్షమనిజే. ఫల ప్రదహేతువాన జ్ఞాన శక్యాదికళై ఉణ్జాక్కుకిజాళెన్నిల్‌, గుణబ్దల్‌ 


వన్దే జియాయ్‌, స్వాభావికజ్జశిన్ధియిలే ఒశియుమ్‌. స్వాతన్ర్యతిరో హితజ్ఞ ళాన 


భగవానునకు ఫలాన్ని అనుగ్రహించడానికి కారణం అయిన జ్ఞానం, శక్తి మొదలైనవి 
లేవు అని చెప్పినట్లవుతుంది. అతని ఆ జ్ఞానశక్తులు ఉన్నాయి అని ఒప్పుకొంటే అపుడు 
పిరాట్టి ఉపాయత్వాన్ని ఎదురు చూడకుండా తానే ఫలాన్ని ఇవ్వగలవాడవుతాడు. ఇతడు 
భలాన్ని ఇవ్వడానికి కారణాలు అయిన జ్ఞానం శక్తి మొదలైనవానిని పిరాట్టి 
కల్గిస్తున్నది-అని చెబితే, ఆ జ్ఞానం, శక్తి మొదలైన గుణాలు బెపాధికాలై, నైసర్గికాలు 
కాకుండా పోవలసి వస్తుంది. “చేతనుని అంగీకరించే మొదటి స్థితిలో భగవానుని 
నిరంకుశస్వాతంత్ర్యంతో మజగుపడి పోయిన వాత్సల్యం మొదలైన గుణాలను ఈమె 
పురుషకారాన్ని చేసి ఉద్బుద్ధం చేసేటట్లే, మజగుపడిన జ్ఞానం, శక్తి మొదలైనవానిని 
వ్యక్తం చేస్తుంది- అని అంటే, వాత్సల్యాదులను మజగుపజచే స్వాతంత్ర్యంవలి, జ్ఞానం, 
శక్తి మొదలైనవానిని మజిగుపజచే గుణం ఏదీ లేదే ! ఆ విధంగా ఒక గుణం ఉన్నది 
అని చెబితే, “జాన మవ[ఓతే కొణ్జు ఎల్లా క్కరుమబ్గళుమ్‌ శెయ్‌” (తిరువాయ్‌- 
3-10-8) (జ్ఞానాన్ని ఉపయోగించి అన్ని కార్యాలను చేసే) అనే రీతిలో జ్ఞానంతో 
శ్రమించకుండా, ఎల్లప్పుడూ సృష్టికార్యాన్ని చేయడం పొసగకుండా పోతుంది. ఏదో 
ఒక రీతిలో ఈమెకు మోక్షోపాయత్వంలో భాగం ఉన్నది-అని చెప్పాలని చూస్తే, “యద్యస్తి 
మయి శుశ్రూషా యద్యస్తి చరితం తపః; యది వాస్యేకపల్నీత్వం శీతో భవ హనూమతః” 
(రామా సుందర-53-29) (నాకు పతిశుశూష ఉన్నట్లయితే, నేను తపస్సు ఆచరించి 
ఉన్నట్లయితే, నా నాథునకు ఏకవత్నీత్వం ఉన్నట్లయితే అగ్ని అయిన నీవు 


“వారివల్లభా” వివరణము 147 


వాత్సల్యాదికళై ప్రకాశిప్పిక్కిజాప్పోలే తిరోహితజ్ఞానశక్తికళై (ప్రకాశిప్పిక్కిజాశెన్నిల్‌, 
en Ua 
అవ * క్కు స్వాత[న్రమోలే ఇవ్‌ ఎక్కు ఒరు తిరోధాయక గుణ మిలైయే. ఉణ్ణన్నిల్‌, 
“ఇానమ.'.తే కొణ్ణిల్లాక్షరుమజబ్జకుమ్‌” ఎన్లిఐపడియే జ్ఞానజ్లొణ్బు శోమ్చాతే నిరన్తరసృష్టి 
పజ్బక్మూడాతిటీ. యేన కేన ప్రకారేణ ఉపాయాన్వయమ్‌ శొల్లిల్‌, “శీతో భవ” ఎన్నవల్ల 
దివ్యశక్తియుణ్ఞాయిరుక్క స్వరక్షణే స్వప్రవృత్తియాకిజ వశుద్ధి ఇత్తలైయిలిల్లై యెన్గుమ్‌, 
“తస్మింశ్చ బహవో గుణా” ఎన్ను ఉపాయపూర్తిక్కడియాన గుణపూర్తి అత్తలైక్కే ఉళ్ళతెన్టుమ్‌ 
దర్శిప్పిత్తు, స్వప్రాప్పిక్కుమ్‌ “తత్తస్య సదృశం భవేత్‌” ఎన్ను స్వస్వరూపానురూప- 
పారతన్య్యానుసన్థానమాక తన్నిర పేక్షోపాయత్వత్తె ప్పార్‌త్తిరుక్కు మృడియాన వివళ్‌ 
పరిశుద్ధప్రకృతిక్కు అతు శేరాతిజే. 


హనుమంతునకు చల్లనివాడవు కావాలి) అని అంటూ హనుమంతుని తోకలో పెట్టిన 
నిప్పును చల్లగా చేయగల శక్తి సీతా పిరాట్టికి ఉన్నా, ఆ శక్తితో రావణుని దహించకుండా, 
శ్రీరాముడు వచ్చి మనలను కాపాడి, తీసికొనిపోవడమే తగినది-అనే భావంతో, 
“ఆశంసేయం హరి (శ్రేష్ట క్షిప్రం మాం ప్రాష్టుతే పతిః, అంతరాత్మా చ మే శుద్ధ స్తస్మిం 
శ్చ బహవో గుణాః” (రామాసుందర-37-14) (వానరశ్రేష్టా! నాభర్త త్వరలోనే నన్ను, 
దరిచేరతాడు అని ఎదురుచూస్తున్నా నా మనస్సు తనను తాను రక్షించుకోవడంకోసం 
తాను ప్రయత్నం చేయడం అనే అశుద్ధి లేనిది. అతనిలో పలు గుణాలున్నాయి) అని 
తన పారతంత్ర్యానికి కొణతరాకుండా తనను రక్షించడానికి తగిన పూర్ణగుణాలు 
భగవానునివద్దనే ఉన్నవి అని చూపి, “శరై స్తు సంకులాం కృత్వా లంకాం పరబలార్దనః, 
మాం నయే ద్యది కాకుత్ణః తత్తస్య సదృశం భవేత్‌” (రామా. సుందర-39-30) 
(శత్రువుల బలాన్ని మర్దించే శ్రీరాముడు లంకను బాణాలతో కలత చెందేటట్లు చేసి, 
నన్ను పిలుచుకొని పోయినట్లయితే, ఆ విధంగా చేయడం వారికే తగినది) అనే రీతిలో 
తనను రక్షించడం శ్రీరామునకే తగినది అని తన స్వరూపానికి తగిన పారతంత్ర్యాన్ని 
అనుసంధించి, భగవానుడు ఏ సహాయాన్ని ఎదురుచూడని ఉపాయం అని నమ్మి, 
తత్రకారం నడచిన ఈమె పరిశుద్ధమైన స్వభావానికి అది పొసగదు. 

దీనికి పిమ్మట, ఇంకొక ఆక్షేపం తల ఎత్తుతున్నది. లక్ష్మి భగవానునకు 
స్వరూపనిరూపక కాబట్టి లక్ష్మీదేవితో కూడిన నారాయణుడైన శ్రియఃపతియే ఉపాయం 
అని అంగీకరించాలి. “యద్యపి సచ్చితో న నిర్భుగ్గదైవతం గుణగణం మనసాల_ నుధావేత్‌ 
తథాప్యన్తర్గుణా మేవ దేవతాం భజతే, తత్రాపి సగుణైవ దేవతా ప్రాప్యత” (ద్రమిడ 


148 చతుఃశ్లోకీ వ్యాఖ్యానము 


నను, శ్రియఃపతియే ఉపాయ మెను అజబ్గీకరిక్కవేణ్డుకైయాలే నిరూప్య 
స్వరూపత్తుక్కు చ్చాన్న ఉపాయత్వమ్‌ నిరూపకస్వరూపత్తుక్కుమ్‌ “యద్యపి సచ్చిత్త” ఎన్టిఅ 
న్యాయత్తాలే అనివర్యమాయక్కొణ్లు తన్నడైయే వారాతో? వెన్నిల్‌, స్వరూపనిరూపకత్వేన 
నిరూప్యనిరూపకబ్దళుక్కు అవర్జనీయసమృన్టముజ్దేయాకిలుమ్‌, ఉపాయవరణదశైయిల్‌ 
స్వరూపనిరూపకజ్జళాన జ్ఞానానన్టజ్ఞల్‌ ఉపయోగ మిల్లామైయాలే నిరూపకమాత్రమాయ్‌ 
నిజ్మిఖాప్పోలే, భగవత్స్వరూపనిరూపకమాన లక్షీ శ్రస్వరూపముమ్‌ కారణత్వదశైయిట్బోలే 
ఉపాయదశైయిల్‌ తన్నాల్‌ కొళ్ళతొరు ప్రయోజన మిల్లామైయాలే, తత్స్వరూపక 
నిరూపకత్వమాత్రత్తిలే అన్వయిత్తు, తదసాధారణోపాయ- త్విత్తిల్‌ అన్వయియామ 
లిరుక్షైయాలే నిరూపకమాన ఏతత్స్వరూపత్తుక్కు ఉపాయత్వమ్‌ వారాతిటే. 


భాష్యమ్‌) (సత్తు అయిన బ్రహ్మను ధ్యానించేవాడు, దేవుడు అనే ఆ పరబ్రహ్మను విడిచిన 
గుణసమూహాన్ని మాత్రం మనస్సుతో ధ్యానించకపోయినా, గుణాలతోకూడిన దేవతను 
ఉపాసిస్తున్నాడు. అందులోను, గుణంతో కూడిన దేవతను పొందుతున్నాడు) అని 
ద్రమిడభాష్యకారులు అనుగ్రహించిన గుణసిద్ధిన్యాయంతో ఈమెచే నిరూపింపబడే 
భగవానునకు చెప్పిన ఉపాయత్వం, అతనిని నిరూపించే ఈమెకుకూడా రాదని 
అడ్డు పెట్టడానికి వీలులేకుండా, తనకు తానే వస్తుందే-అన్నది ఆ ఆక్షేపం. దీనికి 
సమాధానాన్ని ఈ క్రింది విధంగా చెప్పవచ్చు. భగవానుడు ఈమెచే నిరూపింపబడేవాడు 
గాను, ఈమె అతనిని రూపించేదిగాను-ఈ విధంగా ఒకరితో ఇంకొకరు విడదీయరాని 
సంబంధాన్ని కలవారైనా, భగవానుని స్వరూపాన్ని నిరూపించే జ్ఞానం, ఆనందం మొదలైన 
స్వభావాలు చేతనుని కార్యాన్ని చేయడానికి ఉపకరించకుండా కేవలం నిరూపకంగా 
ఉండేటట్లే, నిరూపకంగా ఉండే పిరాట్టికూడా చేతనుని కార్యాన్ని చేయడానికి ఏ సహాయం 
చేయనందువల్ల కేవలం నిరూపకగానే ఉంటుందని చెప్పాలి. భగవానుడు లోకానికి 
కారణం అయినపుడు, అతనిని లోకాలను సృష్టించేటట్లు ప్రార్థించడం మొదలైన కార్యాలను 
ఈమె చేయడంచేత, ఈమెకు అటప్రాధాన్యం అయిన జగత్మారణత్వాన్ని ఒప్పుకొంటాము. 
ఆ రీతిలోనే, భగవానుడు చేతనునకు మోక్షాన్ని అనుగ్రహించే కార్యాన్ని చేసేటపుడు 
ఈమె ఏ సహాయాన్ని చేయనందువల్ల జ్ఞానానందాలవలె కేవలం నిరూపకగానే 
ఉంటుంది. ఉపాయత్వంలో భాగాన్ని (అన్వయాన్ని) కల్గినది కాబోదు-అనే చెప్పాలి. 
అంతేకాక, ఉపాయం అయిన భగవానునకు విశేషణాలు అయిన వాత్సల్యం 
మొదలైన గుణాలకు “భగవానుని చేతనుడు ఆశ్రయించడలో సహాయపడుతున్నవి” 
అనే ప్రయోజనం ఉన్నది. జ్ఞానం, శక్తి మొదలైన గుణాలకు “జీవుని సంసారసంబంధాన్ని 


“వారివల్లభా” వివరణము 149 


కిల్చు, ఉపాయవిశేషణమాన గుణవి(గ్రహజ్ఞళుక్కు సౌకర్యాపాదకత్వేనవుమ్‌, 
కార్యాపాదకత్వేనవుమ్‌, శుభా శ్రయత్వేనవుమ్‌, కార్యభేద ముణ్డాకిజాప్పోలే, తద్విశేషణ 
భూతైెయాన పిరాట్టిక్కుమ్‌ ఉపాయదశైయిల్‌ ఉపాయత్వరహితమాక పురుష 
కారత్వరూపకార్యభేద ముణ్జాక త్తట్టిలై. “లక్షీ భర్తుః దాసదాసస్య దాసఃొ, “తిరుమాలే 
నాను మునక్కు ప్పళవడియేన్‌'. ఎన్గిబపడియే స్వరూపదశైయిల్‌ శేషత్వస్వరూపత్తుక్కుమ్‌, 
“శ్రియా సార్థమ్‌”, “తిరుమాలే నిన్భే యాట్బెయ్య” ఎన్లిఅపడియే స్వరూపానురూపమాక 
ప్రావ్యదశైయిల్‌ కైబ్మర్యత్తుక్కుమ్‌ మిథునమే ప్రతిసమృన్టియాక వేణ్ణినవోపాతి, 
ఉభయానురూవమాన వుపాయదశైంయలువ్‌ అవశ్యాపేక్షితమాన ఉపాయు 
భగవానుని తిరుమేనికి “శుభాశ్రయమై ఉండి భగవానునిపట్ల చేతనుని అభినివేశం 
పొందేటట్లు చేసి, అతనిని మోక్షం పొందేటట్లు చేస్తున్నది” అనే ప్రయోజనం ఉన్నది. 
వీటివలెనే భగవానునకు విశేషణంగా ఉండే ఈ పిరాట్టికికూడా చేతనునకు భగవానుడు 
మోక్షాన్ని ఇచ్చేటవుడు “ఉపాయత్వంలో భాగం లేకుండా, ఆ(శ్రయించేటప్పుడు 
పురుషకారాన్ని చేయడం అనే ఫలం ఉన్నది” -అని అంగీకరించడంలో ఏ దోషం 
లేదు. విరాట్టికి, బోగవానునితో మూడు దశలలో నంబంధం ఉన్నది. 
“భువనభవనస్థిత్యపాయైక హేతోః లక్ష్మీభర్తుః నరహరితనోః దాసదాసస్య దాసబ” 
(లోకాలను సృష్టించి, రక్షించి లయం చేసే అద్వితీయకారణపురుషుడైన (శియఃపతి 
నరసింహరూపుని దాసుని దాసునకు దాసుడను) అని, “తిరుమాలే !నానుమ్‌ ఉనక్కు 
ప్పళవడియేన్‌” (తిరుప్పల్లాణ్లు-11) (శ్రియఃపతీ! నీకు నేను అనాదిగా శేషభూతుడను) 
అని పల్మిన రీతిలో స్వామిగా ఉండే దశ ఒకటి. ఆ దశలో శేషభూతుడైన జీవునకు 
ఇద్దజూ కలిసే శేషిభూతులవుతున్నారు. “వెకుంఠే తు పరే లోకే (శియా సార్ధం 
జగత్పతిః, ఆస్తే విష్ణు రచింత్యాత్మా భక్తెః భాగవతై స్సహ” (శైవపురాణమ్‌) (గొప్ప 
లోకం అయిన వైకుంఠంలో జగత్పతి, భావించడానికి సాధ్యం కాని స్వరూపాన్ని 
కలవాడు అయిన విష్ణువు భక్తులతో, భాగవతులతో కూడినవాడై శ్రీదేవితోపాటు 
వేంచేసి ఉంటాడు) అని, “తిరుమాలే నిన్హే ఆట్బెయ్య” (తిరువాయ్‌-8-3-8) (శ్రియః 
పతీ! నిన్నే సేవించాలని) అని చెప్పే కైంకర్యాన్ని స్వీకరించే దశ రెండవది. స్వరూపానికి 
తగిన ప్రాష్యమై ఉండి, కైంకర్యాన్ని స్వీకరించే ఈ దశలోను, ఒక మిథునమే కైంకర్యాన్ని 
స్వీకరిస్తున్నది. ఇక, శేషిగా ఉండడానికి, కైంకర్యాన్ని స్వీకరించడానికి తగిన, తప్పక 
ఆవశ్యకం అయిన ఉపాయంగా ఉందే దశ మూడవది. ఈ మూడవదశలో “సర్వధర్మాన్‌ 


150 చతుఃశ్లోకీ వ్యాఖ్యానము 


ప్రతిసమృన్థిత్వత్తిల్‌ స్వవ్యతిరిక్తసమస్తస హాయా౭_ నపేక్షమాన ఉపాయత్తినుడైయ “మా 
మేకమ్‌” ఎన్లిఅ నైరపేక్ష్యభజ్ఞ్యమాన వుపాయత్వత్తిల్‌ అన్వయమ* తద్విరోధమాక 
పురుషకారత్వరూప ప్రతిసమృన్థిత్తిలే ఇవళుక్కన్వయ మాకక్కడవతు. 

నను స్వాయమ్మువే “సర్వకామప్రదాం రమ్యాం సంసారార్థవతారిణీమ్‌, 
క్రిప్రప్రసాదినీం దేవీం శరణ్యాం చిన్తయే దితి” ఎన్టుమ్‌, బ్రాహ్మే “సకృద్విభాతా 
సర్వార్తిసము ద్రపరిశోషిణీ, భవభజ్ఞాపహారిణీ పరనిర్వాణదాయినీ” ఎన్టుమ్‌ “ఇత్యాది 


పరిత్యజ్య మా మేకం శరణం వ్రజ, అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా 
శుచః” (భ.గీ-18-66) (ఫలసాధనాలైన అన్ని ధర్మాలను సవాననగా విడచిపెట్టి నన్ను 
ఒక్కట్లో ఉపాయంగా విశ్వసించు. నేను నిన్ను అన్ని పాపాలనుండి విడిపిస్తాను) అనే 
ప్రమాణంలో ఉన్న “మామ్‌, ఏకమ్‌” అనే పదాలు “భగవానుడు ఉపాయం అయేటపుడు 
తనకంటే వేజియిన ఏ చేతనుని సహాయాన్ని అపేక్షించడు” అని ఘోషిస్తున్నాయి. 
ఇందువల్లనే ఈ స్థితిలో పిరాట్టికి అన్వయం చెబితే భగవానుడు వేటివ్వరినీ 
ఎదురుచూడకుండా ఉపాయం అవుతున్నాడు అనే గొప్పతనానికి కొత కల్గుతుంది. 
కనుక ఉపాయస్వభావంలో ఈ విరోధం కలుగకుండేటట్లు పురుషకారత్వంలోనే ఈమెకు 
భాగం ఉన్నది-అని ఒప్పుకోవాలి. 


దీనికి పిమ్మట ఇంకో ఆక్షేపం తల ఎత్తుతున్నది. అది ఏమంటే- 
“సర్వకామప్రదాం రమ్యాం సంసారార్జవతారిణీమ్‌, క్షిప్రప్రసాదినీం దేవీం శరణ్యాం 
చింతయే దితి” (స్వాయంభువమ్‌) (అన్ని ఇష్టాలను ఇచ్చేది, అందమైనది, 
సంసారసాగరాన్ని దాటించేది, త్వరగా అనుగ్రహించేది అయిన లక్ష్మిని ఈ రీతిలో 
శరణు పొందడానికి యోగ్యుడుగా భావించాలి) అని స్వాయంభువంలో లక్ష్మి అన్ని 
కోజికలను ఇస్తుంది అని, సంసారసముద్రాన్ని దాటిస్తుంది అని చెప్పబడింది, “ఆత్మవిద్యా 
సా దేవీ త్వం విముక్తిఫలదాయినీ” (విష్ణు.పు-1-9-20) (దేవీ ! నీవే ఆత్మజ్ఞానాన్ని 
ఇచ్చేదానివిగాను, ముక్తిఫలాన్ని ఇవ్వడమే స్వభావంగా కల్గినదానివిగాను ఉన్నావు) అని 
శ్రీ విష్ణుపురాణంలో ఈమె ముక్తిఫలాన్ని ఇవ్వడమే ప్రకృతిగా కల్లినది-అని చెప్పబడింది. 
“సకృద్విభాతా సర్వార్తిసముద్రపరిశోషిణీ, భవభంగాపహారిణీ పరనిర్వాణదాయినీ” 
(శ్రీసహస్రనామం-87, 122, 123) (ఉదయించి అస్తమించని జ్యోతివలె ప్రకాశించేది, 
సమస్తదుఃఖాలు అనే సముద్రాన్ని ఎండిపోయేటట్లు చేసేది, సంసారమనే నైచ్యాన్ని 


bg ఇక్కడ కొంత భాగం లోపించినట్లు తోస్తుంది. 


“వారివల్లభా” వివరణము 151 


ప్రమాణబ్దళ్‌ ఇవళుడైయ ఉపాయభావత్తె చొల్లి కీ చీయాకిలుమ్‌, అవై శరణ్యనుడైయ 
ఇచ్చానువిధాయిత్వసూచకజ్జళాకక్కడవతు. ఇతుక్కు నియామక మెన్‌? ఎన్నిల్‌. 
“లక్ష్మీం పురుషకారేణ వృతవన్తః ఎన్టుమ్‌, “లక్ష్మీః పురుషకారేణ వల్లభా 
ప్రాప్తియోగినీ, ఏతస్యా శ్చ విశేషోల యం నిగమాన్తేషు శబ్ద్యతే” ఎన్టుమ్‌,“లక్షీ్మః 
పురుషకారత్వే నిర్దిష్టా nn నాన్యథా లక్షణం భవేత్‌” ఎన్సుమ్‌ పురుషకారత్వత్తెయే లక్షణమాక 


పోగొట్టెది, గొప్ప మోక్షాన్ని ఇచ్చేది) అని బ్రహ్మాండపురాణంలో ఉండే లక్ష్మీసహస్ర- 
నామంలోగల ఈమె తిరునామాలు దుఃఖసముద్రాన్ని ఇంకించేది అని, సంసారభంగాన్ని 
పోగొట్టేది అని, మోక్షాన్ని ఇచ్చేది అని ఘోషిస్తున్నాయి. వీటివల్ల ఈమెకు 
మోక్షోపాయత్వంలోనూ అన్వయం ఉన్నదని తెలుస్తున్నదే (ఈ ప్రమాణాన్నిబట్టే శ్రీదేశికులు 
పిరాట్టికి అప్రధానం అయిన మోక్షోపాయత్వాన్ని ఒప్పుకొన్నారు-అని తర్వాత 
వివరింపబడుతుంది) ఈ రీతిలో ప్రమాణాలున్నపుడు ఈమెకు అప్రధానం అయిన 
మోక్షోపాయాన్ని ఒప్పుకొంటే ఏమి లోపం?-అన్నది ఆ ఆక్షేపం. 

దీనికి నమాధానాన్ని ఈ విధంగా చెవృ్పవచ్చు, ఈ (వ్రమాణాలు 
మోక్షోపాయత్వంలో ఈమెకు అన్వయం ఉన్నదని చెప్పినా, భగవానుడు చేతనునకు 
మోక్షాన్ని ఇవ్వాలని అనుకున్నపుడు ఈమె అతని ఆశయానికి అంగీకరిస్తుంది అన్నది 
తెలుపుతుందనే చెప్పాలి. “లక్ష్మీం పురుషకారేణ వృతవన్తవ” (విష్వక్సేనసంహిత) 
(లక్ష్మిని పురుషకారంగా వరించినవారై) అని, “లక్ష్మీః పురుషకారేణ వల్లభా ప్రాప్తియోగినీ, 
ఏతస్యా శ్చ విశేషోం యం నిగమాన్రేషు శబ్బ్వతే” (పాంచరాత్రం) (నాకు వల్లభఅయిన 
లక్ష్మి పురుషకారం చేయడంద్వారా నన్ను పొందిస్తుంది. ఈమె పురుషకార మహిమ 
వేదాంతలలో చెప్పబడింది.) అని, “లక్ష్మః పురుషకారత్వే నిర్దిష్టా చే నాన్యథా లక్షణం 
భవేత్‌” (పాంచరాత్రం) (లక్ష్మి పురుషకారం చేసేదిగానే నిర్దేశింపబడింది... ఈమెకు 
వేరేవిధమైన, అంటే ఉపాయరూపం అయిన లక్షణం లేదు.) అని లక్ష్మికి ఉపాయత్వం 
నిషేధింపబడింది. భగవానునకే అది నిశ్చయింవబడింది. లక్ష్మి మోక్షానికి 
కారణభూతురాలు అని సామాన్యంగా అన్వయక్రమంలో చెప్పిన ప్రమాణాలకంటే లక్ష్మికి 
మోక్షప్రదత్వం లేదు అని నిషేధిస్తూ వ్యతిరేకక్రమంలో చెప్పిన ప్రమాణాలు ప్రబలాలు. 
అర్థాన్ని స్థిరపరచడంలో ఇవి దృఢమైనవి. ఇదేవిధంగా భగవానుడే ఈ విషయం 
స్వయంగా తనకు, లక్ష్మికి అభిమతం అని, “మమాపి చ మతం హ్యేతత్‌” (నాకుకూడా 
ఇది అభిమతం) అని అంటూ అనుగ్రహించాడుకూడా. ఇది సత్‌సంప్రదాయంకూడా 


152 చతుఃశ్లోకీ వ్యాఖ్యానము 


చ్చాల్లి, అన్యధా లక్షణ మిల్లెయెన్టు ఉపాయతత్ర్వై నిషేధిత్తతిటే. అన్వయత్తిలుమ్‌ వ్యతిరేకమ్‌ 
అర్థదార్‌ ధ్యత్తుక్కులుప్పాకై యాలే ఇతువే ప్రబలప్రమాణప్రనిద్ధ మాకైయాలుమ్‌, 
భగవదభిమతమాకైయాలువ్‌, వపిరాట్టిక్కత్యన్న మభిమతమాకైయాలుమ్‌, 
సమదాయసిద్ధమాకైయాలుమ్‌, ఏతదనుగుణమాక అవే యోజిక్క త్తట్టిలై. 
తదనుగుణమాక ఇవ్‌ దే యోజిక్కుమిడత్తిల్‌, వ్రబలవ్రమాణవిరోధమువ్‌ు 
భగవదనభీమతత్వముమ్‌, లక్ష్మ్యనభి మతత్వముమ్‌, సముదాయవిరోధముమ్‌ 
సమృవిక్కుమ్‌. 

ఆకైయాలే సకలప్రమాణప్రమాతృపరిగృహీతమాన పురుషకారభావమే 
సారాసారవివేచనత్తుక్కు పరిగ్రాహ్యమ్‌ ఎన్సదాయి *”. “ధర్మజ్ఞసమయః ప్రమాణం 
వేదా శ్చ”, “యద్యదాచరతి శ్రేష్ట”, “మేలైయార్‌ శెయ్‌వనకళ్‌ వేణ్ణువన” ఎన్నక్కడవతిటే. 
పూర్వాచార్యులు అందజూ ఇందువల్లనే ఏకకంఠంగా పిరాట్టికి పురుషకారత్వాన్ని 
అంగీకరించారు. అందువల్ల పూర్వం ప్రస్తావించిన ప్రమాణాలకు, ఆ ప్రమాణాలకు 
తగినట్లుగా పురుషకారత్వంలో దృష్టిని కల్లినది-అని అర్థాన్ని గ్రహించాలి. పూర్వం 
ఉట్టంకించిన ఆ ప్రమాణాలకు అనుకూలంగా, తరువాత ఉట్టంకించిన ఈ ప్రమాణాలకు 
అర్థం గ్రహించి, ఇవి ఉపాయత్వంలో దృష్టిని కల్గినవి అని చెప్పకూడదా? అని అంటే, 
ఈ విధంగా గ్రహిస్తే, “లక్ష్మికి మోక్షోపాయత్వం లేదు”-అని వ్యతిరేకంగా చెప్పే 
ప్రబలప్రమాణాలకు విరోధం, భగవానుని అభిప్రాయానికి అంగీకార్యం కాదు-అనే 
కొజత, లక్ష్మీదేవి మనస్సుకు అభిమతం కాదు అనే-కొజత, భట్టర్‌ మొదలైన 
సకలపూర్వాచార్యులు “పిరాట్టికి పురుషకారత్వమే ఉన్నవి, ఉపాయత్వం లేదు” అని 
పలికే సత్సంప్రదాయంతో విరోధిస్తుంది-అనే కొజిత కల్గుతుంది. 

అందువల్ల “సారం ఇది, అసారం ఇది” అన్నది విభజించి గుర్తించగల 
వివేకులు అందజూ ప్రమాణాలచేత, ఆ ప్రమాణాలకు అర్థనిష్కర్నాన్ని చేసిన ప్రమాతలైన 
పూర్వాచార్యులచేతను అంగీకరింవబడ్డ పురుషకారత్వమే విరాట్టికి ఉన్నదని 
అంగీకరింపబడిందని స్పష్టమౌతున్నది. “ధర్మజ్ఞసమయః ప్రమాణం వేదా శ్చ” 
(ఆపస్తంబధర్మసూత్రమ్‌ )-(ధర్మాన్ని తెలిసినవారి ఆచారం (ముఖ్యం అయిన) ప్రమాణం, 
వేదాలుకూడా ప్రమాణమే అని ఆపస్తంబధర్మసూత్రంలోనూ వేదంకంటే శిష్టాచారమే 
ప్రమాణమని చెప్పబడింది. “యద్యదాచరతి గ్రేష్టః తత్తదేవేతరో జనః, స యత్‌ ప్రమాణం 
కురుతే లోక స్తదనువర్తతే” (భ.గీ-3-21) (జ్ఞాని ఏ యే కార్యాలను అనుష్టిస్తాడో 
ఆయా కార్యాలనే జ్ఞానం లేని మిగిలిన మానవులు అనుసరిస్తారు. ఆ జ్ఞాని కర్మలను 


“వారివల్లభా” వివరణము 153 


ఆక, ఇళ్ళోకత్తాలే “పెరియపిరాట్టియార్‌ స్వకరుణాకటాక్షలేశత్తాలే స్వాశితర్‌క్కు 
సకలపురుషాబ్ధళైయువ్‌ (వ్రసాదిత్తరుళువర్‌. నకలపురుషార్థ విలక్షణమోక్షత్తె 
తదసాధారణోభయభూతనాయ్‌, స్వవశవర్తియాయ్‌, స్వాపాంగేజ్జితపరాధీననాన ఈశ్వరనై 
క్కొణు కొడుప్పిత్తరుళువర్‌. ఆనపిన్సు, పురుషార్థాంతరబ్ఞకోడు, విలక్షణపురుషార్థతోడు 
వాశియజణ సకలగ్రేయస్సుమ్‌ త్వత్పసాదత్తాలల్లదు సంభవియాదు” ఎన్ను మిడత్తె 
స్థిరీకరిత్తరులినారాయ్‌త్తు. శ్రీసాత్త్వతత్తిలే అవనుక్కు మోక్షప్రదత్వముమ్‌, దేవిక్కు 
ఐశ్వర్యప్రదత్వముమ్‌ విభజిత్తు స్వయమేవ స్పష్టమాక అరుళిచ్చెయెదారిటే. 


ఎంతవరకు అనుష్టిస్తాడో అంత వరకే లోకంకూడా అనుష్టిస్తుంది) అని గీతలోను, 
“మేలైయార్‌ శెయవనకళ్‌ వేణ్ణువన” (తిరుప్పావై -26) (పెద్దలు చేసే వానిలో 
కావలసినవి) అను గోదాదేవి ఈ విషయాన్ని ద్రఢీకరించారు. 

నాయనారాచ్చాన్‌పిళ్ళె విస్తృతంగా చేసిన ఈ నిర్ణయాలకు చతుఃశ్లోకిలోని 
మూడవ శ్లోకానికి భాష్యాన్ని ప్రసాదిస్తూ శ్రీదేశికులు చివరలో అనుగ్రహించిన సమాధానం 
ఈ విధంగా ఉన్నది, “మోక్షప్రదే భగవతి ముముక్షూణాం ఘటకతయైషా తిష్టతీతి 
సర్వసమ్మతమ్‌. పరిపూర్ణానుభవప్రదానసంకల్ప స్తు భగవతః స్వస్యైవ వా, సపల్నీకస్య 
వేతి యథా ప్రమాణం భవతు (మోక్షాన్ని అనుగ్రహించే భగవానుని విషయంలో 
ముముక్షువుకు ఈమె ఘటకురాలుగా (జీవులను స్వామి దగ్గరకు స్వామివద్దకు చేర్చించే 
రుషకారస్వరూపిణిగా) ఉంటుంది-అన్నది అందటు ఆచార్యులు ఆంగీకరించినది. 
రిపూర్ణానుభవం అనే మోక్షాన్ని అనుగ్రహించే సంకల్పాన్ని భగవానుడు తానే చేస్తాడా? 
లేక, పత్నితో కలసి చేస్తాడా? -అన్నది ప్రమాణాల ప్రకారం కానివ్వండి) అని ఈ 
రీతిలో అనుగ్రహించడం ద్వారా మోక్షప్రదానసంకల్పాన్ని భగవానుడే చేస్తున్నాడు -అన్నది 
నాయనార్‌ పక్షం అని, పత్నితో కూడి చేస్తున్నాడు-అన్నది తమ పక్షమని దేశికులు 
స్పష్టం చేశారు. తమ పక్షాన్ని తెలిపేటపుడు “శ్రీ శ్రీశయో ర్వా. (మోక్షప్రదాన సంకల్పం 
చేయడం భగవానుడు, లక్ష్మి ఇద్దరూ కూడి ఉండి) అని చెప్పకుండా, “సపత్నీకస్య వా” 
(పల్నితో కూడిన భగవానునకా?) అని అనుగ్రహించడంవల్లను, ఉపాయత్వంలో పిరాట్టికి 
అప్రధానత్వమే తమ అభిప్రాయమని సూచించారు. ఇందువల్లకూడా దేశికులు నాల్గవ 
పక్షాన్నే స్పృశించారు అని, అయిదవ పక్షాన్ని కాదన్నారు అని తెలుస్తున్నది. -అని 
శ్రీమాన్‌ కృష్ణస్వామి అయ్యంగార్‌ అభిప్రాయం. ఈ విధంగా ఈ శ్లోకంతో -“లక్ష్మీదేవి 
తన కరుణ నిండిన కటాక్షంతో తన దాసులకు అన్ని పురుషార్థాలను అనుగ్రహిస్తుంది. 


థ్‌ 


లో 


154 చతుఃశ్లోకీ వ్యాఖ్యానము 


అవతారికై:- (శాంతేత్యాది) “త్రయాణాం భరతాదీనాం భ్రాతృణాం దేవతా చ యా, 
రామస్య చ మనఃకాంతా ప్రాణేభ్యోల_ పి గరీయసీ” ఎన్లిఐ ప్రమాణానుసారేణ “కాంత 
స్తే పురుషోత్తమః” ఎన్టు కర్తవ్యర్థత్తెయుమ్‌, “ఫణిపతిః” ఎన్టు తొడజ్జి కృర్మణ్యర్థత్తెయుమ్‌ 
అనుసంధిత్తు, ఆక, ఇవ్వడి ఉభయవిభూతినాథనై ఆగ్రయిత్తుక్మొణ్ణిరుక్మైయాలే “ర్రీఖ 
మిగిలిన అన్ని పురుషార్థాలకంటే గొప్పదైన మోక్షాన్ని దాన్ని అనుగ్రహించే 
ఏకైకోపాయంగా ఉన్నవాడు, తనకు వశమై ఉన్నవాడు అయిన సర్వేశ్వరునిద్వారా 
అనుగ్రహింపజేస్తోంది. అందువల్ల మిగిలిన పురుషార్థాలతో, ఉత్తమపురుషార్థం అయిన 
మోక్షంతో ఖేదం లేకుండా అతిశయం అంతా లక్ష్మి అను(గహించకపోతే లభించదు” 
అనే విషయాన్ని నొక్కి చెప్పినట్లయింది. శ్రీసాత్త్వతసంహితలో భగవానుడు ” నేను 
మోక్షప్రదాతను” అని, “శ్రీదేవి ఐశ్వర్యాన్ని ఇస్తుంది” అని విభజించి, స్పష్టంగా 
పలికాడుకదా! 
శాంతానందమహావిభూతి పరమం యద్రృహ్మ రూపం హరేః 
మూర్తం బ్రహ్మ తతో౭_ పి తత్రియతరం రూపం యదత్యద్భుతమ్‌ । 
యాన్యన్యాని యథాసుఖం విహరతో రూపాణి సర్వాణి చా 
న్యాహుః స్వె రనురూపరూపవిభవైః గాఢోపగూధాని తే ॥ 4॥ 
శాంత=షడూర్ములను లేనిదై, ఆనంద =ఆనందమయమై, మహావిభూతి= 
గొప్పవిభూతులను కల్లినదై, పరమమ్‌ =తనకంటె గొప్పది వేజొకటి లేనిదై, బ్రహ్మ=పెద్దదై 
ఉన్నందున, (ఇతరులను) పెద్దదిగా చేసినందువల్ల బ్రహ్మశబ్దంచే చెప్పదగినదై ఉందే, 
హరేః యత్‌ రూపం=హరియొక్క ఏ స్వరూపం ఉన్నదో, తతః అపి=దానికంటె, తత్‌ 
ప్రియతరమ్‌=ఆ భగవానునకు చాలా ప్రియంగా ఉండేది, మూర్తమ్‌ =కంటితో 
దర్శించతగినది, బ్రహ్మ=బ్రహ్మశబ్దంచే వ్వవహరింపబడేది, అత్యద్భుతమ్‌=మిక్కిలి 
అద్భుతం అయినది అయిన, రూపం యత్‌ =ఏ రూపం ఉన్నదో, యథాసుఖం విహరతః 
=ఇష్టం వచ్చినట్లు విహరించే, భగవానునకు, అన్యాని రూపాణి యాని=మిగిలిన ఏ 
రూపాలు ఉన్నవో, తాని నర్వాణి =ఆ న్వరూపరూపాలన్నీీ తే=నీకు, స్వః 
అనురూవరూవవిభవైః =అసాధారణాలై, తగినవై ఉండే దివ్యరూపాలచేత, 
గాఢోపగూఢాని ఆహుః=చక్కగా అలింగనం చేయబడినవి-అని ప్రమాణాలు చెబుతున్నవి 


అవతారిక:- “త్రయాణాం భరతాదీనాం భ్రాత్యాణాం దేవతా చ యా, రామస్య చ 
మనఃకాంతా ప్రాణేభ్యో9 పి గరీయసీ” (భరతుడు మొదలైన ముగ్గురు సహోదరులకు 


“వారివల్లభా” వివరణము 155 


ఎన అసాధారణమాన తిరునామత్తె ఉదైయైయాయ్‌, అవనుక్కుమ్‌ పూజ్యెయామృడియాన 
గుణపూర్తియెయుడైయ ఉన్నె 'జ్ఞానశక్యాదిగుణహీననాన నాన్‌ స్తోత్రమ్‌ పణ్బువదు 
ఎబ్బ్జనే? ఎన్ను భీతభీతరాయ్‌ స్తోత్రాన్నివృత్తరానార్‌ ప్రథమశ్లోకత్తిలే. 

ఇప్పడి నివృత్తరానపడిథై క్కణ్డు “ఇవర్‌ పణ్జుకిజ సో(త్రత్తె (శ్రవిత్తు 
శ్రవిప్పిత్తాలన్లో “శ్రుణోతీతి శ్రీల, “శ్రావయతీతి శ్రీణి ఎన్టిఖి నిరుక్యనురూపాసాధారణ 
నామమ్‌ నమక్కు నిలైనిజ్బదు. ఆనపిన్సు, ఇవర్‌ యథాస్తోత్రమ్‌ పణ్శవల్లరామృడి 
కటాక్షిప్పోమ్‌” ఎన్సు కణిశిత్తు, ఇవర్‌పక్కలిలే కరుణాకటాక్షతై ప్పణ్ఞ, “ఇతొరు దయావిశేష 
ఏ సీతాదేవి దేవతయై ఉన్నదో, రామునకు మనోవల్లభయై, అతనికి ప్రాణంకంటె 
గొప్పదై ఉన్నదో) అనే రామాయణశ్లోకాన్ని అనుసరించి, “కాంత స్తే పురుషోత్తమః” 
అని, “శ్రయతే ఇతి శ్రీ?” (భగవానుని ఆశ్రయించి ఉన్నది కాబట్టి “శ్రీ ౫ అనబడుతున్నది) 
అనే శ్రీశబ్దార్థాన్ని “ఫణిపతిః” అని ప్రారంభించి, “శ్రీయతే ఇతి శ్రీః” (మిగిలినవారిచే 
ఆశ్రయింపబదేది కాబట్టి “శ్రీ” అనబడుతున్నది) అనే శ్రీ శబ్దార్థాన్ని అనుసంధించి, 
“ఈ రీతిలో ఉభయవిభూతిలో ఉన్నవారిచేత ఆశ్రయింపబడేదానవై ఉభయవిభూతి 
నాథుని ఆశ్రయించి ఉన్నందున “శ్రీః అనే ప్రత్యేకమైన నామాన్ని కల్గినదానవై 
అతనిచేకూడా పొగడబడతగినట్లు గుణపూర్తిని కల్గిన నిన్ను జ్ఞానం, శక్తి మొదలైన 
గుణాలను ఏ మాత్రం లేని నేను స్తుతించడం ఏవిధంగా సాధ్యం?” అని చాలా 
భయపడినవారై! స్తుతి చేయడంనుండి వెనుకకు తగ్గారు. 

ఈ విధంగా వెనుకంజవేయడాన్ని చూచి పిరాట్టి “వీరు చేసే స్తుతిని 
మేముకూడా విని, భగవానునకు వినిపించినపుడుకదా “శృణోతి ఇతి శ్రీ (చేతనుని 
దీనాలాపాలను వింటుంది కనుక “శ్రీః” అనబడుతున్నది), “శ్రావయతి ఇతి శ్రీ” (ఆ 
దీనోక్తులను భగవానుని వినిపిస్తుంది కనుక శ్రీః అనబడుతున్నది) అనే వ్యత్పత్తులచేత 
వ్యక్తం అయే శ్రీశబ్దార్థం మనకు స్థిరంగా నిలచి ఉంటుంది. అందువల్ల వీరిని 
యథాతథంగా స్తోత్రాన్ని చేయగలిగేటట్లు కటాక్షిస్తాను” అని భావించి, వీరి విషయంలో 
కరుణతో కటాక్షించగా, “ఈ విధంగా గొవ్ప దయను నా విషయంలో 
ప్రసరింపజేసిందికదా!” అని లక్ష్మియొక్క సౌలభ్యాన్ని అనుసంధించి, సమాధానాన్ని 
పొందినవారై, పిరాట్టికి, తమకు ఉండే సంబంధాన్ని పురస్కరించుకొని యామునులు 
శరణు పొందారు. దానితో మొదటిశ్లోకంలో చెప్పిన రెండు శ్రీశబ్దార్థాలు -“అ స్యేశానా 
జగతో విష్ణుపత్నీ” (యజుస్సంహిత-4-4-12) (ఈ లోకానికి ఈశ్వరి, విష్ణువునకు 
పత్ని అనే ప్రమాణవాక్యంనుండి స్పష్టపడే అర్థం అనే విషయాన్ని “లోకైకేశ్వరి 


156 చతుఃశ్లోకీ వ్యాఖ్యానము 


మిరున్గవడి యెన్‌?” ఎన్ను తత్సౌాలభ్యానునందానత్తాలే నవమాపాొతరాయ్‌, 
సంబంధజ్ఞానపూర్వకమాక శరణమ్‌ పుకును, కీ్‌ “శ్రయతే, శ్రీయతే” ఎన్సు శొన్న 
వ్యుత్పత్తిద్వయార్థముమ్‌ “అస్యేశానా” ఇత్యాది వేదాంతసిద్ధ మెన్నుమిడత్తె “లోకైకేశ్వరి, 
లోకనాథదయితే” ఎన్ము సూచిప్పియానిన్గుకొణ్బు సమాహితరాయ్‌, భయముమ్‌ శమిత్తు, 
స్తోత్రత్తిలే ప్రవృత్తరానార్‌ ద్వితీయ శ్లోకత్తిలే 

ఇప్పడి ఆక్షేపనమాధానవ్యాజేన (ప్రవృత్తమాన శ్లోకద్వయంత్తాలుమ్‌, 
తత్పరత్వసౌలభ్యబ్దకై అనుసంధిత్తు, “తిరువడికళై ఆశ్రయిత్తార్‌క్కు తత్మటాక్షలేశత్తాలే 
సకలపురుషార్థబ్దకుమ్‌ సంభవిక్కుమ్‌. ఆదిల్లాదార్‌క్కు ఒరు శ్రేయస్సుమ్‌ సిద్ధియాదు” 
ఎన్టుకొణ్బు పిరాట్టియినుడైయ సర్వసమాశ్రయణీయత్వఖ్యాపనార్థమాక సకలపురుషార్థ 
ప్రదత్వత్తె అరుళిచ్చెయదు, అనంతరమ్‌ ప్రత్యయమాన మతుప్పిన్‌ అర్థత్తె అరుళిచ్చెయ్‌ 


వదాక త్తిరువుళ్ళమ్‌ప **, భగవత్‌స్వరూపగుణాదికళిల్‌ తత్సహధర్మచారిణియాన 


లోకనాథదయితే” అని అనుగ్రహించి, సమాధానాన్ని పొందిన భయం తీరినవారై 
స్తుతించడానికి రెండవ శ్లోకంలో వీరు ప్రారంభించారు. 

ఈ విధంగా స్తుతించడం సాధ్యం కాదు-అని చెప్పే మొదటిశ్లోకంతో 
పిరాట్టి పరత్వాన్ని సమాధానాన్ని పొంది స్తుతించడం ప్రారంభించిన విషయాన్ని తెలిపే 
రెండవ శ్లోకంతో విరాట్టి సౌలభ్యాన్ని అనునంధించి, “లక్ష్మి శ్రీపాదాలను 
ఆశ్రయించినవారికి ఆమె కటాక్షవీక్షణాలచే అన్ని పురుషార్థాలు లభిస్తాయి. ఈ విధంగా 
ఆశ్రయించనివారికి ఏ మంచి కలుగదు” అని పల్కి, పిరాట్టి అందటిచేత ఆశ్రయింప 
తగినది అనే విషయాన్ని తెలుపడంకోసం, “ఆమె పురుషార్థాలను అన్నిటినీ ఇస్తుంది” 
అని మూడవ శ్లోకంలో అనుగ్రహించారు. ఈవిధంగా ఇంతవరకు మూడు శ్లోకాలలో 
ద్వయం ప్రారంభంలో ఉండే “శ్రీమత్‌” అనే ప్రయోగంలో ప్రకృతి అయిన శ్రీ శబ్దంయొక్క 
అర్థాన్ని అనుగ్రహించి, తర్వాత ప్రత్యయం అయిన “మతుప్‌” యొక్క అర్థాన్ని 
అనుగ్రహించాలని తలచి, భగవానుని స్వరూపం, రూపం, గుణం-మొదలైనవాటిలో 
అతనిని సహధర్మచారిణి అయిన ఈమెయొక్క స్వరూపాదులకు ఉండే గాఢమైన చేరికను 
అనుసంధిస్తూ, “లక్ష్యా సహ హృషీకేశో దేవ్యా కారుణ్యరూపయా, రక్షకః సర్వసిద్దాంతే 
వేదాంతేషు చ గీయతే” (లక్ష్మీతంత్రమ్‌-28-14) (కారుణ్యమే మూర్తీభవించిన లక్ష్మితో 
కలసియే భగవానుడు రక్షకుడు అవుతున్నాడు-అని అన్ని సిద్ధాంతాలలోను, 
వేదాంతాలలోను పొగడబడుతున్నది) అనే ప్రమాణాన్నిబట్టి “వైకుంఠే తు పరే లోకే 
(శ్రియా సార్ధం జగత్పతిః, ఆస్తే విష్ణు రచింత్యాత్మా భక్తెః భాగవతై స్సహ” (శైవపురాణమ్‌) 


“వారివల్లభా” వివరణము 157 


ఇవళుడైయ స్వరూపాదికళుక్కు ఉణ్ణాన అయోగవ్యవచ్చేదత్తై అనుసంధియానిన్థుకొణ్డు 
“లక్ష్యా సహ రక్షకణి, “శ్రియా సార్థమ్‌” ఎన్గిబపడియే ఉభయవిభూతిక్కుమ్‌ 
నిత్యరక్షకమాయ్‌, నిత్య ప్రావ్యమాన నిత్యయోగత్తె అనుభవిత్తు, నిరస్తసమన్త - 
ప్రతిబన్ధకరాయ్‌, ప్రాప్తపరిపూర్ణమనోరథరాయ్‌, “తిరుమాలాలెజ్లుమ్‌ తిరువరుళ్‌ పె 
ఇన్ఫుజువర్‌” ఎన్టిబిపడియే శ్రియఃపతియినుడైయ నిర్దేతుకకృపైయాలే నిరతిశయానన్గత్తె 
ప్రాపిత్తు, స్తోత్రత్తె త్తలైక్కట్టుకిజార్‌ తురీయశ్లోకత్తాలే. 

వ్యాఖ్యానమ్‌ : (శాన్హానన్రమహావిభూతి వరమం యదృమహ్మ రూపమ్‌) ఎన్టిజి 
వివ్వళవాలే -దివ్యాత్మస్వరూపత్తె అనుభవిక్కిజార్‌. “శాన్తానన్తమ్‌ చిదానన్టం యద్రృహ్మ 


(గొప్పలోకం అయిన పరమపదంలో జగత్పతి, భావించడానికి సాధ్యం కాని స్వరూపాన్ని 
కల్గినవాడైన విష్ణువు, భక్తులతో, భాగవతులతో కూడినవాడై శ్రీదేవితోకలసి వేంచేసి 
ఉంటాడు) అనే ప్రమాణాన్నిబట్టి ఉభయవిభూతులను ఎల్లప్పుడు రక్షించేవారై, ఎల్లప్పుడూ 
ప్రాప్యులై ఉండే లక్ష్మి నారాయణులనే మిథునం ఎల్లప్పుడూ చేరి ఉంటారు-అని 
అనుభవించి, ఆటంకాలు అన్నీ తీరి, స్తుతించాలని తలచిన తమ కోరిక నెజివేటినవారై, 
“తిరుమాలాల్‌ ఎబ్లుమ్‌ తిరువరుళ్‌ పె ఇన్బుజువర్‌” (తిరుప్పావై-30) అనే రీతిలో 
(శియఃపతియొక్క నిర్దేతుకకృపచేత మహానందాన్ని పొంది చతుఃశ్లోకి అనే స్తుతిని 
నాల్గవ శ్లోకంతో ముగిస్తున్నారు. 

వ్యాఖ్యానం:- (శాంతానందమహావిభూతిపరమం యద్చహ్మ రూపం హరేః- శ్లోకంలోని 
ఈ భాగంతో భగవానుని దివ్యాత్మస్వరూపాన్ని అనుభవిస్తున్నారు. “శాంతానందమ్‌ 
చిదానందమ్‌ యద్రహ్మ పరమం ధ్రువమ్‌, మహావిభూతిసంస్థానం సర్వతః సమతాం 
గతద్‌ం” (లక్ష్మీతంత్రవ్‌ు-17-5) (షడూర్ములను లేనిదై, అంతు లేనిదై, 
జ్ఞానానందమయమై, గొప్పదై, స్థిరమైనదై, గొప్ప విభూతిని, తిరుమేనిని కల్గినదై, అంతటా 
సమానమైన స్థితిని కల్గినదైన ఏ పరబ్రహ్మ స్వరూపం ఉన్నదో..) అని లక్ష్మీతంత్రంలో 
భగవానుని దివ్యాత్మస్వరూపాన్ని నిర్ణయించి చెప్పే శ్లోకాన్ని మనస్సులో పెట్టుకొని వీరు 
ఈ విధంగా అనుగ్రహించారు. 

(శాంత)-శాంతి అంటే *అశనాయాపిపాసే చ శోకమోహౌ జరామృతీ, షడూర్శిభి 
ర్విశుద్దా...” (శ్రుతి) (ఆకలి, దాహం, శోకం, మోహం, ముసలితనం, మరణం అనే 
ఆటు ఊర్ములను లేనిది) అనే వేదప్రమాణంలో చెప్పినట్లు ఆజు ఊర్ములను లేనిదై, 
“అపక్షయవినాశాభ్యాం పరిణామర్థి జన్మభిః, వర్ణితః శక్యతే వక్తుం య స్సదా౭_స్తీతి 
కేవలమ్‌” (విష్ణుపు-1-2-11) (క్షీణించడం, నశించడం, పరిణామం ,వృద్ధి, 


158 చతుఃశ్లోకీ వ్యాఖ్యానము 


పరమం (ధ్రువమ్‌ మహావిభూతినంస్థానం సర్వత స్పమతాం గతమ్‌” ఎన్టిజ 
దివ్యాత్మస్వరూపనిర్దాయకప్రమాణత్తె యట్మొణ్ఞాయ్‌త్తు ఇవరిప్పడిఅరుళిచ్చెయ్‌తతు. 
(శాన్సెతి) శాన్తి యావతు- “అశనాయా౭ పిపాసే చ శోకమోహౌ జరామృతీ, 
షడూర్శిభి ర్విశుద్దా” ఎన్ను (శ్రుతిసిద్ధషడూర్మిరహితమాయ్‌, “అపక్షయవినాశాభ్యాం 
పరిణామర్ధిజన్మభిః, వర్ణిత శృక్యతే వక్తుం య స్ప్సదా౭._స్తీతి కేవలమ్‌” ఎన్గు పురాణరత్నోక్త 
వ్రకారత్తాలే షడ్భావవికారరవాతముమాయిరుక్మై. ఇత్తాల్‌, అభిలహేయు 
ప్రత్యనీకమాయిరుక్కుమ్‌ దివ్యాత్మస్వరూప మెన్టతాయ్‌త్తు. స్వయం హేయరహిత- 
మాయిరుక్మైయన్థిక్కే హేయప్రతిభటముమాయ్‌, స్వాశితహేయ నివర్తకముమాయిటే 


యిరుప్పతు. కల్యాణికతానత్వముమ్‌ అర్థత స్సిద్ధమాకిఅతు. “హేయప్రత్యనీకత్వమ్‌ 


పుట్టుక -అనె వీటిని లేనివాడు, ఎల్లప్పుడు ఉన్నాడు అని చెప్పబడేవాడుగా ఉండేవాడు 
భగవానుడు) అని శ్రీ విష్ణుపురాణంలో తెల్పినట్లు ఆటు భావవికారాలను లేనిగా ఉండడం. 
దీనివల్ల “దోషాలను అన్నిటినీ లేనిదిగా ఉండే దివ్యాత్మన్వరవం” అని 
చెప్పబడినట్లయింది. తాను దోషాలను వేనినీ లేనిదై ఉండడంతోపాటు, దోషాలకు 
ప్రతిభటమై, తనను చేరినవారి దోషాలను పోగొబ్టేదై కదా దివ్యాత్మస్వరూపం ఉంటుంది. 
భగవత్‌స్వరూపం హేయప్రత్యనీకం (దోషప్రతిభటం) అని చెప్పిన ఈ పదంచేత 
కల్యాణికతానత్వం (కల్యాణగుణాలకు అన్నిటికీ అద్వితీయవాసస్థానంగా ఉండడం) 
తాత్సర్యార్థంగా సిద్ధిస్తుంది. “హేయప్రత్యనీకత్వం ఉన్న చోటనే కల్యాణికతానత్వం 
ఉంటుంది” అనికదా మన ఆచార్యుల శ్రీసూక్తి. “అరుకల్‌ ఇలాయ పెరుజ్లీర్‌” 
(తిరువాయ్‌-1-9-3) (దోషాలు లేని గొప్ప కల్యాణగుణాలు) అనే ఆజ్వార్ల శ్రీ సూక్తిని 
అనుసరించి “అఖిల హేయప్రత్యనీకకల్యాణైకతాన . . . . స్వరూప” (శరణాగతిగద్య-5) 
(హేయగుణాలకు అన్నిటికీ ప్రత్యనీకంగాను, మంగళగుణాలకు అద్వితీయస్థానంగాను 
ఉండే స్వరూపాన్ని కలవాడు) అని పరమాత్మకే తగిన ఈ రెండు లక్షణాలతో కూడిన 
భగవానుని దివ్యాత్మస్వరూపాన్ని భాష్యకారులు శరణాగతిగద్యలో అను(గహించారుకదా! 
“ఈశ్వరన్‌ అఖిలహేయ ప్రత్యనీకానంతజ్ఞానానందైకస్వరూపనాయ్‌” (తత్త్వతయం- 
141) అనే ఆ భగవదామానుజుల వయోగాన్ని అనునరించి శ్రీ 
పిళ్ళెలోకాచార్యులవారుకూడా అనుగ్రహించారు. “శాంతానందమ్‌ చిదానందమ్‌” 
ఇత్యాదిగా వూర్వం ఉట్టంకింవ బడ్డ లకీతంత్రం (17-5) వ్రమాణంలోని 
“శాంతానందమ్‌” అనే పదం, అందులోనే తర్వాత గల “చిదానందమ్‌” అనే పదాన్ని 
ఉపలక్షణ రీతిలో చూపుతుంది. “య ఆత్మా అపహతపాప్మా విరజో విమృత్యుః విశోకోల_ 


“వారివల్లభా” వివరణము 159 


పుక్కవిడత్తే కల్యాణికతానత్వముమ్‌ పుకుమ్‌” ఎన్టిజే అరుళిచ్చెయ్‌తతు. “అరుకలిలాయ 
పెరువ్‌ శీర్‌” ఎన్గిఅవడియే, “అఖిలేయ ట్ర త్యనీకకల్యాణై కతాన” ఎన్ను 
ఉభయులిబ్ద విశివ్షవన్తువై అనుభవిత్తరుళినారిటే భావ్యకారర్‌. “ఈశ్వరన్‌ 
అఖిలహేయ ప్రత్యనీకానన్తజ్ఞానానన్దెకస్వరూపనాయ్‌” ఎను తద్దివ్యసూక్తియై ప్పిన్‌శెను 
స్తు & అ ద పకా త 
అనుభవిత్తరుళినారిటే పిళ్ళైలోకాచార్యరుమ్‌. “శాన్తానన్సం చిదానన్టమ్‌” ఎన్ముమ్‌ 
ముక్తకణ్ధమాక చ్చాన్న లక్షణద్వయత్తిల్‌ ఇబ్య్‌న్హై ఒన్సు లక్షిక్కిణతు. ఇత్తాల్‌-“అపహతపాష్మా 
విజరకి ఎన్టు తొడజ్జి “సత్యకామ స్సత్యసజ్మల్పః ఎన్టిజి ప్రమాణార్థమ్‌ శొల్లిక్‌”ు. 
అనన్తపదత్తాలే త్రివిధపరిచ్చేదరహితమాయిరుక్కు మెన్టపడి. అతావతు- 
విభుత్వా ద్దేశతః పరిచ్చేదరహితముమాయ్‌, నిత్యత్వాత్మాలతః పరిచ్చేదరహితముమాయ్‌, 
సమస్తవస్తుప్రకారిత్వాత్స్వసదృ్భశవస్తుపరిచ్చేద రహితముమాయిరుక్కు మెన్టపడి. 


విజిఘత్సోల౨_ పిపాస స్సత్సకామ స్సత్యసంకల్ప స్ఫో౭_ న్వేష్టవ్యఃొ (ఛాందో-8-7-1) 
(ఏ ఆత్మ పాపం లేనివాడుగాను, ముసలితనం లేనివాడుగాను, మరణం లేనివాడుగాను, 
శోకం లేనివాడుగాను, ఆకలి లేనివాడుగాను, మరణం లేనివాడుగాను, దాహం 
లేనివాడుగాను, సత్యమైన కల్యాణ గుణాలను, వట్టిపోని సంకల్పాలను కలవాడుగాను 
ఉన్నాడో, అతడు అన్వేషించతగినవాడు) అని ఛాందోగ్యోపనిషద్వాక్యంలో చెప్పబడ్డ 
అర్థం ఇందులో తెలుపబడింది. 

“శాంతి అనే పదాన్ని అనుసరించి ఉండే అనంతశబ్దంచేత భగవానుని 
దివ్యాత్మస్వరూపం మూడు విధాలైన పరిచ్చేదాలు లేనిదై ఉంటుంది-అని చెప్పబడింది. 
అంటే-అంతటా వ్యాపించి విభుస్వరూపమై ఉండడంచేత దేశపరిచ్చేదాన్ని కల్లి ఉండడం 
అనే పరిమితి కూడా దీనికి లేదు. ఎప్పుడూ ఉండే నిత్యవస్తువై ఉండడంచేత కాలంవల్ల 
పరిచ్చిన్నమై ఉండడంకూడా దీనికి లేదు. అన్ని వస్తువులను తనకు ప్రకారంగా కల్లి 
ఉండడంచేత ఇటువంటి తనతో సాటివచ్చే వస్తువు వేటొకటి లేనందున వస్తుపరిచ్చేదం 
దీనికి లేదు-అని భావం. “శాంతానంద” అనే పాఠాంతరం ఉండడంచేత 
“జ్ఞానానందమయం యస్య స్వరూపం పరమాత్మనః” (ఎ పరమాత్మయొక్క స్వరూపం 
జ్ఞానానందమయమై ఉన్నదో) అనే రీతిలో ఆనందశబ్దంద్వారా దివ్యాత్మస్వరూపం 
ఆనందమయువ్లా ఉంటుందని నూచింవబడింది. “ఉణర్‌ ముళగునలద్‌” 
(తిరువాయ-1-2) అని ఆళ్వార్లు భగవానుని స్వరూపం పూర్ణంగా జ్ఞానమయంగా, 
ఆనందమయంగా ఉంటుందని సూచించారుకదా ! “యథా సైంధవఘనో9 నంతరో9_ 


160 చతుఃశ్లోకీ వ్యాఖ్యానము 


అథవా, “శాన్తానన్ల” ఎన్గు పాఠమాయ్‌, “జ్ఞానాననమయం యస్య స్వరూపం 
పరమాత్మనఃొ ఎన్టిఅపడియే ఆననమయమాయిరుక్కు మెన్నవుమామ్‌. “ఉణర్‌ముళు 
నలమ్‌” ఎన్నక్కడవతిటే. ముళు ఉణర్వుమ్‌, ముళు నలముమాయ్‌, “యథా 
సైన్గవఘనః.” ఎన్నుమాపోలే, “విజ్ఞానఘనిముమాయ్‌, “(ప్రజ్ఞానఘనిముమాయిటే 
స్వరూప మిరుప్పతు. ఇత్తాల్‌ స్వానుభవదశైయిల్‌ ప్రకాశముమాయ్‌, సుఖరూపముమా 
యిరుక్కు మెన్గె. “శాన్హానన్ద్టి ఎన్ను స్వరూపనిరూపకజ్జళాన జ్ఞానానన్గామలత్వాదికళై 


బాహ్యః కృత్సుః ప్రజ్ఞాన ఘన ఏవ” (బృహ-6-5-134) (ఏ ఉప్పుగల్లులో అన్ని 


చోట్ల మొత్తం రసం నిండి ఉంటుందో, ఆ రీతిలోనే ఈఆత్మ అన్ని చోట్ల మొత్తం 
జ్ఞానమయంగానే ఉంటుంది) అని బృహదారణ్యకోపనిషత్తులోకూడా (బ్రహ్మస్వరూపం 
విజ్ఞానఘునమై, అనగా-మొత్తం జ్ఞానరూపమై ఉంటుంది-అని చెప్పడంద్వారా 
ప్రజ్ఞానఘనంగా-అనగా-అంతటా ఆనందమయంగా ఉంటుంది-అని చెప్పిందికదా! 
ఇందువల్ల భగవానుని స్వరూపం తనను తానే అనుభవించే స్థితిలో జ్ఞానమయమై, 
అనగా - స్వయంప్రకాశమై, ఆనందమయమై -అనగా-సుఖరూపమై ఉంటుంది అని 
భావం. 

“శాంతానంద” అని భగవానుని స్వరూపాన్ని నిరూపించే జ్ఞానంగా ఉండడం, 
అనంతంగా ఉండడం, ఆనందంగా ఉండడం, అమలుడై ఉండడం-మొదలైనవానిని 
చెప్పడంచేత ఈ విధంగా నిరూపించబడ్డ స్వరూపంలో ఉండే జ్ఞానం, శక్తి మొదలైన 
కల్యాణగుణన మూవోలుకూడా చెవ్పబడినట్లయింది. న్వరూవంతో చేరిన 
ధర్మభూతజ్ఞానంయొక్క పలు విధాలైన పరిణామాలైకదా ఈ గుణాలున్నాయి. 
“సహస్రశీర్నా పురుషః సహస్రాక్షు సహస్రపాత్‌” (పు.సూ-1-1-) (పరమపురుషుడు 
వేయి శిరస్సులను, వేయి కన్నులను, వేయి పాదాలను కలవాడు) అనే ప్రమాణంలోను, 
“య స్సర్వజ్ఞ స్సర్వవిత్‌ యస్య జ్ఞానమయం తపః” (ముణ్జక-1-1-10) (ఏ పరమాత్మ 
అన్ని వస్తువుల స్వరూపాన్ని, స్వభావాలను తెలిసికొంటున్నాడో, ఎవని సంకల్పం 
జ్ఞానమయంగా ఉంటుందో) అనే ప్రమాణంలోను, “పరాం _స్య శక్తి ర్వివిధైవ శ్రూయతే 
స్వాభావికీ జ్ఞానబలక్రియా చ” (శ్వేతా-6) (ఈ పరమాత్మకు పలు విధాలైన, గొప్పదైన 
శక్తి సహజమైన జ్ఞానం, బలం, (సృష్టించడం మొదలైన) కార్యాలు ఉన్నాయని 
తెలుస్తున్నది) అనే (ప్రమాణంలోను ఈ గుణాలు భగవానునకు ఉన్నాయని 
ఘోషింపబడుతున్నది కదా ! 


“హరివల్లభా” వివరణము 161 


చ్చాన్న ఇత్తాల్‌ నిరూపితస్వరూప విశేషణబ్దళాక జ్ఞానశక్యాద్య సజ్జ్యే యకల్యాణగుణ 
గణబ్బళుమ్‌ ఉక్త ప్రాయబ్లళ్‌. స్వరూపానుబన్థికళాయిటే ఇవై యిరుప్పన.“సహస్రాక్ష”, 
“సర్వజ్ఞఃి ఇత్యాది ప్రమాణసిద్ధమిటే. 

(మహావిభూతి) మహత్తుక్కళాయ్‌, శుద్ధా౭_శుద్ధబ్ధళాన విభూతిద్వయత్తె 
యుడైత్తాయ్‌, “అకల్‌ విశుమ్బుమ్‌ నిలనుమ్‌ ఇరుళార్‌ వినై కైడ” “అజ్ఞాతుమ్‌ శోరామే 
యాళ్‌ కిన” “పాదో౭ స్య విశ్వా భూతాని, ్రిపాదస్యా౭ మృతం దివి” ఎన్టిఅిపడియే 
ఉభయవిభూతియోగముమ్‌ శొల్లుకిఅతు. 

(పరమమ్‌) “పరో మా యస్మా త్సః పరమః” ఎన్ము నిరుపమమాకైయాలే 
సర్వోత్మృష్టమాయ్‌. (యత్‌) “సత్యం జ్ఞాన మనన్తం బ్రహ్మ”, “అనన్లో బ్రహ్మ”, “ఆనన్లో 


(మహావిభూతి) -పెద్దవై, ఒకటి శుద్ధంగా, వేటొకటి అశుద్ధంగా ఉండేది 
అయిన నిత్యవిభూతి, లీలావిభూతి-అనే రెండు సంపదలు కలవాడై ఉండడం భగవానుని 
స్వరూవం-అని భావం.“అకల్‌ విశుమ్బుమ్‌ నిలనుమ్‌ ఇరుళార్‌ వినై కెడొ 
(తిరువిరు-33) (విశాలమైన పరమపదంలో, భూమిలో అజ్ఞానహేతుకాలైన కర్మలు 
నశించేటట్లు), “పొజ్లోదమ్‌ శూశ్‌న్స పువనియుమ్‌ విణ్ఞులకుమ్‌ అజ్లాదుమ్‌ శోరామే 
ఆళ్‌కిన్థ ఎమెరుమాన్‌” (నాచ్చియార్‌ తిరు-11-8) (ఎగిసిపడే అలలను కల 
సము[దంచేత పరివేష్టితం అయిన భూమి, పరమవదం-అనే వీనిలో ఏమీ 
చెదటిపోకుండా పాలించే స్వామి) అనే దివ్యప్రబంధ సూక్తులలోను, “ఎఏతావా నస్య 
మహిమా అతో జ్యాయాం శ్చ పూరుషః, పాదో౭ స్య విశ్వా భూతాని త్రిపాదస్యామృతం 
దివి” (పురుష సూ.3) (ఇతని మహిమ ఇంతటిది. పరమపురుషుడు దీనికంటె 
గొప్పవాడు. (ప్రాకృతం అయిన) అన్ని లోకాలు ఇతని విభూతిలో నాల్లవభాగం. 
పరమపదంలో ఇతని (విభూతిలో) నాశం లేని మూడు భాగాలు ఉన్నవి) అని 
పురుషసూక్తంలోను భగవానునకు సొత్తుగా ఉన్నదని చెప్పబడ్డ రెందు విభూతులను 
తెలుపుతుంది. 

(పరమమ్‌)- “పరో మా యస్మాత్‌ సః పరమః” (దేనికంటె మేలైనది లేదో 
అది “పరమమ్‌” అనబడుతున్నది) అనే వ్యుత్పత్తిచేత “ఒత్తారుమ్‌ మిక్కారుమ్‌ ఇలై” 
(నిస్సమాభ్యధికం) (సరి అయినవారు, అధికులు లేరు) అయినది భగవత్స్వరూపం -అని 
భావం. (యత్‌)-“సత్యం జ్ఞాన మనంతమ్‌ బ్రహ్మ, యో వేద నిహితం గుహాయాం 
పరమే వ్యోమన్‌, సో౭_శ్నుతే సర్వాన్‌ కామాన్‌ సహ (బ్రహ్మణా విపళ్చితేతి” 
(తైత్తి-ఆనంద-1-2) (వికారం లేనిది అయినందువల్ల) ఆనందమయంగా ఉండే 


162 చతుఃశ్లోకీ వ్యాఖ్యానము 


బ్రహ్మేతి వ్యజానాతొ”, “నిష్మళంకో నిరజ్ఞానఃి”, “న తత్సమశ్చాభ్యధిక శృ దృశ్యతే”, 
“ఒత్తార్‌ మిక్ళారై యిలైయాయా, “సంజ్ఞాయతే ఇత్యాది”, “మననుణర్‌ వళవిలన్‌” 
ఇత్యాదిప్రమాణప్రసిద్ధియై యచ్చబ్దమ్‌ సూచిప్పిక్కిజతు. (బ్రహ్మ) “బృహత్త్స్వా 
దృంహణత్వా చ్చ బ్రహ్మ ఇత్యభిదీయతే” ఎను నిరతిశయబృహత్త్వ- బృంహణత్వ 
యుక్తమాయ్‌. ఇత్తాల్‌ స్వరూపవిభుత్వమ్‌ శొల్లుకిఅతు. (రూపమ్‌) స్వరూపమ్‌. ఆక, 


బ్రహ్మను హృదయగుహలో ఉన్నదిగా ఎవడు ఉపాసిస్తున్నాడో, అతడు పరమపదంలో 


సర్వజ్ఞుడైన పర(బ్రహ్మతోకూడ అన్ని కల్యాణగుణాలను అనుభవిస్తాడు) అని, “ఆనంద 
ఆత్మా బ్రహ్మ” (తైత్తి. ఆనంద-ర5) ( ఆనందమయుడైన ఆత్మయే పరబ్రహ్మ అని, 
“ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్‌” (తైత్తి-భృగు-6) (ఆనందం పరబ్రహ్మ అని తెలిసికొన్నాడు) 
అని తైత్తిరీయోపనిషద్వాక్యంలోను, “నిష్కలంకో నిరంజనో నిర్వికల్పో నిరాఖ్యాత శుద్దో 
దేవ ఏకో నారాయణః” (నారాయణోవనిషత్‌-2) (కళంకం లేనివాడై 
దోషరహితమైనవాడై, ప్రాకృతం అయిన భేదాన్ని నామాలను లేనివాడై, శుద్దుడై, ప్రాకృతం 
అయిన భేదాన్ని నామాలను లేనివాడై, పరిశుద్దుడై ఉండే దేవుడు నారాయణు డొక్కడే) 
అనే నారాయణోపనిషద్వాక్యంలోను, “పరా౭_స్య శక్తి ర్వివిధైవ శ్రూయతే స్వాభావికీ 
జ్ఞానబలక్రియా చి (శ్వేతా-6) (ఈ పరమాత్మకు పలు విధాలైనది, గొప్పది అయిన 
శక్తి, సహజమైన జ్ఞానం, బలం, సృష్ట్యాదికార్యాలు ఉన్నాయని తెలుస్తున్నది) అనే 
ఉపనిషద్వాక్యంలోను, “ఒత్తార్‌ మిక్కారై ఇలైయాయ మామాయా” (తిరువాయ్‌-2-3-2) 
(నిస్సమాభ్యధికుడవైన, ఆశ్చర్యకరచేష్టలను చేసేవాడా!), “మననుణర్‌ వళవిలన్‌” 
(తిరువాయ్‌-1-1-2) (మనస్సులో కలిగే జ్ఞానమాత్రంతో తెలియబడగలవాడు కాడు) 
అనే ద్రావిడవేదవాక్యాలలోను, “సంజ్ఞాయతే యేన తదస్తదోషం శుద్ధం పరం నిర్మల 
మేకరూపమ్‌, సందృశ్యతే వా౭_ప్యధిగమ్యతే వా తత్‌జ్ఞాన మజ్ఞాన మతోః న్యదుక్తమ్‌” 
(విష్ణు. పు-6-5-87) (ఏ జ్ఞానంచే దోషరహితమైనది, శుద్ధమైనది, నిర్మలమైనది, 
సమానమైనది, తనకు మించినది ఏదీ లేనిది అయిన ఆ పరబ్రహ్మ తెలియబడుతున్నదో, 
చూడబడుతున్నదో, పొందబడుతున్నదో అదే జ్ఞానం. దానికంటే వేజయినది అజ్ఞానం) 
మొదలైన ఉపనిషత్‌వాక్యాలలోను ఈ అర్థం ప్రసిద్ధమైనది-అని “యత్‌” శబ్దం 
తెలుపుతున్నది. “యచ్చబ్దిః సర్వోపనిషత్‌ ప్రసిద్ధిం సూచయతి” అని దేశికుల వివరణం. 
(బ్రహ్మ)-“బృహత్త్వ్వాక్‌ బృంహణత్వా చ్చ తద హ్మేత్యభిధీయతే” (విష్ణు. పు-3-3-22) 
(పెద్దదిగా ఉన్నందున, మిగిలినవానిని పెద్దదిగా చేస్తున్నందున (బ్రహ్మమని అది 
చెప్పబడుతున్నది) అని శ్రీ విష్ణుపురాణంలో చెప్పిన రీతిలోనే “బృహత్త్వమ్‌” (మిక్కిలి 


“వారివల్లభా” వివరణము 163 


అఖిల హేయ(ప్రత్యనీక కల్యాణై కతానమాయ్‌, త్రివిధపరిచ్చేద - రహితమాయ్‌, 
విభూతిద్వయునిర్వావాకవువమాయ్‌, నిరువవమమువాయ్‌, విబుంవాయ్‌, 
సకలోపనిషత్రసిద్ధమాన వాత్మస్వరూపత్తె అనుభవిత్తారాయ్‌త్తు. 

(శాన) ఎన్లెయాలే “అవికారాయ శుద్ధాయ” ఎన్లిజ ద్వయార్థముమ్‌, 
అనన్తపదతాలే, “నిత్యాయ” ఎన్టిజి పదార్థముమ్‌, “పరమం రూపమ్‌” ఎన్గెయాలే 
“పరమాత్మనే” ఎన్గిజిపదార్థముమ్‌, మేలే “రూపమ్‌” ఎన్లెయాలే “సదైకరూపాయ” 
ఎన్టిఅిపదార్థముమ్‌ స్పష్టమాయి క” 

(హరేః) “హరి ర్హరతి పాపాని” ఎన్గిబిపడియే స్వాశ్రితరుడైయ స్వప్రాప్తిప్రతిబన్ధక 
సకలపాపనివర్తకనానవనుడైయ. అథవా, (హరేః) “దేవదేవో హరిః పితా” ఎన్టిఅపడియే 
పెద్దదిగా ఉండడం), “బృంహణత్త్వమ్‌” (ఇతరులను పెద్దది చేయడం)-అనే రెండు 
స్వభావాల మేలైన ఎల్లను కల్గినది కనుక ఈ స్వరూపం (బ్రహ్మశబ్దానికి అర్ధం అవుతున్నది. 
ఇందుచే ఈ స్వరూపం అంతటా వ్యాపించి ఉన్నదని చెప్పబడుతున్నది. (రూపం) 
అంటే స్వరూపం. కాబట్టి ఇంతవరకు, దోషప్రతిభటమై, మంగళాలకు అన్నిటికి 
ఏకతానమై, మూడు విధాలైన పరిచ్చేదాలను లేనిదై, ఉభయవిభూతులను నిర్వహించేదై, 
సాటిలేనిదై, అంతటా వ్యాపించినదై-అని ఉపనిషత్తులలో (ప్రసిద్ధిచెందినదై ఉండే 
భగవానుని దివ్యాత్మస్వరూపాన్ని అనుసంధించారు. 

“శాంత” అన్నందున “అవికారాయ శుద్ధాయ నిత్యాయ శుద్ధాయ 
పరమాత్మనే, సదైకరూపరూపాయ విష్ణవే సర్వజిష్టవే” (విష్ణు.పు-1-2-1) (వికారాలు 
వేనినీ లేనివాడై ,శుద్దుడై, నిత్యుదై, పరమాత్మయై, ఎల్లప్పుడూ ఒకే విధమైన రూపాన్ని 
కలవాడై, అందటినీ జయించేవాడైన విష్ణువుకు నమస్కారం) అనే శ్లోకంలోని 
“అవికారాయ శుద్ధాయ” అనే మొదటి రెండు పదాల అర్థం, “బ్రహ్మ, రూపమ్‌” అనే 
వదాలచే “వరమాత్మనే” అనే నాల్గవ పదంయొక్క అర్థం, ఈ శ్లోకంలో 
రెండవపాదంలోగల “రూపమ్‌” అనే పదంచేత “సదైకరూప రూపాయ” అనే అయిదవ 
పదంలోని అర్థం, మొదటిపాదంలో ఉండే “హరేః, బ్రహ్మ” అనే పదాలతో మిగిలిన 
“విష్ణవే సర్వజిష్టవే” అనే ఆజవ, ఏడవపదాల అర్థం స్పష్టీకరింపబడినట్లయింది. 

(హరేః -“హరి ర్హరతి పాపాని దుష్టచిత్తె రపి స్మృతః, అనిచ్చయా9_పి 
సంస్పృష్టో దహత్యేవ హి పావకః” (హర్యష్టకమ్‌) (చెడ్డ మనస్సుకలవారిచే ఇచ్చ లేకుండా 
స్మరింపబడినా హరి వారిపాపాలను లేకుండా చేస్తాడు. మనఃపూర్వకంగా కాకపోయినా 
తాకబడిన నిప్పు దహిస్తుందికదా) అనే ప్రమాణాన్నిబట్టి తనను ఆ(శ్రయించినవారికి, 


164 చతుఃశ్లోకీ వ్యాఖ్యానము 


సకలచేతనర్‌క్కుమ్‌ సాక్షాత్పితావానవనుడైయ -వెన్టాకవుమామ్‌. “పితృమాతృసుత” 
ఇత్యాది. “నామసహస్రవాన్‌” ఎన్లిఅపడియే “ఆయిరమ్‌ పేరుడైయపిరానా” యిరుక్మవుమ్‌, 
ఇవ్విడత్తిల్‌ “హరిః” ఎన్టిజి తిరునామత్తె అరుళిచ్చెయ్‌తతుక్కు క్కరుత్తెన్‌? ఎన్నిల్‌, 
పెరియపిరాట్టియారై ప్పరుషకారమాకప్ప* శన ప్రీత్యతిశత్తాలే “అవావజచ్చూ౪రియై” 
ఎనాప్పోలే, స్వానుభవసకల ప్రతిబంధకనివృత్తిపూర్వకమాక స్వాపేక్షితమాన ఇరువరుమాన 
శేర్‌త్తియై యథామనోరథమ్‌ అభినివేశమ్‌ తీర అనుభవిప్పిత్తపడియె స్పష్టమాక్కుకైక్కాక 


తనను పొందడానికి అడ్డుగా ఉండే అన్ని పాపాలను పోగొట్టేవానియొక్క-అని భావం, 
ఆ రీతిలో కాకుండా, (హరేఖ- “త్వం మాతా సర్వలోకానాం దేవదేవో హరిః పితా, 
త్వయైవ విష్ణునా చాంబ జగద్వ్యాప్తం చరాచరమ్‌” (విష్ణుపు-1-9-126) (తల్లీ ! 
అన్ని లోకాలకు నీవు తల్లివి, దేవదేవుడైన హరి తండ్రి. నీచేతను, విష్ణువుచేతను ఈ 
లోకం అంతా వ్యాపింపబడి ఉన్నది) అనే రీతిలో చేతనులందథికి సాక్షాత్తు తండ్రి 
అయిన వానియొక్క-అనే అర్థంకూడా గ్రహించవచ్చు. “పితృమాతృసుతభాతృదార 
మిత్రాదయో9 పి వా, ఏకైకఫలలాభాయ సర్వలాభాయ కేశవః” (తల్లి, తండ్రి, పుత్రులు, 
సోదరులు, మిత్రులు మొదలైనవారు అందటూ ఒక్కొక్క ఫలాన్ని పొందడానికి 
హేతుభూతులు. అన్నిఫలాలకు హేతువు కేశవుడు) అనే ప్రసిద్ధప్రమాణంలో చెప్పబడినది 
కదా! “సహస్రాస్యః సహస్రాక్షః సహస్రచరణో విభుః, సహస్రబాహుః సర్వజ్ఞో దేవో 
నామసహగనస్టవాన్‌” (వేయి ముఖాలను కలవాడై, వేయికన్నులను కలవాడై, వేయి 
బాహువులను కలవాడై వెలిగే దేవుడు వేయి నామాలను కలవాడు) (భారతే-భీష్మ) 
అనే ప్రమాణానుసారం వేయి నామాలను కల స్వామి అయినా, ఇక్కడ “హరిః” లక్ష్మీదేవిని 
అనే నామాన్ని ప్రయోగించడంలో ఏమి ఉద్దేశ్యం? అని అంటే, పురుషకారంగా 
ఆశ్రయించిన నంతోషాతిశయంచేత “అవావజ చ్చూళ అరిటైం” 
(తిరువాయ్‌-10-10-11) (ఆర్తి హరించేటట్లు సంశ్లేషించే హరిని) అనే చోటవలె 
తమకు అనుభవించడానికిగల అన్ని అడ్డంకులను పోగొట్టి, తాము ఆశించే 
దివ్యదంపతులను తాము దర్శించేటట్లు, అనుభవించేటట్లు పరిపూర్ణంగా భగవానుడు 
తమను అనుగ్రహించాడనే విషయాన్ని తెలియజేయడంకోసం “హరిః” అనే తిరునామాన్ని 
అనుగ్రహించారు. “సర్వాపేక్షితప్రదనాన సర్వేశ్వరనై” (ఈడు-10-10-11) అనికదా 
నంబిళ్ళికూడా “అరియె” అనే పదానికి అర్థాన్ని అనుగ్రహించారు. “ఆర్తిహరత్వవిశిష్టన్‌” 
(ఆచార్యహృదయమ్‌ -218) అనికదా ఆచార్యహృదయంలోకూడా పదవదశకసారార్థం 
చెప్పబడింది. 


“వారివల్లభా” వివరణము 165 


“హరిః ఎన్ట తిరునామత్తె యరుళిచ్చెయ్‌కిజార్‌. “సర్వాపేక్షితప్రదనాన సర్వేశ్వరనై” 
ఎన్టిటే అరుళిచ్చెయ్‌తతు. “ఆర్తిహరత్వవిశిష్టన్‌” ఎన్టిజటే నిగమత్తిలు మరుళిచ్చెయతతు. 

“బ్రవ్మాణ మిన్టం రుద్ర ఇ యమం వరుణ మేవ చ, ప్రసహ్య హరతే 
యస్మా త్తస్మాద్ధరి రితీర్యతే” ఎన్లిజపడియే “నె క *ీమేల్‌ కణ్ఞానుమ్‌ నిజైమొ శివాయ్‌ 
నాన్ముకనుమ్‌ నీజణ్ణనాల్‌వాయొ ! ”క్కై వెణ్బకట్టిలొరువనైయు ముళ్ళిట్ట వమరరోడుమ్‌, 
కడలరైయన్‌ వి ళుజ్లామల్‌ తాన్‌ వి బజ్జి”, “తమః పరే దేవ ఏకీభవతి” ఎన్లిణ పడియే 
తన్‌సజ్మల్పత్తిల్‌ ఏకీభవిక్కుమృడియాన సర్వసంహర్త్శృత్వత్తెయుమ్‌, “అశేషాణాం హి 
భూతానాం ప్రభవో హరిః, “యస్య నాభిసముద్భూతపజ్యజా దభవ జ్ఞగత్‌” ఎన్లిణపడియే 
అవ్యయపూర్వకమాన జగత్మారణత్వత్తై యుమ్‌ ప్రతిపాదిక్కిఖ విత్తిరునామత్తై 


“బ్రహ్మాణ మింద్రం రుద్రం చ యమం వరుణ మేవ చ, ప్రసహ్య హరతే 
యస్మా త్తస్మాత్‌ హరి రితీర్యతే” (హర్యష్టకమ్‌) (బ్రహ్మను, ఇంద్రుని, రుద్రుని, యముని, 
వరుణుని బలాత్మరించి సంహరిస్తాడు కాబట్టి హరి అని అనబడుతున్నాడు) అనే రీతిలో 
“బ్రహ్మ రుద్రుడు ఇంద్రుడు మొదలైన దేవతలను ప్రళయకాలంలో సంహరించేవాడు” 
అని హరిశబ్దానికి ప్రమాణాలలో వేటొక అర్థం చెప్పబడింది. అందువల్ల “నె గోమేల్‌ 
కణ్టానుమ్‌ నిటైమొ శివాయ్‌ నాన్ముకనుమ్‌ నీజ్ణనాల్‌ వాయ్‌ ఒ గ్‌” క్కైవెణ్‌పకట్టిల్‌ 
ఒరువనైయుమ్‌ ఉళ్ళిట్ట అమరరోడుమ్‌ కడలరైయాన్‌ విళుజ్ఞామల్‌ తాన్‌ విళుజ్లి” 
(పెరియతిరు-11-6-3) (ఫాలాక్షుడు, వేదాలను ఉచ్చరించే బ్రహ్మ, పొడుగైన వేలాడే 
నోటిని తొండాన్ని కల శ్వేతగజం అయిన ఐరావతాన్ని కల ఇంద్రుడు, మొదలైన 
దేవతలు అందరిని జయశీలుడైన సముద్రుడు మింగకుండా తానే ఆరగించి) అని 
తిరుమజ్జెయా జ్వార్లచేత, “పృథివ్యప్పు ప్రలీయతే, ఆప స్తేజసి లీయంతే, తేజో వాయౌ 
లీయతే, వాయు రాకాశే లీయతే, ఆకాశ మింద్రియేషు, ఇంద్రియాణి తన్నాత్రేషు, 
తన్మాత్రాణి భూతాదౌ లీయంతే, భూతాదిః మహతి లీయతే, మహా నవ్యక్తే లీయతే, 
తమః పరే దేవ ఏకీభవతి” (భూమి జలంలో లయిస్తున్నది. జలంలో అగ్నిలో 
లయిస్తున్నది. అగ్ని వాయువులో లయిస్తున్నది. జలంలో అగ్నిలో లయిస్తున్నది. అగ్ని 
వాయువులో లయిన్తున్నది. వాయువు ఆకాశంలో లయిన్తున్నది. ఆకాశం 
ఇంద్రియాలతో, ఇంద్రియాలు తన్మాత్రలతో చేరుతున్నవి. తన్మాత్రలు భూతాది అనే 
తామసాహంకారంలో లయిస్తున్నవి. అహంకారం మహాన్‌లో లయిస్తున్నది. మహాన్‌ 
అవ్యక్తంలో లయిస్తున్నది. అవ్యక్తం తమస్సులో లయిస్తున్నది. తమస్సు గొప్పవాడైన 


166 చతుఃశ్లోకీ వ్యాఖ్యానము 


యరుళిచ్చెయ్‌కైయాలే నారాయణశబ్బార్థత్తై వివక్షిత్తరుళిచ్చెయతారెన్నుమిడమ్‌ తో శీ” 
కిజితు. 

“నరా జ్ఞాతాని తత్వ్వాని”, “ఆపో నారా ఇతి ప్రోక్సాణి ఎన్గిబపడియే 
జగత్మారణత్వవాచకమాయిటే నారాయణశబ్దమ్‌తానిరుప్పతు. అన జగత్మారణత్వన్లాన్‌ 
“ఒన్హు నేవు ములకు ముయిరుమ్‌ మమ్‌ యాతు మిల్లా వను నాన్ముకన్‌తన్నాడు 
తేవరులకోడుయిర్‌పడైత్తాన్‌” ఎన్గిఖపడియే అప్యయపూర్వకమాయిరుక్కుమిటే. అన్ల 
అవ్యయమవూర్వకమాన జగత్మారణత్వత్తె ఇత్తిరునామమ్‌ ప్రతిపాదిక్కైయాలే 


దేవునిలో (పరమాత్మలో) ఒకటి అవుతున్నది) (సుబాల-2) అనే ప్రమాణంలోను చెప్పబడ్డ 
తన సంకల్పంచేత దేవతలను అందణిని, అన్ని వస్తువులను తనతో ఏకం అయేటట్లు 
చేయడం అనే సర్వసంహర్తగా ఉండే ఈ గొప్పతనమే హరిశబ్దార్థం. ఇందుచేత- 
“రక్షతు త్వా మశేషాణాం భూతానాం ప్రభవో హరిః, యస్య నాభిసముద్భూతపంకజా 
దభవ జ్ఞగత్‌” (విష్ణుపు-5-5-14) (ఎవని నాభీకమలంనుండి లోకం పుట్టినదో, 
సర్వభూత కారణుడైన ఆ హరి నిన్ను రక్షించుగాక) అనే ప్రమాణంలో భగవానుడే 
జగత్మారణం అని చెబుతున్నదని ఈ తిరునామాన్ని చెప్పడంచేతను, నారాయణశబ్దార్థాన్ని 
మనస్సులో ఉద్దేశించే ఇక్కడ ఆళవన్సార్‌ “హరి” శబ్దాన్ని ప్రయోగించారని తోస్తుంది. 

“నరా జ్ఞాతాని తత్వాని నారాణీతి తతో విదుః, తాన్యేవ చాయనం తస్య 
తేన నారాయణః స్మృతఃొ (భార-ఆను 186-7) (నరుడనే భగవానునివల్ల తత్వ్వాలన్నీ 
పుట్టినవి. అందువల్ల వాటిని నారాలని తెలిసికొంటున్నారు. అవే అతనికి వాసస్థానం. 
అందువల్ల అతడు నారాయణుడు అని అనబడుతున్నాడు) “ఆపో నారా ఇతి ప్రోక్తా 
ఆపో వై నరసూనవః, తా యదస్యాయతనం పూర్వం తేన నారాయణః స్మృతః” 
(మను-1-10) (జలం నారం అని అనబడుతున్నది. నరుడనే భగవానునివల్ల 
పుట్టినదికదా ఇది, ఆ జలం అతనికి మొదట వాసస్థానం అయింది. అందువల్ల అతడు 
నారాయణుడనబడుతున్నాడు) అనే రీతిలో నారాయణశబ్దం జగత్మారణత్వాన్ని 
చెబుతుందికదా! ఆ జగత్మారణత్వంకూడా “ఒన్టుమ్‌ తేవుమ్‌ ఉలకుమ్‌ ఉయిరుమ్‌ 
మోమ్‌ యాదు మిల్లా అన్గు నాన్ముకన్‌ తన్నాడు దేవరులకోడు ఉయిర్‌ పదైత్తాన్‌” 
(తిరువాయ్‌-4-10-1) (ఏ దేవతలు, లోకాలు, జీవులు మిగిలిన ఎవ్వరూ లేని ఆ 
సమయంలో చతుర్ముఖునితోపాటు, దేవలోకంతోపాటు జీవులను సృష్టించాడు) అనే 
రీతిలో ప్రళయవూర్వకంగాకదా సృష్టి ఉంటుంది. ప్రళయపూర్వకం అయిన 


“వారివల్లభా” వివరణము 167 


నారాయణపదపర్యాయ మెన్నుమిడమ్‌ సిద్ధమిబే. ఆకైయాలేయన్టో “విశ్వం నారాయణం 
హరిమ్‌” ఎన్టుమ్‌, “అబ్బుతన్‌ నారాయణ నరి” ఎన్టుమ్‌ వేదాన్తద్వయత్తిలుమ్‌ సహ 
పరిత్తతు. భట్టరుమ్‌. “అంఘీ హరే రాశ్రయే”, “తస్యైవేతి హరే ర్వివిచ్య కథితమ్‌” 
ఎను వాక్యద్వయత్తిలువ్‌ నారాయణవదద్వయవర్యాయమాక వారిశబ్బత్తె 
యరుళిచ్చెయ్‌తారిటే. 

అనన్తరమ్‌ కీశ్‌ అనుభూతమాయ్‌, అమూర్తముమాన స్వరూపత్తుక్నాశ్రయ 
మాయ్‌, మూర్తమాన దివ్యమజ్ఞళవి(గహత్తె అనుభవిక్కిజార్‌ (మూర్తం (బ్రహ్మ) ఎన్ను 


జగత్మారణత్వాన్ని ఈ హరినామం చెప్పడంవల్ల ఇది నారాయణనామంతో ఒకే అర్థాన్ని 
కల్గినది అని స్పష్టమవుతున్నదికదా! అందువల్లనేకదా “విశ్వం నారాయణం హరిమ్‌” 
(తైత్తి. నా-11) లోకానికి అంతటికీ అంతర్యామిగాను, సంహారకుడుగాను ఉండేవాడు 
నారాయణుడే) అని సంస్కృత వేదంలోను, “అబ్బుతన్‌ నారాయణన్‌ అరి” 
(తిరువాయ్‌-8-6-10) (ఆశ్చర్యభూతుడు, నారాయణుడు, హరి) అని ద్రావిడవేదంలోను 
నారాయణ-హరినామాలు ఒకటిగా చేర్చి పఠింపబడ్డాయి. భట్టర్‌కూడా-“ఈశానాం 
జగతా మధీశదయితాం నిత్యానపాయాం (శ్రియం, సంశ్రిత్యాశయణోచితాభిలగుణ- 
స్యాంఘ్రీ హరే రాశ్రయే, ఇష్టోపాయతయా శ్రియా చ సహితాయాత్మేశ్వరా యార్థయే 
కర్తుం దాస్య మశేష మ(ప్రతిహతం నిత్యం త్వహం నిర్మమః” (అష్టశ్లోకి-6) (లోకానికి 
ఈశ్వరియై, సర్వేశ్వరునకు పత్నియె, ఏనాడూ స్వామిని విశ్లేషించలేనిదైన లక్ష్మిని 
పురుషకారంగా ఆశ్రయించి, ఉపాయంగా ఆశ్రయించతగిన అన్ని గుణాలను కల్టిన 
హరియొక్క శ్రీపాదద్వంద్వాన్ని ఇష్టోపాయంగా ఆశ్రయిస్తున్నాను. పిరాట్టితో కూడిన 
ఆత్మేశ్వరుడైన భగవానునివద్ద అద్దులేనిది విచ్చిన్నం లేని కాలం అంతా కైంకర్యాన్ని 
చేయాలని మమకారరహితుడనై ప్రార్థిస్తున్నాను) అనే ద్వయంలోని అర్థాన్ని చెప్పేటప్పుడు, 
“మంత్రబ్రహ్మణి మధ్యమేన నమసా పుంసః స్వరూపం గతిః గమ్యం శిక్షిత మీక్షితేన 
పురతః పశ్చా దపి స్థానతః స్వాతంత్ర్యం నిజరక్షణం సముచితా వృత్తి శ్చ నాన్యోచితా 
తస్వైవేతి హరే ర్వివిచ్య కథితం స్వస్యాపి నార్హం తతః” (అష్టశ్లోకి-2) (గొప్పమంత్రం 
అయిన అష్టాక్షరిలో మధ్యలో ఉండే “నమః” అనే పదాన్ని ముందు వెనుక అన్వయించి, 
ఉన్నచోటనే అన్వయించి చూచేటపుడు జీవుని స్వరూపం, ఉపాయం, ఫలం-అనే మూడు 
శిక్షింపబడుతున్నాయి. స్వాతంత్ర్యం, తనను రక్షించడం, స్వరూపానురూపం అయిన 
కైంకర్యం-అనే ఇవి వేటెవ్వరికి తగినవి కావు. ఆ హరికే తగినవి అని వివరించి 


168 చతుఃశ్లోకీ వ్యాఖ్యానము 


తొడజ్జి- (యదత్యద్భుతమ్‌) ఎన్నుమళవాక. (మూర్తమ్‌) స్పర్శరూపాదిగుణబ్దళోడేకూడి, 
పరమపదపర్యన్లాది దేశపరిచ్చిన్న విగ్రహమాయిరుక్కై (మూర్తమ్‌) “శక్తయః పంచ 
విఖ్యాతాః వ ఇ్పోవనిషదాఖ్యయా” ఎన్గిఅివడియే వణ్బోపనిషత్సంజ్ఞికజ్జళాన 
పజ్బశక్తిమయమాయిటే విగ్రహ మిరుప్పతు. పజ్చోపనిషత్తుక్కకావన-“పరమేష్టీ పుమా 
న్విశ్వో నివృత్తి స్సర్వ ఏవ హి” ఎన్లిఅపడియే, పరమేష్టి-పురుష- విశ్వ- నివృత్తి-సర్వ- 
సంజ్ఞికజ్బళాన అప్రాకృత భూత పజ్బుకబ్బళ్‌. ఏవంవిధ ప జ్వోవ నిషత్తుక్కళ్‌తాన్‌ 


శబ్బాదిపజ్బగుణవిశిష్టబ్ఞణాయిరుక్షైయాలే “పరమేష్టీ స్మృత శృబ్దే స్పర్శే తు పురుషః 


చెప్పబడుతున్నది. అందువల్ల ఇది జీవునకు సంబంధించినవి కావు, అని తిరుమంత్రంలో 
“నమక” శబ్బార్థాన్ని వివరించేటపుడు, తిరుమంత్ర-ద్వయాలలో ఉండే “నారాయణ” 
పదంతో ఒకే అర్థాన్ని కల్గినదిగా “హరి” నామాన్ని అనుగ్రహించారుకదా! ఈ విధంగా 
మొదటి పాదంలో ఇంతవరకు భగవానుని దివ్యాత్మస్వరూపం చెప్పబడింది, 

ఇక, రెండవ చరణంతో- మొదటిపాదంలో అనుసంధింపబడినదై రూపం 
లేనిదైన దివ్యాత్మస్వరూపానికి ఆధారమై, మూర్తం అయిన (రూపం కల్లినదైన) 
దివ్యమంగళవి[గ్రహాన్ని అనుభవిస్తున్నారు. (మూర్తమ్‌) - స్పర్శ, రూప, రస, శబ్ద, 
గంధాలనే అయిదు గుణాలతో కూడినదై, పరమపదం, క్షీరాబ్ధి మొదలైన దేశాలలో 
ఉండే తిరుమేనియై ఉండడం-అని అర్థం. “స్పర్శరూపాదియుక్తం పరమపర్యంకాది 
దేశపరిచ్చిన్నం చేత్యర్థః” అని దేశికవ్యాఖ్య. (మూర్తమ్‌) - “శక్తయః పంచ విద్యాయాః 
పంచోపనిషదాఖ్యయా” (పాంచరాత్రమ్‌)- (పంచోపనిషత్తులని పేరుపడ్డ అయిదు శక్తులు 
ప్రసిద్ధిని పొందినవి), “పరమేష్టీ పుమాన్‌ విశ్వో నివృత్తి స్సర్వ ఏవ హి, పరమేష్టీ 
స్మృతః శబ్దే స్పర్శే తు పురుషః స్మృతః, విశ్వాత్మా తేజసి ప్రోకో నివృత్యాత్మా రసే 
స్మృతః, సర్వాత్మా కధితో గంధే విషయే పురుష స్మృతః (పాంచరాత్రమ్‌) (పరమేష్టీ, 
పుమాన్‌, విశ్వం నివృత్తి, సర్వః-అని అయిదు పంచోపనిషత్తులు. పరమేష్టి శబ్దాన్ని, 
పుమాన్‌ స్పర్శను, విశ్వః అనే ఉపనిషత్తు రూపాన్ని పుమాన్‌ నివృత్తి రసాన్ని సర్వః 
అనే ఉపనిషత్తు గంధాన్ని పురుషుడు విషయాన్ని కల్లినవిగా చెప్పబడుతున్నాయి) అని 
పాంచరాత్రంలో తెల్పిన రీతిలో అయిదు శక్తులు అని, అయిదు ఉపనిషత్తులు అని 
చెప్పబడే శుద్ధసత్త్వద్రవ్యాలచే రూపొందిన తిరుమేని, పరమేష్టీ, పుమాన్‌, విశ్వః, 
నివృత్తిః, నర్వః-అనే పేర్లను కల, అ(ప్రాకృతాలైన అయిదు భూతాలు, 
శబ్దస్పర్శరూ పరస గంధాలనే అయిదు గుణాలతో కూడి ఉన్నాయి అని, గుణాలతో 


“హరివల్లభా” వివరణము 169 


స్మృతః, విశ్వాత్మా తేజసి ప్రోకో నివృత్యాత్మా రసే స్మృతః, సర్వాత్మా కథితో గనే 
విషయే పురుషః స్మృతః” ఎన్లిఐపడియే పరమేష్టాదిసంజ్ఞికజ్జళాన భూతపజ్బుకముమ్‌, 
శబ్దస్పర్శరూ పరస గన్భసంజ్ఞికపజ్బ్చగుణత్వేన ప్రమాణ ప్రసిద్ధజ్ఞకాయిరుక్కుమే. ఆకైయాలే, 
ఏతాద్భశ పజ్బుగుణకాకాశాద్యప్రాకృతభూతపజ్బుకమయమాయిరుక్షైయాలే “మూర్తమ్‌” 
ఎన్టిజార్‌. 

ఇచ్చేతనన్‌ కర్మానుగుణమాక ప్పరిగ్రహిక్కుమ్‌ దేహమాకిలిటే “మణ్ఞాయ్‌ 
నీరెరికాల్‌ మఇన్టలావు మాకాశముమామ్‌”, “మజస్టశేర్‌ వానెరి నీర్‌ నిలజ్ఞాలివై మయబజ్లి 
నిన వఖు శేరాకై” ఎన్గిఖపడియే ప్రాకృత పజ్బభూతమయమాయిరుప్పతు. ఇజబ్బ్జనన్థిక్కే 
“పంచైతా శృక్తయః ప్రోక్తాః పరస్య పరమాత్మనః, అశేషజగదాధారాః పదే దివ్యే 
వ్యవస్థితాః” ఎను భగవచ్చక్తిత్వేన సమస్తకార్యపదార్థాధారకజ్జకాయ్‌క్కొణ్గు పరమపదత్తిలే 
ఏతద్విగహమాయుమ్‌, తదీయవిగ్రహబ్ద్బళాయుమ్‌, విమానమణ్ణపగోపురటప్రసాదాది 
రూపేణవుమ్‌ పరిణమిక్కిణ అప్రాకృతభూతవజ్బుకమయమాయిటే యిరుప్పతు. 


కూడిన ఆ అయిదు భూతాలతో రూపొందింది కాబట్టి భగవానుని తిరుమేనిని “మూర్తమ్‌” 
(రూపాన్ని కల్గినది) అని అన్నారు. 

ఈ లోకంలో ఉండే జీవుడు తాను చేసిన కర్మను అనుసరించి పరిగ్రహించే 
దేహం అయితేకదా “మణ్ఞాయ్‌ నీరెరికాల్‌ మజ్యులావువ్‌ ఆకాశముమామ్‌” 
(పెరియతిరు-1-9-6) (మన్ను, నీరు, నిప్పు, గాలి, మేఘాలు సంచరించే ఆకాశంగా) 
“వుఖ్యుశేర్‌ వానెరి నీర్‌ నిలవ కాలివై మయజ్లి నిన్స అఇ్ము శేరాక్కై” 
(పెరియతిరు-9-7-8) (మేఘాలు చేరే ఆకాశం, నిప్పు, నీరు, భూమి, గాలి అనే 
ఇవి కలిసి ఉండే అయిదింటి సమ్మేళనం అయిన శరీరం) అనే రీతిలో ప్రాకృతమై, 
దోషాలను కల పంచభూతాలలో నిర్మింపబడ్డదై ఉంటుంది. ఆ విధంగా కాకుండా, 
“పంచైతాః శక్తయః ్రోక్తాః పరస్య పరమాత్మనః, అశేషజగదాధారాః పదే దివ్యే 
వ్యవస్థితాకొ (పాంతరాత్రమ్‌) (వీటికంటే గొప్పవాడు అయిన పరమాత్మకు శక్తులుగా 
చెప్పబదే ఈ అయిదు పరమపదంలో ఉంటూ విశ్వాన్ని అంతటినీ ధరిస్తున్నవి) అని 
పాంచరాత్రశాస్తంలో చెప్పిన రీతిలో అప్రాకృతాలు అయిన ఈ అయిదు భూతాలే 
పరమపదంలో భగవానుని శక్తులని వ్యవహరింపబడేవై, ఈ ప్రాకృతలోకంలో ఉండే 
అన్ని కార్యవస్తువులకు ఆధారమై ఉండేవై, పరమపదంలో పరవాసుదేవవిగ్రహంగాను, 
అతని దాసులైన నిత్యముక్తుల విగ్రహాలుగాను, విమాన, మండపం, గోపుర, హర్య్య, 
నందనవనాదులుగాను పరిణమిస్తున్నాయి-అని చెప్పబడుతున్నది కదా! అందువల్లనే 
“న తస్య ప్రాకృతా మూర్తిః మాంసమేదో౭ స్థిసంభవా” (వరాహపురాణమ్‌-34-40) 


170 చతుఃశ్లోకీ వ్యాఖ్యానము 


ఆకైయాలేయిటే “న తన్య ప్రాకృతా మార్తి ర్మాంనమేదో౭_స్థిసమృవా”, “న 
భూతసజ్ఞసంస్థానో దేహో౭_స్య పరమాత్మనః”, “పజ్బుశక్తిమయో దేవః” ఎన్ను 
ప్రాకృతత్వని షేధపూర్వకమాక అప్రాకృతత్వత్తె ప్రతిపాదిక్కిణతు. 

ఇప్పడి ప్రాకృతమాకైయాలే శుద్ధసత్వమయముమాయిజే విగ్రహ మిరుప్పతు, 
రజస్తమస్సుక్కళ్‌ కలశాతే శుద్ధియోగత్తాలే కేవలసత్వమాయ్‌, “సత్వం విష్ణుప్రకాశకమ్‌”, 
“తత్ర సత్వం నిర్మలత్వా త్రకాశక మనామయమ్‌” ఎన్ను అతిప్రకాశకవస్తువాకైయాలే 
జ్ఞానాననమయచేతనతద్భ్దుణతిరోధాయక త్రిగుణాత్మక ప్రాకృత శరీర మ్చోలన్నిక్కే 
న్వవైలక్షణ్యత్తాలే స్వాన్తర్గతచామీకర ప్రకా శకమాణి క్యమఇూ షైపోలే స్వాన్తఃన్థిత 
దివ్యాత్మస్వరూపతద్దుణగణ సమ్యకకాశనచాతుర్యసహితముమాయిరుక్కుమ్‌. 


(అతని తిరుమేని మాంసం, కొవ్వు, ఎముకలు-అనే వీనితో ఏర్పడ్డ, ప్రకృతి సంబంధాన్ని 


కల శరీరం కాదు) అని, “సంభూతసంఘసంస్థానో దేహో స్య పరమాత్మనః” 
(భార-శాంతి-206-60) (అయిదు శక్తుల రూపాన్ని కలవాడు దేవుడు) అని 
ఇతిహాసపురాణాది శాస్త్రాలలో భగవానుని తిరుమేని ప్రాకృతమైనది కాదు, అప్రాకృతం- 
అని ఘోషింపబడుతున్నది. 

ఈ విధంగా అప్రాకృతమై ఉండడంవల్ల 'ప్రాకృతవస్తువులవలె రజస్తమస్సుల 
కలయికతో కాకుండా, శుద్ధసత్త్వమయంగానే ఉంటుందికదా ఈ తిరుమేని. “సత్త్వం 
విష్ణుప్రకాశకమ్‌” (సత్వగుణం విష్ణువును ప్రకాశింపజేసేది), “తత్ర సత్వం నిర్మలత్వాత్‌ 
ప్రకాశక మనామయమ్‌) (భ.గీ-14-6) (ఆ మూడు గుణాలలో సత్వగుణం నిర్మలంగా 
ఉంటుంది కనుక వస్తువుల యథార్థస్వరూపాన్ని తెలియజేస్తుంది. ఆరోగ్యాన్ని కల్గిస్తుంది) 
అనే రీతిలో, ఈ విధంగా రజస్తమన్సులు కలవకుండా సత్త్వగుణాన్ని మాత్రమే కల్గినదై 
ఉండడంవల్ల అన్నిటినీ ప్రకాశింపజేసే ద్రవ్యమై ఉంటుంది. కనుక జ్ఞానానందమయుడైన 
చేతనుని, అతని గుణాలను మటబగుపబచే త్రిగుణాలను కల ప్రాకృత శరీరంవలె 
కాకుండా, తన మహిమతో, రత్నపేటిక తనలో ఉండే బంగారు కణికను బయటికి 
వ్యక్తం చేసేటట్లు, ఈ తిరుమేని తన లోపల ఉండే దివ్యాత్మస్వరూపాన్ని, దాని 
గుణసమూహాలను చక్కగా ప్రకాశింపజేయగల్లినదై ఉంటుంది. 

ఈ రీతిలో అప్రాకృతద్రవ్యాత్మకమై, శుద్ధసత్త్వగుణం ఒక్కటినే కల్గినదై ఉన్నా, 
“సవ్యం పాదం ప్రసార్య శ్రితదురితహరం దక్షిణం కుంచయిత్వా జానున్యాదాయ 
సవ్యేతర మితరభుజం నాగభోగే నిధాయ, పశ్చా దృాహుద్వయేన ప్రతిభటశమనే 
ధారయన్‌ శంఖచకే దేవీభూషాదిజుష్టో జనయతి జగతాం శర్మ వైకుంఠనాథఃి” 


“వారివల్లభా” వివరణము 1/71 


ఇప్పడి అప్రాకృతమాయ్‌, శుద్ధసత్వాత్మకమాయిరున్దతే యాకిలుమ్‌, “సవ్యం 
పాదం ప్రసార్య శ్రితదురితహరిమ్‌” ఇత్యాదిప్పడియే చరణకమలకరకమలనయనారవిన్ద 
వ(క్రారవిన్గప్రముఖదివ్యావయవ సంఘాతాత్మకమాయిరుక్కైయాలే, “యత్ర ధూమ 
స్తత్రాగ్నిక” ఇతివత్‌, అనిత్యత్వవ్యాప్తసావయత్వహేతువాలే అనిత్యత్వవ్యాప్యసావయవత్వ 
ప్రముక్త ప్రాకృత శరీరవత్‌ అనిత్యత్వమ్‌ ప్రసజ్జిక్కుమే? యెన్నిల్‌, న ప్రసజ్ఞః సర్వత్ర 
అనిత్యత్వే సావయవత్వమ్‌ హేతువాక మాట్టాతు. పిన్నె యేతు? ఎన్టాల్‌ అవయ 
వారబ్ధత్వమే అనిత్యత్వే హేతువాకక్కడవతు. ఇబ్బనన్దాకిల్‌, హస్తపాదాద్యవయవ 
సంయుక్తనాన చేతననుక్కుమ్‌ అనిత్యత్వమ్‌ ప్రసజ్లిక్కుమ్‌. ఆకైయాలే దివ్యవిగ్రహత్తుక్కు 


(అష్టాక్షరీధ్యాన శ్లోకం) (దాసుల దుఃఖాన్ని తీర్చే ఎడమపాదాన్ని చాచి, కుడి శ్రీపాదాన్ని 
మడచి, కుడిచేతిని కుడి మోకాలిపై అన్ని, ఎడమచేతిని ఆదిశేషునిపై పెట్టి, వెనుక 
ఉండే రెండు చేతులతో విరోధులను నిరసించే శంఖచక్రాలను ధరించి, దివ్యదేవేరులచే 
(కౌస్తుభం మొదలైన) ఆభరణాలు మొదలైనవాటిచే సేవింపబడేవాడై వెలిగే 
వైకుంఠనాథుడు లోకానికి సుఖాన్ని అనుగ్రహించుగాక) అనే రీతిలో శ్రీపాదకమలాలు, 
తామరలవంటి శ్రీ హస్తాలు, అరవిందంవంటి తిరునేత్రాలు, శ్రీముఖపద్మం మొదలైన 
అప్రాకృతాలైన అవయవాలతో కూడి ఉండడంచేత “యత్ర ధూమ స్తత్రాగ్నికి (ఎక్కడ 
పొగ ఉన్నదో అక్కడ అగ్ని ఉంటుంది) అనే తార్మికవాక్యంలో పొగ అనే హేతువు ఉండే 
చోట అంతా నిప్పు ఉన్నది అని సాధించేటట్లే, ప్రాకృత శరీరాలు అవయవాలను కల్లినదై 
ఉన్నదాన్ని బట్టి, ఆ శరీరాలు అనిత్యం అని సాధించే రీతిలో, ఈ ప్రాకృత శరీరంకూడా 
అనిత్యం అని చెప్పవలసివస్తుందే ! అని అంటే, ఆ విధంగాకాదు. ఎందువల్ల ? అని 
అంటే, అవయవాలతో కూడి ఉండడం అనే హేతువు అన్ని చోట్ల ఆ వస్తువుయొక్క 
అనిత్యత్వాన్ని సాధించలేదు. నిజానికి, ఏ వస్తువు పలు అవయవాలను కల్లి ఉన్నదో, 
ఆ వస్తువు విషయంలోనే అవయవాలచే నిర్మింపబడినదై ఉండడం అనే హేతువును 
పురస్కరించుకొని అనిత్యత్వాన్ని సాధించవచ్చును. ఈ విధంగా (గహించకపోతే చేతులు, 
కాళ్ళు మొదలైన అవయవాలతో చేరి ఉందే జీవాత్మకుకూడా అనిత్యత్వం 
సాధించవలసివస్తుంది. అందుచేత, భగవానుని తిరుమేని పలు అవయవాలచే 
నిర్మింపబడినది-అనే దానికి ఏ ప్రమాణం లేనందువల్ల, “తద్విష్టోః పరమం పదం 
సదా పశ్యంతి సూరయః” (బుక్‌-అష్టక !-2-7, సామ-3-8-2-4) (విష్ణువుయొక్క 
ఆ పరమపదాన్ని నిత్యసూరులు ఎల్లప్పుడూ దర్శిస్తున్నారు) అనే వేదవాక్యంలోను, 
“పశ్యంతి చ సదా దేవం నేతైః జ్ఞానేన” (జ్ఞానం అనే కన్నులతో దేవుని ఎల్లప్పుడు 


172 చతుఃశ్లోకీ వ్యాఖ్యానము 


అవయవారబ్ధిత్వే ప్రమాణ మిల్లామైయాలుమ్‌, “సదా పశ్యన్తి సూరయఃొ, “పశ్యన్తి చ 
సదా దేవం నేత్రైర్‌ః జ్ఞానేన” ఇత్యాద్యువబృంహ్యోప బృంహణబ్దళాలే నిత్యత్వేన 
ప్రతీతజ్ఞళాకైయాలుమ్‌ విగ్రహనిత్యత్వమ్‌ సిద్ధమిటే. 

ఇజ్జనేయాకిలుమ్‌ ఇతుతాన్‌ అనన్తావతారకన్దమాకైయాలే ఇన విగ్రహత్తినినుమ్‌ 
సాధుపరిత్రాణార్థమాక, “బహూధా విజాయతే”, “బహూని”, “పిజప్పిల్‌ పల్‌ పిఅవి 
ప్పెరుమాన్‌” ఎన్నుమృడి “యుగే యుగే” సమృ విక్కిల బహుదివ్యజన్మబ్దళ్‌తోజుమ్‌, 
అసజ్ఞాతబ్బళాన “అభిమతోరుదేహ” బ్దృళుణ్జాకైయాలే ఉపచయాత్మక ప్రాకృతదేహమ్బోలే 
సతతవికారాస్పదమాయిరుక్కుమో? వెన్నిల్‌. 


దర్శిస్తున్నారు) అని దానిని వివరించే ఉపబ్బంహణ వాక్యంలోను భగవానుని తిరుమేని 
నిత్యమైనది అని చెప్పబడినందున, ఆ తిరుమేని నిత్యమైనది అని తెలుస్తున్నది కదా ! 

ఈ రీతిలో నిత్యంగా అంగీకరించినా, పరమపదంలో ఉండే ఈ పరరూపం 
గీత మొదలైన శాస్త్రాలలో తెల్పిన రీతిలో సాధుపరిత్రాణార్థం, దుష్టవినాశార్థం, 
ధర్మసంస్థాపనార్థం ఎత్తే అంతులేని అవతారరూపాలకు అన్నిటికీ మూలమై ఉండడంచేత 
దీనికి వృద్ధి, క్షయాలనే వికారాలు ఉంటాయా ? అనే సందేహం కలిగే అవకాశం 
లేదు. ఈ తిరుమేనితోనే సాధువులను రక్షించడంకోసం “అజాయమానో బహుధా 
విజాయతే” (కర్మమూలకం అయిన జన్మ లేనివాడైనా కృపవల్ల పలు రీతుల్లో పలు 
మార్లు అవతరిస్తున్నాడు) (పు. సూ. 2-4) అని పురుషసూక్తంలోను, “బహూని మే 
వ్యతీతాని జన్మాని తవ చార్జున” (భ.గీ-4-రు (అర్జునా ! నాకు, నీకు పలు జన్మలు 
గడిచాయి) అని గీతలోను, “పిజప్పిల్‌ పల్‌ పిజివి ప్పెరుమాన్‌” (తిరువాయ-2-9-5) 
(కర్మకృత జన్మలులేని, కరుణామూలకాలు అయిన పలు జన్మలను కల స్వామి) అని 
తిరువాయ్‌మొశలోను తెల్పిన రీతిలో, “సంభవామి యుగే యుగే” అని చెప్పినట్లు 
(పతి యుగంలోను అవతరించే వలు వలు అప్రాకృత జన్మలలో లెక్కలేనన్ని 
సుందరదివ్యవిగ్రహాలను కలవాడు. కనుక, క్షీణించి వృద్ధిచెందే ప్రాకృతశరీరాలవలె 
ఈ పరరూపంకూడా ఎల్లప్పుడు తగ్గుతూ, హెచ్చడం అనే వికారాన్ని కల్గినది 
అవుతుందా? అనే సందేహానికి పరిహారాన్ని ఈ క్రిందివిధంగా చెప్పవచ్చు. 

“యస్య దివ్యం హి తద్రూపం ప్రీయతే వర్ధతే న చ” (ఎవని ఆ దివ్యరూపం 
క్షీణించదో, వృద్ధి చెందడంలేదో) అనే ప్రమాణంలోను, “శురుక్కువారై యిన్టియే 
శురుజ్లినాయ్‌ శురుజ్లియుమ్‌ పెరుక్కువారై యిన్టియే పెరుక్కుమెయ్‌దు పెోయోయ్‌” 
(తిరుచ్చంద-109) (సంకోచించడానికి కారణం అయిన కర్మలు ఏమీ లేకపోయినా 


“వారివల్లభా” వివరణము 173 


“యస్య దివ్యం హి తద్రూపం హీయతే వర్ధతే న చ”, “శురుక్కువారై యిన్టియే 
శురుజ్జినాయ్‌ శురుజ్జియుమ్‌ పెరుక్కువారై యిన్గియే పెరుక్కమెయ్‌తు పెోయాయ్‌” 
ఎన్టిజిపడియే కర్మానుగుణవికారరహితమాకవుమ్‌, “సమృవామ్యాత్మమాయయా”, 
“తేవరిరక్క వేణ్ణివన్గు పిజినతుమ్‌”, “దేవై రర్ధితో జజ్జే” ఎన్టుమ్‌, “ఇచ్చాగృహీత” 

థి ల అ 
వికారమ్‌ గుణాయవుమాకైయాలే ఏకరూపమాయిరుక్క త్తట్టిల్లె. అనేకవిగ్రహమ్‌ 
పరిగ్రహిక్కచ్చెయ్‌తేయుమ్‌ “సదైకరూపరూపాయ” ఎన్టతిటే. 


ఆగ్రితానుగ్రహంచేత వామనుడవై సంకోచాన్ని పొందావు. ఈరీతిగా సంకోచాన్ని 
పొందినా, పెరగడానికి తగిన కర్మలు లేకున్నా త్రివిక్రముడవై వృద్ధి చెందే స్వభావాన్ని 
కలవాడా!) అని తిరుచ్చన్దవిరుత్తంలోను అనుగ్రహించిన రీతిలో కర్మచే కలిగే వికారాలు 
ఈ తిరుమేనికి లేనందువల్ల, “అజోం పి సన్నవ్యయాత్మా భూతానా మీశ్వరో౭_పి 
నన్‌, ప్రకృతిం స్వా మధిష్టాయ సంభవామ్యాతమాయయా” (భ.గీ-4-6) 
(జన్మలేనివాడనైనా, నాశం లేనివాడనైనా, సర్వేశ్వరుడనైనా, నా సంకల్పంతోను, నా 
స్వభావంతోనే అవతరిస్తాను) అనే గీతలోను, “వేణ్ణి త్తేవరిక్క వన్గు పిఅన్సదుమ్‌” 
(తిరువాయ్‌-6-4-5) (దేవతలు ప్రార్థించి యాచించగా వచ్చి జన్మించినది) అని 
తిరువాయ్‌మొ* లోను, “స హి దేవై రుదీర్ణస్య రావణస్య వధార్ధిభిః, అర్ధితో మానుషే 
లోకే జజ్జే విష్ణు స్సనాతనః” (రామా.అయో-1-7) (మదించిన రావణుని వధను 
కోరిన దేవతలచే ప్రార్థింపబడినవాడు, సనాతనుడు అయిన విష్ణువు మానవలోకంలో 
శ్రీరాముడుగా అవతరించాడు) అని శ్రీరామాయణంలోను-ఇంకా “ఇచ్చ్భాగృహీత” 
ఇత్యాదిగా శ్రీవిష్ణుపురాణం మొదలైనవానిలోను ఈ తిరుమేనిని భగవానుడే స్వయంగా 
ఆశపడి స్వీకరిస్తాడు అని చెప్పినందువల్ల, ఇది ఎప్పుడూ ఒకే విధంగా ఉంటుంది. 
కర్మచే ఏర్పడే వికారాలే దోషాలకు కారణాలు, భగవానుడు తాను స్వయంగా ఆదిరించి 
స్వీకరించినవి గుణాన్నే కల్గిస్తాయి. అందుచేత ఈ తిరుమేని సదా ఏకరూపాన్ని కల్గినది 
అని చెప్పడంలో అద్దులేదు. అందువల్లనే “అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే, 
సదైకరూపరూపాయ విష్ణవే సర్వజిష్టవే” (విష్ణు.పు-1-2-1) (వికారాలు లేనివాడు, 
పరిశుద్దుడు, నిత్యుడు, పరమాత్మ, ఎల్లప్పుడూ ఒకే రీతిలో ఉండే రూపాన్ని కలవాడు, 
అందటథిని జయించేవాడైన విష్ణువునకు నమస్మారం) అనే ప్రమాణంలో భగవానుని 
తిరుమేని ఎల్లప్పుడూ ఒకే రీతిలో ఉందే రూపం అని చెప్పబడింది. 

“కి మాత్మికా భగవతో వ్యక్తి, యదాత్మకో భగవాన్‌? కి మాత్మకో భగవాన్‌? 
జ్ఞానాత్మకో భగవాన్‌” (పాంచరాత్రమ్‌) (భగవానుని తిరుమేని ఎటువంటిది ? భగవానుడు 


174 చతుఃశ్లోకీ వ్యాఖ్యానము 


“క్రి మాత్మికా భగవతో వ్యక్తి” ఎన్టు ప్రశ్నమ్‌ పణ్జ, “యదాత్మకో భగవాన్‌” 
ఎన్ను ఉతరమ్‌ ఉకమానవన్తరమ్‌, “కి మాత్మకో భగవాన్‌” ఎన్ను ప్రశ్నమ్‌ పణ్జి, “జ్ఞానాత్మకో 
వ్‌ మ par Fy 
భగవాన్‌” ఎను అజడత్వాభిప్రాయేన జ్ఞానాత్మకత్వమ్‌ ఉత్తరమాక చ్చాల్లుకైయాలే, 
జ్ఞానాత్మకమాన భగవత్స్వరూవమ్‌ న్వరూపానురూపముమాయ్‌, “విద్యుల్లేఖేవ 
భాస్వరా”, “నిలవుమ్‌ శుడర్‌ శూళాళి మూర్‌త్తి”, “వొణ్‌ శుడర్‌ క్ష్‌ “తేజసాం 
రాశి మూర్జితమ్‌” ఇత్యాదిప్రమాణ ప్రకారేణ నిరవధికతేజోరూపమాయిరుక్కుమ్‌. 


ఏ రూపాన్ని కల్గి ఉన్నాడో దానితో రూపొందింది. భగవానుడు ఏ రూపాన్ని కల్లి 


ఉన్నాడు? భగవానుడు జ్ఞానమయుడై ఉన్నాడు) అని పాంచరాత్రశాస్రంలో భగవానుని 
తిరుమేని దేనితో నిర్మింపబడింది ? అని ప్రశ్నించి, “భగవానుడు ఏ రూపంలో ఉన్నాడో 
దానితో ఏర్పడింది” అని సమాధానాన్ని చెప్పినందున భగవానుని స్వరూపంవలె అతని 
తిరుమేనికూడా తానే ప్రకాశించే అజడద్రవ్యమై ఉంటుంది-అని వ్యక్తం అవుతున్నది, 
ఈ విధంగా తానే ప్రకాశించే జ్ఞానమయమై ఉండే భగవానుని తిరుమేని స్వరూపానికి 
తగినదై, “నీలతోయదమధ్యస్థా విద్యుల్లేఖేవ భాస్వరా” (తై.నా 11) (నీలమేఘం మధ్యలో 
ఉండే మెబిపు తీగవలె ప్రకాశించేది) అని నారాయణోపనిషత్తులోను, “నిలవుమ్‌ శుడర్‌ 
శూ శొళిమూర్‌త్తి” (తిరువాయ్‌-6-10-1) (నిత్యమైన ప్రకాశంతో వ్యాప్తం అయిన 
దివ్యతేజోరూపా!), “ఒణ్‌శుడర్‌ కో” (తిరువాయ్‌-1-7-9) (తేజోరాశి అయిన 
రూపాన్ని కలవాడు) అని తిరువాయ్‌మొశలోను, “తం దృష్ట్వా తే తతో దేవాః 
శంఖచక్రగదాధరమ్‌, అపూర్వరూపసంస్థానం తేజసాం రాశి మూర్జితమ్‌” (విష్ణు. పు. 
1-9-67) (అపుడు శంఖచ[క్రగదాధరుడై, అపూర్వమైన అవయవ సన్నివేశాన్ని కలవాడు 
తేజోరాశి అయిన ఆ భగవానుని దర్శించిన దేవతలు స్తుతించడానికి ఆరంభించారు) 
అని శ్రీవిష్ణుపురాణంలోను తెల్పిన రీతిలో అంతులేని తేజస్సును కలినదిగా ఉంటుంది. 
భగవానుని తిరుమేని, నిత్యముక్తుల తిరుమేనులు పంచోపనిషన్మయాలు కాబట్టి, 
పూర్వం తెల్పిన గొప్పతనాన్ని కల్లినదై, శుద్ధసత్త్వం అనే ఒకే జాతికి చెందిన తేజస్సుతో 
ఏర్పడినదై, ఒకే జాతికి చెందిన రత్నం, సూర్యుడు మొదలైన జ్యోతిఃపదార్థాల నడుమ 
మిణుకుమిణుకుమనే మిణుగురుపురుగు (ప్రకాశంవలె, పరిమితం అయిన వెలుగును 
కల నిత్యముక్తుల విగ్రహం మిణుగురుపురుగు అని చెప్పదగినట్లుగా భగవానుని తిరుమేని 
అంతులేని కాంతిని కల్గినదై ఉంటుంది. 

ఇంతమాత్రమే కాకుండా అంతులేని సౌందర్యం, (అవయవాల అందం), 
సౌగంధ్యం, సౌకుమార్యం, లావణ్యం (సముదాయశోభ), యౌవనం-మొదలైన 


“వారివల్లభా” వివరణము 175 


భగవద్విగ్రహముమ్‌ నిత్యముక్తర్‌విగ్రహబ్దళువు, పణ్బోపనిషన్మయమాకైయాలే, 
ఉక్తవిశేషణ విశిష్ట త్వవ్‌ అవిశిష్టమాయ్‌, ఏకజాతీయ[ద్రవ్యమయమాయిరున్ల 
తేయాకిలుమ్‌, ఏకజాతీయద్రవ్యాత్మక మణి ద్యుమణి మహోమధ్యే ఖద్యోతకాన్తివత్‌, 
సావధికతేజోరూవ తదీయవి(గ్రవాత్తె ఖద్యోతకల్ప వొన్నలామ్బడి నిరవధిక 
తేజోరూపమాయిరుకై-ఏతద్విషయమ్‌. 

ఇని, అవ్వళవన్నిక్కే నిరవధి కనాన్సర్యనా గన్ఫ్యసాకు మార్యలావణ్య 
యౌవనాద్యనన్తగుణగణసమవేతమాయ్‌, “స్ఫురత్మిరీట న. స్వోచితవివిధే” త్యాద్యుక్త 
వక్రయయా “స్ఫురత్కిరీటమకు టాద్యస జ్ఞ్యేయది వ్యభూషణభూషిత” మాయ్‌. 
ఆభరణకోటి యిలుమ్‌, ఆయుధకోటి యిలు మన్వితజ్గళాన శజ్ఞచక్రగదాసిశార్‌జ్ఞాద్య 
సద్ధ్భ్యేయదివ్యాయుధశోభితమాయ్‌. “ఏష బ్రహ్మ ప్రవిష్టో౭_ స్మి గ్రీష్మే శీత మివ హ్రదమ్‌” 
అంతులేని గుణసవూవోలతో కూడినదై, “స్ఫురత్మ్కిరీటాంగద హార కంఠికా 
మణీంద్రకాంచీగుణ నూపురాదిభి:, రథాంగ శంఖాసిగదాధనుర్వరైః లసత్తులస్యా 
వనమాలయౌజ్ఞ్వలమ్‌” (స్తోత్రరత్నమ్‌ -36) (ప్రకాశించే కిరీటం, బాహువలయాలు, 
హారాలు, కంరిక, శ్రీకౌస్తుభం, ఒద్దాణం, నూపురాలు-మొదలైన ఆభరణగణాలతోను, 
చక్రం, శంఖం, ఖడ్గం, గద, విల్లు అనే ఆయుధాలతోను, నీ స్పర్శవల్ల ప్రకాశించే 
తలనిని కల వనమాలతోను (వకాశించేవానిని) అని స్తోతరత్నంలోను, 
“స్వోచిత వివిధ విచిత్రానంతాశ్చర్యనిత్యనిరవద్య నిరతిశయౌజ్ఞ్వల్య కిరీటమకుట 
చూడావనంత మకరకుండల[గై వేయక వోరకేయూరకటక శ్రీవత్సకాన్తుభ 
ముక్తాదామోదరబంధన పీతాంబరకాంచీగుణ నూపురాద్యపరిమిత దివ్యభూషణ” 
(శరణాగతిగద్యమ్‌) (తనకు తగినదై, పలు విధాలైనదై, విచిత్రమైనదై, అంతులేని 
ఆశ్చర్యాన్ని కల్గించేదై, నిత్యమై, దోషరహితమై, సాటిలేని సుగంధాన్ని సుఖమైన సాటిలేని 
స్పర్శను, సాటిలేని కాంతిని కల్షినవైన కిరీటం, మకుటం, చూడావతంనం, 
మకరకుండలాలు, కంఠాభరణం,హారాలు, అంగదాలు, కటకాలు, శ్రీవత్సం, 
కౌస్తుభం,ముక్తాదామాలు, ఉదరబంధం, పీతాంబరం, ఒడ్డాణం (మొలనూలు), 
నూపురాలు -మొదలైన లెక్కలేనన్ని దివ్యాయుధాలతో అందమైనవాడా!) అని, 
శరణాగతిగద్యలో అనుగ్రహించిన రీతిలో వెలిగే కిరీటం, మకుటం-మొదలైన అంతులేని 
దివ్యభూషణాలతో అలంకరింపబడినది, ఆభరణ కోటిలోనికి చేరినవి అయిన శంఖం 
చక్రం, గద, నందకమనే కత్తి, శార్‌జ్ఞమనే విల్లు-మొదలైన అంతులేని ఆయుధాలతో 
అందాన్ని పొందింపబడ్డవాడై, “ఏష బ్రహ్మ ప్రవిష్ణో౭ స్మి గ్రీష్మే శీత మివ ప్రదమ, 


176 చతుఃశ్లోకీ వ్యాఖ్యానము 


ఎన్లిజపడియే సకలతాపహరమాయ్‌, “ఇన్ఫమ్‌, శికీ*న్నమ్‌”, “ఒ శిన్దేన్‌” ఎన్నలామృడి 
సమస్తభోగవైరాగ్యజనకమాయ్‌, యోగిధ్యేయమాయ్‌, శుభాశ్రయముమా యిరుక్కిజ 
వైరాగ్యవైలక్షణ్యత్తె అనుసన్టిత్తు “మూర్తం బ్రహ్మ” ఎన్టిజార్‌. 

ఇతిల్‌, సౌందర్యమావతు -సర్వదా అనుభవియానిన్ధాలుమ్‌ “అప్పా (ుదైక్కప్పా 6ుదు” 
ఏకైకావయవమే అపూర్వవద్విస్మయకరానేక భోగపరమృ్బరాజనకాత్యన్తశక్తియాలే “సదా 
శామ్యామి పరినిర్వామి సుఖం మా మేతి కేవలమ్‌” (భార-మోక్ష-4-50) (గ్రీష్మకాలంలో 
చల్లని మడుగులో (ప్రవేశించి స్నానమాడేటట్లు, ఈ పరబ్రహ్మలో నేను ప్రవేశించి 
స్నానమాడుతున్నాను. అందువల్ల శాంతుణ్ణి అవుతున్నాను. తాపం తీజినవాడను 
అవుతున్నాను. సుఖాన్నే పొందుతున్నాను) అనే రీతిలో అన్ని తాపాలను పోగొట్టేదై, 
“కణ్డుకేట్టు'౯”ఎమోన్చు €లుమ్‌ ఐజ్బరువి కణ్ణ ఇన్ఫమ్‌ తెరివరియ అళవిల్లా చ్చిో 
నమ్‌, ఒణ్గొడియాళ్‌ తిరుమకళుమ్‌ నీయుమే నిలా నిజ్బ కణ్డు శదిర్‌న్లా శిన్దేన్‌ అదైన్దేన్‌ 
ఉన్‌ తిరువడియే” (తిరువాయ్‌-4-9-10) (చూచి, విని, తాకి, వాసనచూచి, 
ఆస్వాదించి, తిరిగే పంచేంద్రియాలద్వారా పొందే సుఖం, తెలియడానికి సాధ్యం కానిది 
సంసారసుఖంకంటే గొప్పది, కాని, ముక్తానందం కంటే చిన్నది అయిన కైవల్యాన్ని 
సుందరకంకణాలను కల శ్రీదేవి, నీవు వేంచేసి ఉండేటట్లుగా సంకల్పించిన వ్‌ చాతుర్యాన్ని 
దర్శించిన తర్వాత వదలిపెట్టాను. నీ శ్రీపాదాలను చేరాను.) అని గ్రహించిన రీతిలో 
ఐశ్వర్యభోగం, కైవల్యభోగం మొదలైనవానిలో వైరాగ్యాన్ని కల్గించేదై, యోగులచే 
ధ్యానింపబడేదై, మిగిలిన దైవాల శరీరాలవలె అశుభంగా కాకుండా, శుభంగా ఉండేదై, 
భగవత్స్వరూపంవలె ధ్యానించడానికి సాధ్యం కానిదై కాకుండా, ధ్యానించతగిన 
ఆశ్రయాన్ని కల్గినదై ఉండడంచేత శుభాశ్రయం అని అనబడుతున్నది. అయిన (శ్రియః 
పతియొక్క ఈ గొప్ప అతిశయాన్ని అనుసంధించి “మూర్తం బ్రహ్మ అని అన్నారు. 

ఇక, మార్వం (వస్తావించిన సౌందర్యం మొదలైన అయిదు 
దివ్యమంగళవిగ్రహగుణాలు వివరింపబడుతున్నవి. సౌందర్యం అంటే- “ఎప్పొళుదుమ్‌ 
నాళ్‌ తిజ్లల్‌ అణ్జూశియూళి దొజుమ్‌ అప్పా ళుదైక్కప్పాళుదు ఎన్‌ ఆరావముదమే” 
(తిరువాయ్‌-2-5-4) (ఎప్పుడూ దినాలు, వారాలు, సంవత్సరాలు, యుగాలు-అంతా 
అప్పటికప్పుడు నిత్యనూతనంగా భాసించే అతృప్తామృతమా!) అనే రీతిలో తిరుమేనియొక్క 
ఒక్కొక్క అవయవం ఎన్నినాళ్ళు అనుభవించినాగాని, నిత్యనూతనంగా ఆశ్చర్యం కల్గించి, 
అనేక భోగపరంపరలను పొందించే అంతులేని శక్తితో, “తద్విష్టోః పరమం పదం 
సదా పశ్యంతి సూరయణ” (బుక్‌-అష్టక-1-2-7, సామవేదమ్‌-3-18-2-4) 
(విష్ణవుయొక్క ఆ పరమపదాన్ని నిత్యసూరులు ఎల్లప్పుడూ దర్శిస్తున్నారు) అనేటట్లు 


“వారివల్లభా” వివరణము 177 


పశ్యన్తి” పణ్డుకిణ సూరికళై నిరతిశయకాన్తిసాగర స్వతరజ్ఞతాడన తరళచిత్తవృత్తికరామృడి 
తద్దృష్టినిమజ్జనక్షమమాన దివ్యావయవసుషుమై. “సౌన్టర్యసాగరత్తిలే ఆశజ్ఞాల్‌ పట్టు 
కృవైయేజమాట్టాతే “అరుమ్బినై యలరై” ఎన్నలామృడియాన “యౌవనోన్ముఖీభూత 
సుకుమారతనుః” ఎన్టతిటే, 


ఎల్లప్పుడూ అనుభవించే నిత్యసూరులను తన కాంతిసముద్ర కెజిటాలను వీచి, భ్రమించిన 
మనస్సును కల్లినవారు అయేటట్లు, వారి కన్నులకు మిటుమిట్లు కలిగేటట్లును చేయగల 
అప్రాకృతం అయిన అవయవశోభ. శ్రీకృష్ణుడు మధురకు వచ్చినపుడు అక్కడ ఉన్న 
స్రీలు అతని సాందర్యన ము(దంలో మునిగి, తీరాన్ని చేరలేక -ో*క్వ 
యౌవనోన్ముఖీభూతసుకుమారతను ర్దరిః, క్వ వ(జ్రకరినాభోగశరీరోల యం మహాసురః 
” (విష్ణు. పు-5-20-60) (యౌవనానికి ఉన్ముఖంగా ఉండే సౌకుమార్యంతో కూడిన 
కృష్ణుడెక్కడ? వ(జ్రంవలె కఠినం అయిన శరీరాన్ని కల ఈ అసురుదెక్కడ?) అని తడబడ్దారు 
కదా! తిరుమబ్ది యా క్వార్సుకూడా కౌమారం చివరి దశలోను, యౌవనదశ 
పారంభదశలోను కూడిన ఈ అందాన్ని చూచి,, “యువా కుమారః” 
(బుక్‌ -అష్టక-2-8-25) (నవయౌవనాన్ని కలవాడుగాను, కుమారుడుగాను ఉండేవాడు) 
(“యువా అకుమారణి అని పదచ్చేదం. “అకుమారఃణి అనే పదంలో ఉండే “నజ 
కొంచెం అనే అర్థంలో ప్రయోగింపబడింది) అని వేదం తడబడినట్లు తడబడి “అరుమ్మినై 
అలరై” (పెరియ తిరు.-7-10-1) (మొగ్గ, పూవు అయిన వానిని) అని అభినివేశాన్ని 
పొందారుకదా! 

సౌగంధ్యం అంటే- “తెరువెల్లామ్‌ కావి కమగ్‌ తిరుక్కాట్మరై” (తిరువాయ్‌- 
9-6-1) (వీథిఅంతా సువాసన గుబాళించే తిరుక్క్మాట్మరై) అనే రీతిలో పరమపదం 
అంతటా తన అప్రాకృతం అయిన సౌగంధ్యంతో “వాశమ్‌ శెయ్‌” (తిరువాయ్‌- 
10-10-2) (వరిమళింపజేసే) అన్నట్లు పరిమళించేటట్లుగా అన్ని దిక్కులలోను 
ప్రసరించి, ప్రవహించే పలు విధాలైన అప్రాకృత సుగంధం. “సర్వగంధః సర్వరసః” 
(ఛాందో-3-14-2) (పరమాత్మ అన్ని సుగంధాలను కలవాడు, అన్ని రసాలను 
కలవాడు) అని ఈ సుగంధాన్ని ఉపనిషత్తుకూడా కీర్తించింది కదా ! 

సౌకుమార్యం అంటే - “రంగభర్తు రపి లోచనచర్చాం సాహసావళిషు 
లేఖయమానమ్‌, పుష్పహాస ఇతి నామ దుహానం సౌకుమార్య మతివాజ్మనసం నః” 
(రంగరాజస్తవ. పూర్వ-88) (తనపై కన్నులు (ప్రసరించడంకూడా సాహసకార్యాల లెక్కలో 


178 చతుఃశ్లోకీ వ్యాఖ్యానము 


సౌగన్థ్య్వమావతు- “తెరువెల్లా జ్ఞావి కమళ్‌” ఎన్టిజపడియే త్రిపా ద్విభూతి 
యడైెయ “వాశమ్‌ శెయ్‌” ఎన్నుమాపోలే న్వదివ్యగన్గ్ధత్తాలే వానితమామృడి 
సర్వతోదిక్కమాక ప్పుజిప్పట్టు ప్రవహిక్కిజణ నానావిధదివ్యగన్టమ్‌. “సర్వగన్దః సర్వరసఃొ 
ఎన్నక్కడవతిటే. 

సౌకుమార్య మావతు-ోపుష్పవోస ఇతి నామ దుహానం సౌకుమార్య 
మతివాజ్మనసం నః” ఎన్టిఅపడియే పేశ ప్పిశకుమృడియాయ్‌, దివ్యమహిషికళ్‌ “వడిక్కోల 
వాళ్‌ నెడుబ్బణ్గ”ళాలే అడుత్తడుత్తు ప్పార్‌క్కిఐ పార్వైయిలుమ్‌ దాన్తిశీలమాయ్‌, 
“మలర్‌ మకళ్‌ పిడిక్కుమ్‌ మెల్లడి” ఎన్లిఐపడియే కూశి త్తొడవేణ్బుమృడియాన 
“పుష్పహాసాఖ్యమాయిరుక్కిజ అత్యన్తమార్దవమ్‌. 


వ్రాసేటట్లు చేసేది, “పుష్పహాసః” అనే తిరునామాన్ని కలుగజేసేది అయిన శ్రీరంగనాథుని 


సౌకుమార్యం మన వాక్కుకు, మనస్సుకు అందనిది) అనే రీతిలో ఎదురుగా ఉండి 
పల్మినా కందిపోయేటట్లుగా ఉన్నదై, “వడిక్కోల వాళ్‌ నెడుజ్మణ్‌ మామలరాళ్‌” (ఇరణ్ఞామ్‌ 
తిరు-82) (సారభూతసౌందర్యాన్ని, కాంతిని కల, భోగ్యతలో అపరిచ్చిన్నం అయిన 
నేత్రాలను కల, గొప్ప తామరపువ్వులో ఉండే లక్ష్మి) అనబడే లక్ష్మీదేవి మొదలైన 
దివ్యమహిషులు మెల్లగా చూచినా వాడిపోయేటట్లున్నదై, “వడివితై యిల్లా మలర్‌మకళ్‌ 
మ్‌” నిలమకళ్‌ పిడిక్కుమ్‌ మెల్లడియై” (తిరువాయ్‌-9-2-10) (రూపంలో సాటిలేని 
లక్ష్మీదేవి, అటువంటి భూదేవి సంవాహనం చేసే మృదుపాదాలు) అనేటట్లు వారుకూడా 
సంకోచిస్తూ తాకే రీతిలో ఉన్నదై, “పుష్పహాసఃణి (పూవు వికసించిటేట్లు ఉండేవాడు) 
అని విష్ణసహస్రనామంలో పొగడబడే తిరుమేనియొక్క అంతులేని మెత్తదనం. 
లావణ్యం అంటే- ఏకైకస్మిన్‌ పర మవయవే౭_నంతసౌందర్యమగ్నం సర్వం 
ద్రక్ష్యే కథ మితి ముధా మా మథా మందచక్తుః, త్వాం సౌభ్రాత్రవ్యతికరకరం రంగరాజాం 
గకానామ్‌ తల్లావణ్యం పరిణమయితా విశ్వపారీణవృత్తి” (శ్రీరంగరాజ పూర్వ-89) 
(బుద్ధిీహీనం అయిన నేత్రమా ! “భగవానుని ఒక్కొక్క దివ్యావయవంలోని అంతులేని 
అందంలోనే మునిగి ఉన్న నేను మిగిలిన అన్ని అవయవాలను ఏ విధంగా 
అనుభవించగలను?” అని వ్యర్థంగా సందేహించబోకు. రంగనాథుని అవయవాలమధ్య 
సోదరభావాన్ని కల్గించే ఈ సముదాయశోభ అనే లావణ్యం నిన్ను అన్ని అవయవాల 
అందాన్ని అనుభవింపజేస్తుందిలే) అని పరాశరభట్టర్‌చేత అనుభవింపబడ్డ తిరుమేని 
మొత్తంయొక్క అందం-అనే నముదాయశోబ. ఈ శ్లోకంలోని తాత్పర్యం 
ఏమంటే-తిరుమేనియొక్క ఒక్కొక్క అవయవంలో గల అంతులేని సౌందర్యంలో మునిగి, 
అందమనే సముద్రంలో అవగాహించి, తీరాన్ని చేరలేక తడబడే నిత్యముక్తుల నేత్రాలను, 


“వారివల్లభా” వివరణము 179 


లావణ్యమావతు -“ఏకైకస్మిన్సర మవయవే౭_ నన్తసౌన్దర్యమగ్నం సర్వం ద్రక్ష్యే 
కథ మితి ముధా మా మథా మన్లచక్షుః త్వాం సౌభ్రాత్రవ్యతికరకరం రబ్దరాజాబ్దకానాం 
తల్లావణ్యం పరిణమయితా విశ్వపారీణవృత్తి” ఎన్గిఖపడియే, ఓరో అవయవబ్దళలిన్మేలే 
అనన్తసౌన్గర్యత్తిలే ము ళుకినతాయ్‌క్కొణ్లు సౌన్టర్యసాగరత్తిలే ఆ*జ్ల్ఞాల్‌పట్టు క్కరైయేజ 
మాట్టాతే తడుమాజుకిఅ నిత్యముక్తర్‌ తిరుక్కణ్‌గళై “ముడిచ్చోతియా యునతు 
ముకచ్చోతి మలర్‌న్షతువో?” ఎన్గిజపడియే దివ్యావయవబ్ద ళుక్కన్యోన్యముణ్డాన 
సౌభ్రాత్రత్తాలే తద్వ్యతికరత్తె ప్పణ్ఞానినుకొణ్బు, సర్వపారీణవృత్తియాయ్‌, సర్వావ 
యబ్ల్జకైెయుమ్‌ కరైకణ్డు అనుభవిత్తు కై యేక”వక కొయ్‌, అత్తాలే లావణ్యమాకిఅ 
మరక్కల మెన్గు శొల్లలామృడియాన సౌన్టర్యసాగరనిమగ్నర్‌క్కు నావమోలే తారకమాయ్‌, 
“ముడిచ్చోదియాయ్‌ ఉనదు ముకచ్చోది మలర్‌న్సదువో” (తిరువాయ్‌-3-1-1) 
(కిరీటకాంతిగా నీముఖకాంతి వికసించిందా? ముఖకాంతిగా నీ కిరీటకాంతి 
ప్రసరించిందా ?) అనేటట్లు దివ్యావయవాలకు ఒక దానితో వేటొకదానికి గల 
పొందికచేత, ఒక అవయవంనుండి ఇంకొక అవయవానికి పిలుచుకొని పోయి- 
ఈవిధంగా అన్ని అవయవాలకు పిలుచుకొనిపోయి, అన్ని అవయవాలను సంపూర్ణంగా 
అనుభవింపజేసి, గట్టెక్కించగల్లినదై, దానిచేత “లావణ్యం అనే ఓడవలె తీరాన్ని 
చేర్చగల్లినదై, శ్రీపాదాలనుండి కిరీటంవరకు, లవణం అనబడే ఉప్పునీటిలో అంతటా 
కలిగి ఉండేటట్లు, మధ్య అంతరం లేకుండా కలసి ఉంటుంది కనుక లావణ్యం 
అనబదేదై, ప్రవహించే అంతులేని కాంతిసముద్రంయొక్క అలల వరుసలవలె 
ప్రకాశించేదైన సముదాయశోభయే లావణ్యం అనబడుతున్నది అని. 

ఇక, ఈ శ్లోకంలోని పదాలు వివరింపబడుతున్నవి. (హే మందచక్షుఐ 
జ్ఞానం లేని నేత్రమా! నిన్ను గట్టెక్కించగల లావణ్యం అన్నది ఒకటి ఉన్నది అని తెలియని 
నేత్రమా-అని భావం. (ఏక మేకమ్‌ తస్మిన్‌ -ఏకైకస్మిన్‌)-ఒక్కొక్క అవయవంలో, (పరమ్‌) 
అవయవానికి తర్వాత, (అనంతం సౌందర్యం తస్మిన్‌ మగ్నం సత్‌)- అంతులేని 
సౌందర్యం అనే అవయవాల అందంలో మునిగినదై ఉండి, (సర్వమ్‌)- మిగిలిన అన్ని 
అవయవాల సౌందర్యాన్ని, (కథం) ఏ విధంగా, (దక్ష్యే) - అనుభవించగలను? (ఇతి) 
అని, (ముధా)- వ్యర్థంగా, (మా మథాః)-మామంథ -విచారించకు, సందేహాన్ని 
పొందకు. (యతః) (ఎందువలన అని అంటే) అనే పదాన్ని అధ్యాహారం చేసికోవాలి. 
ఇకపైగల భాగం ఇంతవరకు చెప్పినదానికి కారణాన్ని తెలువుతున్నది. 
(రంగరాజాంగకానామ్‌) -రంగనాథునియొక్క దివ్యావయవాలకు, (సుభ్రాతుః భావః 


180 చతుఃశ్లోకీ వ్యాఖ్యానము 


ఆపాదచూడమ్‌ అవిరతమాయ్‌ ప్రవహిక్కిణ నిరవధికకాన్తిసాగరకల్లోల- మాలైపోలే 
విళజ్లానిజ్నిఖ సముదాయసుషుమై. 

(హే మన) అల్ప!. లావణ్య మెన్గాన్టుణ్జెన్టతియాత, (చక్షుః) కళ్ణే ! (ఏక 
మేకమ్‌-ఏకైకమ్‌ తస్మిన్‌) ఓరొన్టాన అవయవత్తిల్‌. (పరమ్‌) అతన్నేలే, (అనన్తం సౌన్టర్యం 
తస్మిన్మగ్నం సత్‌) అపరిచ్చిన్నమాన సౌన్షర్యత్తిల్‌ ముకుకినతాయ్‌క్కొణు, (సర్వమ్‌) 
మ*ేల్లావయవసౌన్టర్యత్తెయుమ్‌, (కథమ్‌) ఎబ్బనే, (ద్రక్షే) అనుభవిక్కష్పోకిజేన్‌. (ఇతి) 
ఎను, (ముధా, వ్యర్థమాక. (మా మథాః) మామంస్మాః. విచారం మా కురు- 
శజ్మియాతేకొళ్‌. “యతః” ఎన్టధ్యాహారమ్‌. యాతొరు కారణత్తాలే, (రజ్ఞరాజాబ్దకానామ్‌) 
పెరియపెరుమాళుడైయ దివ్యావయవజ్జకుక్కు, (సుభ్రాతు ర్భావః-సౌభ్రాత్రమ్‌, తస్య 
వ్యతికరం కరోతీతి తత్‌) ఒన్ఫుక్కొన్ను నల్ల(భాతావాంబరుక్కై- యినుడైయం 
సౌఫంట్యత్తినుడైయ సమృన్ధత్తె ప్పణ్ఞానిన్ధుళ్ళ. వ్యతికరః సాజ్ఞ్బత్యమ్‌, తత్మరోతీతి 


సౌభ్రాత్రమ్‌, తస్య వ్యతికరమ్‌ కరోతి ఇతి తత్‌ సౌభాత్రవ్యతికరమ్‌) అవయవాలు 
ఒకదానితో ఇంకొకటి చక్కని సహోదరులవలె పొందికగా ఉన్నవి. వాటిమధ్యన 
సంబంధాన్ని లావణ్యం కల్లిస్తున్నది-అని భావం. “వ్యతికరమ్‌” అనే పదం ఇంకొకదానితో 
వేజొకదానికి గల చేరికను చెబుతుంది. సౌభ్రాత్రపదం సౌహార్దం (స్నేహం) అనే 
అర్జాన్ని ఇన్తుంది. (తత్‌) - అన్ని గుణాలతోను గొవృది అయిన, 
(లావణ్యం) -సముదాయశోభ. ఆ విధంగా కాకుండా “తల్లావణ్యమ్‌” అని సమస్తపదంగా 
(గ్రహించి, “తస్య లావణ్యమ్‌” అని విగ్రహం చెప్పవచ్చును. కనుక “శ్రీరంగనాథుని 
లావణ్యం” అనే అర్జాన్నికూడా గ్రహించవచ్చు. (త్వామ్‌)-అన్ని అవయవాల అందాన్ని 
అనుభవించాలని ఆశపడే నిన్ను (విశ్వస్మిన్‌ పారీణవృత్తిః యస్య తత్‌) అన్ని 
అవయవాలలోను ఆవలి తీరం చేరిన (పరిపూర్ణం అయిన) అనుభవాన్ని కల్లినదిగా, 
(పరిణవముయితా) -వరిణమింవ చేయగలదు. (విశ్వేషు సర్వేషు అవయంవేమ, 
పారీణా-పారంగతా, వృత్తిః అనుభవో యస్య తత్‌ తథోక్తమ్‌. పరిణమయితా పరిణతం 
కర్తా ల్యుట్‌.) అన్ని అవయవాలలోను సంపూర్ణం అయిన అనుభవాన్ని లావణ్యం 
కలుగజేస్తుంది-అని భావం. 

యౌవనం అంటే-“ోయువా కుమారః” అనే ప్రమాణానుసారం కౌమారం 
చివరి దశయై, యౌవనవరువానికి ప్రారంభదశయై ఉండే వయన్సు. “క్వ 
యౌవోన్ముఖీభూతసుకుమారతను ర్లరిః, క్వ వజకఠినాభోగశరీరోల యం మహా 


“వారివల్లభా” వివరణము 181 


తథోక్తమ్‌ -సాహార్దమిత్యర్థః. (తత్‌) సర్వవిలక్షణమాన, (లావణ్యమ్‌) సముదాయ 
శోభైయానతు, అన్థిక్కే “తస్య లావణ్యమ్‌” ఎన్భాయ్‌, పెరియపెరుమాళుడైయ 
లావణ్యమెన్టపడియాకవుమామ్‌. (త్వామ్‌) సర్వత్తెయు మనుబుభూషిక్కిణ వున్నై 
(విశ్వస్మిన్సారీణవృతిః-యస్య తత్‌) సర్వావయవత్తిలుమ్‌ అక్కరైప్పట్ట వనుభవత్తె 
యుడైత్తానతాక, (పరిణమయితా) పణ్గప్పోకిఅతు. విశ్వేషు-సర్వేష్వవయవేషు, 
పారీణా-పారజ్ఞతా, వృత్తిః-అనుభవో యస్య తత్తథోక్తమ్‌. పరిణమయితా-పరిణతం 
కర్తా. ల్యుట్‌. 

యౌవన మావతు- “యవా కుమార ఎన్లిఐపడియే కౌమారావస్టెయిల్‌ 
కశివానదశైైయాయ్‌, యౌవనావస్థాప్రాదుర్భావమాయిరుక్షై “క్వ యౌవనోన్ముఖీభూత 
సుకుమారతను ర్దరిః” ఎన్టతిజే. ఏతాదృశస్థితియే నిలైనిజ్కాయాలే నిత్యయౌవనమా 
యిరుక్కుమ్‌. సర్వేశ్వరన్‌ ఆగ్రితరక్షణార్థమాక అసజ్ఞ్యాతదివ్య విగ్రహపరి[గ్రహమృళణ్ణి 
శైశవాద్యవస్థాపన్ననాకిలుమ్‌, ఇన యౌవనావసై కులైయామైయాలే యన్గో, “ఉన్నైయు 
సురః” (యౌవనప్రారంభంలో ఉండే సౌకుమార్యాన్ని కల దేహాన్ని కల్గిన కృష్ణుడు 
ఎక్కడ ? వజంవంటి కఠినమైన శరీరాన్ని కల ఈ అసురుడు ఎక్కడ 2) అని శ్రీకృష్ణుని 
యౌవనం ఈ విధంగానేకదా వర్ణింపబడింది. ఎల్లప్పుడూ భగవానుని తిరుమేని ఈ 
దశలోనే ఉంటుంది. కనుక అతడు నిత్యయౌవనాన్ని కల్లి ఉంటాడు. సర్వేశ్వరుడైన 
భగవానుడు దీనులను కాపాడడంకోసం లెక్కలేనన్ని అవతారాలను ఎత్తే దివ్యవిగ్రహాలలో 
బాల్యావస్థ మొదలైన దశలను పరిగ్రహించినా, వాటిలోనూ ఈ యౌవనదశ మాజకుండా 
దర్శించి అనుభవించేటట్లు ఉంటుంది. ఇందువల్లనేకదా-“ఉన్నెయుమ్‌ ఒక్కలైయిల్‌ 
కొణ్జు తమ్‌ ఇల్‌ మరువి ఉన్నాడు తబ్గళ్‌ కరుత్తాయిన శెయ్‌దు వరుమ్‌ కణ్టియరుమ్‌ 
మకిళ” (పెరియాళ్వార్‌ తిరు-1-5-8) (సౌందర్యాదులచే దృష్టిచిత్తాపహారివి అయిన 
నిన్ను తమ ఒడిలో చేర్చుకొని, తమ ఇళ్ళకు చేరి, తమకు ఇష్టం అయిన రీతిలో నిన్ను 
సేవించి, తిరిగి వచ్చే కన్యలు ఆనందించేటట్లు) అనే బాల్యావస్థలో కూడా రేపల్లెలోని 
కన్యలు శ్రీకృష్ణుని యౌవనాన్ని చూచి అనుభవించారు. 

ఈ రీతిలో ఇటువంటి లెక్కలేని కల్యాణగుణాలతో కూడి ఉండడంచేత ఏర్పడిన 
దివ్యమంగళవిగ్రహంయొక్క అతిశయాన్ని “మూర్తం (బ్రహ్మి అని ప్రారంభించి, 
రెండవపాదంతో అనుభవిస్తున్నారు. ఈ తిరుమేనిని “బ్రహ్మ” అని నిర్దేశించడంవల్ల 
ఇది మిక్కిలి పెద్దది-అని, దాసుల అజ్ఞానాన్ని పోగొట్టి, యథార్థ జ్ఞానాన్ని 
వికసింపజేయడంద్వారా వారిని మిక్కిలి గొప్పవారినిగా చేస్తుంది-అని తెలుపబడింది. 


182 చతుఃశ్లోకీ వ్యాఖ్యానము 


మొక్కలైయిల్‌ కొణ్బు తమిల్‌ మరువి ఉన్నాడు తబ్బళ్‌ కరుత్తాయిన శెయ్‌తు వరుమ్‌ 
కన్నియరుమ్‌ మకిళ” ఎన్ను శైశవావ స్థెయిలే యౌవనజ్ఞణ్ఞనుభవిత్తతు. 

ఆక, ఏతాద్భశా౭. సజ్జ్యేయకల్యాణగుణగణవిశిష్టతై యులు జ్ఞాన దివ్యవిగ్రహ 
వైలక్షణ్యత్తై “మూర్తమ్‌” ఎను తొడజ్జి అనుభవిక్కిజార్‌. బ్రహ్మశబ్దత్తాలే విగ్రహత్తినుడైయ 
అతిమహత్త్వముమ్‌, స్వాశ్రితా౭_ జ్ఞాననివృత్తిపూర్వక విజ్ఞానవికాసకత్వముమ్‌ వివక్షితమ్‌. 
ఇతజ్కు “మూర్తం బ్రహ్మ” ఎన్టిజే తిరునామమ్‌. 

(తతో£_పి త(త్రియతరమ్‌) ఆననమయస్వరూపత్తిలుమ్‌, ఆనన్టావహ 
తదసజ్ఞ్యాతగుణబ్దళిలుమ్‌, అతిశయితసౌన్దర్యాదిగుణయోగత్తాలే నిరతి శయానన్దావ 
“మూర్తం బ్రహ్మ” అని పాంచరాత్రం మొదలైనశాస్తాలలో ఈ తిరుమేనికి తిరునామం 
పెట్టబడిందికదా. 

(తతో వి తత్‌ (ప్రియతరమ్‌)- మొదటిపాదంలో ఉట్టంకింవబడ్డ 
స్వరూపంకంటే ఆ భగవానునకు మిక్కిలి ప్రియమై ఉండేది. ఆనందమయం అయిన 
భగవత్స్వరూపంకంటే ఆనందాన్ని కల్గించే ఆ స్వరూపంలో ఉందే లెక్కలేనన్ని 
గుణాలకంటే, అతిశయాన్నికల సౌందర్యం మొదలైన గుణాలతో కూడి ఉండడంచేత 
సాటి లేని ఆనందాన్ని కల్లించేదై, అందువల్లనే భగవానునకు అతిప్రియమైన విషయమై 
ఈ తిరుమేని ఉంటుంది-అని భావం. “సమస్తకల్యాణగుణాత్మకో సౌ స్వశక్తిలేశోద్ధుత- 
భూతసర్గః, ఇచ్చాగృహీతాభిమతోరుదేహః సంసాధితాశేషజగద్ధితో౭ సౌ” (విష్ణు. 
పు-6-5-84) (ఈ భగవానుడు సకలకల్యాణగుణాలను సహజంగానే కలవాడు. 
తనశక్తిలో ఒక చిన్న భాగంతోనే అన్ని వస్తువులను ధరించగల్లినవాడు. ఇచ్చచేతనే 
పరగ్రహింపబడినవి, అభిమతమైనవి అయిన పలు రూపాలను కలవాడు. ఇతడు 
జగత్తుకు అంతటికీ హితాన్ని కలుగజేసేవాడు) అనే శ్రీవిష్ణుపురాణశ్లోకంలో ఈ తిరుమేని 
అభిమతం అయినది, అంటే-మిక్కిలి ప్రియమైనది-అని చెప్పబడింది కదా! 

(తత్‌ ప్రియతరమ్‌)- దీన్ని సమస్తపదంగా గ్రహించి, ఆ భగవానునకు 
స్వరూపంకంటే చాలా ప్రియమైనది-అనే అర్థాన్ని చెప్పవచ్చు. లేక, “తత్‌” అనే పదాన్ని 
వ్యస్తపదంగా గ్రహించి “తతో యత్‌ ప్రియతరమ్‌ తత్‌” అని అన్వయించి స్వరూపంకంటే 
ఏ రూపం చాలా ప్రియమై ఉంటుందో, అది-అనే అర్థాన్ని గ్రహించవచ్చు, అపుడు 
“తత్‌” అనే పదం “పురుషం కృష్ణపింగళమ్‌” (తైత్తి-నారా-12) (నల్లని, పసుపుపచ్చని 
రంగులు కలిగిన రూపాన్ని కలవాడు పురుషుడు) అని, “కాత్వన్యా త్వామ్‌ బుతే దేవి! 
సర్వయజ్ఞమయమ్‌ వపుః, అథ్యాస్తే దేవదేవస్య యోగిచింత్యం గదాభృతఃి 


“వారివల్లభా” వివరణము 183 


హమాయ్‌, అత ఏవ నిరవధికప్రీతివిషయమాయిరుక్షై “ఇచ్చాగ్భహీతాభిమతోరుదేహః” 
ఎన్నక్కడవతిటే. 

(తత్రియతరమ్‌) తస్య ప్రియతర మెన్నుతల్‌. “తత్‌” ఎన్ను వ్యస్తమాక్కి 
“యత్‌ తత్‌” ఎన్ను యోజిక్కవుమామ్‌. అప్పోతు “వురుషం కృష్ణపిబ్బళవ్‌”, 
“నీలతోయదమధ్యస్థా”, “ఆదిత్యవర్ణమ్‌”, “హిరణ్మ్యయఃపురుషూ”, “సర్వయజ్ఞమయం 
వపు”, “ధ్యేయ స్సదా”, “కీరీటకౌస్తుభధరమ్‌” ఇత్యాది విగ్రహవైలక్షణ్యప్రతిపాదక - 
ప్రమాణ ప్రసిద్ధ్వతిశయత్తె ద్యోతిప్పిక్నిఖతు. 


(విష్ణుపు-1-9-122) (భూదేవీ! గదాధారి, దేవదేవుడు అయిన భగవానునియొక్క 
యోగులచే ఉపాసింపతగినది, సర్వయజ్ఞమయ మైనది అయిన శరీరంలో నీవు కాక 
వేటివరు ఉన్నారు!) అని, “ధ్యేయ స్సదా సవితృమండలమధ్యవర్తీ నారాయణః 
సరసిజాసనసన్నివిష్టః, కేయూరవాన్‌ మకరకుండలవాన్‌ కిరీటీ హారీ హిరణ్మ్యయవపుః 
ధృతశంఖచక్రః” (నారసింహపురాణమ్‌) (సూర్యమండలం మధ్యలో ఉన్నవాడు, 
పద్మాసనంలో వేంచేసి ఉన్నవాడు, అంగదాలు, మకరకుండలాలు, కిరీటం, హారాలు- 
అనే వీనిని ధరించినవాడు, సువర్ణమయం అయిన శరీరాన్ని కలవాడు, శంఖచక్రాలను 
ధరించినవాడు) అని, “కిరీటకుండలధరం మిత్రాణా మభయప్రదమ్‌” (కిరీటాన్ని 
కుండలాలను ధరించినవాడు, మిత్రులకు అభయాన్ని ఇచ్చేవాడు) అని మొదలైన 
ప్రమాణాలలో ఈ తిరుమేని గొప్పతనం చాలా ప్రనిద్ధి పొంది ఉండడం 
గమనించతగినది. 

(రూపమ్‌)- మొదటిపాదంలో “రూప” శబ్దం స్వరూపాన్ని తెలిపింది. ఇక్కడ 
“రూప” శబ్దం తిరుమేనిని తెలుపుతున్నది. “యత్‌” అనే శబ్దం తిరుమేని ఏకరూపమైనది 
నిత్యమైనది, దోషరహితమైనది, ఇంతటిది అని పరిచ్చేదించి తెలిసికోలేనిది-అని తెలిపే 
ప్రమాణప్రసిద్ధిని చూపుతుంది. 

(అత్యద్భుతమ్‌) -తన సన్నివేశంతో ముందు చెప్పబడ్డ సౌందర్యాది- 
అసంఖ్యేయగుణసంయోగంతో నిత్యనూతనం అయిన అనుభవాలను కలిగించేదై, 
మిక్కిలి ఆశ్చర్యాన్ని కల్టించేద్దై ఉంటుంది-అని భావం. ఈ సందర్భంలో 
స్వాథి మతానురూప -ఏకరూప -అచింత్యదివ్యాద్భుత -నిత్యనిర వద్య- నిరతిశయ 
జెజ్జ్వల్య- సౌందర్య-సౌకుమార్య-లావణ్య-యౌవనాద్యనంతగుణనిధి దివ్యరూప” 
(శరణాగతిగద్య) (తనకు ప్రియమైనదై, అనురూపమైనదై, ఎల్లప్పుడూ ఒకే విధంగా 


184 చతుఃశ్లోకీ వ్యాఖ్యానము 


(రూపమ్‌) ఇట్లే రూపశబ్దమ్‌ విగ్రహపరమ్‌. యచ్చబ్దమ్‌ ఏకరూపత్వ- నిత్యత్వ- 
నిరవద్యత్వ -అచిన్యత్వప్రకాశక ప్రమాణప్రసిద్ధిపరమ్‌. 

(అత్యద్భుతమ్‌) స్వసన్నివేశ పూర్యోక్తసాన్దర్యాద్యనన్త యోగబ్దళాలే అభినవ 
రసజనకమాయ్‌, అతివిస్మయావహమాయిరుక్షై ఇవ్విడత్తిలే “స్వాఖిమతానురూ పైక 
రూప.....విగ్రహ” ఎన్లిణ చూర్ణికాద్వయప్రతిపాదితవిగ్రహ- వైలక్షణ్యమెల్లా 
మనుసన్టెయమ్‌. 

ఇత్తాల్‌ -న్వరూపతద్గుణాత్యన్తాభిమత మాయా, (బ్రహ్మశబ్దవాచ్యమాయ్‌, 
అతివిసయావహమాయ్‌, శ్రుతిస్మృత్యాదిప్రసిద్దమాయ్‌, సాలమృనయోగవిషయాలి_ 
ఉండేదై, ఇంతటిది అని పరిచ్చేదించి చెప్పడానికి వీలు కానిదై, అప్రాకృతమైనదై, 
ఆశ్చర్యాన్ని కల్లించేదై, ఎల్లప్పుడు నిర్దుష్టమై, సాటి లేని కాంతిని కల్గినదై, సౌందర్యం, 
సౌగంధ్యం, సౌకుమార్యం, లావణ్యం, యౌవనం -మొదలైన లెక్కలేనన్ని గుణాలకు 
నిలయమై ఉండే గొప్ప రూపాన్ని కలవాడా) అనే శరణాగతిగద్యలోని రెండు చూర్ణికలో 
చెప్పబడ్డ తిరుమేనియొక్క గొప్పతనం అంతా అనుసంధించతగినది. 

ఇంతవరకు దివ్యాత్మస్వరూపం, అందరిగుణాలు -అనే వాటికంటె మిక్కిలి 
ప్రియమైనదై, “బ్రహ్మమ్‌” అని చెప్పబడేదై, మిక్కిలి ఆశ్చర్యాన్ని కల్లించేదై, (శ్రుతి-స్మృత్యాది 
ప్రమాణట్రసిద్ధమై, అష్టాంగయోగంతో అనుభవించతగినదై, భగవానునకే తగిన 
తిరుమేనిని ధ్యానించతగిన శుభాశ్రయంగా అనుభవించారు. “యోగిధ్యేయమ్‌” 
(యోగులచే ధ్యానించతగినది), “సదా ధ్యేయమ్‌” (ఎల్లప్పుడూ ధ్యానించతగినది) అనే 
ప్రమాణాలతో ఈ తిరుమేని చెప్పబడుతున్నది. “సన్నివేశగుణవిహారప్రభావాదిఖి 
రతివిస్మయావహమ్‌” అని దేశిక వ్యాఖ్య 

ఇకపై, మూడవపాదంలో ఆ పరరూపంనుండి దాసులను రక్షించడంకోసం 
వరిగ్రపాంచిన వ్యూవా- విభవ-అంతర్యామి అనబదే రూపాలను 
అనుభవిస్తున్నారు. “యథాసుఖం విహరతో హరేః అన్యాని యాని రూపాణి (సంతి) 
తాని సర్వాణి” అని అన్వయించి అర్థాన్ని చెప్పాలి. (యాని) ఈ యచ్చబ్దం ప్రసిద్ధిద్యోతకం. 
ఈసందర్భంలో “జన్మ కర్మ చ మే దివ్య మేవం యో వేత్తి తత్త్వతః, తక్త్వా దేహం 
పునర్జన్మ నైతిమా మేతి సోం_రున” (భ.గీ-4-9) (అర్జునా !నా అప్రాకృతం అయిన 
జన్మలను, కర్మలను ఎవడు ఈ రీతిలో యథార్థంగా గ్రహిస్తాడో, అతడు ఈ దేహాన్ని 
విడచి మజుజన్మను పొందడు. నన్నే పొందుతాడు) అని గీతలో అవతార రహస్యాన్ని 
చెప్పే శ్లోకాలతో ప్రసిద్ధి పొందిన విషయాన్ని ఇది తెలుపుతున్నది. “యాని” అనే 
బహువచనం “అజాయమానో బహుధా విజాయతే” (కర్మమూలకంగా జన్మించనివాడైనా 


“వారివల్లభా” వివరణము 185 


సాధారణవి[గ్రహత్తె శుభాశ్రయమాక అనుభవిత్తారాయ్‌త్తు . యోగిధ్యేయ మిటే. “స 
దా ధ్యేయమ్‌”. ల 

మేల్‌, ఇన విగ్రహత్తినిన్గుమ్‌ ఆశ్రితార్థమాక ప్పరిగ్రహిత్త వ్యూహవిభవాన్తర్యామి 
రూపబ్దకై అనుభవిక్కిజార్‌ (యాన్యన్యానీత్యాదియాలే). “యథాసుఖం విహరతో హరే 
రన్యాని యాని రూపాణి సన్తి, తాని సర్వాణి” ఎన్ను సమృన్థమ్‌. (యాని) ఇవ్విడత్తిల్‌ 
యచ్చబ్దమ్‌, “జన్మ కర్మ చ మే దివ్యమ్‌” ఎన్లిఅ అవతారరహన్య(ప్రకాశక 
ప్రమాణ టప్రసిద్ధియె సూచిప్పిక్కిఖితు. “యాని” ఎన్టిజి బహువచనమ్‌, “అజాయమానో 
బహుథా విజాయతే”, “పిజప్పిల్‌ పల్‌పిఅవి ప్పెరుమానై”, “బహూని”, “రూపాణి” 
“శతశో థ సహస్రశః ఇత్యాదికళిట్సాల్లుకిజి అవతారాసజ్ఞ్యాతత్వత్రై సూచిప్పిక్కిజతు. 
(అన్యాని) పరరూపత్తినిన్గుమ్‌ “అతియమ్‌ శోతి యురువై యబ్బువైత్తిబ్లు” పిజిక్మైయాలే, 


కృపామూలకంగా పలు రీతుల్లో పలు సార్లు అవతరిస్తున్నాడు) (పురుష సూ-2-4) 
అనే ప్రమాణంలోను, “పిజిప్పిల్‌ పల్‌ పిజివి ప్పెరుమాన్‌” (తిరువాయ- 2-9-5) 
(కర్మమూలక జన్మలు లేని, దయామూలకాలైన పలు జన్మలను కలస్వామి) అనే 
తిరువాయ్‌మొ శీ సూక్తిలోను, “బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున” (భ. గీ-4-5) 
(అర్జునా ! నాకు నీకు పలుజన్మలు గడిచాయి) అనే గీతాళశ్లోకంలోను, “పశ్య మే పార్థ! 
రూపాణి శతశో9 థ సహస్రశః” (భ.గీ-11-5) ( అర్జునా ! నా వందల వేల సంఖ్యలో 
ఉండే రూపాలను చూడు) అనే గీతాశ్లోకంలోను చెప్పిన రీతిలో అవతారాలు లెక్కలేనివి 
అని తెలుపబడింది. (అన్యాని)-“ఆదియజో తి యురువై అబ్లువైత్తిజ్లుప్పిఅన్ల” 
(తిరువాయ్‌-3-5-5) అనే రీతిలో పరరూపంనుండి అదే సన్నివేశం, వర్ణం మొదలైన 
విశేషాలను కల్లినవిగానే ఈ రూపాలుకూడా అవతరిస్తాయి-అని తెలుపబడింది. 
అన్యశబ్దంచేత వ్యావృత్తి (భేదం) చెప్పబడడం వల్ల, ఈ రూపాలు కొన్ని విషయాలలో 
విలక్షణాలని తెలుపుతున్నది. “పరరూపాత్‌ తదంశతయా సన్నివేశైః వర్ణాదిభి శ్చ 
విలక్షణాని” అని దేశికవ్యాఖ్య 

(యధథాసుఖమ్‌)-మానవులలో ఒకడుగా అవతరించినా, భగవానునకు 
సహజమై ఉండే సుఖం మొదలైనవి లేకపోవడమో, దుఃఖాన్ని పొందడమో లేకుండా, 
ఆనందమే మూర్తీభవించినట్లు ఈ తిరుమేనులు ఉంటాయి-అని భావం, “విహరతః” 
అనే పదానికి “విహరించే స్వామికి” అని అర్థం. “యథాసుఖమ్‌” అనే పదం “విహరతః” 
అనే పదానికి విశేషణమై, “ఆనందమే కలిగేటట్లు విహరిస్తాడు” అనే అర్థాన్ని ఇస్తుంది. 
“విహరతళి” అనే పదంచేత “సమస్తకల్యాణగుణాత్మకోల_సౌ” (విష్ణు.పు-6-5-84) 


186 చతుఃశ్లోకీ వ్యాఖ్యానము 


తత్సన్నివే శవర్ణాదికళైప్పోలే వైలక్ష్యణ్యవిశిష్టజ్ఞళణాయిరుకై, “అన్యః” ఎన్లిజాప్పోలే, 
“అన్యాని” ఎన్టెయాలే వావృత్తియుమ్‌ తో *”కిఅతు 

(యథాసుఖమ్‌) మనుష్యసజాతీయనాయవతరిత్తదశైయిలుమ్‌, స్వాభావిక 
సుఖాతివృత్తి యెన్న, దుఃఖభాక్త్వ మెన్న-ఇవై యిన్టిక్కే కేవలమ్‌ సుఖమా యిరుక్కుమతొరు 
పడి. (సుఖం యథా భవతి తథా) క్రియావిశేషణమాన అవ్యయమ్‌. (విహరతః) 
ఎన్టిజివిత్తాల్‌ అవతారరూపబ్దళ్‌ “ఇచ్భాగ్భహీత”బ్ఞకెన్నుమిడముమ్‌, “ఇన్బుజుమివ్వికై- 
యాట్టుడైయాన్‌”, “కీడతో బాలక స్యేవ” ఎన్లిజవడియే (క్రీడార్థబ్బళాయిరుక్కు 


ఇత్యాది విష్ణుపురాణ ప్రమాణానుసారం భగవానుని ఇచ్చచేతనే పరిగ్రహింపబడినవి 
ఈ అవతారరూపాలు అని, “వేట్టై ప్పణ్సి వికైయాడుమ్‌” (నాచ్చి తిరు-14-9) (లోకాన్ని 
సృష్టించి క్రీడించే), అని , “ఇన్సుజుమ్‌ ఇవ్విళైయాట్టుడైయానై” (తిరువాయ్‌-3-10-7) 
(ఆనందాన్ని కల్గించే ఈ లోక సృష్ట్యాది లీలలను కలవానిని) అని, “క్రీడతో బాలకస్యేవ 
చేష్టాం తస్య నిశామయ” (విష్ణుపు-1-2-18) (చిన్నపిల్లవానివలె ఆడే ఆభగవానుని 
(జగత్సృష్ట్యాదులనే) కార్యాలను వినుపించు) అనే (ప్రమాణంలోను చెప్పిన రీతిలో 
విహారాన్ని (లీలను) ఫలంగా కల్లినవి-అని తెలుపబడుతున్నది. అందువల్ల భగవానుడు 
శరీరాన్ని పరిగ్రహించడం కర్మవల్ల సంభవించేదికాకుండా, రక్షించడంకోసమే అయి 
ఉంటుంది అని తెలుస్తున్నది. “నాకారణా త్మారణా ద్వా కారణాకారణా న్న చ, 
శరీరగ్రహణం వ్యాపిన్‌! ధర్మత్రాణాయ కేవలమ్‌” (విష్ణు.పు-5-1-50) (అంతటా 
వ్యాపించిఉన్నవాడా! నీవు శరీరంతో జన్నించడం సుఖంకోసమో, దుఃఖంకోసమో, 
సుఖదుఃఖాల అనుభవంకోసమో కాదు. కేవలం ధర్మరక్షణం కోసమే నీ జన్మ 
ఏర్పడుతున్నది) అని చెప్పబడిందికదా! 

(నర్వాణి తాని) దీనినిబట్టి పూర్వం చెప్పబడ్డ స్వరూపం, రూపం- 
మొదలైనవానిలో ఏ చిన్నభాగంకూడా లక్ష్మీదేవితో చేరకుండా ఉండేవి లేవు అనే 
విషయాన్ని తెలుపడం కోసం “సర్వాణి తాని” అని అన్నారు. “వేదాహ మేతం పురుషం 
మహాంతమ్‌” (పు.సూ-1-16) అనే ప్రమాణవాక్యంలోని “సర్వాణి రూపాని” అన్నట్లే 
వీరుకూడా అనుగ్రహిస్తున్నారు. 

(తై స్తె రనురూప రూపవిభవైః) నీకే చెందిన (అసాధారణాలు అయిన) ఆ 
యా తగిన గొప్ప రూపాలతో. “రూపవిభవైః” అనే ప్రయోగం రూపాలు అనే 
సంపదలలో -అనే అర్థాన్ని ఇస్తుంది. లేక, గొప్ప రూపాలలో అనే అర్థాన్నికూడా 
గ్రహించవచ్చు. ఈ సందర్భంలో “రూప” శబ్దం శరణాగతిగద్యలో లక్ష్మినిగూర్చిన 


“వారివల్లభా” వివరణము 187 


మెన్నుమిడముమ్‌ గర్భితమ్‌. ఆకైయాల్‌ ఇవనుడైయ “శరీరగ్రహణమ్‌” కర్మకృతమిన్థిక్కే 
“కేవలమ్‌ ధర్మత్రాణార్థామాయిరుక్కు మెనె. “నాకారణాత్‌” ఇత్యాది”. 

(సర్వాణి తాని) కీశ్‌ చ్చాన్నవిత్తాల్‌ స్వరూపరూపాదికళిల్‌ అత్యల్పమాకిలుమ్‌ 
పెరియపిరాట్టియారాలే అనన్వితమాయిరుప్పతిల్లె-యెన్సుమిడత్తె ద్యోతిప్పిక్షైకాక “సర్వాణి 
తాని” ఎన్టిజార్‌. “సర్వాణి రూపాణి” ఎన్థాప్పోలే యిరుక్మిఅతాయ్‌త్తు. 

(తై స్తె రనురూప రూపవిభవైః) ఉన్నుడైయ. అసాధారణజ్ఞళాన అనురూపరూప 
విభవజ్ఞళాలే. అనురూపజ్జళాన రూపసమృత్తుక్కళాలే యెన్డె. అథవా, రూపబ్బ్దళాకిజ 
విభవజ్జళాలే యెన్నవుమామ్‌. ఇవ్విడత్తిల్‌ రూపశబ్దమ్‌ “భగవన్నారాయణాభిమతాను 
రూప”బ్బళాన స్వరూపరూపగుణవిభూతికకై చ్చాల్లుకితు. 


మొదటి చూర్ణికలో పల్మినట్లు భగవానుడైన నారాయణునకు అభిమతంగాను 
(పియంగాను), అనురూపంగాను (తగినట్లు) ఉండే స్వరూపం, రూపం, గుణం విభూతి 
మొదలైనవానిని చెబుతుంది. 

(యథాసుఖం విహరతో హరే స్సర్వాణి రూపాణి తై స్తె రననురూపరూపవిభవైః 
గాఢోవగూఢానీత్యాహుః) నీకు ప్రియమైనవి, తగినవి అయిన భగవానుని 
స్వరూపగుణాదులు, ఆ భగవానునకు ప్రియమైనవై, అతని స్వరూపం మొదలైనవానికి 
అనురూపం అయిన నీ స్వరూపం మొదలైనవానితో క్రమంలో వియోగానర్హంగా, గాధంగా 
కూడి ఉంటాయి-అని శ్రుతిస్మృతులలో వశిష్ట పరాశర, పారాశర్యాది మహర్షులు 
తెలిపారు. అనురూపంగా ఉండడం అంటే-రత్నం, బంగారాల కలయికవలె తనతో 
కలసి ఉన్న వస్తువుకు అధికం అయిన అందాన్ని కల్గించేటట్లుగా చేయడం. 

(గాఢోపగూఢాని) అత్యంతం గాఢంగా, తిరిగి విడిపోవడానికి వీలులేనట్లుగా 
ఉంటుంది అని భావం. “ఇజైయుమ్‌ అకలకిల్లేన్‌” (తిరువాయ్‌-6-10-10) (క్షణం 
కూడా విడువలేను) అని భగవానుని క్షణకాలంకూడా విశ్లేషించి ఉండలేనిదిగా 
ఉంటుంది-లక్ష్మి. “చిరం జీవతి వైదేహీ యది మాసం ధరిష్యతి, న జీవేయం క్షణ 
మపి వినా తా మసితేక్షణామ్‌” (రామా.సుందర-66-10) (సీత ఒక మాసం 
ప్రాణాలను ధరించి ఉండగల్లినది అయితే చాలా కాలం జీవించి ఉన్నది అవుతుంది. 
నేను నల్లని కన్నులను కల ఆమెను విడచి ఒక్క క్షణమైనా జీవించలేను) అన్నట్లు 
పిరాట్టిని విడచి క్షణకాలంకూడా జీవించలేనివాడై ఉంటాడు భగవానుడు. ఈ విధంగా 
ఉన్నపుడు ఈ ఇద్దరి స్వరూపం మొదలైనవి ఒకదానిని ఇంకొకటి విడిచి ఉండే అవకాశం 
ఉన్నదా? 


188 చతుఃశ్లోకీ వ్యాఖ్యానము 


(యథా సుఖం విహరతో హరే స్సర్వాణి రూపాణి, తై స్తె రనురూపరూపవిభవై 
ర్లాఢోపగూఢానీత్యాహుః) త్వదభిమతానురూపజ్జళాన తత్స్వరూపరూపగుణాదికళ్‌, 
యథాక్రమమ్‌ తదభిమతతత్స్వరూపాద్యనురూపబ్దళాన ఉన్నుడైయ రూపాదికళాలే 
యథాక్రమమ్‌ దృఢసమృన్గజ్ఞకాయిరుక్కు మెన్గు శ్రుతిస్మృతికళ్‌, వసిష్టపరాశర 
పారాశర్యాదికళాన పరమర్షికళ్‌ శొల్లువర్‌కళ్‌. అనురూపమా- యిరుక్షైయావతు- 
రత్నకాఇ్బనన్యాయత్తాలే స్వసమృన్ధిక్కు శోభాతిశయ హేతువాయిరుక్షై, 

(గాఢోపగూఢాని) వియోగా౭. నర్పజ్ఞాయిరుక్కు మెన్లె. ఇవళ్‌ “ఇఖైయు 
మకలకిల్లేన్‌” ఎన్టిరుక్క అవన్‌ “న జీవేయం క్షణ మపి” ఎన్టిరుక్క ఇరువర్‌ 
స్వరూపాదికళుమ్‌ వియోగిత్తిరుక్క విరకుణ్లో? 


(ఆహుః)- పలికారు. “శుతిస్మృత్యాదీని, తద్విదో వా. స్వయంభూవశిష్ట 
పరాశరపారాశర్యా త్రికాశ్యపశౌనకమంకణశతమఖధనదాదయః తత్సంహితా ప్రణేతారణ 
అని దేశికవ్యాఖ్య. “నిత్యెవైషా జగన్నాతా విష్ణోః శ్రీ రనపాయినీ, యథా సర్వగతో 
విష్ణుః తధైవేయం ద్విజోత్తమ” (విష్ణుపు-1-8-17) (జగన్మాతయై, విష్ణువుకు గొప్ప 
సంపదయె, క్షణంకూడా అతనిని విడిచి ఉండనిదైన ఈ పిరాట్టి నిత్యయే. బ్రాహ్మణోత్తమా! 
ఏ విధంగా భగవానుడు సర్వవ్యాపియై ఉంటాడో, ఆవిధంగానే ఈమె కూడా సర్వ 
వ్యాపినిగా ఉంటుంది) అనే శ్లోకంలోను, “తమసః పరమో ధాతా శంఖచక్రగదాధరః, 
శ్రీవత్సవక్షాః నిత్యశ్రీః రజయ్య శ్చాశ్వతో భువః” (రామా.యు-114-15) (ఈ 
శ్రీరాముడే తమస్సుకు ఆవల ఉన్నవాడై, సర్వధారకుడై, శంఖచక్రగదాధరుడై, శ్రీవత్సమనే 
పుట్టుమచ్చను వక్షస్థలంలో కల్గినవాడై, ఎల్లప్పుడూ శ్రీదేవితో కూడి ఉండేవాడై 
జయించడానికి సాధ్యం కానివాడై, నిత్యుడై, స్థిరంగా ఉండే నారాయణుడు) అనే 
శ్రీరామాయణశ్లోకంలోను, “తిరువిరున్స మార్చన్‌” (నాన్ముకన్‌ తిరు-92) (లక్ష్మీదేవి 
ఉన్న వక్షస్సును కలవాడు), “తిరు మెయ్యుతెకిన” (తిరువాయ్‌-10-4-2) (లక్ష్మీదేవి 
నివసించే వక్షస్సును కలవాడు), “తన్నొడుమ్‌ పిరివిలాద తిరుమకళ్‌ మరువుమ్‌” (పెరియ 
తిరు-4-5-5) (తనతో విశ్లేషం లేని లక్ష్మీదేవి నంశ్లేషించే) అని 
దివ్యప్రబంధసూక్తులలోను యథార్ధాన్ని చూచి తెలిసిన జ్ఞానులు లక్ష్మి-భగవానుడు 
ఎల్లప్పుడూ కలసి ఉండే విషయాన్ని చెప్పారు. 

ఈ శ్లోకంయొక్క సారార్థం ఏమంటే-దోషాలను చేసే జీవులు దోషాలను 
స్మరించి భయపడి, వెనుకకు తగ్గకుండా, వారికి భగవానుని విషయంలో ఆభిముఖ్యం 
కలిగినపుడు వారు అతనిని ఆశ్రయించేటట్లు చేసి. అతనితో చేర్చే పురుషకారస్వరూపిణి 


“వారివల్లభా” వివరణము 189 


(ఆహుః) “విష్ణోః శ్రీ రనపాయినీ”, “శ్రీవత్సవక్షా నిత్యశ్రీ” ఎన్ముమ్‌, 
“తిరువినమార్భన్‌” ఎన్టుమ్‌, “తిరుమెయ్యుజేకిన్ల” “తన్నొడుమ్‌ పిరివిలాత తిరుమకళ్‌ 
మరువుమ్‌” ఇత్యాదిప్రమాణప్రవర్తకరాన తత్త్వదర్శికళ్‌ ఇన్నిత్యయోగత్తె చ్వొన్నార్‌కళ్‌. 

ఇత్తాల్స్‌ సాపరాధచేతనర్‌, స్వాపరాధత్తె నినైత్తజ్లీ అకలామల్‌ రుచి పిజినపోతే 
ఆగ్రయికృలామృడి పురుషకారభూతైయాన వివళ్‌ సన్నిధి అవశ్యమ్‌ వేణ్గుకెయాలుమ్‌, 


అయిన ఈమె దగ్గరలో ఉందాలి కాబట్టి, భగవానుని ఆ(శయించేటవుడు, 
సుగంధద్రవ్యాలను కలిపిన పాలు, కలకండ కలిసినట్లు, ఈమె చేరిక ఏర్పడగానే 
మిక్కిలి భోగ్యంగా ఉండడంచేతను, “భవాం స్తు సహ వైదేహ్యా గిరిసానుషు రంస్యతే, 
అహం సర్వం కరిష్యామి జాగ్రత స్వపత శ్చ తే” (రామా-ఆర-381-25) (నీవు 
పిరాట్టితోపాటు కొండచరియల ప్రాంతాలలో సంచరిస్తావు. అపుడు నేను మీరిరువురు 
మేల్మొని ఉన్నపుడు, నిద్రించేటపుడును మీకు అన్ని విధాల కైంకర్యాలను చేస్తాను) అనే 
ప్రమాణానుసారం ఇరువురి చేరికలో కైంకర్యాన్ని చేయడమే క్రమం కనుక, కైంకర్యం 
సిద్దించడం, భోగ్యంగా ఉండడం ఇరువురి చేరికలోనే కనుక, ఈ విధంగా 
ఉపాయదశలోను, ఉపేయదశలోను తేడా లేకుండా, “ఇబ్లు మబ్లుమ్‌ తిరుమాలన్ది 
యిన్న్మై కణు” (తిరువాయ్‌-7-9-11) అనే రీతిలో ఇద్దటు చేరి ఉంటే తప్ప 
ఆనందించడం వీలు కాదుకదా! “అపరాధభీతానాం భగవతః సర్వదా శరణ్యత్వార్థం, 
ప్రాప్తిదశాయాం శర్మరాన్వితదుగ్గన్యాయేన నిరతిశయభోగ్యత్వార్థం చ సర్వప్రకారేణ 
(శ్రియా గాఢోపగూఢత్యోక్తిః” అని దేశికభాష్యం. “ఇన్నమ్‌ పయక్క ఎ+ిల్‌ మాదరుమ్‌ 
తానుమ్‌ ఇవ్వే టలకై ఇన్సమ్‌ పయక్క ఇనిదుడన్‌ వీ'ోరున్గు ఆళ్‌కిన ఎబ్గళ్‌పిరాన్‌, 
అన్ను” అమర్‌న్దుజెకిన్స అణి పొళిల్‌ శూళ్‌ తిరువాణన్‌ వికై, అన్ను") అమర్‌ను 
వలమ్‌ శెయ్‌దు కైతొ టు నాళ్‌కళుమ్‌ ఆకుమ్‌కొలో!” (తిరువాయ-7-10-1) (అందాన్ని 
కల శ్రీదేవి, తాను సుఖించేటట్లు, ఈ ఏడులోకాలు సుఖించేటట్లు ప్రీతితో వేంచేసి 
ఉండి పాలిస్తున్న మాస్వామి, సర్వేశ్వరుడు ఆనందంగా అమరి, నిత్యవాసం చేసేది, 
అందమైన తోటలలో చుట్టబడి ఉన్నది అయిన తిరువాజన్‌వికై అనే దివ్యక్షేత్రంలో 
స్నేహాన్ని కల్లి అక్కడే ప్రదక్షిణం చేసి, అంజలి ఘటించే దినాలు నాకు వస్తాయా!) అనే 
రీతిలో భగవానుడు, లక్ష్మి ఇరువురి చేరిక-అనే నిత్యయోగాన్ని ఈ శ్లోకంలో 
అనుసంధించి, అనుగ్రహించారు. 

ఇక, ఈ చతుఃశ్లోకిలో ద్వయార్థం అనుసంధింపబడిందని తెలుపబడుతున్నది. 
“మతుప్‌” అనే ప్రత్యయంయొక్క అర్థం అయిన నిత్యయోగాన్ని చెప్పే ఈ శ్లోకంతోను, 


190 చతుఃశ్లోకీ వ్యాఖ్యానము 


ప్రాప్తిదశైయిల్‌ శేర్‌ప్పాలుమ్‌, ఖబ్దశర్మరైయుమ్‌ కలన్దాప్పోలే నిరతిశయభోగ్యత్వార్థ- 
మాకవుమ్‌, “వైదేహ్యా సహ” ఎన్లిజపడియే ఇరువరుమాన శేర్‌త్తియిలే అడిమైశెయ్‌కై 
ముజైయాకైయాలుమ్‌, అడిమైతాన్‌ సిద్ధిప్పతుమ్‌, రసిప్పతుమ్‌ శేర్‌త్తియిలేయా- 
కైయాలుమ్‌, ఇప్పడి ఉపాయదశైయోడు, ఉపేయదశైయోడు వాశియజణ “ఇబ్బుమబ్లుమ్‌ 
తిరుమాలన్థి” వినుజి విరకిల్లామైయాలే, “ఎశిల్‌ మలర్‌ మాతరున్దానుమాయ్‌” క్కొణ్లు 
“ఇవ్వే ళులకై ఇన్ఫవ్‌ వయక్క వినితుడన్‌ వీకే” రుక్కిజ నిత్యయోగత్తె 
అనుసన్టిత్తరుళినారాయ్‌త్తు. : 


“నారాయణ” శబ్దంయొక్క అర్థం మొదటిశ్లోకంతోను సంగ్రహంగా చెప్పబడ్డాయి. ఏ 
విధంగా అంటే-“శాంతానంద” అని ఉభయవిభూతికి ఆశ్రయమై, ఉండేవాడు-అనే 
అయనశబ్దంయొక్క అర్థం సంగ్రహంగా చెప్పబడింది. గుణాలు-వాటినికల గుణిని 
విడిచి ఉందనివి కాబట్టి, గుణి అయిన స్వరూపాన్ని చెప్పడంద్వారా ఆ స్వరూపాన్ని 
నిరూపించే గుణాలు అయిన జ్ఞానం, ఆనందం, అమలత్వం మొదలైనవి, వీటిచే 
నిరూపింపబడ్డ స్వరూపంలో విశేషణాలుగా ఎల్లప్పుడూ ప్రకాశించే జ్ఞానం, శక్తి మొదలైన 
గుణాలు, జీవుడు భగవానుని ఆశ్రయించడానికి దోహదపడే వాత్సల్యం, సౌశీల్యం, 
సౌలభ్యం-మొదలైన గుణాలు ఉపలక్షణ విధిలో నిరూపింపబడ్డాయి. “మూర్తమ్‌ బ్రహ్మ” 
అని ప్రారంభించి, రెండవపాదంలో తెల్పిన తిరుమేని, దాని గుణాలైన కాంతి, 
సౌకుమార్యం మొదలైనవానిని, ఆ తిరుమేనిలో ధరింపబడే దివ్యాభరణాలను, 
ఆభరణకోటిలోనికి చేరిన దివ్యాయుధాలను ఉపలక్షణ విధిలో చూపుతున్నది. చివరిలో 
“తే” అని లక్ష్మీదేవిని నిర్దేశించడం భూమి పిరాట్టి మొదలైన మిగిలిన దేవేరులకుకూడా 
ఉపలక్షణం. మొదటిశ్లోకంలో “ఫణిపతిః” అని ఆదిశేషుడు, “విహగేశ్వరఃి అని గరుడుడు 
-ఇద్దరు నిత్యసూరులను చెప్పడం ఛత్రచామరాదులతో పాటు మిగిలిన నిత్యసూరులకు, 
పరమపదం అంతటికీ ఉపలక్షణం. “మాయా” అని మూలప్రకృతిని తెల్పినది 
సంసారంలో బద్దులైన జీవులకు, కాలానికి మహాన్‌ మొదలైన మూలప్రకృతి వికారాలకు 
ఉపలక్షణం. “బ్రహ్మేశాది” అని అండాంతర్వర్తులైన దేవతలు మొదలైనవారిని తెల్పినపుడే, 
అండంకూడా చెప్పినట్లయింది. తిరుమేనిని తెల్పినపుడే తిరుమేనిలో భాగం అయిన 
శ్రీపాదాలను చెప్పే చరణశబ్దంయొక్క అర్థం చెప్పబడింది. ఉపాయద శతో- 
ఉపేయదశతో భేదం లేకుండా ఇద్దబూ కలసి ఉండడాన్ని చెప్పడంచేత ఉపాయాన్ని 
ఆ(శయించడం అనే “ప్రపద్యే” శబ్దార్థం, ఉపేయాన్ని ప్రార్థించే “ఆయి” శబ్బార్థం 


“వారివల్లభా” వివరణము 191 


మతుబర్భ్యప్రతిపాదకమాన ఇశ్ళోకత్తాలుమ్‌, ప్రథమశ్లోకత్తాలువ్‌ 
నారాయణశబ్దార్థముమ్‌ సబ్బుహీతమ్‌. ఎజ్జనే ఎన్నిల్‌, “శాంతానంత” ఎను తొడజ్జి 
థి (౧ అ ౧ 
దివ్యాత్మస్వరూపత్తె ప్రతిపాదిక్షైయారే, అయన శబ్దార్థం సంగృహీతమ్‌. గుణగుణికళ్‌ 
అపృథక్సిద్ధజ్ఞకాకైయాలే గుణియాన స్వరూపత్తె చ్చొన్న వితు-తన్నిరూపకగుణజ్ఞళాన 
జ్ఞానానన్ధామలత్వాదికళుక్కుమ్‌, నిరూపితస్వరూపవిశేషణజ్ఞళాన జ్ఞానాశక్యాదికళుక్కుమ్‌, 
సౌకర్యాపాదకజ్జళాన వాత్సల్య సౌశీల్యాదికళుక్కు ముపలక్షణమ్‌. “మూర్తం రూపమ్‌” 
ఎన్ను తొడజ్జి చ్పొన్న దివ్యవిగ్రహమ్‌ -తద్దుణబ్బణాన కాన్తిసౌకుమార్యాదికళుక్కుమ్‌, 
తదాధోయమాన దివ్యభూూవణజ్ఞ ళుక్కువ్‌ం, ఆభరణకోటి యిలే అన్వితమాన 


చెప్పబడినట్లయింది. ఆవిధంగా కాకుండా, మొదటి మూడు శ్లోకాలతో ద్వయం 
మొదటి వాక్యంలోని అర్థం, నాల్గవ శ్లోకంలో రెండవవాక్యంయొక్క అర్థం 
చెప్పబడింది-అని కూడా చెప్పవచ్చు. (నాల్గవ శ్లోకవ్యాఖ్యానం చివరలో దేశికులుకూడా 
లక్ష్మీ విభుత్వాదులను గూర్చి, వ్యాప్తినిగూర్చి విచారించారు. ఆ సందర్భంలోనే తమకు 
పూర్వం ఉన్న అయిదు పక్షాలను కూడా ప్రస్తావించారు. 

ఇక్కడ ఒక ప్రశ్న కలుగుతుంది. అది ఏమంటే-ఈ శ్లోకంలో పిరాట్టి, 
భగవానుడు అనే ఇద్దజూ ఎప్పుడూ కలిసి ఉంటారని చెప్పబడింది. అంటే-“పరమాత్మా 
పరో యో౭_సౌ నారాయణసమాహ్వయః, తస్యానపాయినీ శక్తిః దేవీ తద్ధర్మచారిణీ” 
(పాంచరాత్రమ్‌) (నారాయణుడు అనే పేరును కలవాడై, గొప్పవాడై ఉండే పరమాత్మ 
ఎవడో, అతనిని విడచి ఉండని శక్తిగాను, అతని గుణాలనే తనకు కల్గినదిగాను ఉంటుంది 
లక్ష్మీదేవి) అనే ప్రమాణంలోను, “నిత్యవైషా జగన్మాతా విష్ణోః శ్రీ రనపాయినీ” (విష్ణు. 
పు-1-8-17) అనే ప్రమాణాలను తెల్పిన రీతిలో, ఈ విషయాన్ని “ఇద్దజు ఎప్పుడూ 
కలసి ఉంటారు” అని ఒకటిగా చేర్చి గ్రహించకుండా, భగవానుని, స్వరూపం, రూపం, 
గుణాలు, విభూతి-మొదలైనవానితో గాఢోపగాఢంగా ఉంటుంది-అని విభజించి 
వివరంగా చెప్పడంలోని కారణం ఏమి? అని అన్నదే ఆ ప్రశ్న ద్వయంలో మొదటి 
పదం అయిన “శ్రీమన్నారాయణ” అనే పదంలోని విశేష్యాన్ని చెప్పే నారాయణపదంలో 
భగవానుని స్వరూపం, రూపం, గుణాలు , విభూతులు-మొదలైనవానిని అన్నిటినీ 
చెప్పబడడంచేత, దానికి విశేషణంగా ఉండే శ్రీశబ్దంలో పిరాట్టియొక్క స్వరూపం, 
రూపం, గుణాలు మొదలైనవాటిని చెప్పబడడంచేత, ఆ ఇద్దటి స్వరూపం మొదలైనవి 
ఒకదానితో వేజొకటి విడచి ఉండనివి-అనే విషయాన్ని “మతుప్‌” అనే ప్రత్యయం 


192 చతుఃశ్లోకీ వ్యాఖ్యానము 


దివ్యాయుధబ్దళుక్కు ముపలక్షణమ్‌. (తే) ఎను - పెరియపిరాట్టియారై చ్చాన్నతు, 
భూమిప్పిరాట్టి తొడక్మమాన మే నాయ్‌చ్చిమారుక్కు ముపలక్షణమ్‌. “ఫణిపతికి” 
ఎన్సు నిత్యసూరికళై చ్చాన్నతు, ఛత్రచామరాదికళ్‌ తొడజ్జి పరమాకాశత్తుక్కు ముపలక్షణమ్‌. 
“మాయా” ఎను ప్రకృతియై చ్పొన్నదు బద్ధాత్మాకుళుక్కుమ్‌, కాలమహదాదివికారబ్దళుక్కు 
ముపలక్షణమ్‌. “బ్రహ్మేశాది” ఎన్ను అణ్జత్తుక్కుట్పట్ట దేవాదిపదార్థబ్దలై చ్చాన్నపోతే 
అణ్జ్బముమ్‌ సిద్ధమిటే. ఆక, నారశబ్దార్థముమ్‌ సబ్బహీతమ్‌. ఉపాయోపేయబ్దళుక్కు 
అవిశిష్టమాన నిత్యయోగత్తై చ్చాల్లుకైయాలే ఉపాయస్వీకారముమ్‌, ఉపేయ ప్రార్థనైయుమ్‌ 
ఉక్తప్రాయమ్‌. అథవా, శ్లోకత్రయత్తాలే పూర్వవాక్యార్థత్తెయుమ్‌, తురీయశ్లోకత్తాలే 
ఉత్తరవాక్యార్థత్తెయుమ్‌ అనుసస్థిక్కవుమామ్‌. 

నను -ఇళ్ళోకత్తిల్‌ ఇరువరుడైయవుమ్‌ నిత్యయోగమ్‌ శొల్లుకిజతాకిల్‌, 
“పరమాత్మా పరో యో౭ సౌ నారాయణసమాహ్వయః, తస్వ్యాం_నపాయినీ శక్తి ర్దేవీ 
తద్ధర్మచారిణీ”, “విష్ణో [శ్రీ రనపాయినీ” ఎన్మాప్పోలే తిరళ వొరు పాశుర 
మిట్టరుళిచ్చెయ్యామల్‌, భగవత్స్వరూపరూపగుణవిభూతికళ్‌ లక్ష్మీస్వరూపరూపగుణాది - 


తెలుపుతున్నందున, ఆ ప్రత్యయంయొక్క అర్థాన్ని చెప్పే ఈ శ్లోకంతో పురుషకారిణి 
అయిన పిరాట్టియొక్క ఉపాయభూతుడైన భగవానునియొక్క స్వరూపం మొదలైనవి 
ఒకదానితో వేజొకటి విడచి ఉండని సంబంధాన్ని కల్గినవి-అనే విషయాన్ని ఈ శ్లోకంలో 
విడదీసి వివరంగా చెబుతున్నారు. కనుక లోపం లేదు. 

ఈ విధంగా బగవానుని, న్వరూవం, రూవం, గుణాలు, 
విభూతులు -మొదలైనవానితో విరాట్టియొక్క స్వరూపం మొదలైనవానికి గల 
విడదీయరాని సంబంధాన్ని వేదాలు, బుషులు, ఆళ్వార్లు, ఆచార్యులు ఆదరించి, 
ఆనుసంధించారు. “చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టా 
ముదారామ్‌, తాం పద్యనేమిం శరణ మహం ప్రపద్యే, అలక్ష్మీ ర్మే నశ్యతామ్‌ త్వాం 
వృణే” అనే ప్రమాణంలోని “దేవజుష్టామ్‌” అనే పదంలో వేదం భగవానుని స్వరూపం 
మొదలైనవానిలో పిరాట్టి విశ్లేషంచకుండా ఉంటుంది-అని చూపబడింది. “అహం 
తా బ్రహ్మణ స్తస్య సాలిహ మస్మి సనాతనీ, ఆత్మా స సర్వభూతానా మహంభూతో 
హరిః స్మృతః, అహంతా వినాల_ హం హి నిరుపాఖ్యోన సిద్ధతి, అహ మర్ధం వినా౭_ 
హంతా నిరాధారో న సిద్ధ్వతి” (లక్ష్మీతంత్రమ్‌-2-12-18) (సనాతని అయిన నేను 
బ్రహ్మ అయిన ఆ భగవానునకు అహంత (నేను అనే స్వభావం) గా ఉన్నాను. 


“వారివల్లభా” వివరణము 193 


కళోడే యథాక్రమమ్‌ గాధాళ్లిష్టబ్టళాయిరుక్కుమెన్సు ఇప్పడి విభజిత్తురుళిచ్చెయ్‌ - 
వానెన్నెన్నిల్‌, ద్వయత్తిలే ప్రథమవదత్తిల్‌ విశేష్యపరమాన నారాయణపదత్తిలే 
భగవత్స్వరూపగుణవిభూతికళై ప్రతిపాదిక్కైయాలుమ్‌, తద్విశేషణపరమాన శ్రీ శబ్దత్తిలే 
పిరాట్టియినుడైయ స్వరూపరూపగుణాదికళై ప్రతిపాదిక్షైయాలుమ్‌, ఉభయరుడైయవుమ్‌ 
స్వరూపాదికళుక్కుణ్లాన అవినాభావసమృన్ధత్తె మతుప్పు ప్రతిపాదిక్షైయాలుమ్‌, మతుబర్ధ 
ప్రకాశకమాన విశ్నోకత్తాలే పురుషకారోపాయజ్ఞళుడైయ స్వరూపాదికళుక్క- 
న్యోన్యముణ్లాన అవినాభావసమృన్దత్తె విస్తరేణ వరుళిచ్చెయ్య క్ముజెయిల్లై. 

ఇప్పడి భగవత్స్వరూపగుణవిభూతికళోదే పిరాట్టిక్కుణ్లాన అవినాభావసమృనత్తె 
వేదబ్దళుమ్‌, బుషికళుమ్‌, ఆ క్వార్‌కళుమ్‌, ఆచార్యర్‌కళుమ్‌ విరుమ్బి యనుసస్థిత్తార్‌కళ్‌. 
“దేవజుష్టావు” ఎన్ముమ్‌, “శ్రీమన్నారాయణ” ఎన్ముమ్‌, తత్స్వరూపాదికళోడే 
తదవినాభావసమృన్ధత్తై వేదాన్తబ్దకుమ్‌ విరుమ్సి*”న. “అహంతా బ్రహ్మణ స్తస్య స్యాహు 


సర్వభూతాలకు ఆత్మ అయిన హరి అహంభూతుడుగా ఉన్నాడు. అహంతను విడచి 
అహమర్థం పేరును పొందినదిగా సిద్ధించదు. అహమర్శాన్ని విడచి అహంత ఆధారం 
లేనిదై సిద్ధించదు) అనే పాంచరాత్రశాస్తప్రమాణం పిరాట్టి స్వరూపం భగవానుని 
స్వరూపాన్ని విడచి ఉండకుండా ఉంటుందని స్పష్టంగా తెలిపింది. “కా త్వన్యా త్వాం 
బుతే దేవి! సర్వయజ్ఞమయం వపుః, అధ్యాస్తే దేవదేవస్య యోగిచింత్యం గదాభృతళ” 
(విష్ణుపు-1-9-122) (ఓ దేవీ! గదను ధరించినవాడు, దేవదేవుడు అయిన 
భగవానునియొక్క యోగులచేత భావించతగినది, సర్వయజ్ఞమయం అయినది అయిన 
శరీరంలో నీవుకాక వేటివ్వరు ఉన్నారు?) అనే ప్రమాణంలోను, “తమసః పరమో 
ధాతా శంఖచక్రగదాధరః, శ్రీవత్సవక్షాః నిత్యశ్రీ రజయ్య శాశ్వతో ధ్రువః” (రామా. 
యు-114-15) (ఈ శ్రీరాముడు తమస్సుకు ఆవల ఉన్నవాడు, అన్నిటినీ ధరించేవాడు, 
శంఖచక్రగధాధరుడు, ఎల్లప్పుడు శ్రీదేవితో కూడి ఉండేవాడు, జయించడానికి సాధ్యం 
కానివాడు, నిత్యుడు, స్టిరమైనవాడు అయిన నారాయణుడే) అనే శ్లోకంలోను, 
“దివ్యమాల్యాంబరధ రా స్నాతా భూషణబూషితా, పశ్యతాం సర్వదేవానాం 
యయౌ వక్షస్థలం హరేః” (విష్ణుపు-1-9-105) (స్నానం చేసినదై, దివ్యమాలికలను, 
దివ్యవస్తాలను ధరించినదై, ఆభరణాలచేత అలంకరింపబడినదైన లక్ష్మి దేవతలందజు 
చూస్తుండగానే భగవానుని వక్షస్సును చేరింది) అనే ప్రమాణంలోను ఇరువురి తిరుమేనులు 
ఒకదానిని వేజటొకటి విడచి ఉండవని చెప్పబడింది. “రాజరాజో9_ ఖిలస్యాస్య విశ్వస్య 


194 చతుఃశ్లోకీ వ్యాఖ్యానము 


మస్మి సనాతనీ, ఆత్మా న సర్వభూతానా మహమ్ఫూతో హరిః స్మృతః, అహన్తయా 
వినాహం హి నిరుపాఖ్యో న సిద్ధ్యతి, అహమర్థం వినాలి. హన్లా నిరాధారా న సిద్ధ్యతి” 
ఇత్యాదికళాలే భగవత్స్వరూపా౭_ వినాభావసమృన్టమ్‌ స్పష్టమాయిశ్‌”. “కాచాలి. న్యా 
త్వా మృతే దేవి సర్వయజ్ఞమయం వపుః, అధ్యాస్తే దేవదేవస్య యోగిచిన్యం 
గదాభృతళా, “శ్రీవత్సవక్షా నిత్యశ్రీః, “యయౌ వక్షస్థలం హరేః” ఇత్యాదికళాలే 
విగ్రహాన్వయమ్‌ విశదమాయ్‌త్తు. “రాజరాజో౭_ ఖిలస్యాస్య విశ్వస్య పరమేశ్వరః, కాన్తస్య 
తస్య దేవస్య విష్ణో స్పద్దుణశాలినః, దయితాహం సదా దేవీ జ్ఞానాననమయీ సదా, 


పరమేశ్వరః, కాంతస్య తస్య దేవస్య విష్ణోః సద్గుణశాలినః, దయితాహం సదా దేవీ 


జ్ఞానానందమయూ నదా, అనవద్యా9_నవద్యాంగీ నిత్యం తద్భర్మధ ర్మిణీ” 
(లక్ష్మీతంత్రమ్‌-17-30-81) (రాజరాజై, ఈ లోకానికి అంతటికీ పరమేశ్వరుడై, 
భగవానుడై, కాంతుడై, కల్యాణగుణాలను కలవాడై, దేవుడైన ఆ విష్ణువునకు నేను 
దేవేరినై, ఎల్లప్పుడు ప్రియురాలినై, జ్ఞానానందమయినై ఎల్లప్పుడు దోషాలులేని గుణాలను, 
దివ్యదేహాన్ని కల్గినదాననై, ఎల్లప్పుడు అతని ధర్మాలనే నా ధర్మాలుగా కల్లినదాననై 
ఉన్నాను) అని లక్ష్మీతంత్రంలోను, ఇరువురి గుణాలు ఒకదానితో వేజొకటి విడచి 
ఉండవు అని - ఘోషింపబడింది. 

“వైకుంఠే తు పరే లోకే శ్రియా సార్ధం జగత్పతి, ఆస్తే విష్ణు రచింత్యాత్మా 
భక్తెర్భాగవతై స్సహ” (శెవపురాణం) (గొప్పలోకం అయిన పరమపదంలో జగత్పతి, 
భావించడానికి సాధ్యం కాని స్వరూపాన్ని కలవాడు అయిన విష్ణువు భక్తులతో, 
భాగవతులతో కూడినవాడై, శ్రీదేవితో కలసి వేంచేసి ఉంటాడు) అనే ప్రమాణ శ్లోకంలోను, 
“తత్ర దివ్యవపుః శ్రీమాన్‌ దేవదేవో జనార్దనః, ఆస్తే నారాయణః శ్రీమాన్‌ వాసుదేవ 
స్సనాతనళణి (అక్కడ దేవదేవుడు, జనార్దనుడు, వాసుదేవుడు అనే పేర్లను కలవాడు, 
దివ్యమంగళవి[గ్రహాన్ని కలవాడై, అందమైనవాడై, పిరాట్టితో కూడినవాడైన నారాయణుడు 
వేంచేసి ఉంటాడు) అనే ప్రమాణంలోను, “వైకుంఠే తు పరేలోకే శ్రీసహాయో 
జనార్దనః, ఉభాభ్యాం భూమినీళాభ్యాం 'సేవితః పరమేశ్వరః” (వైకుంఠం అనే గొప్ప 
లోకంలో శ్రీదేవితో కూడిన భగవానుడు భూమి, నీళాదేవి ఇరువురిచేత సేవింప 
బడుతున్నాడు) అనే ప్రమాణంలోను ఇరువురి విభూతులు ఒకదానితో ఇంకొకటి చేరి 
ఉన్నవి అని వివరింపబడింది. “ఏష నారాయణః శ్రీమాన్‌ క్రీరార్ణవనికేతనః” అని, 
“దేవత్వే దేవదేహేయం మనుప్యత్వే చ మానుషే” అనే ప్రమాణాలలో, “వ్యూహేషు 
చైవ వానపాయినీ” (పాంచరాత్రమ్‌) (అన్ని వ్యూహాలలోను, అన్ని విభవాలలోను నన్ను 


“వారివల్లభా” వివరణము 195 


అనవద్యానవద్యా౭ బీ నిత్యం తద్ధర్మధర్మిణీ” ఇత్యాదికళాలే గుణావినాభావమ్‌ 
ఘోషిక్కప్పట్టతు. 

“వెకుంరే తు పరే లోకే శ్రియా సార్ధం జగత్పతిః, ఆస్తే, “తత్ర దివ్య వపుః 
శ్రీమాన్‌ దేవదేవో జనార్దనః, ఆస్తే నారాయణ (శ్రీమా న్వాసుదేవ సనాతన”, “వైకుణ్ణే 
తు పరే లోకే శ్రీసహాయో జనార్దన ఇత్యాదికళాలే విభూత్యన్వయమ్‌ విస్తరిక్కప్పట్టతు. 
“ఏష నారాయణః శ్రీమాన్‌ క్రీరార్ణవనికేతనః”, “దేవత్వే దేవదేహేయం మనుష్యత్వే చ 
మానుష్కీ రాఘవత్వే౭_భవత్సీతా”, “వ్యూహేషు చైవ సర్వేషు విభవేషు చ సర్వశః, 


విడచి ఉండనిదై, ఈ పిరాట్టికూడా అవతారాలను ఎత్తుతుంది) అని పాంచరాత్రంలోను 
ఇరువురి వ్యూహవిభవాలలోను విడచి ఉందని స్థితి వివరింపబడింది. “తైస్తదానుగుణై 
ర్భావై ర్యాహం దేవస్య శార్‌జ్లిణః, కరోమి సకలం కృత్యం సర్వభావానుగామినీ” 
(లక్ష్మీతంత్రమ్‌-17-4) (అనురూపాలైన అయా భావాలతో కూడి, నేను శార్‌బ్బమనే 
వింటిని కల దేవుని అన్ని స్వభావాలలోను అనుసరించేదాననై, అన్ని కార్యాలను 
చేస్తున్నాను) అని లక్ష్మీతంత్రలోను ఇరువురి ఐశ్వర్యాలు ఒకదానితో వేజొకటి చేరి 
ఉంటాయని చెప్పబడింది. ఈ విధంగా ఒక్కొక్కటిగా నిర్దేశించి చెప్పడమే కాకుండా, 
“గుణై ర్విలాసైః రూపై శృ స్వాత్మనా వా౭_తృనీశ్వరమ్‌, నియచ్చ్భంతీం అఖండాండని 
యంత్రీం చ స్తుమః శ్రియమ్‌” (పాంచరాత్రమ్‌) (గుణాలతో, విలాసాలతో, రూపాలతో, 
తన స్వరూపంతో తన యందు ఈశ్వరుని నియంత్రించినదై అన్ని అండాలను నియమించే 
శ్రీదేవిని స్తుతిస్తున్నాను) అని స్వరూపం, రూపం మొదలైన అన్నిటిలోను ఇరువురు చేరి 
ఉండడం సంగ్రహంగా చెప్పబడింది. 

“వులర్‌వుకళ్‌ విరువబ్బవ నవ్‌ అరువు పెజలదడికలొ” 
(తిరువాయ్‌-1-8-1) (లక్ష్మీదేవి ఆశపడే మనస్సు పొందడానికి అరుదైన స్వామి) 
అని ఇద్దతి స్వరూపంయొక్క అవినాభావసంబంధాన్ని (ఒకదానిని విడచి వేజొకటి 
ఉండని సంబంధాన్ని, “ఎన్‌ తిరుమకళ్‌ శేర్‌ మార్చనే” (తిరువాయ్‌-7-2-9) (మా 
లక్ష్మీదేవిచేరి ఉండే వక్షస్సును కలవాడా!), “అలమేల్‌మబ్లె యుటై మార్చా” 
(తిరువాయ్‌-6-10-10) (అలర్మేల్‌మంగై నిత్యవాసంచేసే వక్షస్సును కలవాడా), 
“తిరుమకళుమ్‌ కూజాళుమ్‌ తనియుడవ్చన్‌” (తిరువాయ్‌-4-8-1) (లక్ష్మీదేవి కూడా 
వాటాని కల్లి ఉండే అద్వితీయ విగ్రహాన్ని కలవాడు) అని వీరి రూపాలయొక్క 
అవినాభావసంబంధాన్ని “నికరిల్‌ పుకళాయ్‌” (తిరువాయ్‌-6-10-10) (సాటిలేని 


196 చతుఃశ్లోకీ వ్యాఖ్యానము 


తథా వ్యూహీ భవత్యేషా మమ చైవానపాయినీ” ఇత్యాదికళాలే వ్యూహవిభవా౭. 
వినాభావమ్‌ వ్యాఖ్యాతమాయి*. “తై స్తె రనుగుణ్రై ర్భావై ర్యాహం దేవస్య శార్గిణః, 
కరోమి సకలం కృత్యం సర్వభావానుగామినీ” ఇత్యాదికళాలే ఐశ్వర్యాన్వయమ్‌ 
ఆదరిక్కప్పట్టతు. ఇప్పడి ప్రత్యేకమాక ప్రతిపాదిక్ష్మైయన్షిక్కే “గుణై ర్విలాసై రూపై శ్చ 
స్వాత్మనా౭_ వాత్మనీశ్వరమ్‌, నియచ్చస్తీ మఖణ్టాజ్ఞనియ న్రీఇ్బ స్తుమ శ్రియమ్‌” ఎన్ను 
సకలావినాభావసమృన్థముమ్‌ సభ్రహిక్కప్పట్టతిటే. 

“మలర్‌మకళ్‌ విరుమ్బుమ్‌ నమరుమ్‌ పెజిలడికళ్‌”, “తన్నొడుమ్‌ పిరివిలాత 
తిరుమకళ్‌” ఇత్యాదికళాలే స్వరూపావినాభావసమృన్థముమ్‌, “ఎన్‌ తిరుమకళ్‌ శేర్‌ 


మార్చనే”, “తిరుమార్చినిల్‌ శేర్‌ తిరుమాలే”, “అలర్‌మేల్‌మబ్లె యుజైమార్చా”, 


వాత్సల్యగుణాన్ని కలవాడా!), “మికుమ్‌ తిరుమాల్‌ శీర్‌క్కడలై” (పెరియ తిరు-69) 
(సర్వాధికుడైన శియఃపతియొక్క కల్యాణగుణాలు అనే సముద్రాన్ని) అని ఇద్దటి గుణాలు 
ఒకదానిని వేటొకటి వృద్ధిచేస్తూ చేరి ఉంటాయని, “తిరుమాల్‌ వైకున్ణవ్‌ం” 
(తిరువాయ్‌-10-7-8) (శ్రియఃపతి వైకుంఠం) అని ఇద్దటి విభూతులు (ఒకటేనని) 
ఒకదానిలో వేటొకటి చేరి ఉంటాయని, “తిరుమాల్‌ కడల్‌” (మూన్గామ్‌. తిరు-30) 
(శ్రియఃపతి యొక్క క్షీరాబ్ది) ,“మాదవా! కూనేయ్‌శిదై యుజ్జైవిల్‌ నిజత్తిల్‌ తెజిత్తాయ్‌ 
కోవిన్లా” (తిరువాయ్‌-1-5-5) (మాధవా! మంధర గూని తనాన్ని వింటితో పోగొట్టిన 
గోవిందా!), “శీమాదవన్‌ కోవిన్షన్‌” (తిరువాయ్‌-8-2-7) (శ్రీమాధవుడు, గోవిందుడు), 
“తిరుమాల్‌ వను ఎన్‌ నె నిజియ ప్పుకున్దాన్‌” (తిరువాయ్‌-10-8-1) (శియః 
పతి వచ్చి నామనస్సు నిండుగా ప్రవేశించాడు), “వేజ్లడత్తెన్‌ తిరుమాల్‌” (నాచ్చియార్‌. 
తిరు -8-10) (వేంకటాద్రిలోని నా శ్రియఃపతి) అని వ్యూహం, విభవం, అంతర్యామి, 
అర్బావతారం-అనే అవతారాలలో ఇద్దజు అవినాభావంగా కలసి ఉండడం, “పూమ్‌ 
పావై యాకమ్‌ పుణర్వదు ఇరువరవర్‌ ముదలుమ్‌ తానే” (తిరువాయ్‌-2-861) 
(పుష్పనివాసిని వక్షస్థలాన్ని సంశ్లేషిస్తాడు. ఆవిధంగా ప్రసిద్ధులైన బ్రహ్మరుద్రులకు ఇద్దరికీ 
తానే కారణభూతుడు), “అల్లిమలర్‌ మకళ్‌ పోయ మయక్కుక్కుళాల్‌ ఆకియుమ్‌ నిజ్ముమ్‌ 
అమ్మాన్‌...ఎల్లా క్కరుమబ్గళుమ్‌ శెయ్‌” (తిరువాయ-3-10-8) (తామరపూవులో 
నివసించే లక్ష్మియొక్క సంశ్లేషంచేత కల్గిన ఆనందాలను కలవాడైన స్వామి అన్ని 
జగద్వ్యాపారాలను చేసి) అని లోకాన్ని సృష్టించడంలో అభినివేశం మొదలైన దశలలో 
కలసి ఉండడం ఆక్వార్లచేతకూడా అనుసంధింపబడిందికదా! 


“వారివల్లభా” వివరణము 197 


“తిరుమకళుమ్‌ కూటాళుమ్‌ తనియుడమృన్‌” ఎన్ను రూపావినాభావసమృన్థముమ్‌, 
“నికరిల్‌ వుకళాయ్‌”, “మికుమ్‌ తిరుమాల్‌ శీర్‌క్కడలై” ఎను గుణా౭_భి 
వృద్ధ్వన్తర్భావముమ్‌, “ తిరుమాల్‌ వైకున్ణమ్‌” ఎన్టు విభూత్యన్తర్భావముమ్‌, “తిరుమాల్‌ 
కడల్‌”, “మాతవా ! కూనే శితైయ వుజ్జె విల్‌ నిజత్తిల్‌ తెటిత్తాయ కోవిన్హా”, “శీమాతవన్‌ 
కోవిన్షన్‌”, “తిరుమాల్‌ వన్దెన్నెఇన్హి నిజియ ప్పుకున్దాన్‌”, “వేబ్బడత్తెన్‌ తిరుమాల్‌” ఎను 
వ్యూహవిభవాన్తర్యామ్యర్చావతారా౭._ వినాభావసమృన్థముమ్‌, “వూమ్బావైయాకమ్‌ 
పుణర్వతు ఇరువరవర్‌ ముతలుమ్‌ తానే”, “అల్లిమలర్‌మకళ్‌ పోకమయక్షుక్మళాకియుమ్‌ 


ఈ ఆళజ్వార్లను అనునరించిన ఆచార్యులలో అ(్రేనరులైన 
శ్రీపరాశరభట్టర్‌-“స్వరూపం స్వాతంత్ర్యం భగవత ఇదం చంద్రవదనే త్వదాశ్లేషోత్మర్నాత్‌ 
భవతి ఖలు నిష్క్మర్షసమయే, త్వ మాసీ ర్మాత శ్రీః కమితు రిదమిత్సంత్వవిభవః 
త్వదంతర్భావా త్త్వాం న పృథగభిధత్తే (శుతి రపి” (శ్రీగుణ-28) (చంద్రునివంటి 
ముఖాన్ని కల తల్లీ! మహాలక్ష్మీ! పరత్వాన్ని నిర్ణయించే కాలంలో భగవానుని ఈ 
స్వరూపం, స్వాతంత్ర్యం 5 ఆలింగనంయొక్క అతిశయంచేత కలుగుతున్నదికదా! న్స్‌ 
పతి స్వరూపాన్ని స్వభావాన్ని వివరించే అంతరంగవిశేషణంగా నీవు ఉన్నావు. 
వేదంకూడా (అతని స్వరూపనిరూపకగా) అతనితో నీవు ఒకటిగా కలసి ఉండడంచేత 
నిన్ను ప్రత్యేకంగా స్తుతించడం లేదు) అని స్వరూపంలో ఇద్దణూ విశ్లేషించకుండా 
కలసి ఉండడాన్ని “అనుకలతనుకాండాలింగనారంభశుంభత్‌ ప్రతిదిశభుజశాఖ - 
శ్రీసఖానోకహర్ధి:, స్తననయనగుళుచ్చస్పారపుష్పద్విరేఫా రచయతు మయి లక్ష్మీకల్పవల్లీ 
కటాక్షాన్‌” (ప్రతిక్షణం లతవంటి శరీరాన్ని కల పిరాట్టి ఆలింగనంయొక్క ఆరంభంతో 
నాల్లు దిక్కులలోను ప్రకాశించే బాహువులనే శాఖలను కల లక్ష్మీనాథుడనే కల్పవృక్షం 
యొక్క సంపదను కల్గినది, పూలగుత్తులవంటి స్తనాల తటాలను, వికసించిన పుష్పాలలో 
ఉండే తుమ్మెదలవంటి శ్రీనేత్రాలను కల్గినది అయిన కల్పకతవంటి లక్ష్మి నాపట్ల 
కటాక్షాలను వర్షించాలి) (శ్రీగుణ-౩8) అనే ప్రమాణంలో రూపంలో చేరి ఉండడాన్ని, 
“ప్రశకనబలజ్యోతిర్‌ జ్ఞానైశ్వరీవిజయప్రథా ప్రణతవరణ ప్రేమక్షేమం కరత్వపురస్సరా, 
అపి పరిముళః కాంతి ర్లావణ్య మర్చిరితీందిరే తవ భగవత శ్చెతే సాధారణా 
గుణరాశయఃణ” (శ్రీగుణ-32) (లక్ష్మీదేవీ! శక్తి, బలం, తేజస్సు, జ్ఞానం, ఐశ్వర్యం, 
విజయకీర్తి, ఆ(శితులను వశీకరించుకోవడం, వారిపట్ల ప్రేమ, వారికి క్షేమాన్ని 
కలుగజేయడం-మొదలైన ఆత్మగుణాలు, సౌగంధ్యం, సౌందర్యం, లావణ్యం, 


198 చతుఃశ్లోకీ వ్యాఖ్యానము 


నిజ్కు మమ్మాన్‌- ఎల్లా కృరుమజ్జళుమ్‌ శెయ” ఎను జగత్సృష్ట్యున్ముఖాద్యన్తర్భావముమ్‌ 
ఆజ్వార్‌కళాలు మనుసస్థిక్కప్పట్టతిటే. 

ఇవర్‌కళై అడియొ*ోన ఆచార్య్రేష్టరాన భట్టరుమ్‌-“స్వరూపం స్వాతన్రం 
భగవత ఇదం చగ్దవదనే త్వదాశ్లేషోత్మర్నా దృవతి ఖలు నిష్కర్షసమయే, త్వ మాసీ 
మాత (్రీః కమితు రిదమిత్సంత్వవిభవై స్తదన్తర్భావా త్త్వాం న పృథ గభిధత్తే (శ్రుతి 
రపి” ఎను స్వరూపా£_ వినాభావసమృన్థముమ్‌, “అకలతనుకాణ్డాలిబ్బనారమృశుమృత్‌” 
ఎను రూపసమృన్థముమ్‌, “ప్రకశన బల జ్యోతిర్‌ జ్ఞానై శ్వరీ విజయ ప్రథా (ప్రణతవరణ(పేమ- 


(సముదాయశోభు, కాంతి-అనే దేహగుణాల సమూహాలు నీకు, భగవానునకు 
సాధారణాలు) అని, “అన్యేం వి యౌవనముఖా యువయో నృమానాః 
శ్రీరంగమంగకళవిజృంభణవై జయంతి, తస్మిం స్తవ త్వయి చ తస్య పరస్పరేణ సంస్తీర్య 
దర్పణ ఇవ (ప్రచురం స్వదంతే” (శ్రీగుణ-33) (శ్రీరంగంలోని మంగళాలను చూపే 
వైజయంతి (ధ్వజం) వంటి లక్ష్మీదేవీ! యౌవనం మొదలైన మిగిలిన కాన్ని గుణాలు 
మీ ఇరువురికి సమానంగా ఉన్నాయి. నీ గుణాలు స్వామి వద్ద, స్వామి గుణాలు న్‌ 
వద్ద అద్దంలోవలె పరస్పరం ప్రతిఫలించి, చాలా మనోహరంగా ఉన్నాయి) అని, 
“యువత్వాదౌ తుల్యే౭ ప్యపరవశతాశత్రుశమనస్థిరత్వాదీన్‌ కృత్వా భగవతి! గుణాన్‌ 
పుంస్త్వసులభాన్‌, త్వయి స్రీత్వైకాంతాన్‌ ప్రుదిమపతిపారార్థ్యకరుణాక్షమాదీన్వా భోక్తుం 
భవతి యువయో రాత్మని భిదా” (శ్రీగుణ-4) (యౌవనం మొదలైన గుణాలు ఇద్దటికీ 
సాధారణాలైనా, స్వాతంత్రం, శత్రునిగ్రహం, స్థైర్యం మొదలైన పురుషునకు తగిన 
గుణాలను భగవానునివద్ధ్ద, ప్రీలకు తగిన మృదుత్వం, పతిపారార్థ్యం, దయ, 
క్షయ-మొదలైన వానిని నీవద్ద దర్శించి, అనుభవించడానికి, మీ స్వరూపరూపాలలో 
భేదంకూడా సిద్ధిస్తుంది) మొదలైనళ్లోకాలలో గుణావినాభావత్వం, “తత్ర స్రక్‌ స్పర్శగంధం 
స్ఫురదుపరిఫ ణారత్నరోచిర్వితానం విస్తీర్యానంతభోగం తదుపరి నయతా విశ్వ 
మేకాతపత్రమ్‌, తె స్తెః కాంతేన శాంతోదితగుణవిభవై రర్శత్రాత్వా మసంఖ్యైః 
అన్యోన్యాద్వెతానిష్టాఘనరసగహనాన్‌ దేవి! బధ్నాసి భోగాన్‌” (శ్రీగుణ-25) (దేవీ! ఆ 
తిరుమామణి మండపంలో పూమాలల సుగంధంవంటి సుగంధాన్ని, స్పర్శను కల్గినది, 
ప్రకాశిస్తున్న, పైనగల పడగలలోని రత్నాల కాంతులనే మేల్మట్టును కల్లినదై ఉండే 
ఆదిశేషుని శరీరం అనే చాపను పబచి, దానిపైన వేంచేసి ఉండి, ఉభయవిభూతులను 
ఏకచ్చత్రాధిపత్యంగా పాలించేవాడు, లెక్కలేనన్ని ఆయా శాంతోదితావస్థయొక్క 


“వారివల్లభా” వివరణము 199 


క్షేమజ్మరత్వపురస్సరాః, అపి పరిమళఃకాన్తిర్లావణ్య మర్చి రితీన్టిరే నను భగవత శ్లైతే 
సాధారణా గుణరాశయః, అన్యే౭ వి యౌవనముఖా యవయో సమానా 
శ్రీరబ్బమబ్దళవిజ్బమృణవైజయన్సి, తస్మిం స్తవ త్వయి చ తస్య పరస్పరేణ సంస్తీర్య 
దర్పణ ఇవ ప్రచురం స్వదన్తే”, “యువత్వాదౌ తుల్యేత_ ప్యపరవశతాశత్రుశమన” 
ఇత్యాదికళాలే గుణావినాభావముమ్‌, “తత్ర స్రక్‌ స్పర్శగన్గం స్ఫురదుపరిఫణారత్న- 
రోచిర్వితానం విస్తీర్యానన్తభో గమ్‌” ఎన్ను విభూత్యన్తర్భావముమ్‌, “దధిమాథం మథ్నత 


గుణాతిశయాలతో నీకు తగినవాడై ఉండే నీ వల్లభునితో కలసి పరస్పరసాదృశ్యనిష్టచే 
గొప్ప ఆనందం నిండి ఉండే అనుభవాలను అనుభవిస్తున్నావు) అని విభూత్యంతర్భావం, 
“ఫ్థలితకటకమాల్యెః దోర్భి రబ్ధిం మురారేః భగవతి దధిమాథం మధ్నతః శ్రాంతిశాంత్యె, 
భ్రమదమృతతరంగావర్తతః ప్రాదురాసీః స్మితనయనసుధాభిః సించతీ చంద్రికేవ” 
(శ్రీగుణ-49) (తల్లీ!అటు ఇటు కదిలే బాహువలయాలను, మాలికలను కల చేతులతో 
పాలసముద్రాన్ని, పెజుగును చిలికినట్లు చిలికే మురారియొక్క (శ్రమం తీరడంకోసం, 
మందహాసం, కటాక్షాలు-అనే అమృతధారలతో తడుపుతూ, చంద్రుని వెన్నెలవలె 
(భ్రమిస్తున్న అమృతతరంగాల సుడులనుండి నీవు ప్రాదుర్భవించావు) అని 
వ్యూహాంతర్భావాన్ని “యది మనుజతిరశ్చాం లీలయా తుల్యవృత్తే రనుజనురనురూపా 
దేవి! నావాతరిష్యః, అసరసమభవిష్యన్నర్మ నాథస్య మాతః దరదళదరవిందోదంత- 
కాంతాయతాక్షి” (శ్రీగుణ-48) (కొంచెం విచ్చుకున్న ఎట్టి తామరల లోపల రేకులవలె 
అందమైన తిరునేత్రాలనుకల లక్ష్మీదేవీ! లీలార్థం దేవ-మనుష్య-తిర్యక్‌ -స్థావర 
రూపాలతో సమానమైన వృత్తిని కలవాడై అవతరించే శ్రీరంగనాథుని అవతారాలు 
అన్నిటిలోను అనురూపంగా నీవు అవతరించి ఉండకపోతే ఆ స్వామి లీల అసరసమే 
అయి ఉండేది) అని, “అనుజను రనురూపరూపచేష్టా యది సమాగమ మిందిరాల. 
కరిష్యత్‌, అసరస మధథవా౭_ ప్రియం భవిష్ణు ధ్రువ మకరిష్యత రంగరాజ నర్మ” 
(శ్రీరంగరాజ-ఉత్తర-49) (శ్రీరంగనాథా! లక్ష్మీదేవి నీ అవతారాలు అన్నిటిలోను నీకు 
తగిన రూపాన్ని లీలను కల్లినదై కలిసి అవతరించి ఉండనిది అయితే, నీ అవతారం 
అనే లీలను రసహీనంగానో లేక, అప్రియంగానో అయి ఉండేది. ఇది నిశ్చయం) అని 
విభవావతారాలలోని అవినాభావాన్ని “శ్రీస్తనాభరణం తేజః శ్రీరంగేశయ మాశ్రయే, 
చింతామణి మివోద్వాంత ముత్సంగే9_నంతభోగినః” (శ్రీరంగరాజ-పూర్వ-8) 
(ఆదిశేషుని ఒడిలో ఉమిసిన మాణిక్యంవలై, పిరాట్టియొక్క స్తనతటాలకు ఆభరణంవలె 


200 చతుఃశ్లోకీ వ్యాఖ్యానము 


శ్రాన్తిశాన్యై”, “స్మితనయనసుధాభి స్పిజ్బతీ చగ్టికేవ” ఎను వ్యూహాన్తర్భావముమ్‌, “యది 
మనుజతిరశ్చాం లీలయా తుల్యవృత్తే రనుజను రనురూపా దేవి నావాతరిష్యః, అసరస 
మభవివ్య న్నర్మ నాథస్య మాత ర్షరదళదరవిన్లోదన్లకాన్తాయతాక్టి”, “అనుజను 
రనురూపరూప చేష్టా న యది సమాగమ మిన్గిరాల_కరిష్యత్‌, అసరస మథవా౨_ 


ప్రియంభవిష్ణు ధ్రువ మకరిష్యత రజ్బరాజ నర్మ” ఎన్ము విభవాన్తర్భావముమ్‌, “శ్రియె 


ఉండే శ్రీరంగనాథుడనే తేజస్సును ఆశ్రయిస్తున్నాను) అని అర్బారూపావినాభావాన్ని 
“శ్రియ సమస్తచిదచిద్విధానవ్యసనం హరేః, అంగీకారిభి రాలోకైః సార్థయంత్ర్యై 
కృతోలి_౦జలిః” (శ్రీగుణ-1) (సకలచేతనాచేతనాలను సృష్టించడంవల్ల భగవానునకు 
కలిగే శ్రమను తన అంగీకారాన్ని తెలిపే కటాక్షాలద్వారా సఫలం చేసే లక్ష్మినిగూర్చి 
అంజలి దాసునిచే చేయబడుతున్నది) అనే ప్రమాణంలోను, “ప్రళయసమయసుప్రం 
స్వం శరీరైకదేశం వరద చిదచిదాఖ్యం స్వేచ్చయా విస్తృణానః, ఖచిత మివ కలాపం 
చిత్ర మాతత్య ధూన్వన్‌ అనుశిఖిని శిఖీవ క్రీడసి శ్రీసమక్షమ్‌” (శ్రీరంగ-2-44) (వరాన్ని 
అనుగ్రహించే స్వామీ! ప్రళయకాలంలో, సంకోచించి ఉండే నీ తిరుమేనిలోని ఒక 
భాగాన్ని స్‌ సంకల్పంతో జగ(ద్రూపంగా విస్తరింపజేసి, ఆడునెమలికి ఎదురుగా పలు 
వర్ణాలను కల పింఛాన్ని విప్పి ఆడే మగనెమలివలె, పిరాట్టి సమక్షంలో నీవు క్రీడిస్తున్నావు) 
అనే శ్రీరంగరాజస్తవ ఉత్తరశతకళశ్లోకంలోను లోకాన్ని సృష్టించడం మొదలైనవానిని 
చేసేటపుడు స్వామితో చేరి ఉండడాన్ని స్పష్టంగా అనుగ్రహించారుకదా! 

“ఆత్మన్యాత్మా వపుషి చ వపుః వైభవైః వైభవం చేత్యాకారై స్తె రనుగుణతయా 
సర్వభావానుయాతా, ఇచ్చారూపాణ్యపి భగవతః స్వాదయంత్యాత్తరూపా దూరీకుర్యా 
న్న హి మధురతాం దుగ్ధసింధో స్తరంగాత్‌” (భగవత్స్వరూపంలో తన స్వరూపం, 
అతని దేహంలో తన దేహం, అతని విభూతులలో తనవైభవం అణగిఉండే ఆకారాలతో 
అతనికి తగినదియై, అతనిని అన్ని దశలలోను అనుసరించేదై, భగవానుని ఇచ్చచేత 
పరిగ్రహింపబడ్డ అవతారరూపాలను, వాటికి తగిన రూపాలను ఎత్తడంద్వారా 
అనుసరిస్తూ పిరాట్టి ఆనందింపజేస్తుంది. క్షీరాబ్దిలోని తరంగాలనుండి దాని మాధుర్యాన్ని 
విడదీయడం సాధ్యం కాదుకదా!) అని భగవానుని, పిరాట్టిని చక్కగా (గ్రహించిన 
అభియుక్తులొకరు భగవానుని స్వరూపం మొదలైన వానితో విశ్లేషించకుండా పిరాట్టి 
ఉండే స్థితిని కలిపి అనుసంధించారుకదా! 

ఈ రీతిలో (శుతి-స్కృతి -ఇతిహాస -పురాణాలచేత, వాటిని అనుసరించే 
దివ్యసూరుల దివ్యప్రబంధాలచేత చెప్పబడే, దివ్యదంపతుల స్వరూపం మొదలైనవానికి 


“వారివల్లభా” వివరణము 201 


సమస్తచిదిచిద్విధానవ్యననం హరేళొ, “యద్భూభజ్ఞాః ప్రమాణమ్‌”, “అనుశిఖిని శిఖీవ 
క్రీడసి శ్రీసమక్షమ్‌” ఎన్టు జగద్వాపారాన్తర్భావముమ్‌ స్పష్టమాక వరుళిచ్చెయ్‌తారిటే. 

“ఆత్మన్యాత్మా వపుషి చ వపు ర్వైభవై ర్వైభవ జోత్యాకారై స్తె రనుగుణతయా 
సర్వభావానుయాతా, ఇచ్చారూపాణ్యపి భగవతః స్వాదయస్యాత్తరూపా దూరీకుర్యా 
న్నహి మధురతా దుగ్గసిన్లో స్తరజ్ఞాత్‌” ఎను పిరాట్టిక్కుణ్లాన భగవత్స్వరూపాద్యవినాభావ- 
సమృన్థత్తె అభియుక్తరుమ్‌ అనుసన్టిత్తార్‌కళిటే. 


ఒకదానితో వేటొకటి విడువకుండా ఉండే అవినాభావసంబంధాన్ని ఈ శ్లోకంద్వారా 
ఆళవన్దార్‌ అనుగ్రహించారు. 

ఈ సందర్భంలో ఈ క్రింది ఆక్షేపం తల ఎత్తుతుంది. ఈ రీతిలో 
దివ్యదంపతులు ఇద్దజు ఒకరితో వేటొకరు విడచి ఉండని దశనుగూర్చి చెప్పేటప్పుడు 
మొదట అంతటా వ్యాపించిన, విభువైన భగవానుని స్వరూపంతో లక్ష్మీస్వరూపానికి 
అనురూపమైన సంబంధాన్ని చెప్పవలసి ఉన్నది. ఆవిధంగా చెప్పేటప్పుడు పిరాట్టికూడా 
స్వరూపంలో అంతటా వ్యాపించిన విభువై ఉంటుంది-అనే ఒప్పుకోవలసి ఉంటుంది. 
ఈ విధంగా స్వరూపవిభుత్వాన్ని లక్ష్మికి ఒప్పుకొంటేనే ఆమె స్వరూపం భగవానుని 
స్వరూపంతో తగినదిగా ఉంటుంది-అని చెప్పడానికి వీలున్నది. దీనివల్ల ఈ శ్లోకంలో 
విశిష్టమైన స్తుతికూడా సిద్ధిస్తున్నది. “అస్యేశానా జగతో విష్ణుపత్నీ” (యజు-4-4-12) 
(ఈ లోకానికి ఈశ్వరి, విష్ణువుకు పత్ని అనే ప్రమాణంలో గల “విష్ణుపత్నీ” అనే 
పదం పత్నియొక్క స్వరూపం పతిస్వరూపంతో అనురూపంగా ఉండవలసి ఉన్నది -అని 
చెప్పబడింది కదా! సర్వవ్యాపకుడు కాబట్టి విష్ణువు అనబడే దేవునకు పత్నిగా ఉండేటపుడు 
ఈమెకూడా అంతటా వ్యాపించి ఉండాలికదా! “భగవన్నారాయణాభిమతానురూప 
స్వరూపరూప” ఇత్యాది శరణాగతిగద్యం మొదటి చూర్ణికలో భగద్రామానుజులు 
భగవానుని స్వరూపంతో అనురూపంగా ఉండడం పిరాట్టియొక్క స్వరూపం అని 
అను(గహించారుకదా! 

ఈ విధంగా ప్రమాణం అయిన వేదంవల్ల స్పష్టపడేదై, ప్రమాణాలను తెలిసిన 
ప్రమాతలైన శ్రీరామానుజులు మొదలగువారిచేత అంగీకరింపబడినదై, యుక్తితో 
కూడినదైన విభుత్వాన్ని అంగీకరించకుండా పిరాట్టికి అణుత్వాన్ని ఒప్పుకొంటే భగవానుని 
స్వరూపంలో ఒక భాగాన్నే ఆమె వ్యాపించి ఉంటుందని ఏర్పడుతుంది. ఇది 
చేతనులందణికి సాధారణం కనుక ఈ నాల్గవ శ్లోకంలో దానిని చెప్పడంవల్ల పిరాట్టికి 


202 చతుఃశ్లోకీ వ్యాఖ్యానము 


ఆక, ఇప్పడి శ్రుతిస్మృతీతిహాసపురాణబ్దళాలుమ్‌, అవే యడియొ*ోన 
వాళ్వార్‌కళ్‌ దివ్యప్రబన్ధబ్బళాలుమ్‌ ప్రతిపాదిక్కిణ దివ్యదమృతికళుదైయ స్వరూపాది 
కళుక్కన్యోన్యముణ్జాన అవినాభావసమృన్ధత్తె ఇళ్ళోకత్తాలే అరుళిచ్చెయతారాయ్‌త్తు. 

ఇప్పడి ఇరువర్‌క్కు ముణ్జాన అవినాభావసమృన్ధత్తె యరుళిచ్చెయకిఅవిడత్తిల్‌, 
ప్రథమతః విభువాన భగవత్స్వరూపతోడే లక్ష్మీస్వరూపత్తుక్కు అనురూపస్వరూపసమృస్థమ్‌ 
శొల్లుమళవిల్‌ పిరాట్టిక్కుమ్‌ స్వరూపతః విభుత్వ మజ్జీకరిక్మవేణుమ్‌. స్వరూపవిభుత్వ 
మజ్జీకరిత్తాలిటే భగవత్స్వరూపానురూపత్వముమ్‌, అతిశయాకారేణ స్తుతియుమ్‌ 
సిద్ధిప్పతు. పత్నిక్కు పతిస్వరూపానురూప్యావ శ్యమ్మావిత్వత్తె (శుతియుమ్‌ సూచిప్పిత్తతిటే, 
విష్ణువుక్కు ప్పత్నియామోతు వ్యాపనశీలైయాకవేణుమే. “భగవన్నారాయణాభి - 


విశిష్టమైన స్తుతి సిద్ధించదు. “అనురూపరూపవిభవైఃి అని ఇక్కడ చివరలో గల 
పదంకూడా భగవానుని స్వరూపం మొదలైనవాటిలో ఒక చిన్న భాగంకూడా ఈమె 
సంబంధం లేకుండా ఉండదు-అని తెలుపుతున్నది, “సర్వాణి” అనే మూడవపాదంలోని 
పదంకూడా అర్థరహితమై పోతుంది. 

ఈమె అణువు అయిన స్వరూపాన్ని కల్గినదిగా ఉన్నా స్వరూపాన్ని విస్తరించే 
వికాసక శక్తిచే విభువై ఉంటుందని అంటే, అపుడు అదే న్యాయంతో జీవులందజు 
అణువై ఉన్నా స్వరూపవికారాన్ని కలవారు అని ఒప్పుకోవడం దోషం కాకుండా పోవలసి 
వస్తుంది. “ఆత్మ వికారరహితమైనది” అని చెప్పే ప్రమాణాలకు విరోధం ఏర్పడుతుంది. 

ధర్మభూతజ్ఞానంతో పిరాట్టి అంతటా వ్యాపించి ఉంటుంది అనే విషయాన్ని 
ఈ నాల్గవ శ్లోకంలో చెప్పబడింది-అని అనవచ్చునే -అని అంటే. “వాలా గ్రశతభాగస్య 
శతథా కల్పితస్య చ, భాగో జీవ స్స విజ్లేయ స్స చానంత్యాయ కల్పతే” (ధ్యానపు గింజ 
మొనయొక్క నూటు భాగాలలో ఒక భాగాన్ని నూజు భాగాలు చేస్తే, అందులో ఒక 
భాగం జీవుని పరిమాణమని తెలియదగినది. అతడు ముక్తిని పొందే సమయంలో 
అయితే జ్ఞానంద్వారా అవధి లేనివాడవుతున్నాడు) అనే శ్వేతాశ్వతరోపనిషత్‌ 
వాక్యానుసారం ముక్తిని పొందిన ఆత్మలన్నిటికీ జ్ఞానవ్యాప్తి ఉంటుంది కనుక, పిరాట్టి 
దీనిని కల్షినదని చెప్పడంలో ఒక అతిశయంగాని, భగవానుని స్వరూపంతో 
అనురూప్యంగాని సిద్ధించదు. ఒక సమయంలో ముక్తిని పొందినవారివలె కాకుండా, 
ఎల్లప్పుడూ ముక్తిదశలో ఉండడాన్ని చెబుతుంది. కనుక ఇది సిద్ధిస్తుంది-అని అంటే 
ఈ అతిశయం నిత్యసూరులకుకూడా ఉన్నది. కనుక, ఈ రెండు పిరాట్టికే అసాధారణాలని 


“వారివల్లభా” వివరణము 203 


మతానురూపస్వరూపరూప” ఎన్ను భగవత్స్వరూపానురూపత్వత్తై భాష్యకారరుమ్‌ 
ప్రథమత్తిలే ప్రతిపాదిత్తరుళినారిటే. న 

ఇప్పడి ప్రమాణసిద్ధముమాయ్‌, ప్రమాతృసిద్ధముమాయ్‌, యుక్తియుక్తముమాన 
విభుత్వత్తె అజ్లీకరియామల్‌ అణుత్వత్తై అజ్లీకరిక్కుమ్బోతు, భగవత్స్వరూ పైకదేశ- 
వ్యాప్తియేయిటే సిద్ధిప్పతు. అతు సకలచేతనసమానమాకైయాలే పిరాట్టిక్కు ఓరతిశయి 
స్తోత్రమ్‌ సిద్ధియాతు. “అనురూపవిభవైః” ఎన్టిజ పదత్తుక్కుమ్‌ భగవత్స్వరూపాదికళిల్‌ 
అల్పదేశమాకిలువు ఇవళాల్‌ అనన్వితమాయిరుప్పతోరిడమిల్లె యెన్నుమిడత్తె 
ప్రతిపాదిక్మిఖ “సర్వాణి” ఎన్లిణ పదత్తుక్కుమ్‌ వైయర్థ్యముమ్‌ వరుమ్‌. న 

అణుస్వరూ పైయాయిరుక్కవుమ్‌ వికాసశక్తియాలే విభువాయిరుక్కు మెన్నిల్‌, 
అప్పోతు సమానన్యాయత్తాలే సకలాత్మాక్కళుక్కువ్‌ స్వరూవవికారాంగీకారత్తాలే 
దోషమిన్దియిలే ఒ ళియుమ్‌. ఆత్మనిర్వికారత్వప్రతిపాదకమాన ప్రమాణబ్దళుక్కుమ్‌ 
విరోధమామ్‌. 


సిద్ధించదు. “అనురూపంగా ఉండడం, అంటే-భగవానుని స్వరూపంవలె విభువై 
ఉండకుండా, పిరాట్టి స్వరూపం అణువై ఉన్నందున వైలక్షణ్యం ఉన్నా స్వతంత్రశేషి 
అయిన అతని విషయంలో పిరాట్టికి ఉండే శేషత్వం, పారతంత్ర్యం-మొదలైనవాటిచే 
భగవానునకు అతిశయాన్ని కల్గించడమే” అని అన్నట్లయితే, ఈ అతిశయం జీవులందటికీ 
ఉన్నది కనుక, పిరాట్టికి దీనివల్ల ఒక అతిశయమైన స్తుతి సిద్ధించదు. 

అంతేకాక, “నిత్యై వైషా జగన్మాతా విష్ణోః శ్రీ రనపాయినీ, యథా సర్వగతో 
విష్ణుః తద వేయం ద్విజోత్తమ” అనే శ్రీవిష్ణుపురాణశ్లోకంలోను, “త్వం మాతా 
సర్వలోకానాం దేవదేవో హరిః పితా, త్వయైతత్‌ విష్ణునా చాంబ జగద్వ్యాప్తం 
చరాచరమ్‌” (విష్ణుపు-1-9-126) (తల్లీ ! అన్ని లోకాలకు నీవు తల్లివి. దేవదేవుడైన 
హరి తండి. నీ చేత, విష్ణువుచేత ఈ లోకం అంతా వ్యాపింపబడింది) అనే శ్రీ 
విష్ణుపురాణశ్లోకంలోను పిరాట్టి స్వరూపంతో వ్యాపించి ఉంటుంది-అని సుస్పష్టంగా 
చెవృబడి ఉండగా, దానిని ఒప్పుకోకుండా అణుత్వాన్ని అంగీకరించడం 
ప్రమాణవిరుద్దం - అనే దోషంకూడా వస్తుంది. కనుక, “భగవానుని స్వరూపంలో 
ఆనురూప్యం సిద్ధించడంకోసం, పిరాట్టికి ఇక్కడ అతిశయమైన స్తుతిసిద్ధించడంకోసం, 
ప్రమాణాలు విరుద్దాలు కాకపోవడంకోసం లక్ష్మి స్వరూపంతోనే అంతటా వ్యాపించి, 
విభువై ఉంటుంది -అని ఒప్పుకోవలని ఉన్నది అన్నదే -ఈ ఆక్షేపం. ఈ 


204 చతుఃశ్లోకీ వ్యాఖ్యానము 


ఆకిల్‌, జ్ఞానవ్యాప్తియె చొల్లుకిఅతెన్నిల్‌, “వాలాగ్రశతభాగస్య” ఎను తొడజ్డి, 
“స చానన్యాయకల్పతే” ఎను ముక్తాత్మాక్కళుక్కుమ్‌ జ్ఞానవ్యాప్తి యుణ్ఞాకైయాలే ఇబ్బు 
ఒరు అతిశయమువ, అనురూవత్వమువ్‌ నిద్ధియాతం. ఇవర్‌కలై ప్పోలే 
ప్రధ్వంసాభావమాత్రమేయిన్శిక్కే ప్రాగభావత్తె పచ్చాల్లుకెయాలే అతిశయముమ్‌ 
అనురూపత్వము సిద్దిక్కిజతెన్నిల్‌, అతు నిత్యర్‌క్కు ముణ్ఞాకైయాలే అవై ఇరణ్టుమ్‌ 
సిదియాదు. కించ, అనురూపత్య్వోక్తియాలే అతిశయసుతి సిద్దిక్కిజతెన్నిల్‌, అన 
ధ చ ధి దె 
అనురూపత్వమావతు -అణుత్వత్తిల్‌ వైషమ్యముణ్డానాలుమ్‌, స్వతన్ర శేషియైక్కుజిత్తు 
శేషత్వపారతం[త్యజ్ఞళాలే అతిశయావహత్వమెన్నిల్‌, అతువుమ్‌-సకలచేతనా౭. 
చేతనసమానమాకైయాలే విశేషమ్‌ సిద్ధియాతు. 
కిల “యథా సర్వగతో విష్ణు స్తథైవేయం ద్విజోత్తమ, త్వయైతద్విష్టునా 
చాంబ జగద్వాప్తం చరాచరమ్‌” ఇత్యాదికళిలే స్వరూపతో విభుత్వమ్‌ ప్రసిద్ధమాయిరుక్క 


ఆక్షేపంలో-అతిశయమైన స్తుతి అన్నది తప్ప మిగిలినది దేశికుల పక్షం. 

ఇక, ఈ ఆక్షేపం పొసగదు-సరికాదు. లక్ష్మీస్వరూపాన్ని పరిశీలిస్తే, ఆమె 
స్వరూపంతో విభువై ఉంటుంది-అని అంగీకరించడానికి వీలు కాదు. ఎందుకు? అని 
అంటే, “ఏతద్‌ జేయం నిత్యమేవాత్మసంస్థం నాతః పరం వేదితవ్యం హి కించిత్‌. 
భోక్తా భోగ్యం (ప్రేరితారం చ మత్వా, సర్వం ప్రోక్తం ప్రివిధం (బ్రహ్మ మేతత్‌” 
(శ్వేతా-1-12) (ఆత్మలో అంతర్యామిగా ఉండే ఈ పరబ్రహ్మ ఎల్లప్పుడూ తెలియదగినది. 
దీనికంటే తెలియదగినది వేజొకటి లేదు. అనుభవించే జీవునకు అంతర్యామిగాను, 
అనుభవింపబడే అచిత్తుకు అంతర్యామిగాను, నియమించేవాడైన తన స్వరూపంతోకూడిన 
వాడుగాను-ఈ విధంగా బ్రహ్మ మూడు విధాలుగా చెప్పబడుతున్నాడు), “క్షరం ప్రధాన 
మమృతాక్షరం హరః, క్షరాత్మానా వీశతే దేవ ఏకి (శ్వేతా-1-10) (క్షర మనబడేది 
మూలప్రకృతి. నాశనం లేనివాడు కనుక అక్షరశబ్దవాచ్యుడు భోక్త అయిన జీవుడు. ఈ 
అచిత్తును, జీవుని ఒక దేవుని ఒక దేవుడు నియమిస్తున్నాడు) అని మొదలైన వేదాంత 
వాక్యాలలో చిదచిదీశ్వరులనే తత్త్వాలు మూడు అని, ఈశ్వరుడు ఒక్కడే అని 
ఘోషింపబడడం మన విశిష్టాద్వైతదర్శనంలో అంగీకరింపబడుతున్నది. “ఈ మూడు 
తత్వాలలో లక్ష్మి అచిత్‌తత్త్వంలోనికి చేరినదా! జీవతత్తానికి చేరినదా? ఈశ్వరతత్త్వంలో 
చేరినదా? లేక, ఈ మూడు తత్వ్వాలకంటే విలక్షణ అయినదా?” అని వికల్పించి, 
నిరూపణ చేసినపుడు, అచిత్తు జ్ఞానశూన్యం కనుక, ఈమె జ్ఞానమే మూర్తీభవించిన 


“వారివల్లభా” వివరణము 205 


తదనజ్లీకారేణ అణుత్వాజ్లీ కారమ్‌, (ప్రమాణవిరోధముమ్‌ ప్రనబ్గి క్కుమ్‌. ఆక, 
అనురూవత్వనిద్ది కాక వుమ్‌, అతిశయితస్తుతినిద్ది కాక వుమ్‌, ప్రమాణవైయర్థ్య 
నివృత్యర్థమాకవుమ్‌, పిరాట్టిక్కు స్వరూపవిభుత్వమ్‌ అవరనీయమాకైయాలే అవశ్య 
మజ్జీకార్యమిటే ఎన్నిల్‌, 

మైవమ్‌. లక్ష్మీస్వరూపత్తె నిరూపిక్కు మళవిల్‌ స్వరూపవిభుత్వమ్‌ కూడాతు. 
ఎజ్జనేయెన్నిల్‌, “భోక్యా భోగ్యం ప్రేరితారజ్బ మత్వా, “క్షరాత్మానా వీశతే దేవ ఏకి” 
ఇత్యాది వేదాన్తనిద్ధమాన వర్థజ్ఞళ్‌ నవుదర్శనత్తుక్కు ముణ్ళిటే. ఇవోల్‌- 
“అచిత్తత్వాన్తర్భూతైయో? ఈశ్వరత్వాన్తర్భూతైయో? తత్త్వత్రయాతిరిక్తెయో?” ఎను 
జ్ఞాత కనుక, జ్ఞత్వ-అజ్ఞత్వాలు ఒకదానికి వేటౌకటి విరుద్ధాలు కనుక (పొసగవు కనుక), 
ఈమెను అచిత్తత్వంలోనికి చేర్చడానికి వీలు కాదు. ఈశ్వరతత్వంలో చేర్చవచ్చునా? 
అని చూస్తే, “క్షరమ్‌ ప్రధానమ్‌” ఇత్యాది ఉపనిషద్వాక్యంలో లోకాన్ని అంతటినీ 
నియమించే ఈశ్వరుడు ఒకడే అని ఘోషింపబడడంతోపాటు “న తస్య కార్యం కరణం 
చ విద్యతే న తత్సమశ్చాభ్యధిక శ్చ దృశ్యతే, పరాఠ స్య శక్తి ర్వివిధైవ శ్రూయతే 
స్వాభావికీ జ్ఞానబలక్రియా చ” (శ్వేత-6-8) (అతని ప్రాకృతం అయిన శరీరం, 
ఇంద్రియాలు లేవు. అతనికి సాటి వచ్చేవారు, మించినవారు కనబడడం లేదు. ఇతని 
గొప్ప శక్తి, సహజమైన జ్ఞానబల క్రియలు పలు విధాలుగా వినబడుతున్నాయి) అనే 
శ్వేతాశ్వతరో పనిషద్వాక్యంలో “ఆపరమాత్మకు సాటి అయినవాడు, మించినవాడు ఎవరూ 
లేరు” అని చెప్పబడడంతో విరోధిస్తుంది. కనుక ఈమెను ఈశ్వరతత్త్వంలో చేర్చి, 
ఈశ్వరుడొక్కడే-అని చెప్పడం సాధ్యం కాదు. “ఈమె, భగవానుడు స్వరూపంలో ఒక్కరే” 
అని చెప్పాలని చూచినా, ఈమె ఈశ్వరుని పత్ని-అని చెప్పే వేదవాక్యాలతో విరోధిస్తుంది. 
“ఇద్దబూ ఒక్కరే” అని కొన్ని వాక్యాలలో చెప్పబడినా, భగవానునకు అత్యంతపరతంత్రయై, 
ప్రకారయై, అతనిని విడచి ఉండనిది-అనే అ వాక్యాలకు అర్థాన్ని చెప్పడం యుక్తం. 
అంతేకాక, ఈశ్వరుడొక్కడే అని ఒప్పుకొంటే, ఒకరు ఆజ్ఞాపించడానికి, దానిని ఇంకొకరు 
కాదనడానికి వీలున్నది. కనుక, ఇద్దణూ ఈశ్వరులు కాకుండా పోవలసి వస్తుంది. 
ఇద్దజూ ఈశ్వరులు అని అంటే, ఒకరు ఇంకొకరి లోపల ప్రవేశించి వ్యాపించి 
నియమించవలసివస్తుంది. ఇది సాధ్యం కాదు. కనుక ఇద్దఖూ ఈశ్వరులు కాకుండా 
పోవలసివస్తుంది. “చిదచిదీశ్వరులనే మూడు తత్త్వాలకంటే ఈమె విలక్షణ అయినది” 
అని చెప్పినట్లయితే, ఆవిధంగా మూడు తత్వాలకు పైన నాల్గవ తత్త్వం ఒకటి ఉన్నదని 
ఏ ప్రమాణం లేదు. కనుక, ఆవిధంగా ఒప్పుకొనే వీలు లేదు. అందువల్ల 


206 చతుఃశ్లోకీ వ్యాఖ్యానము 


వికల్పిత్తు నిరూపిక్కుమళవిల్‌, అచిత్తు జ్ఞానశూన్యమాకైయాలుమ్‌, ఇవళ్‌ జ్ఞాతృత్వ 
విశిష్టెయాకైయాలుమ్‌, జ్ఞత్వాజ్ఞత్వవిరోధప్రసజ్ఞత్తాలే అచిత్తత్వాన్తర్భావమ్‌ కూడాతు. 
ఈశ్వరద్విత్వప్రసజ్ఞత్తాలుమ్‌, “ఈశతే దేవ ఏకి” ఎన్టిజ ఏకత్వశుతియోడుమ్‌, “న 
తత్సమశ్చాభ్యధిక శ్చ దృశ్యతే” ఎన్టిఅఖ సమాధికదరిద్రత్వప్రకాశక (శ్రుతియోడుమ్‌ విరోధమ్‌ 
ప్రనబ్గిక్కైయాలుమ్‌, ఈశ్వర తత్వాన్తర్భావమ్‌ కూడాతు. భగవదైక్యమ్‌ శొల్లిల్‌, 
పత్నీశుతియోడుమ్‌, భేదపరమాన శ్రుతియోడుమ్‌ విరోధమ్‌ పిఅక్కుమ్‌. ఐక్యపరబ్దళాన 
(శుతికళ్‌ అత్యన్తపారన్రత్తాలే అవినాభావనిబన్టనబ్దళ్‌. భేదప్రతిపాదకజ్జళ్‌ స్వరూపభేద 


పరబ్దళ్‌. కి్బు, ఈశ్వరద్విత్వత్తిల్‌ అన్యోన్య మాజ్ఞావ్యాఘాతత్తాలే అనీశ్వరత్వముమ్‌ 


పరిశేషన్యాయంతో మిగిలి ఉన్న “జీవతత్వాానికి చెందినదే ఈమె”-అనే నిర్ణయమే 
సిద్ధిస్తుంది 

ఈ విధంగా “లక్ష్మి జీవకోటికి చెందినదే” అని సిద్ధించిన తరువాత, “ఏషో- 
ణు రాత్మా చేతసా వేదితవ్యః” (ముండక-8-1-9) (అణువైన ఈ జీవాత్మ మనస్సుతో 
తెలియదగినవాడు), “త్రసరేణుప్రమాణా స్తే రశ్శికోటి విభూషితాః” (జ్ఞానమయం అయిన 
కోటిసంఖ్యలోని కిరణాలను కల ఆ జీవులు త్రసరేణువు పరిమాణాన్ని కలవారు) అని 
జీవాత్మలకు అణుత్వాన్ని లక్షణంగా చెప్పడంచేత, జీవులను అందటిని తెలిపే మకారం 
“మాజ్‌-మానే” (“మాజ్‌”- అనే ధాతువు పరిమాణాన్ని కల్గి ఉండడాన్ని తెలుపుతుంది) 
అనే ధాతువునుండి సిద్ధిస్తుంది కనుక, జీవాత్మలు అణుపరిమాణాన్ని కలవారు అని 
సిద్ధిస్తుంది. కాబట్టి, జీవతత్స్వాంతర్భూత అయిన ఈమెకు అణుత్వం అవర్జనీయం. 
కనుక స్వరూపవిభుత్వం పొసగదు. 

అంతేకాక, “ఈమె జీవకోటిలోకి చేరినదే” అని ఒప్పుకొని, “అయినా ఈమెకు 
అణుత్వం లేదు, స్వరూప విభుత్వమే ఉన్నది. అణుత్వం అన్నది ఈమెకు తప్ప మిగిలిన 
జీవుల లక్షణం. జీవుడై ఉన్నా విభువై ఉండడం ఈమెకు లక్షణం.” అని చెప్పడం 
పొసగదు. ఎందుకు? అని అంటే. ఎక్కడెక్కడ జీవత్వం ఉంటుందో అక్కడక్కడ అంతా 
అణుత్వం ఉన్నది. అందుచేత ఈ విధంగా చెబితే జీవలక్షణం ఈమెలో పొసగదు. 
అందువల్ల, జీవలక్షణానికి అవ్యాప్తి దోషం వస్తుంది. “విభువై ఉంటూ చేతనుడై 
ఉండడం” అనే ఈశ్వర లక్షణానికి అతివ్యాప్తి దోషమూ వస్తుంది. జీవులందజూ 
అణువులే. “వాలాగ్రశతభాగస్య శతథా కల్పితస్య చ, భాగో జీవ స్ప విజ్లేయ స్ప 
చానంత్యాయ కల్పతే” (శ్వేతా-5 -9) అనే ప్రమాణాన్నిబట్ట్‌ ముక్తులకం 


“వారివల్లభా” వివరణము 207 


ప్రసజ్దిక్కుమ్‌. అతిరిక్తత్వత్తిల్‌ ప్రమాణ మిల్లామైయాలే తత్వత్రయాతిరిక్తె యెన్న క్మూడాతు. 
ఇని, పారిశేష్యాత్‌ జీవతత్వాన్తర్భూతై ఎన్ను మిడమ్‌ సిద్ధమ్‌. : 

అన పిన్ను, “ఏషోల_ ణురాత్మా”, “త్రసరేణుప్రమాణా స్తే రళ్ళికోటి 
విభూషితాఃి ఎను ఆత్మాక్క్మళుక్కు అణుత్వత్తె లక్షణమాక చ్చొల్లుకైయాలుమ్‌, 
జీవసమష్టివాచకమాన మకారత్తిల్‌ “మాజ్‌-మానే” ఎన్గిఖి ధాతువాల్‌ ఆత్మాక్కళ్‌ 
అణుపరిమాణరెన్టు శొల్లుకైయాలుమ్‌, జీవతత్వాన్తర్భూతైయాన ఇవళుక్కుమ్‌ అణుత్వమ్‌ 
అవర్ణనీయమాకైయాలే స్వరూపవిభుత్వమ్‌ శేరాతు. 

కిళ్చ, జీవతత్త్వానర్భావత్తె అజ్లీకరిత్తు “అణుత్వానజ్జీకారేణ “అణుత్వస్య 
ఏతద్వ్యతిరిక్తజీవవిషయత్వే£ పి విభుత్వ మేతద్విషయమ్‌” ఎన్నిల్‌; అప్పోతు, జీవత్వ 


స్వరూపవిభూత్వాన్ని చెప్పకుండా, వారు జ్ఞానంద్వారా వ్యాపిస్తారు-అనే అర్థం (గ్రహింప 
బడింది. ఈ అర్థం “ప్రదీపవదావేశ స్తథాహి దర్శయతి” (బ్రహ్మ సూ-4-4-15) 
(దీపంవలె దేశాంతరంలోకూడా వ్యాపించి ఉండడం జీవునకు జ్ఞానంద్వారా సాధ్యం. 
“వాలాగ్రశతభాగస్య” ఇత్యాది శ్రుతికూడా ఆ విధంగానే తెల్పుతున్నది కదా) అని 
బ్రహ్మసూత్రంలోకూడా చెప్పబడిందికదా! 

దీనికి పిమ్మట, పిరాట్టికి స్వరూపవిభుత్వం ఒప్పుకొనే తీరాలి-అని కొందటి 
ఆక్షేపం. “ముక్తాత్మలు అందజూ జీవకోటిలోనికి చేరినవారు-అనే విషయం అందజు 
అంగీకరించినదే. అందువల్ల వారి స్వరూపం అణువై ఉంటుంది అన్నది కాదనడానికి 
వీలులేనిది. ఆ అణుత్వాన్ని కాదనే ప్రమాణంకూడా ఏదీ లేదు. అణుత్వాన్ని స్థిరీకరించే 
ప్రమాణాలు ఉన్నాయి”-అన్నది అందజూ అంగీకరించినది. అందువల్ల వారికి 
అణుత్వాన్ని అంగీకరించవచ్చును. పిరాట్టి జీవకోటిలో చేరినది-అని అంగీకరించడంవల్ల 
సిద్ధించే అణుత్వాన్ని “ఆమె అంతటా వ్యాపించి ఉన్నది” అని తెలిపే ప్రమాణాలు 
నిషేధిస్తున్నాయి. అందువల్ల ఆమె అణుస్వరూప అని అంగీకరించరాదు”-అన్నది ఆ 
ఆక్షేపస్వరూపం. ఈ అక్షేపం సరికాదు. పిరాట్టి అంతటా వ్యాపించిన విభువు-అని 
తెలిపే ప్రమాణాలు ఆమె స్వరూపంతో వ్యాపించి ఉంటుంది-అని తెలిపేవి కావు. 
విగ్రహంతో ఆమె అంతటా వ్యాపించి ఉంటుంది-అని తెలిపేవే. అందువల్ల ఆ 
ప్రమాణాలు పిరాట్టి అణుత్వాన్ని నిషేధించేవి కావు. 

పిరాట్టికి విభుత్వాన్ని అంగీకరించాలి-అని వాదించేవారు మళ్ళీ ఈ విధంగా 
బదులివ్వవచ్చు. ప్రమాణాలనుబట్టి ఆమె స్వరూపంతోను విభువై ఉంటుంది-అని 
* “అణుత్వమేతద్వ్యతిరిక్తజీవవిషయమ్‌. జీవత్వేపి విభుత్వమ్‌ ఏతద్విషయమ్‌” అని పాఠాంతరం. 


208 చతుఃశ్లోకీ వ్యాఖ్యానము 


మణుత్వ వ్యాప్తమాకైయాలే జీవలక్షణత్తుక్కు అవ్యాప్తిదోషమ్‌ ప్రసజ్గిక్కుమ్‌. “విభుత్వే 
సతి చేతనత్వమ్‌” ఎన్లిఐ ఈశ్వరలక్షణత్తుక్కు అతివ్యాప్తియుమ్‌ ప్రసబ్దిక్కుమ్‌. జీవాణుత్వ- 
ప్రతిపాదికైయాన [(శ్రుతియోడుమ్‌ విరోధిక్కుమ్‌. ఆకైయిటే, “స చానన్యాయ కల్పతే” 
ఎన్టిజివిడత్తిలుమ్‌ ముక్తరుక్కుమ్‌ స్వరూపవిభుత్వమ్‌ శొల్లామల్‌ జ్ఞానవ్యాప్తియై 
ప్రతిపాదిక్కిఅతు. ఇవ్వర్థమ్‌ “ప్రదీపవదావేశః” ఇత్యాదిసూత్రత్తిలే ప్రతిపాదిత్తతిటే. 
నను, ముక్తర్‌క్కు జీవత్వసామ్యత్తాలే అవరనీయమాన అణుత్వత్తుక్కు 
బాధకప్రమాణ మిల్లామైయామ్‌, తదనుగ్రాహకప్రమాణసద్భావత్తాలుమ్‌ అణుత్వ 
మజ్గీ కరిక్కలామ్‌. పిరాట్టిక్కు జీవత్వసామ్యాకారత్తాలే ప్రాప్త్రమాన వణుత్వత్తుక్కు 
తద్వ్యాపకప్రమాణమ్‌. బాధకమాకైయాలే, అణుత్వమ్‌ కూడాదే? యెన్నిల్‌; మైవమ్‌, 


అంగీకరించడంలో ఏ అడ్డూ లేనపుడు, ఆ ప్రమాణాలకు విగ్రహవ్యాషప్తి వ్యాప్తిని 


చెబుతున్నదని సంకోచించి అర్ధాన్ని గ్రహించడం తగదు. అందువల్ల పిరాట్టిని అణువుగా 
గ్రహించడానికి ఆమె “విభువు” అని తెలిపే ప్రమాణాలు అవరోధాలే అవుతాయి. 
అన్నది వారి వాదం. దీనిని ఈ విధంగా తిరిగి సమాధానించవచ్చు. ఇద్దజు విభువులను 
ఒప్పుకోవడంద్వారా “ఈశ్వరుడు ఒక్కడే” అని చెప్పడంకూడా వీరి పక్షానికి గొప్ప అద్దు 
అవుతుంది. అందువల్ల పిరాట్టి అణుస్వరూప-అని ఒప్పుకొనే తీరాలి. 

దీనికి పిమ్మట పిరాట్టి విభుత్వాన్ని అంగీకరించేవారి బదులు ఈ విధంగా 
ఉంటుంది. కాలం (ధర్మభూతజ్ఞానం) మొదలైన కొన్ని తత్వాలను విభువు అని 
ఒప్పుకొన్నా “ఈశ్వరుడు ఇద్దజు” అని అంగీకరించినట్లు కాదు. అందువల్ల అది పిరాట్టి 
స్వరూపవిభుత్వానికి అడ్డు కాదు. దీనికి సిద్ధాంతపక్షంలో సమాధానం ఏమంటే-“కాలం 
మొదలైనవానికి విభుత్వం ఉన్నా ఇద్దజు ఈశ్వరులున్నారనే దోషం రానట్లే” అని వీరు 
చెప్పే దృష్టాంతం పొసగదు. ఎందుకు? అని అంటే, “జ్ఞానానికి ఆశ్రయంగా ఉండకుండా 
విభువై ఉండడం” అన్నదికదా అచేతనం అయిన కాలం మొదలైనవాని లక్షణం. 
చైతన్యానికి ఆశయమై, విభువై ఉండడం ఈశ్వర లక్షణం. అందువల్ల చైతన్యాన్ని 
కల్లిన పిరాట్టికి విభుత్వాన్ని అంగీకరిస్తే ఇద్దరు ఈశ్వరులు అనే దోషం వస్తుంది. 
అందుచేత పిరాట్టికి “అణువై ఉండి, జ్ఞానాశ్రయయై ఉండడం” అనే జీవలక్షణమే 
పొసగుతుంది. 

దీనికి పిమ్మట, పిరాట్టికి విభుత్వాన్ని ఒప్పుకొనే వారు ఈ విధంగా అనవచ్చు. 
“ద్వా విమౌ పురుషా లోకే క్షర శ్చాక్షర ఏవ చ” ఇత్యాది గీతాప్రమాణంలో “యో 
లోకత్రయ మావిశ్య బిభర్యవ్యయ ఈశ్వరః, ఉత్తమః పురుష స్త్వన్యః” (భ.గీ-15-6) 


“వారివల్లభా” వివరణము 209 


తద్విభుత్వప్రమాణబ్బళ్‌ స్వరూపవిభుత్వపరబ్దళన్దిక్కే విగ్రహవ్యాప్తి ప్రతిపాదకళాకైయాలే 
తదణుత్వబాధకబ్దళల్లవిటే యెనె. 

నను, యథాప్రమాణమ్‌ తద్విభుత్వాజ్లీకారత్తిల్‌ బాధకమిల్లామలిరుక్కవుమ్‌, 
ప్రమాణబ్దళుక్కన్యార్థమ్‌ కల్పిక్కై యుక్త మల్లామైయాలే, తద్విభుత్వప్రమాణబ్దళ్‌ తదణుత్వే 
బాధకజ్జళిటేయెన్నిల్‌, *మైవమ్‌, విభుద్వయాసమృవమే ఇవ్విడత్తిల్‌ బాధకమాకైయాలే 
అణుత్వ మవర్ణనీయ మెన్టె. 

నను, కాలాదికళుక్కు విభుత్వ ముణ్జాయిరుక్కవుమ్‌ ఈశ్వర ద్విత్వమ్‌ 
వారాతాప్పోలే, లక్ష్మీవిభుత్వత్తిలుమ్‌ ఈశ్వరద్విత్వముమ్‌ ప్రసజ్ఞియామైయాలే అతు 
విరోధ మన్దే? యెన్నిల్‌, “కాలాదికళుక్కు విభుత్వ ముణ్జాయిరుక్కవుమ్‌ ఈశ్వరద్విత్వమ్‌ 
వారాతాప్పోలే”-యెన్లిణ దృష్టాన్తమ్‌ శేరాతు. ఎబ్బనే? ఎన్నిల్‌, “చైతన్యానాధారత్వే సతి 
అనే గీతాప్రమాణంలో “అన్ని వస్తువులను వ్యాపించి ఉండడంచేత, అంతటినీ 
నియమించడంచేత ఈశ్వరుడు జీవునికంటె విలక్షణుడు” అని నిరూపింపబడింది. 
“నిత్యవైషా జగన్మాతా” ఇత్యాది శ్రీవిష్ణుపురాణప్రమాణంలోని “యథా సర్వగతో విష్ణు 
స్తథైవేయం ద్విజోత్తమ” (విష్ణుపు. -1-8-17) అనే ప్రయోగం పిరాట్టి సర్వత్ర వ్యాపించి 
ఉంటుందని తెలుపుతున్నది. “ఈశ్వరీం సర్వభూతానాం త్వాపమిహోహ హ్వయే శ్రియమ్‌” 
(శ్రీసూక్తమ్‌-9) అనే ప్రమాణం “ఈ లక్ష్మి సర్వభూతాలకు ఈశ్వరి” అని తెలుపుతున్నది. 
ఈ రెండు ప్రమాణాలవల్ల పిరాట్టి అన్ని వస్తువులలో వ్యాపించి ఉన్నదని, వాటిని 
నియమిస్తున్నదని తెలుస్తున్నది. ఈ రెండు గొప్పతనాలనుబట్టి పూర్వం ఉట్టంకించిన 
గీతాశ్లోకాలు రెండింటిలో భగవానుడు జీవులకంటె అన్యుడు అని నిర్ణయించినటే, 
లక్ష్మికూడా జీవులకంటె వేజయినది అని సాధించవచ్చునుకదా! ఏవిధంగా అంటే, 
అయిదు అవయవాలనుకల ఈ క్రింది అనుమానంతో దీనిని సాధించవచ్చును. “ఈ 
పిరాట్టి జీవకోటిలోనికి చేరినది కాదు. ఎందుకంటే, అన్నిటిలో వ్యాపించేదై ఉండడంచేత. 
అందథినీ నియమించేదై ఉండడంచేత. ఈశ్వరునివలె, అందువల్ల ఈ పిరాట్టికూడా” 
ఈ అనుమానంలో హేతువుగా చెప్పబడ్డ రెండు అతిశయాలను కల్లినదై ఉండడంవల్ల 
ఈమెకూడా ఈశ్వరియే అవుతుంది అని, ఈ విధంగా ఈ అనుమానంతో ఈ పిరాట్టి 
జీవాత్మ కంటే వేటు అని సాధించడంవల్ల, జీవకోటికి చెందిన అణుత్వంకూడా ఈమెకు 
లేకుండా పోతుంది. అంతేకాక, పిరాట్టి భగవానునియొక్క స్వరూపాన్ని నిరూపించేదిగా 
ఉండడంచేత, శియఃపతియే (శ్రీదేవితో కూడి ఉండే నారాయణుడే) అన్నిటినీ వ్యాపించి 


* “మైవమ్‌” అనే పదం ద్రావిడలిపిప్రతిలో లేదు. 


210 చతుఃశ్లోకీ వ్యాఖ్యానము 


విభుత్వవ్‌ం” ఎన్టిఅిదిటే “*కాలలక్షణమా. “చైతన్యాధారత్వే నతి విభుత్వవ్‌ం” 
ఈశ్వరలక్షణమాకైయాలే, చైతన్యవిశిష్టైయాన వివళుక్కు విభుత్వవ్‌ కొళ్ళిల్‌, 
ఈశ్వరద్విత్వమ్‌ ప్రసజ్జిక్కైయాలే, ఇవళుక్కు అణుత్వమే అసాధారణ లక్షణ మెన్న త్తట్టిలై. 

నను, “యో లోకత్రయ మావిశ్య బిభర్యవ్యయ ఈశ్వరః”, “ఉత్తమః 
పురుస్త్వన్యఃి ఎను సర్వవ్యాపకత్వత్తాలుమ్‌, సర్వనియన్తృత్వత్తాలుమ్‌ ఈశ్వరనుక్కు 
జీవాన్యత్వమ్‌ సాధిత్తాప్పోలే, “యథా సర్వగతో విష్ణు స్తథైవేయం ద్విజోత్తమ”, “ఈశ్వరీం 
సర్వభూతానామ్‌” ఇత్యాది ప్రమాణసిద్ధజ్ఞళాన సర్వవ్యాపకత్వ-నియన్త క్వట్ణళాలే పిరాట్టిక్కు 
జీవజాత్యన్తర్భావమ్‌ సాధిక్కలామిటే. ఎజ్జనే? ఎన్నిల్‌, “నేయ మాత్మజాత్యంతర్భూతా, 
కుతః-సర్వవ్యాపకత్వాత్‌, సర్వనియన్త అత్వాత్‌ ; యథా-ఈశ్వరః, తథా చేయమ్‌ తస్మాత్త 


ఉంటాడు-అని ఒప్పుకోవలసి ఉన్నది. నిరూపింపబడే భగవానుని స్వరూపం, ఆ 
స్వరూపాన్ని నిరూపించే పిరాట్టి స్వరూపం రెండూ కొంచెంకూడా భేదం లేకుండా 
కలిసే ఉండవలసి ఉన్నది. కనుక, నిరూపింపబడే భగవానుని స్వరూపానికిగల విభుత్వం 
నిరూపించే ఈమెయొక్క స్వరూపానికి ఒప్పుకొనే తీరాలి. నిరూపింపబడే ఘటం ఉన్నచోట 
అంతా, దాన్ని నిరూపించే ఘటత్వం ఉంటుందికదా! ఈ రీతిలో భగవానుని స్వరూపానికి 
నిరూపకగా ఉండడంవల్ల పిరాట్టికి కాదనడానికి సాధ్యం కాని, తనకు తానే సిద్ధించే 
స్వరూపవిభుత్వం అవశ్యం అంగీకరించవలసినది. కనుక, ఈమెను అణువుగా చెప్పడం 
పొసగదు. 

ఈ ఆక్షేపానికి ఈ క్రింది సమాధానాన్ని చెప్పవచ్చు. “ఈ ఆక్షేపం సరికాదు. 
ఇక్కడ భగవానుని దృష్టాంతంగా చూపి, పిరాట్టికి స్వరూపవిభుత్వాన్ని సాధించా 
లని ప్రయత్నించడం ఇద్దతికి సామ్యం లేనందువల్ల పొసగదు. స్వరూపంతో అంతటా 
వ్యాపించి ఉండడంచేతను, అన్నిటినీ నియమించడంచేతనుకదా సర్వేశ్వరుడు జీవులకంటే 
భిన్నుడు-అని గీతలో సాధింపబడింది. అతనిని దృష్టాంతంగా గ్రహించి, పిరాట్టి అనే 
దార్‌ష్టాంతికంలో ఆ స్వరూపవిభుత్వాన్ని సాధించడం సాధ్యం కాదు. ఎందుకంటే, 
పిరాట్టి వద్ద అంతటా వ్యాపించి ఉండడం అనే స్వరూపవిభుత్వం లేదు. అందలినీ 
ఆమె నియమించడమూ లేదు. ఏవిధంగా అని అంటే-పిరాట్టి స్వరూపంలో విభువుగా 
ఉంటుంది అని చూపడంకోసం ఉట్టంకింపబడ్డ “యథా సర్వగతః” అని ప్రారంభం 
అయే శ్రీవిష్ణుపురాణశ్లోకం ఆమె విగ్రహంతో అంతటా వ్యాపించి ఉంటుంది-అని 


* “కాల” అనే పదం తెలుగుప్రతిలో లేదు. 


“వారివల్లభా” వివరణము 211 


థేతి” ఎను పజ్చావయవమాన అనుమానత్తాలే ఆత్మతత్వ్వాన్యత్వమ్‌ సాధిత్తు, అత ఏవ 
తజ్ఞాతీయత్వాల_ గతాణుత్వమ్‌ నివృత్తమాకైయాలుమ్‌, “శియఃపతియే సర్వవ్యాపక వస్తు” 
ఎన్టజ్లీకరికృవేణ్గుకైయాలుమ్‌, నిరూష్యనిరూపకా౭_ వినాభావసమృన్టనిబంధమాక నిరూప్య 
స్వరూపత్తుక్కుణ్ణాన విభుత్వమ్‌ తన్నిరూపకస్వరూపత్తుక్కుమ్‌ అవర్జనీయమాయ్‌ క్కొణ్లు 
తన్నడై యేవరుకైయాలుమ్‌, ఇవళుక్కువ్‌ స్వరూవతో విభుత్వమ్‌ న్యాయతః 
ప్రాప్తమాకైయాలే అణుత్వపక్షమ్‌ అయథార్థమిటే -యెన్నిల్‌; 

మైవమ్‌. ఇవ్విడత్తిల్‌ దృష్టాన్మయుక్తదార్‌ష్టాన్సికబ్బల్‌ సదృశబ్దళన్చిటే. 
స్వరూపవిభుత్వత్తాలుమ్‌, సర్వనియన్హృత్వత్తాలుమిటే సర్వేశ్వరనుక్కు జీవాన్యత్వత్తె 
సాధిత్తతు. దార్‌ష్టాన్తికత్తిల్‌ అన హేతుద్వయ మిల్లెయిటే. ఎబ్బనే యెన్నిల్‌, పిరాట్టిక్కు 


చూపుతుంది. కాబట్టి స్వరూప విభుత్వం అనే హేతువు ఆమె విషయంలో పూర్తిగా 
లేదు అందువల్ల “స్వరూపాసిద్ధం” అనే లక్షణదోషం వస్తుంది. 

ఆ విష్ణుపురాణశ్లోకం విగ్రహవ్యాప్తినే చెబుతుంది -అని చెప్పడం ఏ విధంగా? 
అని అంటే, “క్షీరోదా [చ్చీ సముత్పన్నా శ్రూయతే9_మృతమంధథనే, భృగోః ఖ్యాత్యాం 
సముత్పన్నే త్యేతదాహ కథం భవాన్‌” (విష్ణుపు.-1-8-16) (అమృతాన్ని చిలికిన 
సమయంలో పాలకడలినుండి శ్రీదేవి అవతరించింది అని చెప్పబడుతున్నది. భృగువుకు 
ఖ్యాతి అనే భార్యవల్ల పుట్టినట్లుగా నీవు ఏ విధంగా అంటున్నావు? ) అనే విష్ణుపురాణ 
శ్లోకంలో పిరాట్టి క్షీరాబ్టిలో పుట్టింది అని, భృగుమహర్షికి పత్ని అయిన ఖ్యాతికి పుత్రికగా 
పుట్టిందని శ్రీపరాశమహర్షి ఉపదేశించగా వినిన అతని శిష్యుడైన మైత్రేయుడు “లక్ష్మీదేవి 
ఎల్లప్పుడూ ఉంటుంది” అన్నది ప్రమాణప్రసిద్ధం. అటువంటి లక్ష్మి క్షీరాబ్ధినుండి 
అవతరించింది అని, భృగువు-ఖ్యాతులకు పుత్రికగా జన్మించింది అని మీరు చెప్పడం 
ఆమె నిత్యమై ఉంటుంది అనే దానికి పొసగలేదే! “అనే ప్రశ్నను అడుగగా, దానికి 
సమాధానంగా శ్రీ పరాశరులు “నిత్యెవైషా జగన్మాతా విష్ణోః శ్రీ రనపాయినీ, యథా 
సర్వగతో విష్ణుః తథైవేయం ద్విజోత్తమ” (విష్ణు.పు-1-8-17) అనే శ్లోకాన్ని పలికారు. 
దీని అర్థం ఏమంటే- “నిత్యో నిత్యానాం చేతన శ్చేతనానామ్‌” (శ్వేతా-6-13) (నిత్యులై 
ఉండే సకలచేతనులమధ్య వారిని అనుగ్రహిస్తూ ఉందే నిత్యచేతనుడు) అని, “అవ్యయః 
పితా” (శ్రీవిష్ణసహస్రనామ స్తోత్రమ్‌) (అందటథికి నశించని తండ్రిగా ఉండేవాడు) 
అని ఘోషింపబడే సర్వేశ్వరుడు సాధువులను కాపాడడం కోసం దేవతలు, మానవులు 
మొదలైన అన్ని జాతులలో అవతరించి, “తమరుకన్దదు ఎవ్వురువమ్‌ అవ్వురువమ్‌తానే” 


212 చతుఃశ్లోకీ వ్యాఖ్యానము 


ఆత్మజాత్యనన్తర్భావసాధకబ్దళాక చ్చాన్న హేతుద్వయత్తిల్‌ ప్రథమహేతు విగ్రహవ్యాప్తి 
విషయమాకైయాలే స్వరూపా౭_ సిద్ధమ్‌. 

అబ్బు విగ్రహవ్యాప్తియె చ్చాల్లుకిఅతెన్లెక్కు ద్యోతకమెన్‌? ఎన్నిల్‌, “క్షీరోదా 
చ్చీ స్సముత్పన్నా శ్రూయతే౭._ మృతమన్దనే, భృగోః ఖ్యాత్యాం సముత్పన్నేత్యేతదాహ 
కథం భవాన్‌” ఎన్ను, “శె కుుబ్బడలముతినిట్పిఅన్దా” తెన్టుమ్‌, భృగుపత్నియాన 
ఖ్యాతియినిడత్తిజ్చిజిన్దాళెన్టుమ్‌, పరాశరభగవానుపదేశిక్క క్కేట్ట మై(త్రేయభగవాన్‌, 
నిత్యైయాన లక్ష్మిక్కు ఉత్పత్తిమత్త్వముణ్డానాల్‌ నిత్యత్వమ్‌ కూడుమృడి యెబ్బనే? యెన్గు 
ప్రశ్న మృణ్ణ, అదజ్ము ఉత్తరమాక 'నిత్యై వైషా జగన్మాతా విష్ణోః శీ రనపాయినీ, 


(ముదల్‌ తిరు-44) (భక్తులు ఇష్టపడిన రూపంఏదో ఆ రూపాన్ని తాను పొందుతాడు), 
“ఉమరుకన్దుకన్ద ఉరువమ్‌ నిన్గురువమ్‌” (తిరువాయ్‌-8-1-4) (భక్తులు అభిమానించిన 
రూపం నీరూపంగా) అనే రీతిలో దాసులు ఇష్టపడిన ఆయా తిరుమేనులను పరిగ్రహించి, 
అన్ని దేశాలలో, అన్ని కాలాలలో, అన్ని అవస్థలలో ఏ ఏ రీతులలో అవతరించాడో, 
నిత్యయై, అతని సంపదయై, లోకమాతయై ఉండే ఈ దేవేరికూడా ఆయా రీతులలోనే 
ఆ భగవానుని అతనిని విడచి ఉండకుండా, లోకానికి తల్లి అయినందువల్ల కల్లి ఉన్న 
వాత్సల్యంచేత అవతరించి, అతని రూపాలకు అనురూపం అయిన ఆయా రూపాలను 
పరిగ్రహించి, అన్ని చోట్ల వ్యాపించి ఉంటుంది. అందువల్ల, ఈమె క్రీరాబ్దినుండి 
భృగుపుత్రికగా అవతరించింది అన్నది అవతారమే కాబట్టి, ఈమె నిత్యత్వానికి విరుద్ధం 
కాదు. కర్మచేత ఈమె జన్మిస్తే అది దోషం అవుతుంది. అనుగ్రహంవల్ల సంభవించే 
అవతారం కాబట్టి అది గుణాన్నే కలుగజేస్తుంది-అన్నది సమాధాన తాత్పర్యం. కనుక 
ఈమెను శ్రీవిష్ణుపురాణశ్లోకంలో “సర్వగతా” అని నిర్దేశింపబడింది, ప్రశ్న-సమాధానా 
లను గమనించినపుడు అవతారరూపం అయిన విగ్రహవ్యాప్తినే చెబుతుంది-అని 
(గహించవలసి ఉంది. 

ఇంతేకాక, “పునశ్చ పద్మా సంభూతా హ్యాదితో భూద్యథా హరిక, యదా తు 
భార్గవో రామ స్తదాసీద్ధరణీత్వియమ్‌, రాఘవత్వేం భవత్‌ సీతా” అని, “దేవత్వే 
దేవదేహేయమ్‌” అని ఈమె విగ్రహవ్యాప్తి ప్రతిపాదింపబడింది. “సౌమ్యాసౌమ్యైః 
జగద్రూపైః త్వయైతత్‌ దేవి పూరితమ్‌” (విష్ణుపు.-1-9-121) (దేవీ! అందమైనవి, 
క్రూరమైనవి అయిన రూపాలతో ఈ లోకం నీచే వ్యాపింపబడి ఉన్నది) అని దీనినిపైన 
వివరించేటపుడు విగ్రహవ్యాప్తి స్పష్టంగా చెప్పడంచేత “త్వం మాతా సర్వలోకానాం 


“వారివల్లభా” వివరణము 213 


యథా సర్వగతో విష్ణు స్తథైవైయం ద్విజోత్తమ” ఎను ఉపదేశిత్తాన్‌. అతెజ్బనే యెన్నిల్‌; 
“నిత్యానాం నిత్యనాయా, “అవ్యయః పితావాన సర్వేశ్వరన్‌ సాధుపరిత్రాణార్థమాక 
సర్వజాతియిలుమ్‌ అవతరిత్తు,“తమరుకన్ద తెవ్వురువ మవ్వురువన్దానే”, “ఉమరుకన్గుకన్ద 
వురువమ్‌ నిన్నురువమ్‌” ఎన్గిజవడియే ఆ(శితరుకన్ష వవ్వో తిరుమేనికళాలే 
సర్వదేశ-సర్వకాల -సర్వావ స్థెకళిలుమ్‌ యాతొరుపడి సన్నిహితనాకిజాన్‌, అప్పడియే 
“నిత్యైయాయ్‌, జగన్నాతావాయ్‌, విష్ణువుక్కు సమ్పద్రూపైయాయ్‌, అనపాయినియా- 
యిరుక్కిణ వివళువ్‌ మాతృత్వవయుక్తమాన వాత్సల్యత్తాలే అవతరిత్తు, 
తద్రూపానురూపబ్దళాన వవ్వో రూపవిశేషజ్జళాలే సర్వత్ర సన్నిహిత్రైయాయిరుక్కుమ్‌. 
ఆకైయాల్‌ ఉత్పత్తిమత్త్వవ్‌ు నిత్యత్వభళ్ళక మన్యు కర్మకృతోత్పత్తియాకిలిటే 
దోషాయవావతు. అనుగ్రహార్ధమాన వవతారమ్‌ గుణాయ వామిత్తనై”-ఎన్సు ప్రతివచనమ్‌ 
పణ్జుకైయాలే సర్వవ్యాపిత్వవచన మర్గాన్తరవిషయమ్‌. 


దేవదేవో హరిః పితా, త్వయైతత్‌ విష్ణునా చాంబ జగద్వ్యాప్తం చరాచరమ్‌” 
(విష్ణుపు. -1-9-126) అనే ప్రమాణంలో “త్వయెతత్‌ విష్ణునా చాంబ జగద్వాప్తం 
చరాచరమ్‌” (నీచే, విష్ణువుచేత చరాచరూపం అయిన ఈ లోకం వ్యాపింపబడింది) 
అని భగవానునకు, ఈమెకు వ్యాప్తిని చెప్పినది విగ్రహవ్యాప్తినిబట్టియే-అని గ్రహించాలి, 
అందువల్ల ఈ విరాట్టికి న్వరూవవ్యామ్పి లేదని, విగ్రహవ్యాప్తియే ఉన్నదని 
నిర్ణయింపబడినట్లయింది. 

అంతేకాక భగవానుడు, పిరాట్టి ఇద్దటు స్వరూపంతో అంతటా వ్యాపించి 
ఉంటారు-అని అంటే, -“దేవతిర్యజ్మను ప్యేషు పున్నామా భగవాన్‌ హరిః, స్రీనామ్నీ 
లక్ష్మీ ర్మెత్రేయ నానయో ర్విద్యతే పరమ్‌” (విష్ణు.పు-1-8-35) (మైత్రేయా! దేవతలు, 
పశుపక్ష్యాదులు, మానవులు-అనే జీవరాసులలో పురుషులు అంతా భగవానుడైన హరి 
అంశాన్ని కల్గి ఉన్నారు. స్త్రీలు అందజూ లక్ష్మి అంశ)-అని వీరిద్దటి విభూతులను 
విడదీసి పల్కి “అర్జో విష్ణు రియం వాణీ” (విష్ణుపు-1-8-36) (భగవానుడు అర్థం, 
ఈమె ఆ అర్థాన్ని చెప్పే శబ్దం) అని ప్రారంభించి, వీరి విభూతులను వివరించే సూక్తి 
అర్థరహితం అవుతుంది. అందువల్ల “అంతటా వ్యాపించి ఉన్నందున పిరాట్టి జీవులకంటే 
వేజయినది” అనే హేతువు వీరి విషయంలో పొసగదు. 

అందటినీ నియమించేది కనుక ఈమె జీవులకంటె వేజియినది అని చెప్పిన 
రెండవ హేతువుకూడా భాగాసిద్ధం అనే దోషం కల్లి ఉండడంవల్ల సాధ్యాన్ని సాధించగల్లిన 


214 చతుఃశ్లోకీ వ్యాఖ్యానము 


ఇవ్వళవన్నిక్కే “పున శ్చ పద్మా సమూతా హ్యాదితో౭ భూ ద్యదా హరిః, 
యదా తు భార్గవో రామ స్తదాసీద్ధరణీ త్వియమ్‌, రాఘేవత్వేం_ భవత్సీతా”, “దేవత్వే 
దేవదేహేయమ్‌” ఇత్యాదికళాలే మేలుమ్‌ ఇన్ద విగ్రహవ్యాప్తియే ప్రతిపాదికృప్పట్టతిటే. 
“సామ్యాసౌమ్యై ర్భగద్రూపై స్వయైతద్దేవి పూరితమ్‌” ఎను మేలే వివరిక్కైయాలే, 
“త్వటైంతద్విమ్మ్బనా చావు జగద్య్వావ్లం చరాచరవ్‌” ఎన్నిజతువ్‌ు- 
విగ్రహవ్యాప్తివిషయమ్‌. ఆకైయాలే, ఇవళుక్కు స్వరూపవ్యాప్తి పరిహారేణ విగ్రహవ్యాప్తియే 
ఉళ్ళతెన్గు నిర్ణీతమాయ్‌త్తు. 

కి్బు, ఇరువర్‌క్కుమ్‌ స్వరూపవ్యాప్తియై చ్చాల్లిల్‌, “దేవతిర్వబ్మను ప్యేషు 
పున్నామా భగవా న్హరిః , స్తీనామ్నీ లక్ష్మీ ర్మైత్రేయ నా౭_నయో ర్విద్యతే పరమ్‌, అర్షో 
విష్ణు రియం వాణీ” ఎన విభూతివిభాగవిరోధమ్‌ ప్రసజ్లిక్కుమ్‌. 

ద్వితీయహేతువాన సర్వనియన్తృత్వమ్‌ భాగాసిద్ధమాకైయాలే సాధ్యసాధక 
సద్దేతు వను. ఎజ్జనే? యెన్నిల్‌; సకలపురుషనియన్తృత్వత్తెయిటే అబ్బు పురుషతత్వాన్యత్వ 


సద్దేతువు కాదు. ఏవిధంగా అంటే-ముందు ఉట్టంకించిన గీతాశ్లోకంలో పురుషులను 


అందటినీ నియమించేవాడై ఉండడం అనేదే, జీవులకంటే వేజయినవాడు అనేదానికి 
కారణంగా చూపబడింది. ఈ విధంగా అందథినీ నియమించేదిగా ఉండడం అనేది 
పిరాట్టికి పొసగదుకదా! భగవానుని తప్ప మిగిలినవారినికదా ఈమె నియమించగలదు. 
అందులోను లోపల ప్రవేశించి వ్యాపించి నియమించలేదు. ఈ నియంతృత్వాన్ని మాత్రం 
పురస్కరించుకొని ఈమె జీవకోటిలోనికి చేరినది కాదు -అని అంటే, చేతనులందజూ 
జీవకోటిలో చేరినవారు కారు-అని చెప్పవలసి వస్తుంది. ఒక్కొక్క చేతనుడు కనీసం 
తన శరీరాన్ని అయినా నియమిస్తూకదా ఉన్నాడు. 

అందువల్ల ఈ విధంగా, “విరాట్టి జీవకోటిలోనికి చేరనిది” అని 
నిర్ణయించడానికి కారణంగా చెప్పిన రెండు హేతువులు ఇక్కడ సరికావు. కనుక, 
భగవానుని స్వరూపాన్ని నియమించే ఈమె, ఈమెచే నియమింపబడే భగవానుడు- 
అని విభజింపబడి ఉండకపోయినా, ఈమె స్వరూపంతో నియమింపబడ్డ భగవానుని 
స్వరూపంతోనే అంతట వ్యాపించి ఉండడం అనే అతిశయం చెప్పబడడంచేత, ఈమెను 
జీవకోటి లోనికి చేరినది -అనే చెప్పాలి.ఆ విధంగా జీవకోటిలోనికి చేరినందువల్ల సిద్ధించే 
అణుత్వాన్ని స్వరూపంగా కల ఈమెకు, స్వరూపంతో విభువై ఉండే భగవానునకువలె 
స్వరూపవ్యాప్తి లేదు-అని ఇందుచేత నిర్ణయింపబడింది. 


“వారివల్లభా” వివరణము 215 


సాధకమాక చ్చొల్లి కీ”. అన్ద సర్వనియన్హృత్వమ్‌ ఇవళుక్కు క్మూడాతిటే. ఏకోననియన్తృత్వ 
మిటే ఇవళుక్కుళ్ళతు. అతుతన్నిలుమ్‌ అన్తఃప్రవిశ్య నియన్తృత్వ మిల్లెయిటే. 
తావన్నాత్రత్తాలే ఆత్మజాత్యన్తర్భావమ్‌ కొళ్ళుమోతు సర్వర్‌క్కుమ్‌ అపుంస్త్వమ్‌ ప్రసజ్డిక్కుమ్‌. 
స్వశరీరమాత్రత్తుక్కుమ్‌ అనీశనాయిరుప్పా నొరువ నిల్లెయిటే. 

ఆక, ఇప్పడి ఆత్మతత్త్వాన్యత్వసాధకబ్దళాన హేతుద్వయముమ్‌ అసిద్ధబ్ఞళాకైయా 
లేయుమ్‌, నిరూప్యనిరూవ కజ్బ్జళుక్కు అవినాభావముణ్డాకిలుమ్‌, లక్ష్మస్వరూప 
నిరూపితభగవత్స్వరూపత్తుక్కే వ్యావ్తిశొల్లుకైయాలే జీవతత్వాన్నర్బూతై యాయ్‌, 
తజ్ఞ్జాతీయత్వేన ప్రాప్తమాన అణుత్వతై స్వరూపమాకవుడైయ వివళుక్కు స్వరూపతో 
విభువాన వీశ్వరనైప్పోలే స్వరూపవ్యాప్తి యిల్లై -ఎన్ను నిర్ణయిక్కప్పట్టతు. 


ఇట్లయినా, *“యద్రహ్మ రూపమ్‌ తత్తే అనురూపరూపవిభవైః గాఢోపగూఢాని” 
అని అన్నిటి లో వ్యాపించి ఉండే భగవానుని స్వరూపంతోటి దానిని నిరూపించే 
లక్ష్మీస్వరూపం గాఢంగా కలసి ఉన్నది” అని ఆళవన్నార్‌ అవినాభావసంబంధాన్ని 
అనుగ్రహించడంవల్ల, భగవానుని స్వరూపం ఉన్నచోట అంతా ఈమె స్వరూపం ఉన్నది 
అని అంగీకరించవలసి ఉన్నది. కనుక, ఆ స్వరూపవిభుత్వం అణువైన ఈమెకు ఏ 
విధంగా పొసగుతుంది? అని. పరన్దరహస్యంలో పెరియవాచ్చాన్‌ పిళ్ళెఈ విషయంలో 
ఈ క్రింది నిర్ణయం చేశారు. అనుపపద్యం అయిన అర్ధద్వయదర్శనంలో ఉపపద్యమానం 
అయిన అర్థాంతరకల్పనం-అర్థాపత్తి (ఒకదానితో వేజొకటి పొసగని రెండు అర్థాలు 
కన్పించినపుడు వాటిని పొసగేటట్లు చేయడం కోసం వేటొక (మూడవ) అర్థాన్ని 
కల్పించడం అర్థాపత్తి) అన్నది అర్జాపత్తి లక్షణం. దీనికి చెప్పబడే దృష్టాంతం ఏమంటే- 
“పీనో దేవదతో దివా న భుంక్తే” (బలిసి ఉన్నవాడైన దేవదత్తుడు పగలు భుజించడు) 
ఇందులోని రెండు ఆర్థాలు (బలిసి ఉండడం, పగలు భుజించక పోవడం) ఒకదానితో 
ఇంకొకటి పొసగవు. కనుక, వీనిని పొసగేటట్లు చేయడంకోసం “అతడు రాత్రి భుజిస్తాడు” 
అనే అర్జాంతరాన్ని కల్పించడమే అర్భావత్తి ప్రమాణం అదేరీతిలో “విరాట్టి 
అణుస్వరూపాన్ని కల్గినదై ఉన్నా ముందు తెల్పిన అర్థాపత్తి ప్రమాణంతో కల్పించబడిన 
అఘటి తఘటనాశక్తిచేత విభువైన ఈశ్వరస్వరూపం ఉన్న చోట అంతా ఈమెకూడా 
వ్యాపించి ఉంటుంది-అన్నదే ఆళవన్న్దార్‌ ఈశ్లోకంలో అనుగ్రహిస్తున్నారు” అని 
(గహించడంలో విరోధం లేదు. 

ఏవిధంగా అంటే-“అణో రణీయాన్‌ మహతో మహీయాన్‌ ఆత్మా గుహాయాం 
నిహితోః స్య జంతోః, త మక్రతుం పశ్యతి వీతశోకో ధాతు ప్రసాదా న్మహిమాన 


216 చతుఃశ్లోకీ వ్యాఖ్యానము 


ఆకిల్‌, “యద్ర్రహ్మ రూపం తత్తే అనురూపరూపవిభవై ర్లాఢోపగూఢాని” 
ఎన్ను సనర్వవ్యావకన్వరూపత్తోడే తన్నిరూవకభూతై యాన లక్ష్మీస్వరూవ త్తుక్కు 
అవినాభావసమృన్థమ్‌ శొల్లుకైయాలే “సన్నియోగశిష్టన్యాయ” సిద్ధమాన స్వరూపవిభుత్వమ్‌ 
ఇవ్విడత్తిల్‌ శేరుమ్బడి యెజ్బనే? ఎన్నిల్‌, ఇప్పడి అనుపపద్యమానార్థ దర్శనత్తాలే 
ఉవవద్యమానార్దాన్నరత్తె క్కల్సికైయాకిజ అర్జావత్త్సివమాణనిదృమాన 

థా ఆ న్‌ థా ధి 

అభంటి తభంటనాశక్తియాలే, అణుస్వరాపైయా యిరుక్కవువ్‌, విభువాన 
ఈశ్వరస్వరూపతోడే పరిసమాహ్య వ్యాపిత్తిరుక్షైయై ఇవ్విడత్తిల్‌ శొల్లుకైయాలే విరోధ 
మిల్లి. 


మీశమ్‌” (తైత్తి-నా-9-1) (అణువుకంటే అణువై, పెద్ద వస్తువులకంటే పెద్దదైన పరమాత్మ 
ఈ జీవుని హృదయగుహలో ఉంటున్నాడు. కర్మబంధాన్ని లేనివాడై, మహిమశాలి 
అయిన ఆ వరమాత్మను అతని అను(గవాంతో దర్శించి జీవుడు శోకం 
తీరినవాడవుతున్నాడు) అనే పెద్ద వస్తువులకంటే పెద్దవాడై ఉండే సర్వేశ్వరుడు 
చిన్నవస్తువుకంటే (అణువు కంటే) చిన్నవాడుగా ఉంటాడని చెప్పబడడంచేత, అతడు 
ప్రతి అణువులోను తన అసంకుచితం అయిన నిరంకుశైశ్వర్యంతో, తన సంపూర్ణ 
స్వరూపంతో, తన అఘటితఘటనాశక్తితో (ఇతరులకు చేయడానికి సాధ్యం కానివానిని 
చేయగల్లిన శక్తితో) వ్యాపించి ఉండేటట్లే, ఈ భగవానుని స్వరూపానికి నిరూపకమై 
ఉండే ఈమెకూడా అణువై ఉన్నా నిరూపింపబడే ఆ భగవానుడు వ్యాపించి ఉండేచోట 
అంతా శ్రీసూక్తంలో “ఈశ్వరీమ్‌” అని ఘోషింపబడ్డ తన అఘటితఘటనాశక్తితో ప్రవేశించి 
అంతటా వ్యాపించి ఉండడమే ఈ శ్లోకంలో ఆళవందార్‌చేత చెప్పబడడంచేత విరోధం 
లేదు-అని భావించాలి. భగవానునకు ఈ అభుటితవుటనాశక్తి ఉన్నది-అని 
కృత్న్నప్రసక్యధికరణంలో వేదవ్యాసులవారిచేత నిరూపింపబడింది. “పరన్ల తణ్‌ 
పరవైయుళ్‌ నీర్‌ తొజుమ్‌ పరన్దుళన్‌ పరన్ష అణ్జమిదెన........ ఇవై యుబ్ఞ కరనే” 
(తిరువాయ్‌-1-1-10) అని నమ్మాళ్వార్లచేతకూడా ఈ అర్థం ఆదరింపబడిందికదా! 
ఈ విధంగా గ్రహిస్తే పిరాట్టి అంతటా స్వరూపంతో వ్యాపించి ఉండే ఈశ్వరతత్వంకంటే 
వేజయినది అవుతుంది. కేవలం ధర్మభూతజ్ఞానంతో అంతటా వ్యాపించి ఉండే మిగిలిన 
జీవులకంటే వేజు అవుతుంది. జ్ఞానాశ్రయం కాని అచేతనతత్త్వంకంటే వేజివుతుంది. 
భగవానుని స్వరూపానికి అనురూపమై ఉంటుంది. మిగిలిన ఎవరికీ లేని గొప్ప స్తుతి 


కూడా సిద్ధిస్తుంది కదా ! 


“వారివల్లభా” వివరణము 217 


ఎజ్జనే ఎన్నిల్‌? “మహతో మహీయాన్‌” ఎన్నుమృడి అతిమహత్తత్త్వ్వమాన 
ఈశ్వరన్‌, “అణో రణీయాన్‌” ఎన్టిఖపడియే అణీయాసామ్‌ అణీయనాయ్‌ కొల్లు 
అణువ్యక్తికళతోజువు అనజ్బుచితమాక నిరజ్బుశై శ్వర్యత్తోదే తన్నుడైయ 
అఘటి తఘటనాశక్తియాలే పరిసమాప్య వర్తిక్కుమాపోలే, తత్ప్వరూపనిరూపకభూతైయాన 
వివళుమ్‌ అణువాయిరుక్కవుమ్‌ నిరూప్యవస్తు వ్యాపిత్తు నిజ్ముమిడ మెజబ్బుమ్‌ “ఈశ్వరీమ్‌” 
ఎను శ్రుతిప్రసిద్ధమాన తన్నుడైయ అఘటి తఘటనాశక్తియాలే వ్యాపిత్తు విభువాయిరుక్కై 
ఇవ్విడత్తిల్‌ వివక్షితమాకైయాలే విరోధ మిల్లెయిటే. ఆకైయాలే స్వరూపతో విభువాన 
ఈశ్వరతత్త్వవ్యావృత్తియుమ్‌, కేవలమ్‌ గుణతో విభువాన ఆత్మతత్వవ్యావృత్తియుమ్‌, 
చైతన్యా౭_ నాధారమాన అచిత్తత్వవ్యావృత్తియుమ్‌, భగవత్స్వరూపానురూపత్వముమ్‌, 
అతిశయితస్తోత్రముమ్‌ సిద్ధిక్కుమిటే. 


ఈమె స్వరూపం భగవానుని స్వరూపానికి అనురూవంగా ఉండడం 
అంటే-“క్షరం (ప్రధాన మమృతాక్షరం హరః, క్షరాత్మానా వీశతే దేవ ఏకః” 
(శ్వేతా-1-10) అనే శ్వేతాశ్వతరోపనిషత్ర్రమాణంలోను, “ఈశాన స్సర్వవిద్యానా మీశ్వర 
స్సర్వభూతానామ్‌” (తైత్తి, నారా-44) (విద్యలన్నిటికీ ఈశ్వరుడు, అన్ని భూతాలకు 
ఈశ్వరుడు) అనే తైత్తిరీయనారాయణవల్లీ మంత్రంలో చెప్పిన రీతిలో తనకంటే అన్యులైన 
అందటికీ ఈశ్వరుడైన అతని స్వరూపానికి తగినట్లుగా” “అస్యేశానా జగతో విష్ణుపత్నీ” 
(యజుస్సంహితా-464-1) ( ఈ లోకానికి అంతటికీ ఈశ్వరి, విష్ణువుకు పత్ని అనే 
వాక్యంలోను, “ఈశ్వరీం సర్వభూతానాం త్వా మిహోపహ్వయే శ్రియమ్‌” (శ్రీసూక్తమ్‌-9) 
(సర్వభూతాలకు ఈశ్వరియై, శ్రీదేవి అయిన నిన్ను ఇక్కడకు రమ్మని ఆహ్వానిస్తున్నాను) 
అనే శ్రీసూక్షప్రమాణంలోను ఘోషింపబడ్డ రీతిలో అఘటితఘటనాశక్తిని కల ఈశ్వరిగా 
ఉండడం-అని చెప్పడమే యుక్తంగా ఉంటుంది. ఆ విధంగా కాకుండా, భగవానుని 
సత్త ప్రేమపారతంత్ర్యంచేత ఈమెకు వశమై, ఈమె సత్త ఈమెకు అంతర్యామిగా 
ఉన్నందువల్ల అతనికి వశమై ఉండడమే ఇద్దతికీ ఉండే ఆనురూప్యం” అనికూడా 
చెప్పవచ్చు. “ఉనక్కేజ్ముమ్‌ కోలమలర్‌ప్పావై” (తిరువాయ్‌-10-10-6) (నీకు తగిన, 
అందమైన, వుష్పనివానిని అయిన లక్ష్మికి) అని తిరువాయ్‌మొ * లోను, 
“తుల్యశీలవయోవృత్తాం తుల్యాభిజనలక్షణామ్‌, రాఘవోల_ర్హతి వైదేహీం తం చేయ 
మసితేక్షణా” (రామా.సుందర-16-5) (అనురూపాలైన గుణాలు, వయస్సు, 
నడవడికలను కల్గినది, అనురూపం అయిన కులం, అందంతోపాటు కూడినది అయిన 


218 చతుఃశ్లోకీ వ్యాఖ్యానము 


ఆనురూప్యమావతు- “ఈశలతే దేవ ఏకళ, “ఈశ్వర స్సర్వభూతానామ్‌” 
ఎన్టిజి తత్స్వరూపత్తుక్కనురూపమాక “అస్యేశానా, “ఈశ్వరీం సర్వభూతానామ్‌” 
ఎన్నుమృడి యిరుక్షైయిటీ ఉచితమ్‌. అథవా, అవనుడైయ సత్తె ఏతదధీనైయాయ్‌. 
ఇవళుడైెయ నత్తె తదధీనైయా యిరుక్షై అన్యోన్యానురూప త్వమాకవుమామ్‌. 
ఎల్లాప్పడియాలుమ్‌, “ఉనక్క్మేజ్ముమ్‌” ఎన్నుమృడి “తుల్యశీలమా” యిరుక్షైయిటే 
అనురూప్యమావతు. 


వైదేహికి రాముడే తగినవాడు) అనే శ్రీరామాయణప్రమాణంలోను చెప్పిన రీతిలో అతడు 
పతిగా ఉండడంచేత కల్గిన స్వాతంత్ర్యం, ఈమెకు స్వామిగా ఉండడం మొదలైన 
అతిశయాలను కలవాడై ఉండడం, ఈమె పత్నిగా ఉండడంచేత ఏర్పడే పారతంత్ర్యం, 
కరుణ మొదలైన వానిలో అతనినికూడా మించి ఉండడం-మొదలైన అతిశయాలను 
కల్లినదై ఉండడమే పతి-పత్నులకు అన్ని రీతులలోను కల అనురూప్యం తప్ప, అతనికి 
సమానం అయిన స్వాతంత్ర్యం కల్గి ఉండడం-మొదలైనవానితో ఈశ్వరిగా పిరాట్టి 
ఉంటుంది-అని చెప్పడం పొసగదు. 

ఇక, ఈ సందర్భంలో భగవానునకు చెప్పబడిన అఘటితఘటనాశక్తి పిరాట్టికి 
ఉన్నదని చెప్పడం పొసగదు-అనే ఆశంక వివరించబడుతున్నది. (ఇది శ్రీ దేశికులు 
వ్యాఖ్యలోని ఆక్షేపసారం) అంతటా వ్యాపించి, విభువై ఉండే సర్వేశ్వరుడు ఒక్కొక్క 
అణువులోను, ఘటత్వ-గోత్వాది జాతులు ఒక్కొక్క ఘటంలోను, గోవులోను పరిసమాప్య 
వ్యాపించి ఉండేటట్లే, తనకు ఉన్న అఘటితఘటనాశక్తితో తనస్వరూపం అంతటితో 
వ్యాపించి ఉంటాడు -అని కృత్నుపనక్యధికరణంవల్ల తెలిసే విషయమని 
పూర్వాచార్యులచేత నిర్ణయింపబడింది. అదే రీతిలో, ఈ పిరాట్టికూడా అణుస్వరూప 
అయి ఉన్నా ఈశ్వరిగా ఉండే తన అఘటి తఘటనా శక్తితో విభువైన భగవానుని స్వరూపం 
ఉన్నచోట అంతా వ్యాపించి ఉంటుంది-అని వీరు చెబుతున్నారు. ఇందులో వీరు 
దృష్టాంతంగా ఉట్టంకించే సర్వేశ్వరునకే అటువంటి అఘటితఘుటనాశక్తి లేదు. 
భగవానుని గొప్ప వస్తువుకంటె గొప్పవాడు (మహతో మహీయాన్‌), అణువుకంటే 
అణువు” (అణో రణీయాన్‌)-అని విభువుగా, అణువుగా చెప్పడంలో ఏమి భావం? 
అని అంటే, అతని స్వరూపం చాలా పెద్దది కనుక, అతనికి విభుత్వమే సహజమైనది. 
“అణుపరిమాణ వస్తువులలో కూడా అతడు పూర్ణంగా వ్యాపించి ఉన్నాడు” అని చెప్పడం 
ఆ అణువస్తువులు ఉండే చోట తన శక్తిని అంతటిని గ్రహించి వ్యాపించి ఉంటాడు- 


“వారివల్లభా” వివరణము 219 


నను, విభువాన సర్వేశ్వరన్‌, అఘటితఘటనాసామర్థ్యత్తాలే అణుస్వరూప - 
నాయ్‌క్కొణ్డు అణువ్యక్తికళ్‌తోటుమ్‌ జాతివద్వ్యాపి త్తిరుక్కుమాపోలే, ఇవళుమ్‌ 
అణువాయిరుక్కవుమ్‌ అఘటితఘటనాశక్తియాలే విభువాయ్‌ క్కొణ్డు వ్యాపిత్తిరుక్కుమెన్టిఅ 
విడత్తిల్‌ దృష్టాన్నవు కూడాదు. ఎబ్గనే? ఎన్నిల్‌, విభువాన ఈశ్వరనుక్కు 
ఉపాధ్యవచ్చేదమాత్రత్తాలేయిటే అణుత్వవిభుత్వబ్దళ్‌ శొల్లుకిణిన. స్వరూపతః అణుత్వమ్‌ 
శొల్లవొణాతిటే. అఘటి తఘటనాశక్తియాలే అణుత్వమహత్త్వరూపవిరుద్ధ సముచ్చయమ్‌ 
కూడు మెన్నిల్‌; అప్పోతు సర్వాద్వైతభేదాభేదపక్షజ్ఞకుమ్‌ అబ్జీకార్యబ్దళామిజే. ఆకైయాలే, 


అని చెప్పినట్లు తప్ప, అతడే అణుస్వరూపి అవుతున్నాడు-అని అనడం తన 
అఘటి తఘటనాశక్తితో ఒకదానితో వెటొకటి విరుద్ధం అయిన అణువై ఉండడం -పెద్దదిగా 
ఉండడం రెండూ సర్వేశ్వరునికే తగును-అని ఒప్పుకొంటే, ఒకదానితో ఇంకొకటి పొసగని 
పలు విషయాలను బ్రహ్మలో ఒప్పుకొనే, అద్వైతవాదానికి చెందిన భాస్మరుడు మొదలైన 
భేదాభేదవాదుల పక్షం ఒప్పుకోవలసివస్తుంది. అందుచేత ఒక్కొక్క వస్తువులోను 
భగవానుడు పూర్ణంగా ఉంటాడు-అని ప్రమాణాలు, పూర్వాచార్యులు పల్మడం -భగవానుని 
స్వరూపంలో ఒక్కొక్క వస్తువును వ్యాపించి ఉండే అంశాలే వానిని అన్నిటినీ నిర్వహించగల 
శక్తిని కల్గినవై ఉన్నాయి- అనే అభిప్రాయంతోనే. ఈ విధంగా కాకుండా, ఒక్కొక్క 
అణువరిమాణ వస్తువులోను స్వరూపంలో పూర్ణంగా వ్యాపించి ఉన్నాడని అంగీకరిస్తే, 
ఆ వస్తువుల బయటకూడా భగవానుడు వ్యాపించి ఉన్నాడని ప్రమాణాలు చెప్పడం 
పొసగదు. అంతేకాక, అణువై, నిరవయవం అయిన జీవాత్మకు, బృహద్వస్తువులకు 
ఉన్నట్లుగా, తూర్పు, పడమర, క్రింద, పైన ఉత్తరం, దక్షిణం-అని అటు భాగాలు 
లేవు. కనుక దానికి “లోపల” “బయట” అనే వ్యవహారమే పొసగదు. అందువల్ల 
అణువైన జీవాత్మకు లోపల భగవానుడు వ్యాపించి ఉన్నాడు-అని చెప్పే అంతర్వ్యాప్తియే 
అంగీకరించ తగినది కాదు. అందుచేత, అఘుటి తఫుటనా శక్తితో భగవానునకు 
అణువస్తువులలో అంతర్వ్యాప్తిని అంగీకరించినట్లే, పిరాట్టికి ఆ శక్తితో విభుత్వాన్ని 
అంగీకరిస్తాము-అని చెప్పడం ఒప్పుకోదగినదికాదు. 

అంతేకాక, పిరాట్టికి స్వరూపంతో అంతటినీ వ్యాపించి ఉండడాన్ని, 
విగ్రహంతో వ్యాపించి ఉండడాన్ని ఒప్పుకోవచ్చునే తప్ప, అణుస్వరూప అయినా 
అఘటితఘటనాశక్తితో విభువు అయిన భగవానుడు ఉన్నచోట అంతటా పిరాట్టి వ్యాపించి 
ఉంటుంది -అని ఒప్పుకొంటే, అతని న్వరూవం వికారాన్ని పొందుతుంది అని 
అంగీకరించినట్లవుతుంది. అపుడు, “ఆత్మ నిర్వికారమైనది” అని చెప్పే ప్రమాణాలకు 


220 చతుఃశ్లోకీ వ్యాఖ్యానము 


ప్రతివస్తు పూర్ణత్వమావతు-ఓరొరు ఉపాధ్యవచ్చిన్నప్రదేశమే సర్వత్తెయుమ్‌ నిర్వహిక్కవల్ల 
శక్షిద్దై యుడైత్తాయిరుకై. ఇబ్బ నన్గ్థిక్కే అన్తర్వాప్తిటైం న్వరూవనమవ్యాప్తి 
యెన్టజ్లీకరికుమ్బోతు, బహిర్వ్యాప్తి శేరాతు. కిళ్బు, నిరవయవమాన ఆత్మావుక్కు 
షడ్భావరాహిత్యత్తాలే ఉళ్ళిన్దుమ్‌, పుజమెన్టుమ్‌ ఒరు వ్యవహారమ్‌ కూడామైయాలే, 
అన్తర్వ్యాప్తియే అజ్జీకార్యమ్‌. ఆకైయాలే, భగవదన్తర్వ్యాప్తి దృష్టాన్తబలత్తాలే లక్ష్మీవిభుత్వ 
మసాధ్యమ్‌. 

కిల్చు, స్వరూపవ్యాప్తియుమ్‌, విగ్రహవ్యాప్తియు మిన్గిక్కే అఘటి తఘటనా- 
శక్తియాలే అణుస్వరూపైయాయిరుక్కవుమ్‌ విభుత్వతోడే వ్యాపిత్తిరుక్కుమెన్నిల్‌, 


విరోధం కల్గుతుంది. అందువల్ల ఈశ్వరకోటి లోనికి చేరిన లక్ష్మీస్వరూపం సహజంగానే 
విభువై ఉంటుంది-అనే ఒప్పుకోవాలి. అంతేకాక, పిరాట్టి జీవకోటిలోనికి చేరినది అనే 
చెప్పినా, ఆమె స్వరూపం విభువై ఉంటుందని అంగీకరించడంలో ఏ అద్దు లేదు. (ఇది 
దేశికులు చూపిన రెండవ పక్షం). 

జీవేశ్వర లక్షణాలు కొంచెం మార్చుకొంటే ఇక్కడ అతివ్యాప్తి, అవ్యాప్తి దోషాలు 
పోతాయి. “అణువై ఉంటూ జ్ఞానాశ్రయంగా ఉండడం” అన్నది జీవలక్షణంగా ఉన్నా 
ఈ దోషాలు ప్రసరించకుండా ఉండడం కోసం “అణువై, జ్ఞానాన్ని కల్గినదై ఉండడం” 
అన్నది పిరాట్టి తప్ప మిగిలిన జీవుల లక్షణం అని, “పరమాత్మకు పరతంత్రమై, 
జ్ఞానం కల్గినదై ఉండడం” పిరాట్టి అనే జీవుని లక్షణం అని, “స్వతంత్ర చేతనుడై 
ఉండడం పరమాత్మ లక్షణం” అని లక్షణాలను మార్చుకోవచ్చునే! ఆ విధంగా కాకుండా, 
“అణుచేతనుడై ఉండడం” అనే జీవలక్షణంలో అణుశబ్దం పరిమాణాన్ని కల్గినది అనే 
అర్థాన్ని కల్గినదై, భగవానునకు వశమై ఉండే ఈమె విషయంలో స్వాతంత్ర్యగుణం 
లేనందువల్ల జీవలక్షణం పొసగుతుంది-అని కూడా చెప్పవచ్చు. అంటే, స్వరూపంచేత 
ఈమె అంతటా వ్యాపించి అపరిచ్చిన్నగా ఉన్నా పారతంత్ర్యం మొదలైన గుణాలను 
కల్లినదై ఉండడంచేత, గుణంతో పరిచ్చిన్నంగా ఉండడాన్ని పురస్కరించుకొని ఈమె 
జీవకోటిలో చేరినదే-అని దీని భావం. ఇందువల్ల స్వరూపంతోను, గుణాలతోను 
పరిచ్చిన్నాలైన మిగిలిన జీవులకంటే వైలక్షణ్యం, ఈ రెండిటితో అపరిచ్చిన్నుడు అయిన 
ఈశ్వరునికంటే ఈమెకు వైలక్ష్యణ్యం సిద్ధిస్తుంది. అందువల్ల, ఈమె జీవకోటిలోనికి 
చేరినది అయినా, స్వరూపంతో విభువై ఉండడంచేత, భగవానుని స్వరూపానికి తగినదిగా 
ఉండడం, విశిష్టమైన స్తుతిసిద్ధించడంచేత జీవకోటిలోనికి చేరినదిగా చెప్పినా, పిరాట్టికి 
అణుత్వాన్ని అంగీకరించవలసిన పని లేదు-అన్నది ఆ ఆక్షేపసారం. 


“వారివల్లభా” వివరణము 221 


స్వరూపవికారిత్వ మజ్జీకరిత్తతాయ్‌. విడుమ్‌, అప్పోతు, ఆత్మనిర్వికారత్వప్రతిపాదక- 
ప్రమాణబ్దళుక్కు విరోధమ్‌ ప్రసజ్జిక్కుమ్‌. ఆనపిన్సు లక్షీస్వరూపవిభుత్వమే అజ్జీకార్యమ్‌. 

జీవత్వే౭_ పి విభుత్వాజ్లీకారత్తిలుమ్‌, “అణుత్వే సతి చేతనత్వమ్‌” ఎని 
జీవలక్షణత్తుక్కు అవ్యావ్యతివ్యాప్తి దోషపరివోరార్థమాక అణుత్వచేతనత్వమ్‌ 
ఏతద్వ్యతిరిక్తణీవవిషయమ్‌. పరతన్తచేతనత్వమ్‌ ఏతల్లక్షణ మెన్టుమ్‌, స్వత న్రచేతనత్వమ్‌ 
ఈశ్వరలక్షణ మెన్గుమ్‌ లక్షణభేదమ్‌ కల్పిక్కలామిజే. అన్గిక్కే జీవలక్షణత్తిల్‌ అణుశబ్దమ్‌ 
పరిచ్చిన్నమాత్రపరమాయ్‌ భగవత్సరాధీనైయాన ఇవళ్‌ విషయత్తిల్‌ స్వత న్రగుణపరిచ్చేదేన 


ఇక దీనికి సమాధానం తెలుపబడుతున్నది, సర్వేశ్వరుడు ఒక్కొక్క 
అణువస్తువులోను స్వరూపంతో సంపూర్ణంగా వ్యాపించి ఉంటాడని అనడం పొసగదు-అని 
అంటే, “యచ్చ కించిత్‌ జగత్‌ యస్మిన్‌ దృశ్యతే శ్రూయతే పి వా, అంతర్చహి శ్చ 
తత్సర్వం వ్యాప్య నారాయణః స్థితి (తైత్తి. నా-11) అనే ప్రమాణంలో ఈ లోకంలో 
కన్పించే వస్తువులన్నిటిలో లోపల, బయట నారాయణుడు వ్యాపించి ఉన్నాడు -అని 
చెప్పడం, “అంతఃప్రవిష్టః శాస్తా జనానాం సర్వాత్మా” (యజు-ఆర-38-11-21) 
(సర్వాంతర్యామి అయిన నారాయణుడు జనుల లోపల ప్రవేశించి, నియమిస్తున్నాడు) 
అనే యజుర్వేదవాక్యంలో ఒక్కొక్క జీవునిలోను పరమాత్మ లోపల ప్రవేశించి 
నియమిస్తున్నాడని చెప్పడం, “య ఆత్మని తిష్టన్‌ ఆత్మనోల_౦తరో య మాత్మాన వేద 
యస్యాత్మా శరీరం య ఆత్మన మంతరో యమయతి ఏష ఆత్మా అంతర్యామ్యమృతః” 
(బృహ-5-7-22) (ఏ పరమాత్మ ఆత్మలో ఉంటూ, ఆత్మ లోపల వెలుగుతున్నాడో, 
ఎవనిని ఆత్మ తెలియలేదో, ఎవనికి ఆత్మ శరీరమో, ఎవడు ఆత్మలోపల ప్రవేశించి, 
నియమిన్తున్నాడో, ఆ పరమాత్మే అమృత మయుడై నీకుకూడా అంతర్యామిగా 
వెలుగుతున్నాడు) అనే బృహదారణ్యవాక్యంలో “పరమాత్మ ఆత్మలో ఉన్నాడు” అని 
బహిర్వ్యాప్తిని, “ఆత్మ లోపల ఉన్నాడు” అని అంతర్వ్యాప్తిని చెప్పడం అర్థరహితమే 
అవుతుంది. “పరన్ద తణ్‌ పరవై యుళ్‌ నీర్‌ తొజుమ్‌ పరన్ధళన్‌ పరన్గు అణ్జ మిదెన 
క్కరనైబ్లుమ్‌ పరన్దుళన్‌ ఇవైయుజ్ఞ కరనే” (తిరువాయ్‌-1-1-10) (విస్తరించిన, చల్లని, 
కారణరూప ఏకార్ణవంలోని అతి సూక్ష్మం అయిన జల పరమాణువులన్నిటిలో విశాలమైన 
అండంలో ఉన్నట్లే అసంకుచితంగా వ్యాపించి ఉంటాడు. భూమిలో, పై లోకంలో 
దేనినీ విడువకుండా అతిసూక్ష్మాలైన అల్పస్థలాలలో కూడా స్వయంప్రకాశంతో ఉజ్జ్వలం 
అయిన ఆత్మవస్తువులతో పాటు అంతర్జితుడై అంతటా వ్యాపించి ఉంటాడు.) అనే 


222 చతుఃశ్లోకీ వ్యాఖ్యానము 


వర్తిక్కిజదాకవుమామ్‌. అదావదు-స్వరూపతో నిరతిశయత్వే£_ పి పారతంత్ర్యాది- 
యోగత్తాలే గుణత స్సాతిశయయుక్తెయా యిరుక్కు మెన్టపడి. ఇత్తాల్‌, స్వరూపత్తాలుమ్‌, 
గుణత్తాలుమ్‌ సాతిశయరాన చేతనరిల్‌ వ్యావృత్తియుమ్‌, తదుభయతో నిరతిశయనాన 
ఈశ్వరనిల్‌ వ్యావృత్తియుమ్‌ సిద్ధిక్కుమిటే, ఆకైయాల్‌ జీవతత్త్వాన్తర్భావత్తిలుమ్‌ స్వరూపతో 
విభువాకైయాలే భగవత్స్వరూపానురూపత్వముమ్‌, అతిశయేన స్తుతియుమ్‌ సిద్ధిక్కైయాలే 
అణుత్వమ్‌ అనజ్జీకార్యమిటే-యెన్నిల్‌, 

మైవమ్‌, సర్వేశ్వరన్‌ అణుద్రవ్యజ్ఞళ్‌ తోజుమ్‌ స్వరూపేణ పరిసమాప్య వర్తిక్కు 
మెన్ను మిడమ్‌కూడాతాకిల్‌, “అన్తర్భహి శ్చ తత్సర్వం వ్యాప్య నారాయణం స్థితః”, 
“అన్తః ప్రవిష్ట శాస్తా జనానామ్‌”, “య ఆత్మాన మన్తరో యమయతి” ఎను అన్తర్వ్యాప్తియె 
చ్చ్పాల్లుకిఅ ప్రమాణబ్దళుక్కు వైయర్థ్యముమ్‌, “పరన తణ్‌ పరవైయుళ్‌ నీర్‌తొటుమ్‌ 


ఆళ్వార్ల శ్రీ సూక్తులతోకూడా విరోధం వస్తుంది. వ్యాపింపబడే జీవుని స్వరూపం, 
వ్యాపించే జీవుని స్వరూపం జ్ఞానమయమై ఉంటాయి కనుక, స్వయంటప్రకాశద్రవ్యాలై, 
ఒకదానిలో వేజొకటి పోటీపడే (స్పర్థించే) స్వచ్చ[ద్రవ్యాలై ఉంటూ, ఒకదానిని వేజొకటి 
అడ్డు పెట్టేవిగా లేనందువల్ల ఒకదానిలో (ప్రవేశించడం చాలా ఉపపన్నమే అవుతుంది. 
అందువల్ల నియంతయొక్క స్వరూపం నియమింపబడే వస్తువులోపల ప్రవేశించడం 
చాలా ఉపపన్నం, కనుక ఒకజాతికి చెందిన వ్యక్తులు అన్నిటిలో ఆజాతి వ్యాపించి 
ఉండేటట్లై, అంతరాత్మగా ప్రవేశించి ఉండడం తగినదే. “న తస్య కార్యం కరణం న 
విద్యతే న తత్సమశ్చాభ్యధి శ్చ దృశ్యతే, పరాస్య శక్తి ర్వివిధైవ శ్రూయతే స్వాభావికీ 
జ్ఞానబలక్రియా చ” (శ్వేతా-6-8) (అతనికి ప్రాకృతశరీరం, ఇంద్రియాలు లేవు. అతనికి 
సాటి వచ్చేవారు, మించినవారు లేరు. ఇతని గొప్పశక్తి సహజం అయిన జ్ఞానబలక్రియలు 
పలు రీతుల్లో వినబడుతున్నవి) అనే ప్రమాణంతో సిద్ధించే అఘటితఘటనాశక్తితో 
ఘటత్వం, గోత్వం మొదలైన జాతి క్రమంగా ఒక్కొక్క ఘటంలోను, ఒక్కొక్క గోవులోను 
పరిసమాప్య వ్యాపించి ఉండేటట్లే, భగవానుని స్వరూపం ఒక్కొక్క వస్తువులోను 
స్వరూపంతో పూర్ణంగా వ్యాపించి ఉండడంలో లోటు లేదు. 

ఈ విధంగా శ్రుతులవల్ల సిద్ధించేది, యుక్తితో పొసగేది అయిన అంతర్వాాప్తి, 
బహిర్వ్యాప్తితో విరోధించదు. ఒకదానితో ఇంకొకటి విరుద్ధం అయిన వాదాలను పలికే 
అద్వైతులు, భేదాభేదవాదులు దానికి కారణంగా భగవానుని అఘటితఘటనాశక్తిని 
అంగీకరించడం లేదు. అందుచేత, దానిని చూపి, ఈ విషయాన్ని మజగుపఅచలేరు. 


“వారివల్లభా” వివరణము 223 


కరన్లశిలిడన్లాజణు మిడన్టికశ్‌ పొరుడొటుమ్‌ పరన్ద వణ్ణ మితెన క్కరన్దెబ్టుమ్‌, పరన్దుళ 
నివై యుణ్జ కరనే” ఎన్టిజ దివ్యసూక్తియోడుమ్‌ విరోధిక్కుమ్‌. వ్యాప్యవ్యాపకబ్దళాన 
జీవేశ్వరస్వరూపబ్దళ్‌ జ్ఞానమయజ్లాళాకైయాలే తేజో ద్రవ్యజ్ఞళాయ్‌, అతిస్వచ్చబ్దళాయ్‌ 
క్కొణ్బు ప్రతిఘాతాభావత్తాలే అన్యోన్య మన్తఃప్రవేశిక్కై *ఉపపన్నమిటే. ఆనపిన్సు 
నియన్లావాన స్వరూపమ్‌ నియామ్యస్వరూపత్తుక్కుళ్ళే అన్తరాత్మతయా ్రవేశికై *మికవుమ్‌ 
ఉపపన్నమాకైయాలే, జాతివ్యక్తితోలుమ్‌ పరిసమాప్య వర్తిక్కుమాపోలే, “పరా౭ స్య శక్తి 
ర్వివిధైవ శ్రూయతే” ఎను శ్రుతిసిద్ధమాన అఘటితఘటనాశక్తియాలే వ్యాపృతవస్తుకృళ్‌ 
తోటుమ్‌ స్వరూపేణ పరిసమాప్య వర్తిక్క కుతియిల్లెయిటే. 

ఇప్పడి, శ్రుతిసిద్దమాయ్‌, యుక్తియుక్తముమాన అన్తర్వ్యాప్తి బహిర్వాప్తిక్కు 
విరోధమాకామైయాలుమ్‌, విరుద్ధసముచ్చయపక్షబ్దళిల్‌ విరుద్ధ సముచ్చయనిబంధనమాక 


ఈ విధంగా, విభుస్వరూపాన్ని కల భగవానుడు అమఘటి తఘటనాశక్తితో ఒక్కొక్క 
అణువస్తువులోను పూర్ణస్వరూపంతో వ్యాపించి ఉన్నట్లే పిరాట్టికూడా అణుస్వరూపగా 
ఉన్నా తన అభుంటి తవుటనాశక్తితో భగవానుని విభుస్వరూవంతో వ్యాపించి 
ఉండడం-అనే విభుత్వమే ఈ శ్లోకంలో ఆళవన్దార్‌చేత చెప్పబడింది-అని అనడంలో 
ఏ విరోధం లేదు. 

అంతేకాక, కొన్ని ముఖ్యప్రమాణాలను ఈ విధంగానే గ్రహించాలి- అని 
చూపబడుతున్నది. అవి ఏవి? అని అంటే, “నదేవ సౌమ్యేదమ[గ ఆనీత్‌, 
ఏకమేవాద్వితీయమ్‌” (ఛాందో-ఉప-6-2-1) (నాయనా! ఆదిలో సత్త అనే బ్రహ్మ 
మాత్రమే ఈ లోకంలో ఉన్నది. అది ఒకటిగానే ఉన్నది. అద్వితీయంగా ఉన్నది) 
(నిమితోపాదాన నవాకారికారణాలుగా (బ్రవ్మామే ఉన్నది-అని భావం) అని 
ఛాందోగ్యోపనిషత్తులో చెప్పబడిన రీతిలో ఈ లోకానికి నిమిత్త-ఉపాదాన -సహకారులనే 
త్రివిధకారణాలుగా ఉండేది పరబ్రహ్మమే. “ప్రకృతి శ్చ ప్రతిజ్ఞాదృష్టాంతానుపరోధాత్‌” 
(బ్రహ్మసూ-1-4-23) (పరబ్రహ్మ ఉపాదాన కారణం అవుతున్నది-ఆ విధంగా అయితేనే 
ఒకదానిని తెలిస్తే అన్నిటినీ తెలిసినట్లు అవుతుంది-అనే ప్రతిజ్ఞ, మృత్పిండాదిదృష్టాంతం 
పొసగుతాయి కనుక) అని ముందు ఉట్టంకించిన శ్రుతివాక్యాన్ని ఆధారంగా చేసికొని 
పర[బ్రహ్మనూ(త్రం (బ్రహ్మంలోకానికి ఉపాదాన కారణంగా ఉంటూ, లోకంగా 
పరిణమిస్తున్నపుడు తన శక్తితో తన స్వరూపానికి వికారం రాకుండా పరిణమించేటట్లే, 


* ఈభాగం ద్రావిడ ప్రతిలో లేదు. 


224 చతుఃశ్లోకీ వ్యాఖ్యానము 


ఈశ్వరనుడైయ అఘటిత ఘటనాశక్తియె కొళ్ళామైయాలే పరపక్షత్తిన్నడియాకామైయాల్‌, 
అతు తతతిబన్గియల్లామైయాలుమ్‌, విభుస్వరూపన్‌ అఫుటి తఫుటనాశక్తియాలే 
అణుకృళ్‌తోటుమ్‌ స్వరూ పేణ పరిసమావ్య వర్తిక్కిజాప్పోలే, పిరాట్టియుమ్‌ అణు 
స్వరూపైయాయిరుక్కవుమ్‌ అఘటి తఘటనాశక్తియాలే విభుస్వరూపతోడే వ్యాపిత్తిరుక్షై 
యాకిఅ విభుత్వమ్‌ ఇళ్ళోకత్తిల్‌ వివక్షితమాకైయాలే విరోధ మిల్లై. 

కిళ్ళు, “ఏక వేవాద్వితీయం బ్రహ్మ” ఎన్గిఅివడియేం జగత్తుక్కు 
త్రివిధకారణముమ్‌ (బ్రహ్మమే యాకైయాలే “ప్రకృతి శ్చ ప్రతిజ్ఞాదృష్టాన్తానుపరోధాత్‌” 
ఎన్టిజ సూత్రవ్రకారత్తిలే ఉపాదానకారణమాయ్‌క్కొణ్ము (బవ్మవ్‌ జగత్తాయ్‌ 
పరిణమిక్కుమ్పోతు, తన్చుడైయ శక్తియాలే స్వస్వరూపత్తుక్కు వికారమ్‌ వారామల్‌ 


ఈ పిరాట్టికికూడా అణువై ఉన్నా తన అఘటితఘటనాశక్తితో తన స్వరూపానికి వికారం 
రాకుండా ఉండేటట్లు భగవానుని విభుస్వరూపంతో వ్యాపించి ఉండడంలో లోటు 
లేదు. (అందువల్లనే శ్రీవిష్ణుపురాణవ్యాఖ్యానంలో ఎబ్బళ్‌ ఆళ్యాన్‌, పరన్దరహస్యంలో 
పెరియవాచ్చాన్‌ పిళ్ళై ఈ విధంగానే నిర్వహించారు) ఈవిధంగా చెప్పే అవకాశం 
ఉన్నపుడు “అణుత్వే సతి చేతనత్వ ” (అణువై ఉంటూ చేతనుడై ఉండడం) అనేది 
జీవులకే అని చెప్పి, “విభుత్వే సతి చేతనత్వమ్‌” (విభువై ఉంటూ చేతనుడై ఉండడం) 
అన్నది ఈమెకు మాత్రమే లక్షణం అనుగ్రహించి లక్షణాలను వేటు చేసి కల్పించడం 
తగినది కాదు. అంతేకాక, జీవుని విషయంలో అణుపరిమాణుడని చెప్పడం-“ఏష మే 
ఆత్మాం౭_ ౦తర్హ దయే జ్యాయాన్‌ పృథివ్యా జ్ఞ్యాయాన్‌ అంతరిక్షాత్‌ జ్యాయాన్‌ దివో 
జ్యాయా నేభ్యో లోకేభ్యః” (ఛాందోగ్య-3-14-3) (నా హృదయంలోపల ఉండే ఈ 
పరమాత్మ భూమికంటే, అంతరిక్షం కంటే, దేవలోకం కంటే, ఈ లోకాలన్నిటి కంటే 
పెద్దవాడు) అని ఉపనిషత్తులలో చెప్పిన, అంతటా వ్యాపించి ఉండడమనే విభుత్వానికి 
ప్రతికోటి అయిన అణుత్వమే అవుతుంది. అది “వాలాగ్రశతభాగస్య శతధా కల్పితస్య 
చ, భాగో జీవ స్స విజ్లేయ స్స చానంత్యాయ కల్పతే” (శ్వేతా-5-8) (ధ్యానపుగింజ 
మొన నూజు భాగాలలో ఒక భాగాన్ని మళ్ళీ నూజు భాగాలు చేసి, అందులో ఒక 
భాగాన్ని (గ్రహిస్తే, అంతటి పరిమాణాన్ని కల్లినవాడుగా జీవుడు తెలియదగినవాడు. 
ముక్తదశలో అయితే జ్ఞానంద్వారా అతడు అంతులేని వాడవుతున్నాడు) అనే వాక్యంలో 
చెప్పబడ్డ మిక్కిలి సూక్ష్మం అయిన పరిమాణం అయిన అణుత్వమే అవుతుంది. దానిని 
“పరిమితిని కల్గినది” అని అంటూ బలాత్మరించి, అర్థం గ్రహించడం తగదు. అందువల్ల 
జీవతత్వ్వాన్ని చేరినదై, జీవజాతిని చేరినది అయినందువల్ల కల్గిన అణుత్వాన్ని స్వరూపంగా 


“హరివల్లభా” వివరణము 225 


పరిణమిక్కుమాపోలే, ఇవళుమ్‌ అణువాయిరుక్కవుమ్‌ అఘటితఘటనాశక్తియాలే తన్‌ 
న్వరూవత్తుక్కు వికారవ్‌ం వారామల్‌ విభున్వరూవత్తోడే వ్యావ్షిత్తిరుక్క 
క్ముజియిల్లామైయాలుమ్‌, లక్ష్యవర్గత్తుక్కెల్లా మేజుకిణ లక్షణత్తె విట్టు లక్ష్యవిభాగమ్‌ 
పణ్ళి లక్షణభేదమ్‌ కల్పిక్కె యుక్తమల్లామైయాలుమ్‌, జీవవిషయత్తిల్‌ అణుశబ్దమ్‌ 
“జ్యాయాంతరిక్షాత్‌” ఎన్లిఅ మహత్త్వప్రతికోటియాన అణుత్వత్తె చ్చొల్లుకైయాలే 
“వాలాగ్రే” త్యాదిప్పడియే సూక్ష్మపరిమాణత్రె చ్పొల్లు మిత్తనైయల్లతు పరిచ్చిన్నమాత్ర 
పరమిల్లామైయాలుమ్‌, జీవతత్వాన్తర్భూతైయాయ్‌, తజ్జాతీయత్వేనాగతమాన అణుత్వత్తె 
స్వరూపమాకవుడైయ వివళ్‌ తన్చుడైయ అఘటి తఘటనాశక్తియాలే స్వవికారరహితమాక 
విభుస్వరూపతోడే వ్యాపిత్తిరుకుమృడియె ఇళ్ళోకత్తాలే వ్యాఖ్యానమృణ్ణి యరుళినారాయ్‌త్తు. 


కల్గినది అయిన ఈమె ఈశ్వరి అయిన తన అఘటితఘటనాశక్తితో తాను వికారాన్ని 
పొందకుండా భగవానుని విభుస్వరూపంతో వ్యాపించి ఉందే తీరును ఈ శ్లోకంతో 
ఆళవందార్‌ వివరించినట్లయింది. 

ఈ రీతిగా “ఈశ్వరుడొక్కడే” అని ఘోషించే వేలాది వేదశాస్తవచనాలకు 
విరోధం లేనందువల్ల, ఆ వేదశాస్తాలలోను, ఆళ్వార్ల శ్రీసూక్తులలోను చాలా స్పష్టంగా 
చూపబడ్డ ఆఘటి తఘటనాశక్తిని ఆధారంగా చేసికొని, కృత్న్నప్రసక్ష్యధికరణంలోని 
సూత్రభాష్యంలో భగవానుడు ఒక్కొక్క వస్తువులోను పరిపూర్ణంగా వ్యాపించి ఉంటాడు 
-అని శ్రుతి చెప్పడంచేత, దానిని ఆ విధంగానే గ్రహించాలి అని అనుగ్రహించిన 
దానిని పురస్కరించుకొని, “యథా సర్వగతళొ అనే విష్ణుపురాణళ్లోకానికి ఎబ్జ్బళా జ్వాన్‌ 
చేసిన వ్యాఖ్యానాన్ని అనుసరించి, పరన్గరహన్యంలో పెరియవాచ్చాన్‌ పిళ్ళా, 
అష్టాక్షరీదీపికలో వడక్కుత్తిరువీథిప్పిళ్ళె నిర్వహించిన దానినిబట్టి “పిరాట్టికి సహజమైన 
స్వరూప విభుత్వం లేదు. అఘటితఘటనాశక్తితో విభుత్వాన్ని అంగీకరించాలి” అని 
నాయనారాచ్చాన్‌ పిళ్లై చేసిన నిరూపణాన్ని శ్రీవేదాంతదేశికులు అంగీకరించలేదు. 
అందువల్ల వారు దానిని తమ చతుఃశ్లోకీ భాష్యంలోని నాల్గవ శ్లోకవ్యాఖ్యలో 
పిరాట్టినిగూర్చిన మొదటి పక్షంగా ఎత్తుకొని, దానిని ఖండించారు. ప్రసక్తానుప్రసక్తంగా, 
తమ కాలానికి ముందున్న శ్రీవైష్టవపూర్వాచార్యులు కొందజు- “పిరాట్టి సహజమైన 
విభుత్వాన్ని కల్గినది అయినా జీవకోటిని చేరినదే” అని నిర్ణయించి. జీవేశ్వరలక్షణాలను 
కొంచెం మార్చి చెప్పవచ్చును-అని భావించినట్లు తెలిపారు. ఇదే వారి రెండవ పక్షం. 
ఇంకా కొందజు చిదచిదీశ్వరులనే తత్వత్రయంలోని చేరనిది పిరాట్టి-అని భావించినట్లు 
తెలిపారు. ఇది మూడవ పక్షం. ఇంకా మథి కొందటు పిరాట్టికి ఉభయవిభూతిశేషిత్వం 


226 చతుఃశ్లోకీ వ్యాఖ్యానము 


అథవా, విగ్రహవ్యాప్తియె ఇళ్ళోకత్తిలే ప్రతిపాదిక్కిణతెన్దు మరుళిచ్చెయ్‌వర్‌. 
ఆకిల్‌, “యత్‌ (బ్రహ్మ రూపమ్‌” ఎను ప్రథమతః స్వరూపత్తె చ్పాల్లువానెన్‌? ఎన్నిల్‌, 
మేల్‌ “మూర్తం బ్రహ్మ ఎన్ము శొల్లుకిజి దివ్యవిగ్రహమ్‌ దివ్యాత్మస్వరూపత్తిలుమ్‌ 
ప్రియతరమాయిరుక్కువృుడియై ప్రకాళిప్పిక్కైక్కాకు మున్గుజ మున్నమ్‌ స్వరూపత్తె 
ప్రతిపాదిత్తతిత్తనై-యెన్టు యోజిత్తుక్కొళ్వతు. ఇన యోజనైయై “హరేః శాన్తానన్త 
మహావిభూతి పరమమ్‌ బ్రహ్మ యత్‌ స్వరూపమ్‌, తతో౭_పి తృత్రియతరమ్‌ అత్యద్భుతం 
మూర్తం బ్రహ్మ యద్రూపమ్‌-యద్విగ్రహ మస్తి, తచ్చ యథాసుఖం విహరతో హరే 
రన్యాని యాని సర్వాణి రూపాణి సన్తి తాని చ తై స్తె రనురూపరూపవిభవైః - 
విగ్రహవిభవైః, గాఢోపగూఢాని -శ్లిష్టపరిష్వజ్ఞాన్యాహు” ఇత్యన్వయః. ప్రథమయోజ - 
మొదలైన మిగిలిన చేతనులకు లేని వలు అతిశయాలు ఉండడంచేత ఈమెను 
ఈశ్వరకోటిలోకే చేర్చాలి. అయినా, ఈమె భగవానుని శరీరంగాను, అతనికి శేష 
భూతగాను ఉండడంచేత సర్వేశ్వరత్వం అనే బ్రహ్మలక్షణం అతని ఒక్కనికే పొసగుతుంది. 
ఈమె స్వరూపవిభుత్వం కల్లినదై, అతని అధీనంలో ఉన్నదైన ఈశ్వరి” అని భావించేటట్లు 
తెలిపారు. ఇది దేశికులు తెల్పిన నాల్గవ పక్షం. ఈ విధంగా నాల్లు పక్షాలను విస్తృతంగా 
ప్రతిపాదించి, వివరించి, “ఈ నాల్గు పక్షాలలోను “ఆ పరమాత్మను నియమించగలిగే 
వాడు ఎవడూ లేడు” (న తస్యేశే కశ్చన) (తైత్తి. నారా-1-1-2) మొదలైన వేదవాక్యాలను 
అనుసరించి, స్వతంత్రుడైన భగవానుని నిత్యేచ్చవల్లనే లక్ష్మికి ఈ మహిమలన్నీ 
సిద్ధిస్తున్నవి. నారాలనబడే నిత్యవస్తువులకు అన్నిటికీ అయనమై ఉండే నారాయణుడు 
అతడు. అతనిచే నియమింపబడే “నార” కోటిలోనికి చేరినదే ఈ పిరాట్టి కూడా”-అని 
శ్రీదేశికులు వివరించారు. దానికి తర్వాత భగవానుడు-లక్ష్మి అనే _ఇద్దతినిగూర్చి 
“సర్వభూతేశ్వరుడు” అని వేదం వ్యవహరించడంవల్ల “ఈమె అతనికి అధీనురాలై 
ఉండడం ఇద్దటీ ఇచ్చచేత ఏర్పడింది” అని కొందటు భావించినట్లు మిక్కిలి సంగ్రహంగా 
అయిదవ పక్షాన్ని తెల్పి, (ఈ అయిదు పక్షాల స్వరూపం పీఠికలో వివరింపబడింది.) 
“ఈ అయిదు పక్షాలలో ఏదో ఒకటి ప్రమాణాలకు అనుకూలమైనది. ఏ పక్షాన్ని 
(గహించినా పిరాట్టితోకూడిన భగవానుడే సర్వలోకాధిపతి -అన్నది తథ్యం” అని 
ముగించారు. ఈ పక్షాలను (గహించినవారు విపశ్చితులు (పండితోత్తములు) అని 
కూడా పల్మారు, ఈ అయిదింటిలో ఏది తమకభిమతం అయిన పక్షం అని స్పష్టంగా 
చెప్పకపోయినా, తమ గ్రంథాలలో ఇద్దటినీ “సర్వభూతేశ్వరులు” అని చెప్పడంవల్ల 
“విరాట్టి భగవానునకు అధీనురాలై ఉండడం ఉభయేచ్చానిద్ధం- ఇద్ద జూ 


“వారివల్లభా” వివరణము 227 


అంగీకరించినందువల్లనే” అని ఎక్కడా వారు తమ అభిప్రాయంగా చూపలేదు. 
పలుచోట్ల వారు ఈ అభిప్రాయాన్ని ఖండించారు కూడా. మధ్యస్థులై ఉండి వారి 
గ్రంథాలను అన్నిటినీ పరిశీలిస్తే నాల్గవ పక్షమే వారికి అభిమతం-అని వ్యక్తమవుతుంది - 
అని శ్రీమాన్‌ కృష్ణస్వామి అయ్యంగార్‌ అభిప్రాయపడ్డారు. 

ఇక, మళ్ళీ నాల్గవ శ్లోకవ్యాఖ్యలోని విషయం. ఈ విధంగా ఈ నాల్గవ 
శ్లోకంలో పిరాట్టి స్వరూపం అంతటా వ్యాపించి ఉన్నది-అని చెప్పబడినట్లుగా 
గ్రహించకుండా, పిరాట్టి విగ్రహం అంతటా వ్యాపించి ఉన్నది అనే చెబుతున్నది -అని 
కూడా కొందజు అంటారు. ఆ విధంగా అయితే, “యదృహ్మరూపమ్‌” అనే మొదటి- 
భాగంలో స్వరూపాన్నిగూర్చి చెప్పడంలో అభిప్రాయం ఏమి? అనే ప్రశ్న తల ఎత్తుతుంది. 
ప్రస్తుత నిర్వాహంలో ఈ ప్రశ్నకు సమాధానం ఏది? అని అంటే, “ఈ మొదటిపాదంలో 
ఉండే “యత్‌”శబ్దం “మూర్తమ్‌ బ్రహ్మ” అని ప్రారంభం అయే రెండవ పాదంలో 
ఉండే “తతోం పి” అనే పదంతో అన్వయిస్తుంది. అంటే-“మూర్తమ్‌ బ్రహ్మ” అని 
చెప్పబడే పరమపదంలో ఉండే దివ్యవిగ్రహం దివ్యాత్మ స్వరూపంకంటే చాలా భోగ్యమై 
ఉండే రీతిని వ్యక్తం చేయడం కోసమే మొదటి పాదంలో ఆ స్వరూపాన్నిగూర్చి 
వివరించారు-అని గ్రహించాలి. మొదటి నిర్వాహంలోవలెనే మొదటిపాదంలో ఉండే 
“యత్‌” శబ్దం నాల్గవపాదంలో ఉన్న “సర్వాణి తాని” అనే దానితో అన్వయించలేదు 
అనే సంగతిని గ్రహించాలి. ఈ నిర్వాహంలో -“హరే శాంతానందమహావిభూతి పరమం 
బ్రహ్మ యత్‌ స్వరూపం, తతో౭ పి తత్రియతరమ్‌ అత్యద్భుతమ్‌ మూర్తం బ్రహ్మ 
యత్‌ రూపమ్‌ యత్‌ విగ్రహో౭స్తి, తచ్చ యథాసుఖం విహరతో హరేః అన్యాని 
యాని సర్వాణి రూపాణి సంతి, తాని చ తైఃస్వెః రనురూపరూపవిభవైః- 
విగ్రహవిభవైః గాధోపగూఢాని-శ్లిష్టపరిష్వంగాని ఆహుణి (హరియొక్క శాంతమైన, 
అంతులేని, గొప్ప విభూతులను కల్గినదైన, మేలైన 9 బ్రహ్మ స్వరూపం ఉన్నదో దానికంటే 
అతనికి చాలా భోగ్యమైనది, చాలా అద్భుతం అయినది అయిన రూపాన్ని కల (బ్రహ్మం 
అని చెప్పబడే ఏ రూపం ఉన్నదో, అనగా -తిరుమేని ఉన్నదో, అది యథేచ్చగా 
అవతారాలను ఎత్తి, విహరించేటపుడు, భగవానునకు కల పలు రూపాలు, ఏమి 
ఉన్నవో, వానిని అన్నిటినీ-ఈ రూపాలు వాటికి అనురూపాలైన నీ రూపాలతో- 
అంటే-తిరుమేనులతో నీచే గాఢోపగూఢంగా సంశ్లేషించబడినవి-అని చెబుతున్నారు) 
అనే అన్వయాన్ని (గ్రహించాలి. మొదటినిర్వాహంలో, ప్రతిపదార్థంలో ఉన్న రీతిలో,చూపి 
భగవానుని స్వరూపం, రూపాలు-అనే అన్నిటితో పిరాట్టియొక్క స్వరూపం, రూపాలు, 
మొదలైనవి గాఢంగా శ్లిష్టాలు-అనే అర్థాన్ని గ్రహించాలి 


228 చతుఃశ్లోకీ వ్యాఖ్యానము 


నైయిల్‌, “హరే శ్శాన్తానన్నమహావిభూతి పరమం (బ్రహ్మ యద్రూప మస్తి, తచ్చ, 
తతోఠ పి ప్రియతర మత్యద్భుతం మూర్తం బ్రహ్మ యద్రూప వసి, తచ్చ, యథాసుఖం 
విహరతో హరే రన్యాని యాని సర్వాణి రూపాణి సన్తి, తాని చ తైస్తె రనురూపరూపవిభవైః 
- స్వరూపాదివిభవైః, గాఢోపగూఢాన్యాహుణి ఎను స్వరూపాదికళై ప్రత్యేకమాక సమృన్థిత్తు 
యోజిత్తుక్కొళ్వతు. 

ఆక, ఇళ్ళోకత్తాలే “యతో వా ఇమాని భూతాని జాయన్తే” ఎన్టు తొడజ్జి 
“తద్విజిజ్ఞాసస్వ” ఎన్టుమ్‌, “తజ్జలానీతి శాన్త ఉపాసీత” ఎన్టుమ్‌, “కారణ న్తు ధ్యేయః” 


ఎన్జుమ్‌, “అథాతో బ్రహ్మ జిజ్ఞాసా”, “జన్మాద్యస్య యతః” ఎన్టుమ్‌, “ధ్యేయో నారాయణ 


ఇక, ఈ శ్లోకంలోని సారార్థం వివరింపబడుతున్నది. “యతో వా ఇమాని 
భూతాని జాయంతే, యేన జాతాని జీవంతి, యత్‌ ప్రయంత్యభిసంవిశంతి, తత్‌ 
విజిజ్ఞాసస్వ, తత్‌ బ్రహ్మేతి” (తైత్తి. భృగు-1) (ఎవనివల్ల ఈ ప్రాణులన్నీ పుడుతున్నాయో, 
పుట్టినవి ఎవనివల్ల జీవిస్తున్నాయో ప్రళయంలో ఎవనిలో లయిస్తున్నవో-అతడే బ్రహ్మమని 
తెలిసికో) అనే తైత్తరీయభృగువల్లీవాక్యంలోను, “సర్వం ఖల్విదం బ్రహ్మ తజ్జలానీతి 
శాంత ఉపాసీత” (ఛాందోగ్య-3-14-1) (ఆ బ్రహ్మనుండే పుట్టినందువల్ల, అందులోనే 
లయాన్ని పొందడంచేత, దానిచేతనే జీవించడంచేతను ఇవి అన్నీ బ్రహ్మమేకదా అని 
శాంతుడవై ఉపాసించతగినవాడవు) అనే ఛాందోగ్యవాక్యంలోను, “కారణం తు ధ్యేయః” 
(అధర్వశిఖా) (కారణవస్తువే ధ్యానించతగినది) అనే అధర్వశిఖావాక్యంలోను, “అథాతో 
బ్రహ్మజిజ్ఞాసా”, (బ్రహ్మ సూ-1-1-1) (కర్మ విచారాన్ని చేసిన తర్వాత ఆ 
కారంణంచేతనే బ్రహ్మ విచారాన్ని చేయాలి), “జన్మాద్యస్య యతః” (బ్రహ్మసూ. 1-1-2) 
(ఈలోకంలో జన్మ మొదలైనవి ఎవనివల్ల కలుగుతున్నయో అతడే బ్రహ్మ) అనే (బ్రహ్మ 
సూత్రంలోను, “ఆలోడ్య సర్వశాస్తాణి విచార్య చ ముహు ర్ముహః, ఇద మేకం సునిష్పన్నం 
ధ్యేయో నారాయణః సదా” (భార-ఆను-178-11) (శాస్త్రాలను అన్నిటినీ విచారించి, 
తిరిగి తిరిగి విచారించినా, నారాయణుడే ఎల్లప్పుడూ ధ్యానించతగినవాడు- అనే అర్థమే 
చక్కగా ఏర్పడుతుంది) అనే ప్రమాణంలోను, “ధ్వేయ స్సదా సవితృమండలమధ్యవర్తీ 
నారాయణః సరసిజాసనసన్నివిష్టః, కేయూరవాన్‌ మకరకుండలవాన్‌ కిరీటీ హారీ 
హిరణ్మయవపుః ధృతశంఖచక్రః” (నృసింహపురాణమ్‌) అనే ప్రమాణంలోను చెప్పబడ్డ 
రీతిలోనే, “భగవానుడే ఉపాసించతగినవాడు” అనే దానికి కారణం అయిన 
జగత్మారణాన్ని చెప్పే నారాయణపదంతో ఒకే అర్థాన్ని కల్గినదై హరిశబ్దం ఉన్నది. 
అంతేకాక, ఆ శబ్దం ద్వయంలోని పూర్వవాక్యంలో చెప్పిన రీతిలో భగవానుడే 


“వారివల్లభా” వివరణము 229 


స్సదా”, “ధ్యేయ స్సదా” ఎన్గుమ్‌ శొల్లుకిణ ప్రమాణప్రకారత్తిలే భగవద్ధేయత్వహేతువాన 
జగత్మారణత్వత్తె ప్రతిపాదిక్కిజ నారాయణశబ్దపర్యాయమాయ్‌, పూర్వవాక్యత్తిజ్బడియే 
స్వీకృతోపాయనుక్కు ప్రాప్తి ప్రతిబన్థకస కల పాపనివర్తకత్వహేతుకమాయ్‌. స్వేతరసమస్త 
సహాయానపేక్షోపాయత్వ ప్రకాశకమాయ్‌, ఉత్తర వాక్యత్తిబ్బిడియే ప్రార్థిత ప్రాహ్యనుక్కు 
పరమ(ప్రాహ్యమాన అనుభవకైజ్కర్యాదికళిల్‌ స్వభోక్తృత్వాదిరూపవిరోధి నివృత్తికుమ్‌ 
వాచకమాయిరుక్కిజ హరిశబ్దత్తె ప్రయోగిత్తు, తద్వాచ్యనాన సర్వేశ్వరనుడైయ 
స్వరూపాదికళ్‌ - పురుషకారైకలక్షణాయాయ్‌, ప్రాప్యైకవేషైయాయ్‌, కైజృర్యప్రతి 


ఉపాయంగా (గ్రహించినవానికి అతనిని పొందడానికి అడ్డుగా ఉండే అన్ని పాపాలను 
పోగొట్టగల్గినవాడు-అనే దానిని, తనను తప్ప వేజు ఏ సహాయాన్ని అపేక్షించని 
ఉపాయంగా ఉంటాడు- అనే విషయాన్ని ద్వయంలోని ఉత్తరవాక్యంలో చెప్పిన రీతిలో 
కైంకర్యటప్రార్థనను చేసేవానికి వరమటప్రావ్యం అయిన అనుభవం, కైంకర్యం 
మొదలైనవానిలో “నేను భోక్తను నాకు రుచించింది” అనే భావనను కల్లి ఉండడం అనే 
అడ్డు తీర్చేవాడు” అనే విషయాన్ని చూపుతున్నది. ఆ హరిశబ్దాన్ని ఈ శ్లోకంలో 
ప్రయోగించి, అందువల్ల చెప్పబడే సర్వేశ్వరుని స్వరూపం-రూపం మొదలైనవి, 
పురుషకారం చేయడాన్నే లక్షణంగా కల్లినదై, భగవానునితో కలిసి ప్రాష్యంగాను, 
కైంకర్యాన్ని గ్రహించే కైంకర్యప్రతిసంబంధిగాను ఉండేది, ఆ కైంకర్యాన్ని అభివృద్ధి 
చేసేది అయిన లక్ష్మియొక్క స్వరూపంమొదలైన వానితో గాఢోపగూఢంగా కలసి 
ఉంటాయి- అని ఈ దివ్యదంపతుల నిత్యయోగాన్ని ఈ శ్లోకంలో ఆళవన్నార్‌ 
అను(గహించారు. వీరు ఈ విధంగా అనుగ్రహించడానికి మొదటి ప్రమాణం- 
“ప్రయతపాణిః శరణ మహం ప్రపద్యే, స్వస్తి సంబాధేపష్వభయం నో అస్తు” (బోధాయన 
గృహ్యసూత్రంలోని ప్రమాణం) (ఆకించన్యంతో శుద్ధమైన హస్తాన్ని కలవాడనై, నేను 
శరణు పొందుతున్నాను. శుభాలు, అడ్డు ఏర్పడినపుడు భయం లేకుండా ఉండడం 
మాకు కల్గుగాక) అనే బుగ్వేదంలోని మంత్రం, ఈ ప్రమాణాన్ని అనుసరించి ద్వయంలోని 
రెండు వాక్యాలలోను చెప్పబడ్డ ఉపాయాన్ని ఉపేయాన్ని ఈ శ్లోకంలో ఆళవన్దార్‌ 
వివరించారు -అని తెలుస్తున్నది. నారాయణనామం, హరినామం పలు రీతులలో ఒకే 
అర్థాన్ని కల్లినవి-అని పలు ప్రమాణాలు చూపుతున్నవి. 

ఇందువల్లనే “విశ్వం నారాయణం హరిమ్‌” అనే నారాయణసూక్తవాక్యం 
నారాయణశబ్దాన్ని హరిశబ్దాన్ని కలిపి పఠిస్తున్నది. “వాసుదేవం జగద్యోనిం నౌమి 
నారాయణం హరిమ్‌” (వాసుదేవ-హరి శబ్దవాచ్యుడై, జగత్మారణుడైన నారాయణుని 


230 చతుఃశ్లోకీ వ్యాఖ్యానము 


సమృన్దినియుమాయ్‌, తద్వర్థకైయుమాన పిరాట్టియినుడైయ స్వరూపాదికళాలే 
గాఢాశ్లిష్టబ్బళాయిరుక్కు మెన్టు దివ్యదమ్పతికళుడైయ నిత్యయోగత్తై అరుళిచ్చెయకైయాలే, 
“ప్రయతపాణి శృరణ మహం ప్రపద్యే”, “స్వస్తి సమ్బాధేష్వభయం నోల_స్తు” ఎన్లిజ 
ప్రమాణ ప్రకారత్తిలే వాక్యద్వయోకోపాయోపేయజ్ఞకై విశదీకరిత్తరుళినారెన్నుమిడమ్‌ 
వ్యక్తమాకిఅతు. 

“విశ్వం నారాయణం హరిమ్‌” ఎను శ్రుతియుమ్‌ నారాయణశబ్దత్తోడే 
హరిశబ్దత్తె సహపరిత్తతిటీ. “వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిమ్‌”, 
“రక్షిప్యతి హరి (శ్రీమా నాశ్రితా నితి నిశ్చయాత్‌” ఎను జగత్మారణత్వవాచకమాన 
నారాయణశబ్దతోడే హరిశబ్దత్తై ప్రయోగిత్తతు. తద్వాచ్యనోడే లక్ష్మీసమృన్థత్రెయుమ్‌ అను 
సన్ధిత్తు ఉపాయవరణమృళణ్ణి, “నారాయణాయ నాథాయ హరయే శ్రీమతే నమః” ఎన్ను 


స్తుతిస్తున్నాను) అని, “రక్షిష్యతి హరిః శ్రీమా నాశ్రితా నితి నిశ్చయాత్‌” (శ్రియఃపతి 
అయిన హరి దాసులను రక్షిస్తాడు అనే నిశ్చయంవల్ల) అనే ప్రమాణాలు జగత్మారణత్వాన్ని 
చెప్పే నారాయణశబ్దంతో హరిశబ్దాన్ని చేర్చి వ్యవహరించాయి. ఆ శబ్దాలతో చెప్పబడే 
భగవానునకు లక్ష్మీసంబంధాన్ని అనుసంధించి, అతనినే ఉపాయంగా ఆశ్రయించి, 
“నారాయణాయ నాథాయ వారట శ్రీమతే నమః” (వారిశబ్బ వాచ్యుడైన 
శ్రీమన్నారాయణుడనే స్వామికి నమస్మారం) అని తాను భోక్త అనే భావం అనే అడ్డును 
తొలగించేవాడై, మన దుఃఖాలను అన్నిటినీ తీర్చేవాడై ఉండడంచేత హరిశబ్ధవాచ్యుడై, 
అందతికీ శేషి అయిన నారాయణుడు, మిగిలిన జీవులకు అందటికీ ఈశ్వరి అయిన 
లక్ష్మీదేవి ఎల్లప్పుడూ కలసి ఉంటారు-అని పల్కి ఆ కలయికలోనే పరమవైదికులు 
అనుభవకైంకర్యాలను ప్రార్థించారుకదా! “అవిద్యాతో దేవే పరిబృఢతయా వా విదితయా 
స్వభక్తే ర్భ్ఫూమ్నా వా జగతి గతి మన్యా మవిదుషామ్‌, గతి ర్ల్గమ్య శ్చాసా హరి రితి 
జితంతాహ్వయమనోః రహస్యం వ్యాజహే స ఖలు భగవాన్‌ శౌనకమునిః” (భట్టర్‌ 
ముక్తకమ్‌) (భగవద్విషయంలో అజ్ఞానంచేతగాని, చక్కగా తెలిసి ఉండంచేతగాని, తన 
భక్తియొక్క ఆధిక్యంచేతగాని ఈ లోకంలో వేణు ఉపాయాన్ని తెలియనివారికి “ఉపాయం 
ఉపేయం ఈ హరే” అనే జితంతే అనే పేరును కల మంత్రంయొక్క రహస్యాన్ని 
భగవానుడైన శౌనకముని వ్యక్తం చేశారుకదా!) అని శ్రీ పరాశరభట్టర్‌ ఈ అర్జాలను 
చెప్పే జితంతేశ్లోకంతో “ఉపాయం ఉపేయం హరియే” అని నిర్ణయించారుకదా! 
“మహత్యాపది సంప్రాప్తే స్మర్తవ్యో భగవాన్‌ హరికి (భార-సభా90-41) (గొప్ప ఆపద 


“వారివల్లభా” వివరణము 231 


న్వభోక్తృతాదివిరోధి నివర్తకనాయ్‌, ఆర్తివారనాకైయాలే హరిశబ్బవాచ్యనాయ్‌, 
సర్వశేషియుమాన నారాయణనుమ్‌, సర్వస్వామినియుమాన పెరియపిరాట్టియారుమాన 
నిత్యయోగత్తై ప్రతిపాదిత్తు అనుభవకైబ్మర్యాదికళై ప్రార్థిత్తార్‌కళిటే పరమవైదికరుమ్‌. 
“గతి రమ్య శ్చాసౌ హరిః ఎన్నక్కడవతిటే. ఇతుతాన్‌ “భగవా న్దరిః ఎన్గిఅపడియే 
ఉపాయపూర్తియెయుమ్‌, ఉపేయపూర్తియైయు ముడైత్తాన తిరునామమిటే. 

ఆక, చతుఃశ్లోకియాలే “హ్రీ శ్చ తే లక్ష్మీ శృ పత్వ్యా “విష్ణుపత్నీ”, “విష్ణో 
శ్రీః”, “దేవదేవదివ్యమహిషీమ్‌” ఇత్యాదికమాన విష్ణుపల్నీత్వతైయుమ్‌, “అస్యేశానా 
జగత”, “ఈశానా దేవీ భువనస్యా, “ఈశ్వరీం సర్వభూతానామ్‌'ఎన్టిజి ప్రమాణ 


ఏర్పడినపుడు భగవానుడైన హరి స్మరించతగినవాడు) అనే భారతశ్లోకంలోకూడా 
హరినామం ఉపాయపూర్తిని, ఉపేయపూర్తిని కలవానిని చెబుతున్నదని ఘోషించిందికదా! 

ఇక, ఈ చతుఃశ్లోకియొక్క సారార్థం వివరింపబడుతున్నది. “హీశ్చతే 
లక్ష్మీ శృ పత్వ్యా” (పురుష-సూ) అనే పురుషసూక్తంలోను, “అస్యేశానా జగతో విష్ణుపత్నీ” 
అనే యజుస్సంహితావాక్యంలోను, “నిత్యైవైషా జగన్మాతా విష్ణోః శ్రీ రనపాయినీ, యథా 
సర్వగతో విష్ణుః తథైవేయం ద్విజోత్తమ” (విష్ణుపు-1-8-17) అనే శ్రీవిష్ణుపురాణ 
శ్లోకంలోను, “భగవన్నారాయణాభిమతానురూప” ఇత్యాది శరణాగతిగద్యచూర్ణికలోను 
ఘోషింపబడ్డ రీతిలో విష్ణువుకు పత్నియె ఉండే అతిశయాన్ని, “అస్యేశానా జగతో 
విష్ణుపత్నీ” అనే యజుస్సంహితావాక్యంలోను, “ఈశానా భువన స్వాధిపత్నీ” అనే 
(యజు -కాఠక-3-8) అనే వాక్యంలోను, “ఈశ్వరీం సర్వభూతానాం త్వా మిహోపహ్వయే 
శ్రియమ్‌” (శ్రీసూక్తమ్‌-9) అనే శ్రీసూక్తమంటత్రంలోను ఘోషింపబడే ఉభయవిభూతి 
శేషిత్వాన్ని కల్గినదై, “చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టా 
ముదారాం తాం పద్యనేమిం శరణ మహం ప్రపద్యే” (శ్రీసూక్తమ్‌-5) అని చెప్పబడే 
రీతిలో గతిలేని వారికి గతిగా ఉండేదై, అన్ని పురుషార్థాలను అనుగ్రహించగల బెదార్యాన్ని 
కల్గినదై, సమన్వయాధ్యాయం, అవిరోధాధ్యాయం, సాధనాధ్యాయం, ఫలాధ్యాయం -అనే 
నాల్గు అధ్యాయాలను కల శారీరకమీమాంస అనబడే బ్రహ్మసూత్రాలలో పరమాత్మగా 
చెప్పబడే సర్వేశ్వరునకు అన్ని విధాలుగా, భోగ్యంగా, తగినదిగా ఉండే స్వరూపం, 
రూపాలు, గుణాలు- మొదలైనవానిని కల్గినదై, అతని స్వరూపం మొదలైనవానిని 
ఏనాడు విశ్లేషించనిదై లక్ష్మి ఉండడంచేత. పూర్వం ఉట్టంకింపబడ్డ శ్రీసూక్తమంత్రంలో 
“దేవజుష్టామ్‌” అని చెప్పబడ్డ అతనితో నిత్యం కలిసే ఉండే ఆమె నిత్యయోగాన్ని పల్కి 


232 చతుఃశ్లోకీ వ్యాఖ్యానము 


పతిపాద్యమాన ఉభయవిభూతిశేషిత్వత్తైయు ముడైయళాయ్‌, “తాం పద్మనేమిం 
శరణమహం ప్రపద్యే” ఎన్గిఖపడియే “అశరణ్యశరణ్య” యాయ్‌, “ఉదారామ్‌” 
ఎన్లిజపడియే సకలపురుషార్థ ప్రదైయాయ్‌, సమన్వయావిరోధసాధనఫలవిషయమాన 
శారీరకశాస్త్రచతురధ్యాయీ సమధిగతనాన సర్వేశ్వరనుక్కు సర్వప్రకారాభిమతాను 
రూపస్వరూపరూపగుణాదికళై యుడ్రైయళాయ్‌క్కొణ్ల్డు, తత్‌స్వరూపాద్యవినాభూతైయా 
యిరుక్కైయాలే, “దేవజుష్టామ్‌” ఎన్లిఐ తన్నిత్యయోగత్తెయుముడైయళాయిరున్గుళ్ళ 
పెరియపిరాట్టియారుడైయ వైభవత్తె బహుముఖమాక ప్పేశి అనుభవిత్తు, ఇప్పడి 
సర్వప్రకారత్తాలుమ్‌ “మాతృదేవో భవ” ఎన్లిఅ వేదాన్తవాక్యార్థత్తె స్వాశితరాన 
అస్మదాదికళుమ్‌ అటిన్గు అనుభవిత్తు ఉజ్జీవిక్కుమ్చుడి ఉపకరిత్తరుళినారాయ్‌త్తు. 
స్తోత్ర-చతుఃశ్లోకీ ఇరణ్జిలుమ్‌ నాలు ముళ్చేయాకిలుమ్‌, ఒన్గుక్కు ప్రథమ 
వాక్యత్తిలే నోక్కు ఒన్గుక్కు ద్వితీయవాక్యత్తిలే నోక్కు “స్వాదయ న్నిహ సర్వేషాం 


అనుభవించి, ఈ రీతిలో “మాతృదేవో భవ” ఇత్యాది తైత్తిరీయశీక్షావల్లి మంత్రంలో 
“తల్లిని దైవంగా కలవాడవు కావాలి” అనే మొదటి వాక్యంలోని అర్థాన్ని తమ దాసులం 
అయిన మనవంటివారుకూడా తెలిసి, అనుసరించి ఉజ్జీవించేటట్లు ఆళవన్దార్‌ ఈ 
చతుఃశ్లోకిని అనుగ్రహించారు. 

ఆళవన్దార్‌ అనుగ్రహించిన స్తోత్రరత్నం, చతుఃశ్లోకి-అనే రెండింటిలోను 
పూర్వం ఉట్టంకించిన “మాతృదేవో భవ” ఇత్యాది శీక్షావల్లీ మంత్రంలోగల నాల్లు 
వాక్యాలతోను చెప్పబడ్డ లక్ష్మియొక్క గొప్పతనం అనే నాల్గు ఉన్నా, చతుఃశ్లోకి శీక్షావల్లి 
మొదటివాక్యంలో చెప్పబడ్డ లక్ష్మీవైభవాన్ని ముఖ్యంగా వివరించడంలో దృష్టిని కల్గినది. 
స్తోత్రరత్నం “పితృదేవో భవ” అనే రెండవ వాక్యంలో చెప్పబడ్డ భగవానుని వైభవాన్ని 
ముఖ్యంగా వివరించడంలో దృష్టిని కల్గినది. “స్వాదయ న్నిహ సర్వేషాం త్రయ్యంతార్థం 
సుదుర్గహమ్‌, స్తోత్రయామాస యోగీంద్ర స్తం వందే యామునాహ్వయమ్‌” (ఆళవన్న్దార్‌ 
తనియన్‌) (తెలియడానికి అరుదైన వేదాంతార్జాన్ని అందటికీ రుచించేటట్లు చేస్తూ 
స్తోత్రాన్ని అనుగ్రహించిన యామునమునికి నమస్కరిస్తున్నాను) అని ఆళవస్టార్‌ తనియన్‌ 
తెలిపినట్లే తెలియడానికి సాధ్యం కాని వేదాంతార్థాలను సులభంగాను, భోగ్యంగాను 
తెలిసేటట్లు ఈ స్తుతులను అనుగ్రహించినవారు. కాబట్టి ఈ రెండు స్తుతిగ్రంథాలను 
విచారిస్తే, ఇవి ఆ వేదాంతార్జాలుగానే ఉండడంచేత, ఈ శీక్షావల్లిమంత్రంలో చెప్పబడ్డ 
నాల్గు వాక్యాలను ఈ స్తుతులు వివరిస్తున్నాయి - అని నిర్వహించవచ్చు. 


“వారివల్లభా” వివరణము 233 


త్రయ్యంతార్థం సుదుర్రహమ్‌, స్తోతయామాస” ఎనుకొణ్డు దుర్రహమాన వేదాంతార్థబ్దతై 
సుగ్రహస్వాదుక్కళామృడి సోత్రమాక ప్పణ్ణియరుళినార్‌ ఎన్గ్లెయాలుమ్‌, ఇప్ర్పబంధజ్దళిల్‌ 
ప్రతిపాదిక్కిణ అర్థజ్ఞకై నిరూపిత్తు ప్పార్‌త్తాల్‌ అవ్వర్థజ్ఞకాయే ఇరుక్కెయాలుమ్‌ ఇన్నాలు 
వాక్యత్తెయుమ్‌ ఇవక్కు వాక్యార్థమాక యోజిక్కలామిటే. 


యత్‌పదాంభోజఘటితా ప్రణీతా దుర్లభాన్యపి । 
పదాని పరమాం ముక్తిం సూతే తాం శ్రియ మాగ్రయే ॥ 
నాయనారాచ్చాన్‌పిళ్ళె తిరువడికళే శరణమ్‌ 


అమా అకమానా-4- 


యత్పదాంభోజఘటితా ్రణీతా దుర్లభాన్యపి । 
పదాని పరమాం ముక్తిం సూతే తాం శ్రియ మాశయే ॥ 
ఎవరి శ్రీపాదపద్మాలలో చేయబడే నమస్మారం. లభించడానికి సాధ్యం కాని 
ఫలాలను, గొప్పదైన ముక్తిని కల్గిస్తుందో, ఆ శ్రీదేవికి నమస్కరిస్తున్నాను. 
చతుఃశ్లోకీవ్యాఖ్యాన వివరణం సంపూర్ణం 
యామునార్యచతుఃశ్లోక్యాః వివృతిః హరివల్లభా | 
సేయం సమర్వ్యతే శ్రీమన్నారాయణపదాబ్దయోః i 


జయతు జయతు రమ్యం శ్రీనివాసాఖ్యతత్త్వం 
జయతు జయతు నిత్యం యామునార్యో మహాత్మా | 
జయతు జయతు వాణీ తస్య రస్యా గభీరా 

జయతు జయతు సూక్తిః తద్విదాం సద్గురూణామ్‌ ॥ 


శ్రీకృష్ణసూరిసూక్తిః జయతు సదా తత్సుతోక్తిరపి మధురా । 
వేదాన్తదేశికగురోః దివ్యా సూక్తిః తథా చిరం జయతు ॥ 
ఆళవన్లార్‌ తిరువడిళే శరణమ్‌ 


ఎమెరుమానార్‌ తిరువడిగళే శరణమ్‌ 
జీయర్‌ తిరువడిగళే శరణమ్‌ 


234 చతుఃశ్లోకీ వ్యాఖ్యానము 


శ్రీమతే రామానుజాయ నమః 


న్స్‌ గో mh yf SOW IAN 


భగవద్యామునాచార్య ప్రణీతమైన 

ఖ్వ్వాల్తీంలీ గి బహ్యోన్దీచ[ళీ 
కాంత స్తే పురుషోత్తమః ఫణిపతి శృయ్యాసనం వాహనం 
వేదాత్మా విహగేశ్వరో యవనికా మాయా జగన్మోహినీ! 
బ్రహ్మేశాదిసురవ్రజ స్సదయిత స్త్వద్దాసదాసీగణః 
శ్రీరిత్యేవ చ నామ తే భగవతి! బూమః కథం త్వాం వయమ్‌॥ 1 ॥ 


పరమకారుణికరాన 
శ్రీపెరియవాచ్చాన్‌పిళ్ళె అరుళిచ్చెయ్‌ద 


చతుఃశ్లోకీవ్యాఖ్యానమ్‌ 


శ్రీమత్కృష్టసమాహ్వాయ నమో యామునసూనవే । 

యత్మటాకైకలక్ష్యాణాం సులభః శ్రీధరః సదా ॥ 
అవతారికై:- నమ్‌ దర్శనత్తుక్కు ప్రధానమ్‌ రహస్యత్రయ మెన్టుమ్‌, శ్లోకత్రయ మెన్గుమ్‌, 
చతుఃశ్లోకీ యెన్ఫుమ్‌ నమ్‌ ఆచార్యర్‌కళ్‌ అరుళిచ్చెయ్‌దుపోరువర్‌కళ్‌. ఇదిల్‌ 
తిరుమం[త్రత్తాలే న్వరరావముమ్‌, న్వరూపానురూవమాన పురుషార్భ్థముమ్‌ 
ప్రతిపాదిక్కప్పడుకైయాలే, అన పురుషార్థత్తుక్కు ఉపాయచిన్తై పణ్బ్జుకిజిదు చతుః 
శ్లోకియాలుమ్‌, శ్లోకద్వయత్తాలుమ్‌. ఇవ్విడత్తిల్‌ చతుఃశ్లోకియాల్‌ శెయ్‌కిజిదు ఎన్నెన్టాల్‌- 
నమెరుమాళుక్కు దేవతాన్తరబ్దకైక్కాట్టిలుమ్‌ వాశి మోక్ష్మప్రదత్వమ్‌, జగత్మారణత్వమ్‌ 
-ఎన్టిజ ఇవై. ఇవైతాన్‌ ఎత్తాలే వన్దదెన్టాల్‌- బ్రియఃపతిత్వ-నారాయణత్వబ్దళాలే వన్ల 
పరత్వాదిగుణబ్దళాలే ఎనె. వేదార్థమాయిరున్నుళ్ళ అర్థపంచకత్తుక్కు వివరణమాన 
శ్రీవిష్ణుపురాణత్తిజ్ము" ----- పర్యాలోచనమ్‌ పణ్గియిరున్దుళ్ళ ఆళవన్దార్‌ స్తోత్రీకరిత్తు, 
బ్రియఃపతిత్వనిబంధనమాన సౌలభ్యాదిగుణబ్దకై అనుభవిక్కిజార్‌ చతుఃశ్లోకియాలే. ఇదిల్‌, 
ముదల్‌శ్లోకత్తాల్‌ పిరాట్టియినుడైయ నారాయణసంబంధనిబన్గనమాన పరత్వమ్‌ 


* ఇక్కడ కొంతవ్యాఖ్యానం లోపించింది. 


235 


ప్రతిపాదిక్కప్పడుకిజిదు. ఇరణ్ఞామ్‌ శ్లోకత్తాలే అన ప్పరత్వత్తె అనుభవిత్తుక్కొణ్బు 
పిరాట్టియుడైయ పురుషకారత్వమ్‌ శొల్లప్పడుకిజిదు. మూన్దామ్‌ శ్లోకత్తాలే ఇప్పడి కొత్త 
సౌలభ్యాదిగుణబ్బకైయుడైయ పెరియపిరాట్టియారుక్కు జగత్మారణత్వత్తిలుమ్‌ అన్తర్భావ 
ముణ్జు ఎన్టు మిడత్తె చ్చాల్లి ఉపాయకీర్తనమ్‌ పణ్గప్పడుకిణదు. నాలామ్‌ శ్లోకత్తాలే 
కీళచ్చాన్న ఉపాయ”.....పడువదాయిరున్నళ్ళ ఫలస్వరూపమ్‌ నిరూపిక్కప్పడుకిఅదు. 

(కాంత స్తే పురుషోత్తమః)- పిరాట్టియె నిరూపిక్కుమ్బోదు ఎమ్బెరుమాన్‌ 
సంబంధనిబంధననిరూపణమ్‌ పణ్జవేణుమ్‌. ఇవనైయుమ్‌, ఇవళుడైయ సంబంధత్తాలే 
ఎన్ముమ్‌ నిరూపిక్కవేణ్డుమ్‌. అదెజ్జనే ? ఎన్నిల్‌, “కః శ్రీః శ్రియః” (స్తోత్ర-12) ఎన్ముమ్‌, 
“శ్రియః శ్రియః భక్తజనైకజీవితమ్‌” (స్తోత్ర-45) ఎన్టుమ్‌, “తిరువుక్కుమ్‌ తిరువాకియ 
శెల్వా” (పెరియ తిరు-7-7-1) ఎన్గుమ్‌, “ఎన్‌ తిరుమకళ్‌ శేర్‌ మార్చనే” (తిరువాయ్‌- 
7-2-9) ఎన్టమ్‌ శొల్లుకైయాలే. పిరాట్టియె నిరూపిక్యుమ్బదుమ్‌ “కాన్త స్తే పురుషోత్తమః” 
ఎనుమృడియాయిటే యిరుప్పదు. “భర్తా తే పురుషోత్తమః” ఎన్నాదే, “కాంత స్తే 
పురుషోత్తమః” ఎన్నానెన్‌? ఎనాల్‌, “రాఘవోఐ_ర్హతి వైదేహేమ్‌” (రామా- సుందర- 
16-5) ఎన్ముమ్‌, “భగవన్నారాయణాభిమతానురూవ.... కల్యాణగుణగణామ్‌” 
(శరణాగతిగద్య) ఎన్టుమ్‌, “శ్రీవల్లభ” (శరణాగతిగద్య) ఎన్టుమ్‌, “భోగోపోద్దాతకేళీ - 
చుళకితభగవద్వైశ్వరూప్యానుభావా” (శ్రీగుణ-4) ఎన్టుమ్‌, “ఉనక్కేజ్ముమ్‌ కోలమలర్‌ 
ప్పావైక్కు అన్నాకియ ఎన్‌ అన్సేయో” (తిరువాయ్‌-10-10-6) ఎన్టుమ్‌, “పిత్తర్‌ 
పనిమలర్‌ మేల్‌పావైక్కు” (తిరునెడున్హాణ్ణకమ్‌- 18) ఎన్గుమ్‌ ప్రయోగమ్‌ పణ్డుకిజార్‌కళిటే. 

“హరిః” ఎన్నుదల్‌, “విష్ణుణిఎన్నుదల్‌ శెయ్యాదే, “పురుషోత్తమః” ఎన్నానెన్‌? 
ఎన్టాల్‌, “ద్వా విమౌ పురుషా లోకే క్షర శ్చాక్షర ఏవ చ, క్షర స్సర్వాణి భూతాని 
కూటస్టో౭_ క్షర ఉచ్యతే, ఉత్తమః పురుష స్వ్వన్యః పరమాత్మేత్యుదాహృతః, యో లోకత్రయ 
మావిశ్య బిభర్యవ్యయ ఈశ్వరః, యస్మాత్‌ క్షరమ్‌” (భ.గీ-15-16-17-18) ఇత్యాది. 
అచిత్తానదు స్వరూపాన్యథాభావయుక్తమాయిరుక్కుమ్‌. చిత్తానదు స్వభావాన్యధాభావ- 
యుక్తమాయిరుక్నుమ్‌, ఆక, ఉభయాన్యధాభావరహితన్‌ ఈశ్వరన్‌ ఎణ్జుకొణ్డు తనక్కు 
విభూతిభూతమాన చేతనాచేతన విలక్షణనెన్టిట్టు “పురుషోత్తమః” ఎన్టిఅిదన్గో - ఎన్టిజార్‌. 

(ఫణిపతిః శయ్యా) - ఒరు రాజావుక్కు అభిమతైయాయిరుప్పాళొరుత్తి, 
కజ్జపోదు రసిప్పదిత్తనైయొ శయ ఒరుపడుక్కైయిల్‌ ఏజప్పెజాదేయాయ్‌త్తు ఇరుప్పదు. 
అబ్దనన్దిక్కే “భగవన్నారాయణాభిమతానురూప” (శరణాగతిగద్య) ఎన్టుమ్‌, “ఉనక్కేబ్ముమ్‌ 
కోలమలర్‌ప్పావై” (తిరువాయ్‌-10-10-6) ఎన్ముమ్‌, “రాఘవో౭_ర్షత్రి వైదేహేమ్‌” 


236 చతుఃశ్లోకీ - సవ్వాఖ్యానము 


(రామా-సుందర) ఎన్ముమ్‌ ఇప్పడి ప్రమాణమ్‌ ఉణ్జాక్రెయాలే కేవలమ్‌ అభిమతైయాన 
మాత్రమన్శిక్కే ఇవళుక్కుమ్‌ ప్రాప్త మెన్టిజార్‌ (ఫణిపతిః) ఎన్గెయాలే. “అకారేణోచ్యతే 
విష్ణుః సర్వలోకేశ్వరో హరిః, ఉద్ధృతా విష్ణునా లక్ష్మీ రుకారేణోచ్యతే సదా, మకార స్తు 
తయో ర్లాస ఇతి ప్రణవలక్షణమ్‌” (శ్రుతి), “భవాం స్తు సహ వైదేహ్యా గిరిసానుషు 
రంస్యతే, అహం సర్వం కరిష్యామి” (రామా-అయో.) ఎన్టుమ్‌ శొల్లుకిఅివడియే 
ఆత్మవస్తువుక్కు ఒరు మిథునశేషత్వమ్‌ పరమవురుషార్థమాకైయాలే ఇబ్బుమ్‌ 
వాసుకి-తక్షకప్రభృతికళాన అష్టమహానాగబ్దళుక్కు ప్పరిబృఢనాయ్‌, శేషభూతరుక్కుమ్‌ 
తలైయాయిరున్గుళ్ళ తిరువన్లాజ్వాన్‌ ఇరుక్కుమ్బోదు ఉన్‌ తిరుప్పడుక్షై ఎన్టిజార్‌. 

(ఆసనమ్‌ వాహనమ్‌ వేదాత్మా విహగేశ్వరః)- యస సుపర్గోత సి గరుత్మాన్‌ త్రివృత్తే 
శిరో గాయత్రం చక్షుః స్తోమ ఆత్మా సామ తే తనుః వామదేవ్యం బృహద్రథంతరే పక్షౌ 
యజ్ఞాయజ్ఞియం పుచ్చం ఛందాంస్యంగాని ధిష్టియాః శఫాః యజూంషి నామ” 
(తైత్తియజు-4-1-42) ఎన్టిజపడియే నాగజాతికళిక్కు నాయకనాన అనన్తన్‌ 
తిరుప్పడుక్షైయానాప్పోలే, ఇబ్బుమ్‌ వేదమయనాయ్‌, పజవైకళుక్కు ఆధారనాయిరున్గుళ్ళ 
పెరియతిరువడి యివళుక్కు ఆసనవాహనజ్జళ్‌ ఎన్టిజార్‌. అభిమతైయానాల్‌ పడుక్షైయిల్‌ 
అణైక్క ప్రాప్తమాయిరుక్కుమ్‌. ఏకాసనత్తిజ్మొణ్లు ఇరుక్క యోగ్ర్యైయన్థిక్నేయాయ్‌త్తు 
ఇరుప్పదు. అబ్బనన్దిక్కే “వైకుంఠే తు పరే లోకే శ్రియా సార్ధం జగత్పతిః, ఆస్తే విష్ణు 
రచింత్యాత్మా భక్తె ర్భాగవతై స్సహ” ఎన్లిణపడియే ఇవళ్‌ అతల పైయాయిరుకై క్షైయాలే 
ఇవనుక్కాన ఆసనముమ్‌. వాహనముమ్‌. ఇవళుక్కుమ్‌ ప్రాప్తమ్‌. ఎన్ను అరుళిచ్చెయ్‌ 
కిజార్‌- 

ఆక, ఇప్పడి కీళచ్చాన్న యుక్తికళాలే పిరాట్టిక్కు నిత్యవిభూతిసంబంధమ్‌ 
శొల్లప్పట్టదు. ఇనిమేల్‌ శ్లోకశేషత్తాలే లీలావిభూతియోగమెన్న్య తదన్తర్వర్తికళాయిరున్దుళ్ళ 
(బ్రహ్మరు ద్రాదిదేవగణజ్ఞళుడైయ శేషత్వమెన్న-ఇవై శొల్లప్పడుకిజిదు. అదెబ్బనే 
యొన్దాల్‌-(యవనికా మాయా జగన్నోహినీ), “మాయాం తు ప్రకృతిం విద్యా న్మాయినం 
తు మహేశ్వరమ్‌” (శ్వేత-4-10) ఎన్టుమ్‌, “ఇంద్రో మాయాభిః పురురూప ఈయతే” 
(బృహ-4-5-19) “దైవీ హ్యేషా గుణమయీ మమ మా యా దురత్యయా, మా 
మేవయే ప్రపద్యంతే మాయా మేతాం తరంతి తే” (భ.గ-7-14) ఎన్టుమ్‌ ఇత్యాదికళాలే 
ప్రతిపాదిక్కప్పట్టిరుక్కిణ భగవన్మాయెయన్షో ఉనక్కు యవనికై. ఒరు తిరైయిన్‌ ఉళ్ళిరుక్కుమ్‌ 
పేరై ప్పుజమ్బిలవర్‌ కాణాదపడియాయ్‌, పుజప్పట్టిరుక్కుమ్‌ పేరై ఉళ్ళిరుక్కుమవర్‌ 
కాణాదపడియాయి యిరుప్పదు. అబ్బనిరుక్షైయన్దిక్కే (జగన్నోహినీ) ఎన్ను ఎమెరుమానుక్కు 
త్తిరోధాయిక్రైయాయిరుక్షైయన్దిక్కే జగత్తుక్కు త్తిరోధాయికైయాయిరుక్కు మెన్గిజార్‌. 


చతుఃశ్లోకీ - నవ్యాఖ్యానము 237 


(బ్రహ్మేశాదిసురవ్రజ స్సదయిత స్వ్వద్దానదాసీగణః) భూలోకమ్‌ తొడజ్జి 
సత్యలోకవర్యన్నమాక మేలుళ్ళ లోకబ్దళెన్న అతలవితలసుతలపాతళోత్తాలరసాతల 
భోగవతీపర్యంతమాన కీళ€ ఏ €ు లోకబ్బళెన్న ఇవర్‌కళుక్కు కృొత్తుముదలికళాయిరున్దుళ్ళ 
బ్రహ్మరుద్రాదికళెన్న సరస్వతీరుద్రాణీ పులోమజాప్రభృతికళాయిరున్గుళ్ళ దేవస్త్రీకళెన్న, 
అప్పరోగణబ్దళెన్న-ఇవర్‌కళెల్లారుమ్‌ ఆణడిమైయాయ్‌, పెణ్ణడిమైయుమాయిరుక్కుమ్‌ 
ఎన్టిజార్‌. “ఇవై యెల్లామ్‌ యథార్థమ్‌ ఎనో? స్తోత్రమ్‌ ఎన్లో? ఇదు ఎబ్బనే కూడుమృడి? 
ఎన్టాల్‌, (శ్రీ రిత్యేవ చ నామ తే)- “శ్రీః ఎన్టన్లో ఉనక్కు త్తిరునామమ్‌ -ఎన్లిజార్‌. 
ఇత్తాలే ఇవళుక్కు సర్వశేషిణీత్వమ్‌ తెరివిక్కప్పట్టదో? ఎన్జాల్‌, “శ్రీజ్‌-సేవాయామ్‌” 
ఎన్టిజి ధాతువాలే తన్నైయొ ₹ిన్ష చేతనజ్ఞళాలే స్వరూపస్థి తి ప్రవృత్యాదికళుక్క్మాక 
ఆశ్రయిక్కప్పడుకిజాళ్‌ ఎన్సుకొణ్డు “ర్రీఖి ఎన్టిజదు. అదుక్కు ప్రమాణమ్‌- “ఈశ్వరీం 
సర్వభూతానామ్‌” (శ్రీ సూక్తమ్‌) ఎన్టుమ్‌, “అస్యేశానా జగత” (నీళాసూక్తమ్‌) ఎన్టుమ్‌ 
ఉణ్జాకైయాలే. (భగవతి)- “తుల్యశీలవయోవృత్తామ్‌”. (రామా-సుందర-16-5) 
ఎన్లిజపడియే ఎమ్బెైరుమానోడొక్క హేయప్రతిభటమాయిరున్నళ్ళ కల్యాణగుణైకతా- 
నత్వమ్‌ శొల్లప్పడుకిణదు. “మైత్రేయ! భగవచ్చబ్ద స్సర్వకారణకారణే, సంభర్తేతి తథా 
భర్తా భకారో౨_ ర్ధద్వయాన్వితః, నేతా గమయితా స్రష్టా గకారార్థ స్తథా మునే, ఐశ్వర్యస్య 
సమగ్రస్య వీర్యస్య యశసః శ్రియః, జ్ఞానవైరాగ్యయ శ్చెవ షణ్ఞాం భగ ఇతీరణా, 
వసంతి తత్ర భూతాని భూతాత్మన్యఖిలాత్మని, స చ భూతేష్వశేషేషు వకారార్థ స్తతో9_ 
వ్యయః, జ్ఞానశక్తి బలై శ్వర్యవీ ర్యతే జాంస్యశేషతః, భగవచ్చబ్దవాచ్యాని ర హేయె 
ర్లుణాదిభిః, ఏవ మేష మహాశబ్లో మైత్రేయ భగవానితి, పరమబ్రహ్మభూతస్య వాసుదేవస్య 
నాన్యగః, తత్ర పూజ్యపదార్గోక్తిపరిభాషాసమన్వితః, శబ్గోత. యం నోపచారేణ త్వన్యత్ర 
హ్యుపచారతళ” (విష్ణుపు-6-5-72-78) ఎన్సుకొణ్డు ప్రమాణముణ్ణాకైయాలే శ్రియః 
పతియై నిర్దెశిక్కుమ్చాదు “ప్రదిశతు భగవా నశేషపుంసామ్‌” (విష్ణుపు-6-8-64) 
ఎన్టుమ్‌, “స్మర్తవ్యో భగవాన్‌ హరిః” ఎన్జుమ్‌, “భగవాన్‌ భూతైః బాలః క్రీడనకై రివ” 
(భార. శాంతి-40-78) ఎన్గ్టుమ్‌, “భగవన్నారాయణ” (శరణాగతిగద్య) ఎన్టుమ్‌ ఇప్పడి 
వ్యవహరిక్కవడుప్పదాయితే ఇరుప్పదు. అవళై నిర్దేశిక్కుమ్చోదు” “భగవతీం శ్రియం 
దేవీమ్‌” (శరణాగతిగద్య) “శ్రీరిత్యేవ చ నామ తే భగవతి” ఎన్ఫుమ్బడియా- యిరుక్కుమ్‌. 
(బూమః కథం త్వాం వయమ్‌)-ఈశ్వరగుణస్తవమ్‌ పణ్బ్జమ్బోదు “అనంతా వై 
వేదాః” (తైత్తి-ఆర-1-16) ఎన్గిజ వేదబ్దళుమకప్పడ, “యతో వాచో నివర్తంతే” 
(తైత్తి-ఆనంద) ఎన్టు కొణ్డు అళవుకోల్‌ ముతిను మడజ్జుమృడియాయిటే ఇరుప్పదు. 
అవన్‌తన్నైయు మకప్పడ “చులకితభగవద్వైశ్యరూ ప్రై” (శ్రీ గుణ) యాయిరున్గుళ్ళ ఉన్నె 
మన్దమతికళుక్కు అగ్రేసరరాయిరున్గుళ్ళ నాబ్బళ్‌ ఎన్‌ శొల్లి వ్యవహరిప్పదు? ఎన్గుకొణ్బు 
పిరాట్టియినుడైయ పరత్వత్రె ప్రతిపాదిక్కిజార్‌ ఆళవన్దార్‌. 


238 చతుఃశ్లోకీ - సవ్వాఖ్యానము 


శ్రీమాన్‌ వేంకటనాథార్యః కవితార్మికకేసరీ । 
వేదాంతాచార్యవర్యో మే సన్నిధత్తాం సదా హృది 11 
శ్రీమన్నిగమాంతదేశికై రనుగృహీతమ్‌ 
చతుఃశ్లోకీభాష్యమ్‌ 
స్వశేషాశేషార్ష్టో నిరవధికనిర్బాధమహిమా 
ఫలానాం దాతా యః ఫల మపి చ శారీరకమితః । 
శ్రియం తత్‌సద్రీచీం తదుపసదనత్రాసశమనీ 
మభిష్టాతి స్తుత్యా మవితథముని ర్యామునమునిః ॥ 
అత్ర సమన్వయావిరోధసాధనఫలవిషయ శారీరకచతురధ్యాయీసమధిగతస్య 
భగవతః సర్వప్రకారాభిమతానురూపస హధర్మిణీ విశిష్టతయా9_పి సర్వాధికత్వం “కః 
శ్రీః శ్రియః” (స్తోత్ర-12) ఇత్యుక్త కైముతికన్యాయకాకుగర్భయా చతుశ్ళోక్యా ప్రకాశయన్‌ 
ప్రథమం (శ్రియః ప్రతిపిపాదయిషితానాం విభూతిద్వయశేషిత్వాదీనాం స్థాపక మాహ. 
కాంత ఇతి. కాంతః- ప్రియః, అనురూపపతి రిత్యర్థః, తే-సర్వమజ్ఞలా 
స్పదత్వేన ప్రమాణసిద్ధాయాః. ఏతత్సదద్వయాభి పేతం వ్యంజితం గద్యే “దేవదేవదివ్య 
మహిషీమ్‌” (శరణాగతిగద్యే) ఇతి.” ద్వా విమౌ పురుషా లోకే” (భ.గీ-15-16) 
ఇత్యాదిభిః స్వేనైవ నిరుక్తేన పరత్వవ్యంజకేన సమాఖ్యావిశేషేణ లక్ష్మీకాంతం విశినష్టి 
పురుషోత్తమ ఇతి. అత్ర పంచమ్యాదివిభక్తిత్రయే£ పి సమాసః శబ్దవిత్సమ్మతః. అనేన 
హిరణ్యగర్భా దీనా మవి భగవద పేక్షయా అధమత్వవ్యంజనాత్‌ తత్పత్నీభ్యః 
పురుషోత్తమపత్స్యా ఉత్తమత్వం సూచితమ్‌. అవతారే9 పి హ్యసౌ “నారీణా ముత్తమా” 
(రామా-బాల-1-27) ఇత్యుచ్యతే. ఏవ మస్యాః ప్రతిసంబంధేన ప్రకర్ష ఉక్తః. 
అథ పత్యు రివ విభూతిసంబంధేనాపి ప్రకర్షం వదన్‌ నిత్యసూరిపరిబృఢానా 
మపి ఏతదుపకరణత్వ ముదాహరతి-వణిపతిః శయ్యేతి. అత ఫణిపతిశబ్దేన 
సురభిసుకుమారశీతలవిశాలోన్నతత్వాదిరూపాః పర్యంకగుణా వ్యజ్యంతే. తత్రభావ 
శ్చ “కల్పాంతే యస్య వక్రేభ్యో విషానలశిభోజ్ఞ్వలః, సంకర్షాణాత్మకో రుద్రో నిషామ్యతి 
జగత్రయమ్‌, స బిభ్రచ్చేఖరీభూత మశేషం క్షితిమండలమ్‌, ఆస్తే పాతాళమూలస్థః 
శేషోం_ శేషసురార్చితః, తస్య వీర్యం ప్రభావం చ స్వరూపం రూప మేవచునహి 
వర్ణయితుం శక్యం జ్ఞాతుం వా త్రిదతై రపి” (విష్ణుపు-2-5-21) ఇత్యాదిషు ప్రసిద్ధి, 
సోత్రే చ “తయా సహాసీన మనంతభోగిని” (39) ఇత్యాదౌ. ఆసనశబ్ద ఇహ కాకాక్షిన్యాయా 
దుభయతో యోజ్యః. ఉక్తం హ్యాద్యే పురాణే తన్నామసహస్రే “భోగప్రియా భోగవతీ 
భోగీంద్రశయనాసనా” (లక్ష్మీసహస్రస్తోత్రే-120శ్లీ) ఇతి, “అజితాకర్షణీ నీతి ర్లరుడా 
గరుడాసనా” (లక్ష్మీసహస్రనామసు-100 శ్లో) ఇతి చ. 


చతుఃశ్లోకీ - నవ్యాఖ్యానము 239 


“వహేయం యజ్ఞం ప్రవిశేయం వేదాన్‌” ఇతి సౌపర్ణశ్రుతివివక్షితం వేదాఖి 
మానిదేవతాధిష్టాతృత్వ మభిప్రేత్యాహ-వేదాత్మా విహగేశ్వర ఇతి. వేదాదిష్టాతృతయా 
వేదాత్మా యద్వా, తద్విశిష్టత్వేన తత్సామానాధికరణతయా వేద ఆత్మా యస్యేతి విగ్రహ. 
“సుపర్లోత సి గరుత్మాన్‌” (తైత్తి-సంహి-4-1-42) ఇత్మాదిష్వష్యస్య వేదాత్మత్వం 
గాహ్యమ్‌. ఏవం సర్వవేదాభిమానితయా సర్వజ్ఞత్వమప్యస్య సూచ్యతే. బలాదిగుణజాత 
మపి అమృతాహరణాదిషు ప్రసిద్ధమ్‌. యద్యపి విహగేశ్వరశబ్దః “సత్యః సుపర్గో గరుడః 
తార్‌క్ష్య స్తు విహగేశ్వరణి ఇతి (్రీసాత్త్వతాదిషు ప్రాణాదిపంచకాధిపతిత్వేనావస్థితస్య 
గరుడస్య వ్యూహవిశేష మభిధత్తే. తథా౭_ప్యత్ర విశేషకాభావా ద్గరుత్మన్మాత్రవిషయః. 
ఫణిపతివిహగేశ్వరయో రుపాదాన మిహ మిథో విరుద్ధజాతీయై రపష్యవిరోధేన యుగపతో 
సేవ్యత్వం సూచయతి. కైముత్యాదన్యేషాం నిత్యానాం ముక్తానాం మప్యేతత్పరిజన 
పరిచ్చదభావేనావస్థానం ఖ్యాష్యతే. తేషా మప్యేత దాజ్ఞాకర్త ఎక్వముక్తం శ్రీవైకుంఠగద్యే 
“శేషశేషాశనాదిసర్వపరిజనమ్‌” ఇత్యాదినా. ఏవం సర్వస్యా అపి నిత్యవిభూతే స్తచ్చేషత్వం 
తాత్సర్యతః ప్రదర్శితమ్‌. 

అథ లీలావిభూతౌ అచిదంశస్య ప్రథమం తచ్చేషతా మాహ-యవనికా 
మాయా జగన్మోహినీతి. అత్ర యవనికాశబ్దాభిప్రేతం గద్యే- “భగవత్స్వరూప - 
తిరోధానకరీమ్‌”. (శరణాగతిగద్యే) ఇతి వివృతమ్‌. ఏతద్గంథ ద్వయతాత్పర్యేణ 
దివ్యదంపత్యో రనాగ్రితా పేక్షయా త్రిగుణతిరస్కరిణ్యా తిరోధేయత్వం భలితమ్‌. 
మాయాశబ్లో౭_యం. “మాయాం తు ప్రకృతిం విద్యాత్‌” (శ్వేతాశ్వతరోపనిషత్‌-4-10) 
ఇతి ప్రకృతివిషయతయా శ్వేతాశ్వతరై రధీతః. స చ విచిత్రసృష్ణ్యుపకరణతయా ప్రకృతే 
రాశ్చర్యమయత్వం వ్యంజయతి. జగన్మోహినీత్యనేన జీవపరమాత్మాదిషు విపరీతధీ 
హేతుత్వం శబ్దాదిగుణపరిణతి శబలితస్వవిషయభో గ్యతా బుద్ధిజనకత్వం చ వివక్షితమ్‌. 

ఈదృశప్రకృతిమోహితానాం కర్మవశ్యానాం సర్వేషా మపి విష్ణుపత్నీశేషత్వ 
ముత్కృష్టముఖేన కైముత్యన్యాయా దుపలక్షయతి-బ్రహ్మేశాది సురవ్రజః సదయిత 
స్తద్దాస దాసీగణ-ఇతి. ప్రకర్షనిదర్శనా దీశ్వరత్వశంకాస్పదయోః “ఏతౌ ద్వౌ విబుధశ్రేష్టా” 
(భార. శాంతి-850-10) ఇత్యాద్యుక్తయోః బ్రహ్మేశయో రప్యగ్నీంద్రాదిభి రైకరాశ్య 
సూచనాయ వ్రజగణశబ్బా. సదయిత ఇత్యుపాదానే£_ ప్యౌచిత్యాత్‌ దాసీశబ్ద స్తత్సత్స్యంశే9_ 
న్వేతవ్యః. 

ఉక్తార్థే శుత్యాదీని ప్రమాణాని తిష్టంతు. అసాధారణసమాఖ్యైవాల మితి 
ఖ్యాపయతి (శ్రీరిత్యేవ చ నామత-ఇతి. “శ్రయంతీం శీయమాణాం చ శృణ్వతీం 
శృణతీ మపి” (అహిర్చుధ్యుసంహి-21-8), “శృణాతి చ నిఖిలం దోషం శ్యాణాతి చ 
గుణై ర్భగత్‌, శ్రీయతే చాఖిలై ర్నిత్యం శ్రీయతే చ పరం పదమ్‌” (అహిర్చుధ్న్య 


240 చతుఃశ్లోకీ - సవ్వాఖ్యానము 


సంపా. 51-62) ఇత్యాదినిరుక్తి రిహాభిడ్రేతా. “నిస్సంకల్పా నిరాశయా” 
(లక్ష్మీసహస్రనామ-18) ఇతి నామ తు “శ్రయతే చ పరం పదమ్‌” ఇత్యాద్యవిరోధేన 
నేయమ్‌. “అకలంకా౭_మృతధారా” ఇతి (లక్ష్మీసహస్రనామ-17) పూర్వోక్తానుసారాచ్చ. 
అమృతో హి పరమాత్మా, తదాధారా చేయమ్‌. అత ఏవ హి సో౭_పి “శ్రీనివాసః 
శ్రీధరః” ఇతి (సహస్రనామాధ్యాయే) సమాఖ్యాప్యతే. ఉక్తం చ శ్రీసాత్వతే-“'యతోల_ 
హ మాశ్రయ శ్చాస్యా మూర్తి ర్మమ తదాత్మికా” ఇతి. యన్నివేశాత్‌ సర్వత్ర ప్రాశస్త్యధీః, 
సైవహి తే సమాఖ్యేత్యేవకారాభిప్రాయః. నిర్ణాషమంగళగుణాకరత్వజ్ఞాప నాయ 
భగవతీత్యుక్తః. 

ఈదృశాతిశయశాలిన్యాః శ్రియో యథావత్‌ స్తోతు మశక్యతా మాహ-(బ్రూమః 
కథం త్వామితి. త్వామ్‌ -ఉక్తప్రక్రియాయా విష్ణుపత్నీత్వేన, తదితరసర్వశేషిత్వేన, 
తదుచితనామధేయాదియోగేన చ ప్రసిద్ధామ్‌, “న తే వర్ణయితుం శక్తా గుణాన్‌ జిహ్వాపి 
వేధసఃి (విష్ణుపు-1-9-188) ఇతి చతుర్ముఖేనాపి స్తోతు మశక్యతయోక్తాం చేతి 
భావః. వయం -పరిమితజ్ఞానశక్తయః, “బ్రహ్యాద్యాః సకలా దేవా మునయ శ్చ 
తపోధనాః, త్వాం స్తోతు మపి నేశానా స్త్వత్రసాదలవం వినా” ఇతి వచనానుసారేణ 
బ్రహ్మాదీనాం స్వస్య చాత్రావిశేషవ్యంజనాయ బహువచనమ్‌. కథం (బూమః-కార్సేన 
త్వద్వర్ణన మశక్యం, పరిచ్చిద్య వర్ణనం త్వనుచితమితి భావః. 

యే పున రాహుః- “శ్రీ ర్నామ భగవతః సర్వకర్తు రధిష్టేయా ప్రకృతి” రితి, 
యే చ తస్య సత్తా౭_ హంతా ప్రభాశక్తివిద్యేచ్భాభోకృతాదిరూపేయం, శా(స్రేషు తథా 
తథా వ్యపదేశదర్భనా దిత్యాహుః, తేషాం తత్ర తత్రైవ శాస్త్రే నిర్చాధేన చేతనత్వవ్యపదేశేన 
నిరాసః. అత్రాప్యయ మర్థః-తే త్వా” మితి యుష్ముచ్చదబ్దేన, సంబోధనేన చ (శ్రియ 
శ్చేతనత్వముపస్థావయతా సూచితః. సత్తాదిశబ్బా స్వ్వస్యాం భగవదంతరంగ 
విశేషణత్వాద్యభిప్రాయాః. ప్రకృతే రన్యత్వం తు “తే యవనికే” త్యనేన దర్శితమ్‌. న 
చాస్యాః ప్రకృతిశబ్దోపాత్తతామాత్రేణ త్రిగుణద్రవ్యతాదాత్యమ్‌. “వాసుదేవః పరా ప్రకృతిః” 
(పాంచరాత్రాధికరణబభా ప్యే). “వకృతి శ్చ ప్రతిజ్ఞాదృష్టాంతానువరోధాత్‌” 
(బ్రసూ-1-4-28) ఇత్యుక్తే భగవత్యపి ప్రసంగాత్‌. “జగదుత్సాదికా శక్తి స్తవ ప్రకృతి 
రిష్యతే, సైవ నామ సహససై స్తు లక్ష్మీః (శ్రీ రితి కీర్యతే, మూలప్రకృతి రీశానీ” (లక్ష్మీ 
సహస్రనామ్ని-66 శ్లో), “ప్రకృతేః పురుషా చ్చాన్య తృతీయో నైవ విద్యతే” ఇత్యాదీని 
బవ్మావచనాన్యవి లక్ష్మీనారాయణయోః (వకృతిపురుషరూవ విభక్తవిభూతి 
విశేషాభిప్రాయాణి. రహస్యామ్నాయే తు “ప్రకృతౌ లక్ష్యాం చ విద్యాశబ్దః ప్రయుక్త” 
ఇత్యేతావతాల_పి న తయోః స్వరూపైక్యమ్‌. తత్ర హి స్తత్వోన్మేషముఖేన విద్యాహేతుతయా 
ప్రకృతౌ విద్యాశబ్దః. లక్ష్మాంతు విద్యాప్రవర్తకత్వాదితి విశేషః. 


చతుఃశ్లోకీ - నవ్యాఖ్యానము 241 


యే తు సత్తాదివిశిష్టో భగవానేవ శ్రీ రితి వా, శ్రీరూపనిత్యవిగ్రహాంతరవిశిష్టః 
సవేయ మితి వా, దైత్యమోహనభూమికాపరిగ్రహన్యాయేన స్వయమేవ భోగార్థం 
పరిగృహీతకాదాచిత్కకాంతావిగ్రహః స ఏవ శ్రీ రితి వా వదంతి, తే౭వి 
తద్విషయనిర్చాధనిత్యభిన్నచేతనత్వవ్యపదేశకైః తై సైరేవ శా(స్తైః నిరాకృతాః. “హీశ్చ 
లక్ష్మీశ్చ పత్యా” (ఉత్తర నారాయణమ్‌) ఇతి (శ్రుతి శ్చ పత్యుః పత్స్న్యా శ్చ స్వరూపభేదం 
స్వరసతో దర్శయతి న చాత్రానన్యథాసిద్ధిం బాధక మస్తి. ఇద మప్యత్ర “కాంత స్తే 
ఇతి వ్యధికరణనిర్దేశేన వ్యంజితమ్‌. 

యే చ మన్యంతే, భగవత ఏవ స్వరూపైకదేశః పృథగహంతయా 
పరనృ్పరభోక్తృత్వాయ నర్వదా వరిగృహీత స్రీరూవం శ్రీ శబ్బార్భః, తేన, 
భేదాభేదవ్యపదేశయో శ్చేతనత్వస్య చావిరోధ ఇతి, తే9_పి బ్రహ్మణః స్వరూపతో 
నిరవయవత్వం ప్రతిపాదయద్భిః ప్రమాణై న్నిరస్తాః. “నరనారీమయో హరిః” ఇతి 
బ్రహ్మపురాణవచనేన తు హరే ర్నారీమయత్వవ్యపదేశః “జ్యోత్సేవ హిమధీధితేణి (సన. 
నంపొా, అహార్భుధ్య్య) ఇతి త(తత్యదృష్టాంతానుసారేణ వభాశయన్య 
ప్రభామయత్వవ్యపదేశవత్‌ స్వరూపభేదావిరోధేన నిర్వాహ్యః. 

ఏతేన బీజాదే రంకురోపాదానాంశవద్విశ్వోపాదానన్య (బవ్మాణ:ః 
కార్యోపయుక్తస్వరూపైకదేశ ఏవ స్వభావతో వా, పరిణతిశక్యా వా, ఉపాధిభేదేన వా 
భిన్నాహంతాశయః (్రీరితి వ్యపదిశ్యతే-ఇతి పక్షో9 వి (ప్రతిక్టిప్తః. (బ్రహ్మణః 
స్వరూపపరిణామాదే శ్చ శారీరకే నిరస్తత్వాత్‌. 

ఉపహితాంశభేదపక్షస్తు విగ్రహాద్యుపాధౌ సంచరతి నిరవయవే బ్రహ్మస్వరూపే 
సరిజ్ఞలాదౌ ఘటాదినైవోపాధినా కస్యచిదంశస్యాన్యత్రాకర్షణయోగాత్‌, ఘటాకాశన్యాయేన 
వూర్వపూర్వోప హితాంశవరిత్యాగే తు తత్తదంశస్వరూవన్య భోక్తు రభావా 
దుత్తరత్తరోవపాతాంశానాం పూర్వపూర్వానుభూత భోగ ప్ర తిసంధానువ వత్తేః 
భోక్త ఎసంతత్యేకతామా త్రేణ ప్రతిసంధానే సౌగతమతోన్మజ్ఞనేన స్థిరాత్మపరిత్యాగప్రసంగా - 
చ్చాత్యంతానుపపన్నః. 

అవతారపరిణామోపాధిభిన్నాంశవాదినో లక్ష్యాదేః నిత్యదేహాదిప్రమాణై శ్చ 
నిరాసిరే. ఏతదపి సర్వ మత్ర వ్యధికరణప్రయోగేనైవ సూచితమ్‌. “క్తీర్తి శ్రీ ర్వా కృ 
నారీణావ్‌ం”  (ఖగీ-10-84) ఇత్యాదినమానాది కరణవయోగ శ్చ 
పూర్వాపరస్వరూపభేదే౭_ పి సంబంధవిశేషానిబంధనః. “విష్ణోః శ్రీ రనపాయినీ” 
(విష్ణుపు-1-8-17) ఇత్యాదిభిః, వ్యధికరణప్రయోగై శ్చ భేద స్పిద్ధః. 


242 చతుఃశ్లోకీ - సవ్వాఖ్యానము 


తర్ది అ(గ్యప్రాయన్యాయాత్‌ సహపరఠితనార్యంతరవత్‌ కర్మవశ్యత్వం స్యాత్‌, 
న స్యాత్‌. వచనవిరోధే న్యాయస్యానవకాశాత్‌. నచే దేవమ్‌ “ఆదిత్యానా మహం 
విష్ణు (భ.గీ-10-21), “వృష్టీనాం వాసుదేవో స్మి” (భ.గీ-10-87), “అనంత 
శ్చాస్మి నాగానాం వైనతేయ శ్చ పక్షిణామ్‌” (భ.గీ-10-80) ఇత్యత్ర కుత స్తథాత్వనిస్తారః 
నిర్ధారణా దితి చేన్న సాజాత్యే౭_పి వైషమ్యమాత్రేణ తదుపపత్తేః,, ఈశ్వరత్వానీశ్వరత్వ 
కర్మవశ్యత్వాకర్మవశ్యత్వాదౌతు ప్రమామాణాంతర మేవ శరణ మితి, ఇదం చాస్యాః 
కర్మవశ్యవైజాత్య మిహ (బ్రహ్మాదిభ్యోల_ప్యధికత్వోక్యా ప్రకాశితమ్‌. 

నన్వర్థలక్ష్మీకవిగ్రహయోగః శ్రీపతేః శ్రియ శ్చ విగ్రహైక్యం, స్వరూపైక్యం, 
భేదాభేదం వా సూచయతి. ఉక్తం చ శ్రీవిష్ణువైభవాధి కారే - “త్వం యాదృశో౭_సి 
కమలా మపి తాదృశీం తే దారాన్‌ వదంతి యువయో ర్నతు భేదగంధః, మాయావిభక్త 
యువతీతను మేక మేవ త్వాం మాతరం చ పితరం చ యువాన మాహుః” ఇతి, 
తన్న. ఉభయేచ్చయా విగ్రహమాత్ర స్యైకీకరణసంభావేనాన్యథావ్యుప పన్నతయా 
విగ్రహైక్యస్య శ్రుత్యాదివిరుద్ధస్వరూ పైక్యాదికల్పకత్వాయోగాత్‌. తథాప్వ్యేకేనేవ పరమాత్మనా 
యధథాకథంచిక్‌ సర్వనిర్వాహే కిమత్రాత్మభేదస్వీకరణేనేతి చేన్ను క్షుపౌ వక్తవ్యస్య (శ్రుతౌ 
వక్తు మయుక్తత్వాత్‌. ఉక్తాచ (శ్రుతిః ప్రాగేవః. తదనుగుణం చ శ్రీవిష్ణుస్మృతౌ (99) 
భూమివాక్యమ్‌ -“ఆక్రమ్య సర్వా తు యథా త్రిలోకీం తిష్టత్యయం దేవవరో9_సితాక్షి, 
తథా స్థితా త్వం వరదే తథాపి” (విష్ణుస్మ 98-99-6) ఇత్యాదికమ్‌, “నానయో ర్విద్యతే 
పరమ్‌” (విష్ణుపు-1-8-35) ఇత్యాదిభిః పురాణవచనైః, “ఏకతత్త్వ మివోదితా” 
(అహిర్చుధ్చ్యసం. -3-26) ఇత్యాదిభగవచ్చాస్తవచనై శ్చ స్వరూ పైక్య మనయో రపాస్తమ్‌, 
లాఘవతన్నాత్రావలంబనే తు సర్వేషా మప్యాత్మనా మైక్యం ప్రసజేత్‌. 

ఆత్మభేద మనిచ్చంతో భాషాదిషు నిరాకృతాః | 

దివ్యయో స్త్విహ దంపత్యో మిధథోభేదః ప్రసాధితః ॥ 

సర్వేషా మాత్మనాం యె స్తు భిన్నాభిన్నత్వ మిష్యతే / 

లక్ష్మీనారాయతైక్యోక్తిః తేషాం సద్భి రుపేక్ష్యతే ॥ 

యత్ర క్వచి దభేదోక్తిః యద్యాప్తవచనే భవేత్‌ । 

*రామసుగ్రీవయో రైక్యమ్‌” ఇత్యాదివదిహాస్తు సా ॥ 

అత్ర నిర్విశేషచిన్మాత్రబ్రహ్మస్వరూపతిరోధానకరీ మిథ్యాభూతా మాయైవ 
కల్పితరూపవిశేషోపళ్లిష్టబ్రహ్మప్రతిచ్చదవతీ లక్ష్మీ రిత్యుచ్యతే-ఇతి పక్షో౭_పి తాదృశ 
బ్రహ్మతత్తిరోధానాదినిరాసాదేవ నిర్భూతః. ఇద మప్యత్ర మాయాయాః ప్రస్తుత 
దంపతివ్యతిరిక్తజగన్మోహనత్వోక్యా ప్రఖ్యాపితమ్‌. 


*(రామా-సుందర-85-51) 


చతుఃశ్లోకీ - సవ్యాఖ్యానము 243 


నను యవనికా బహిరంతః స్థితయోః దృష్టిప్రసరనిరోధేన మిథో౭_ 
వలోకనవిరోధినీ లోకే దృష్టా. అతః (శియో౭_పి యవనికా తథా స్యాత్‌ః. మైవమ్‌, 
తదధీనసర్వవ్యాపారయా మాయయా తస్యాః సర్వవిషయసహజదృష్టినిరోధాయోగాత్‌, 
క్షేత్రజ్ఞానా మపి భగవన్మాయయా ధీసంకోచస్య దుష్కృతోపాధికత్వాత్‌, అకర్మవశ్యేషు 
నిత్యముక్తేశ్వరేషు తత్రసంగాభావాదితి. 

అస్తు తర్హి కర్మవశ్యతాదాత్యాత్‌ కర్మఫలాన్వయః, బ్రహ్మాదీనాం కర్మవశ్యత్వం 
తావత్‌ “యుగకోటిసహగస్రాణి విష్ణు మారాధ్య పద్మభూః, పున ప్రై లోక్యధాతృత్వం 
ప్రాప్తవా నితి శుశ్రుమ” (ఇతిహాససముచ్చయే-18-8) ఇత్యాదిభిః ప్రసిద్ధమ్‌, కిం పున 
స్తత్సత్నీనామ్‌. తాభి శ్చ తాదాత్య మస్యా స్తత్ర విశేషత స్తత్సమానాధికరణ్యేన వ్యజ్యతే. 
గాయత్రీకల్పేషు చ సంధ్యాత్రయే వర్ణవాహనాదివిశేషితం రూపత్రయ మేకస్యా ఏవ 
దేవతాయాః ప్రతిపాద్యతే. ఉక్తం చ కశ్చి ల్లక్ష్మీస్తోతే “గీ ర్లేవతేతి గరడధ్వజవల్లభేతి” 
(కనకధారాస్తోత్రే-10) ఇత్యాదిభిః. అతః కర్మవశ్యతాదాత్యాత్‌ యవనికారూపిత - 
మాయాతిరోహితజ్ఞానత్వ మస్యా ఉపపద్యత ఇతి, తదసత్‌. విశేషతః సామానాధికరణ్యస్య 
“యద్యత్‌ విభూతిమత్‌ సత్త్వమ్‌” (భ.గీ-10-41) ఇత్యుక్తేన విభూత్యధ్యాయన్యాయేన 
నిర్వాహాత్‌. తాపనీయోపనిషది, ఘృతసూక్తే చ లక్ష్మా స్తే తే శబ్దా అపి నిరుక్తివిశేషైః 
తత్తద్విభూతియోగేన వా నేతవ్యాః. గాయత్రీకల్పానాం విభూతిభూతాయా ఏవ 
గాయత్ర్యాఖ్యాయాః దేవతాయాః సంధ్యాభేదేన వైష్ణవ్యాదిసమాఖ్యానుగుణవాహన - 
రూపాదిపరిగ్రహశక్యా మాహాత్యవర్ణనే తాత్పర్యం తత్ర తత్ర వ్యక్తమ్‌. తాదృశా శ్చ 
వాహనాదయో9_న్యే స్యుః న హి సారూప్యమాత్రేణ త ఏవై ఇతి నిశ్చయః. అనేకేషా 
మేకజాతీయవాహనాదిదర్శనాత్‌. 

ద్రుహిణాదిషు కేషాంచి దీశ్వరవ్యక్తితాభ్రమాత్‌ । 

తత్పల్నీష్వపి లక్ష్య్యంశవాదః (శ్రుత్యాదిబాధితః ॥ 

ఏతదభిప్రాయేణ హ్యత్రోక్తమ్‌ “సదయిత స్తద్దాసదాసీగణ” ఇతి. 

అస్వ్యేవం, తథాపి స్రంశమాత్రా పేక్షయైవ శ్రియో విభూతిమత్త్వ మస్తు, 
బ్రాహ్మవైష్ణవాదిపురాణేషు తథా దర్శనాత్‌. అతః శ్రీమతః ఏవ సర్వవిభూతిశేషిత్వ 
మితి. అత్ర (బూమః- “దాసభూతాః న్వతః సర్వే హ్యాత్మానః పరమాత్మని”, 
(అహిర్చుధ్వ్యసంహితా-మంత్రరాజప్రదస్తోత్ర-12శ్లో) ఇత్యాదిభిః సర్వేషా మాత్మనాం 
పరమాత్మదాసత్వసిద్ధేః “జాయాపత్యో ర్న విభాగః” (ఆపస్తంబ. సూ-2-6-14-16) 
ఇతి న్యాయాత్‌ (ప్రతిదాసానాం పత్నీదాసత్వ మవర్ణనీయమ్‌. నన్వేవం పత్యా అపి 
పతిదాసత్వే సతి, తాం ప్రతి పతిదాసానాం దాసత్వ మయుక్తం స్యాత్‌, తన్న. లోకే 
వేదే వా క్వచిదపి పత్స్యాః పతిం ప్రతి దాసత్వాభావాత్‌, అత ఏవ “యదా యదా హి 


244 చతుఃశ్లోకీ - సవ్వాఖ్యానము 


కౌసల్యా దాసీవచ్చ సఖీవ చ” (రామా-అయో-12-68) ఇతి దృష్టాంతతయోచ్యతే. 
“అహం శిష్యా చ దాసీ చ భక్తా చ తవ మాధవ” (వారాహే) ఇతి భూమివచన మప్యు 
పచారతో నేయమ్‌. యద్యపి పత్నీనాం ప్రతి దాసత్వం, తథాపి పతిదాసాంతరాణాం 
తద్దాసత్వ మపి యథాశ్లోకం యుజ్యతే. అస్తిచ సర్వేషాం భగవద్దాసత్వే౭_పి తత్తదుపాధిభిః 
మిథో దాసత్వమ్‌. ఇహత్రైకయైవేచ్చయా విభూతిద్వయస్య నిత్య ముభయార్థతయోపా 
త్తత్వాత్‌ దేవతాద్వంద్వహవిన్యాయేన బ్రహ్మాదీనా ముభయశేషత్వం యుక్త మేవ. గద్యాదిషు 
విభూతిమధ్యే తస్యాః పాఠో౭_పి పత్యపేక్షయా పారార్ధ్యమాత్రసామ్యా దుపపన్నః. 
ఆత్మాంతరాణాం సర్వేషాం లక్ష్మతపతిదాసతామ్‌। 
మకార స్తు తయో ర్లాస ఇతి కేచి దధీయతే ॥ 
ఏవం సతి, భగవత్పత్స్యంతరా పేక్షయా బ్రహ్మాదీనాం దాసత్వం భవతు వా, 
మావా, ఉక్తం తావదుపపన్నమ్‌. “పున్నామా భగవాన్‌ హరిః, ప్రీనామ్నీ లక్ష్మీ ర్మైత్రేయ” 
(విష్ణుపు-1-8-35), “యో యో జగతి పుంభావః స విష్ణు రితి నిశ్చయః, యో య 
స్తు నారీభావః స్యాత్తత్ర లక్ష్మీః వ్యవస్థితా” (సనత్ముమారసంహితా) ఇత్యాద్యుకో 
విభూతివిభాగస్తు లౌకికదంపత్యోః యథోచితవినియోగానుగుణభాషణాదివిభాగవన్ని 
త్యేచ్చ్భానియమితవిశేషాభిమానార్థ మిత్యాద్యభిప్రాయేణ ఫణిపత్యాదీనా మప్యత్ర 
లక్ష్మీశేషత్యోక్తి రితి. 
కేచిత్తు, నానావిధవాదివిప్రతిపత్తిమోహితాః సర్వథా దుర్నిరూపం లక్ష్మీతత్త్వ 
మితి మన్యంతే”, తే౭_ ప్యేవ మిహ నిరూపణేన నిర్జూతాః. కించ, సదసదనిర్వచనీయత్వాది 
రూపదుర్నిరూపత్వం తత్తన్మతనిరాసా దేవ నిరస్తమ్‌. యేన కేనచిదాకారేణ దుర్నిరూపత్వం 
తు సర్వత్రాపి సంభవతి. ఉపయుక్తాంశనిరూపణ మస్యాపి సంప్రతిపన్నసామ్యా న్నాత్ర 
విశేష ఇతి. 
యస్యా స్తే మహిమాన మాత్మన ఇవ త్వద్వల్లభో9_పి ప్రభుః 
నాలం మాతు మియత్తయా నిరవధిం నిత్యానుకూలం స్వతః । 
తాం త్వాం దాస ఇతి ప్రపన్న ఇతి చ స్తోష్యామ్యహం నిర్భయః 
లోకైకేశ్వరి! లోకనాథదయితే! దాంతే! దయాం తే విదన్‌ ॥ 2 ॥ 
పెరియవాచ్చాన్‌ పిళ్ళై వ్యాఖ్యానమ్‌ 
(యస్యా స్తే మహిమాన మాత్మన ఇవ త్వద్వల్లభోలి_ పి ప్రభుః నాలం మాతు 
మియత్తయా నిరవధిం నిత్యానుకూలం స్వతః) “యస్యాయుతాంశాంశే విశ్వశక్తి రియం 
స్థితా” (విష్ణు.పు. 1-9-53) ఎన్టుమ్‌, “స్వశక్తిలేశోద్భతభూతసర్గః” (విష్ణుపు-6-5-84) 
“మనసైవ జగత్సృష్టిం సంహార శ్చ కరోతి య” (విష్ణుపు-5-22-15) “పరాస్య శక్తి 


చతుఃశ్లోకీ - నవ్యాఖ్యానము 245 


ర్వివిధైవ (శ్రూయతే స్వాభావికీ జ్ఞానబలక్రియా చ” (శ్వేత-6-8) ఎన్టుమ్‌, “ఏకో హ 
వై నారాయణ ఆసీత్‌” (మహో) “దివ్యో దేవ ఏకో నారాయణః” (సుబాలోపనిషత్‌) 
ఎన్జుమ్‌ ఇప్పడి ప్రమాణబ్దళాలే ప్రతిపాదిక్కప్పట్ట పరత్వత్తై ఉడైయవనాయ్‌, ఉనక్కు 
వల్లభనాన సర్వేశ్వరను మకప్పడ యచ్చబ్దత్తాలే అవాజ్మానసగోచరమాయిరుక్కిఅ 
ఉన్నుదడైయ అకళవిబిన్టిరుక్నిణి పెరుమైయై ఇవ్వళవు ఎను నిరూపిక్కుమళవిల్‌ “తనక్కుమ్‌ 
తన్‌ తన్నా యంటివరియాన్‌” (తిరువాయ్‌ం-8-4-6) ఎన్టిఅివడి టేం తన్‌ 
స్వరూవనిరూపణమ్‌ వణ్శ త్తాన్‌ మాట్టాదాప్పోలే ఉన్నుడైయ వైభవనిరూపణమ్‌ 
పణ్బుమ్బోదు అసమర్థనాయిరుక్కుమ్‌. ఆనాల్‌ జగత్తుక్కు శేషిద్విత్వమ్‌ ఉణ్లో? ఎనాల్‌, 
(నిత్యానుకూలం స్వతః) “అస్యేశానా జగతో విష్ణుపత్నీ” (నీళాసూక్తమ్‌) ఎన్లెయాలే 
జగత్తెప్ప*” ఇవళుక్కు శేషిణీత్వముమ్‌, అవనైప్ప*” శేషత్వముమ్‌ ప్రతిపాదిక్కప్పడు 
కైయాలే శేషిద్విత్వమ్‌ ఇల్లై. “ఆనాల్‌ ఇవనైప్పగ” ఇవళ్‌ శేషభూతైయాకిల్‌, ఇవళుడైయ 
వైభవనిరూపణమ్‌ పజ్జవొణ్ణాదే?” ఎన్న వొణ్డాదు. అదెబ్బనే యెన్టాల్‌, “అపూర్వనానార 
సభావనిర్భరప్రబుద్ధయా ముగ్గవిదగ్గలీలయా” (స్తోత్ర) ఎన్గు అతివిదగ్ధమాయిరున్దుళ్ళ 
కీడావైభవత్తాలే, “పిత్తర్‌ పనిమలర్‌ మేల్‌ పావైక్కు” (తిరునెడున్హాజ్లకమ్‌ -18) 
ఎన్గిఅపడియే ప్రమేయపరవశనాయిరుక్కైయాలే సర్వజ్ఞనాయిరున్టానేయాకిలుమ్‌ 
నిరూపిక్కమాట్టాదేయాయ్‌త్తు ఇరుప్పదు. 

(తామ్‌ త్వామ్‌)- క్రీ ౬ ప్రతిపాదిక్కప్పట్ట పరత్వత్తై నిరూపకధర్మమాక 
ఉదడైయైయాయిరుక్కిణ ఉన్నె-ఎన్టపడి. (దాస ఇతి)- “అడియేన్‌” ఎన్టుకొణ్డు ఆశ్రయిక్కిజేన్‌ 
ఎన్టిజార్‌. “ఈశ్వరీం సర్వభూతానామ్‌” (శ్రీసూక్తమ్‌) ఎన్గుమ్‌, “అస్యేశానా జగతకి” 
(నీళా సూక్తమ్‌) ఎన్టుమ్‌ శొల్లుక్రైయాలే నమక్కు జగత్తెప్ప” శేషిణీత్వమ్‌ సాధారణమన్నో! 
ఉమక్కు అవర్‌కళిజ్కాట్టిల్‌ విశేషమెన్‌? ఎన్ను పిరాట్టి అరుళిచ్చెయెదార్‌. “అవర్‌కళిజ్మాట్టిల్‌ 
విశేషమెన్‌? ఎను పిరాట్టి అరుళిచ్చెయ్‌దార్‌. అవర్‌కళిద్మాట్టిల్‌ నెడువాశి యుణ్జే. 
స్వరూపానురూపమాన శేషత్వపూర్వకమాక ప్రపన్ననానేన్‌” ఎన్లిజార్‌ (ప్రపన్న ఇతి) 
ఎన్గుకొణు. (స్తోష్యామ్యహం నిర్భయః) అదినాలే నిర్భయనాయ్‌ క్కొణ్లు సోత్రమ్‌- 
పణ్జుకిజేన్‌- ఎన్లిజార్‌. స్తోత్రమాకిజిదు ఇల్లాదదొసనై చ్పాల్లుకెయాయిరుక్కుమ్‌. ఇబ్బుత్తెక్కు 
అజ్ఞనల్ల. “భూతార్థవ్యాహృతి స్సా హి న స్తుతిః పరమేస్టినః” ఎన్గిబపడియే ఇఉళ్ళ 
గుణబ్బకైత్సాన్‌ యథావత్‌ ప్రతిపాదిక్కప్పోకాదేయాయ్‌త్తు ఇరుప్పదు. ఇవైయుమ్‌ ఎత్తాలే 
ఎన్టాల్‌? 

(లోకైకేశ్వరి)- జగత్తెప్ప” ఇవళ్‌ శేషిణియాకైయాలే. ఇవళుక్కు జగత్తెప్ప ₹” 
శేషిణీ త్వమ్‌ ఎత్తాలే వన్గదెన్నాల్‌, (లోకనాథయితే )- లోకనాథ నాయిరుక్కిల 
నారాయణనుక్కు దివ్యమహిషియాకైయాలే. 


246 చతుఃశ్లోకీ - సవ్వాఖ్యానము 


“ఇబ్బనొత్త మేన్మైయె ఉడైయోమాన నమ్మె ఉమ్మాల్‌ పరిచ్చేదిక్కప్పోమో! ” 
ఎన ప్పిరాట్టి తిరువుళ్ళమాక, “అదు ఒక్కుమ్‌. ఉముడైయ మేన్మెయె నిరూపితోమాకిలన్లో 
నాబ్దళ్‌ భబ్గురధీకళావతు. ఉమ్ముడైయ నీర్మెయె నిరూపిక్కుమ్బోదు మన్దమతికళాయి 
రున్గుళ్ళ అస్మదాదికళుక్కుమ్‌ స్తోత్రమ్‌ పణ్జకైెయిల్‌ యోగ్యతై యుణ్జామ్‌” ఎన్టిజార్‌. 
(దాంతే)- “కరుణోజ్వలసంవర్ధితైయాయిరుక్కిణ కబ్బకక్కొడియే!” 

(దాంతే విదన్‌) - దయైయావదు- 'స్వార్థనిర పేక్షాపరదుఃఖాస హిష్టుతా” 
ఎన్టిటీ దయాలక్షణ మిరుక్కుమృడి, అబ్గ్బనొత్తిరున్నళ్ళ ఉన్నుడైయ దథైంయైం 
అటియానిన్టుకొబ్చేన్‌ ఎన్టపడి. అబ్బనొత్త కృపైనమ్‌ పక్కలుణ్లో? ఎను తిరువుళ్ళమాక, 
“పాపానాం వా....నాపరాధ్యతి” (రామా-యుద్ధ-116-44) ఎన్టుకొణ్బు ఎమెరుమాన్‌ 
దేవకార్యార్థమాక యాదొరు దివ్యమజ్ఞళవిగ్రహత్తై క్కొణ్జాన్‌, తదనుకూలమాక దేవరీరుమ్‌ 
వడివుకొళ్ళక్కడ వదా - యిరుక్షైయాలే, అవన్‌ రాఘవనాయ్‌ క్మొణ్లు అవతరిత్తపోదు, 
దేవరీరుమ్‌ శ్రీజనకరాజన్‌ తిరుమకళాన సీతైయాయ్‌క్కొణ్లు అవతరిత్తు, రావణనై 
పుత్రమిత్రకళాత్రాదికళోదు తరైప్పడుతుక్కైక్నాకవుమ్‌, శ్రీవిభీషణా శ్వానై స్టాపిక్షైక్కాకవుమ్‌, 
అళోకైవనికైయిలే ఇరును, కాట్టె వెట్టి నాడాక్కినాప్పోలవుమ్‌, కళై ప్పటిత్తు 
ప్పయిరాక్కుమాపోలవుమ్‌, అసన్నిరాసపూర్వకమాక సత్సాలనమ్‌ పణ్జుకైక్కాక రావణనై 
క్కొన్టరుళినవనన్తరమాక, తర్భనభర్హనాదికళై ప్పణ్ణిన రాక్షసిళై క్కొల్లుకైయిలే 
ఉద్యుక్తనాయిరున్గుళ్ళ తిరువడియై క్కుణిత్తు ఉన్‌ పరమకృపైయె ప్రకటీకరిత్త పడియై 
బుద్ధిపణ్జిక్కొణ్ణు నిర్భయనాయ్‌ స్తోత్రమ్‌ పజ్జినేనెన్గిణార్‌ ఆళవన్నార్‌. 

వేదాన్తదేశికభాష్యమ్‌ 

అథ “కథం బూమి” ఇతి స్తుత్యారంభాక్షేప హేతుతయోదాహృతం స్తోతవ్యగత 
ముత్కర్నం ముఖాంతరేణ దృథీకుర్వ న్నేవ తదుపశ్లిష్టం సౌలభ్యవిశేష మనుసంధాయ 
స్తోతృగతదయనీయదశానిరూపణేన హేతునా స్తుత్యారంభం సమాథధత్తే. 

యస్యా ఇతి. యస్యా ఇత్యేతావతా పర్యాప్తేల ప్యత్ర త ఇత్యధికోపాదానం 
ధర్మిగ్రాహకమానసిద్ధాసాధారణవి శేషద్యోతనార్థమ్‌. మహిమానమ్‌- విభూతిద్వయశేషిత్వ 
రూపం నిరతిశయానుకూలయోగరూపం చ. ఆత్మన ఇవ-స్వస్యేవ. త్వద్వల్లభః 
-త్య(త్రియతమః. ప్రభుః-సర్వవిషయజ్ఞానశక్త్యాదిమాన్‌, ప్రభురపీత్యన్వయః. అపి 
రనుక్తసముచ్చయోర్లో వా. త్వం చ త్వద్వల్లభ శ్చేత్యర్థః. నాలం మాతు మియత్తయా- 
పరిచ్చిద్యానుసంధాతు మసమర్థః. సర్వశక్తే రపి పరిచ్చిన్నత్వజ్ఞానాభావో న దోష ఇతి 
భావః. యథోక్తం శ్రీవత్సాంకమి॥శైః- “దేవి ! త్వన్మహిమావధి ర్న హరిణా నాపి 
త్వయా జ్ఞాయతే, యద్యప్యేవ మథాపి నైవ యువయోః సర్వజ్ఞతా హీయతే” (శ్రీస్తవే-10) 


చతుఃశ్లోకీ - నవ్యాఖ్యానము 247 


ఇతి. ఈదృశ శ్చ మహిమా వేదార్థసంగ్రహే9_ వ్యుక్తాః- “అనవధికమహిమా” ఇతి. 
వివృత శ్చ గద్యారంభే “భగవన్నారాయణాభిమతే” త్యాదినా. శ్రద్ధాసూక్తమేధా 
సూక్తాదితిసూక్తవాక్‌సూక్తాది ప్వేతద్విభూతివిశేషప్రతిపాదకేషు, విశేషతః శ్రీసూక్తే చ విచిత్రా 
ఏతన్మహిమాన స్తత్తద్భాష్యకారైః ప్రపంచితాః ప్రతిపత్తవ్యాః. అస్యాః. మహిమ్నః 
ప్రాప్యంతర్భావజ్ఞాపనాయ నిత్యనిరుపాధికానుకూలత్వ మాహ- నిత్యానుకూలం 
స్వత -ఇతి. తాం -సర్వజ్ఞసాక్షికతాదృశమహిమానమ్‌. త్వాం- మహత్త్వసంగతసౌలభ్య 
గుణయోగాత్‌ మదీయస్తోత్రశ్రవణ కౌతుకేనాభిముఖీ భూతామ్‌. దాస ఇతి ప్రపన్న 
ఇతి చ- ప్రతిబుద్ధదాసభావత్వాత్‌ ప్రపన్నత్వా చ్చేతి భావః. ఉభయ మిదం సంభూయ 
“పేష్యస్య క్షమితవ్యం మే” (రామా-కిష్కిం-36-11) ఇత్యాదిన్యాయేన నిర్భయత్వే 
హేతుః. 

పృథుగద్యముఖే౭_ స్మాభిః శ్రీప్రపత్తి రియం సతామ్‌ । 

శ్రీపతౌ స్థిత మైకాంత్యం న విహంతీతి సాధితమ్‌ ॥ 

స్తోష్యామ్యహం నిర్భయః- అనాద్యుపచితాపరాధ స్త్వన్మహిమస్తోత్రానుగుణ 
జ్ఞానశక్తిరహితశ్చాహం నిత్యసూరిభిః నిగమై శ్చ కార్మేన స్తోతు మశక్యాం త్వాం, 
ప్రతిబుద్ధదాస్య ప్రపన్నత్వవ్యాజేన నిర్భయః స్తోష్యామీత్యుక్తం భవతి. ఏవం 
స్తోత్రాక్షేపతత్సమాధానవ్యాజేన ప్రవృత్త మపి శ్లోకద్వయ మిదం ప్రకృష్ణస్తుతిరూప మేవ. 
త్వత్రపన్నస్య మేన కుతశ్చిదప్యసీశ్వరాద్భయ మిత్యభి ప్రాయేణాహ-లోకైకేశ్వరీ తి. 
లోకైకేశ్వరః- ప్రమాణసిద్ధానాం సర్వేషా మద్వితీయ ఈశ్వరః. ఈశ్వరశబ్దశ్చాంతర్నీత- 
శేషిత్వం నియంతృత్వ మభి(పైతి. “పతిం విశ్వస్య” (తైత్తి.నారా) ఇతి విశ్వశేషిత్వేన 
నిరిష్టస్య శేష్యంతరనివృత్తివివక్షాయాం “ఆత్మేశ్వరమ్‌” ఇతి నిర్దేశాత్‌. “యో లోకత్రయ 
మావిశ్య బిభర్త్యవ్యయ ఈశ్వరః” (భ.గీ -15-17) ఇత్యస్యార్థ శ్రైవం సంగృహీతః. 
“వ్యాపనా దృరణాత్‌ స్వామ్యా దన్యః పంచదశోదితః” (గీతార్థసంగ్రహే-19) ఇతి. 
తత్ర చ భాష్యమ్‌-(గీతాభాప్యే-16-1) “వ్యాపనభరణస్వామ్యై రర్భాంతరతయా”ఇతి. 
ఈదృశేశ్వరపత్నీత్వా దిహ లోకైకేశ్వరీత్యుక్తమ్‌. ఏతేన “పుంప్రధానే శ్వరే శ్వరీ” 
(లక్ష్మీసహస్రనామని-1శ్లో) ఇతి సమాఖ్యా౭_పి గతార్భా. త్వత్రసాదే సతి సర్వేశ్వరా 
దపి మే భయం నాస్తీత్యాహ లోకనాథదయిత-ఇతి. దయితాశబ్ద ఇహ వల్లభాత్వాఖి 
ప్రాయః. సర్వభయాభయహేతుభూతః సర్వేశ్వరోల_ పి త్వదభిమతం నాతిక్రామతీతి 
భావః. అనేన సంబుద్ధిద్వయేన స్తుతివిషయత్వాచిత్యాతిశయో౭_పి సూచితః ఈదృశీం త్వా 
మాథ్రితస్య, మే త్వతోత పి భయం నాస్తీత్యాహ. దాంతే దయాం తే విదన్‌- ఇతి. 
ప్రతిబుద్ధదాస్యః కృపోత్తంభకదీనావస్థాపన్నః ఆజ్ఞాతిలంఘనాత్‌ విరతాభిసంధిః ప్రపన్న 


248 చతుఃశ్లోకీ - సవ్వాఖ్యానము 


ఇహ దాంతాశబ్దాభిప్రేతః. మాతృత్వప్రయుక్తవాత్సల్యాతిశయవత్యా స్తే దాంతే పురుషే 
భగవత్మారుణ్యాదప్యతిశయితాం దయాం జాన న్నహ మేవం ప్రపన్నత్వా న్నిర్భయ 
ఇత్యన్వయార్థః. ప్రశ్రితమాత్రపరో వా£_త్ర దాంతశబ్దః, తావన్మాత్రే9_పి హి తస్యా 
విశేషాభిమానః తయివోక్తః. (మహాలక్ష్మీసంహితా) “ధర్మనిత్యే మహాబుద్దా బ్రహ్మణ్యే 
నత్యవాదిని, ప్రథ్రితే దానశీలే చ సదైవ నివసామ్యహమ్‌” ఇతి. (భారతే- 
శ్రీవానవనంవాదే) ఏవంవిధ శ్చ దయావిశేషః “కరుణా(గానత ముఖీ” 
(లక్ష్మీసహస్రనామ్ని-14ళ్లో) ఇత్యస్యాః సమాఖ్యయైవ ఖ్యాపితః. అష్టోత్తర శతనామసు 
చ పఠ్యతే “కరుణాం వేదమాతరమ్‌” ఇతి. కరుణాప్రచురతయా౭_సౌ కరుణాత్యోక్తిః. 

పారమ్యాపహ్నవః పత్యౌ బాహ్యానాం మానబాధితః | 

ఇతి ఖ్యాపయితుం శ్రీశం శ్రీదృష్టాంత మిహాబ్రవీత్‌” ॥ 

అథ స్యాత్‌ “ఆనీదవాతం స్వధయా తదేకమ్‌”. (తైత్తి. బ్రా-2-8-9) ఇతి 
ప్రళయదశాయాం స్వధాశబ్దవాచ్యయా కయాచిత్‌ పరస్య బ్రహ్మణోం_ననం శ్రూయతే. 
స చాత్ర “స్వధా త్వం లోకపావనీ” (విష్ణు.పు-1-9-109) ఇతి పురాణోక్తే. మహాభారతే 
చ శ్రీవాసవసంవాదే, “అహం స్వాహా స్వధా చైవ” ఇతి స్వయ మేవోక్తత్వా దౌచిత్యా 
చ్చ లక్ష్మీ రేవ. అత స్తదధీన ప్రాణనత్వం బ్రహ్మణ ఇతి-తన్న్మ స్వాధీనసర్వసత్తాకస్య 
తస్యాన్యాధీన ప్రాణనత్వాసంభవాత్‌. స్వధాశబ్దస్య అత్ర ప్రయోగదర్శనమాత్రేణ 
లక్ష్మ్మీవిషయత్వకల్పనా దపి స్వస్మిన్‌ ధీయత ఇతి వ్యుత్పత్తా స్వసత్తావిషయత్వస్య 
కల్పయితుం యుక్తత్వాత్‌. స్వకీయం విశ్వధారణసామర్థ్యమేవ వా స్వధా. తథా “శ్రేష్ట 
శ్చే” త్యత్ర భాష్యమ్‌- (2-4-7) “ఆనీదవాతమ్‌” (బుక్‌-8-10-129-2) ఇతి తు 
న జైవం గ్రేష్టం ప్రాణన మభిప్రేత్యోచ్యతే. అపి తు పరస్య బ్రహ్మణ ఏకస్యైవ విద్యమానత్వ 
ముచ్యతే” ఇతి. అత్రానన్యాధీనసత్తాకత్వమేవ హ్యభిప్రేతమ్‌. అస్తు వా స్వధయేతి పదం 
లక్ష్మీవిషయమ్‌, తథాపి సహయోగవివక్షైవాత్ర యుక్తా. యథా మహాభారతే “కృత్వా 
మత్‌స్థాని భూతాని చరాని స్థావరాణి చ, ఏకాకీ విద్యయా సార్ధం విహరిష్యే ద్విజోత్తమ” 
(భార. మోక్ష-8347-72) ఇతి. నను, “తతో భూయో జగత్సృష్టిం కరిష్యామీహ విద్యయా” 
(భార-మోక్ష-347-78) ఇతి వాక్యశేషేణౌచిత్యా త్తత్ర విద్యాశబ్దః ప్రకృతివిషయః స్యాత్‌. 
భవత్యేవమ్‌. తథాపి ప్రస్తుతసహోక్తిమాత్రసంభవోదాహరణ మిదం యుజ్యత ఏవ. 
యద్వా, “తేనేయం స చ ధర్మాత్మా ముహూర్త మపి జీవతి” (రామా-సుందర-15-25) 
ఇతివత్‌ స్వధయా అనీ దితి ప్రేమపారతంత్రే తాత్సర్యమ్‌. 

అథ స్యాత్‌ “మేథా శ్రద్దా సరస్వతీ” (విష్ణుపు 1-9-119), “అహం (శ్రద్దా 
మేధా చ” (వారాహే) ఇతి స్మృత్యుపబ్బంహితయా “శ్రద్ధయా దేవో దేవత్వ మశ్చుతే”. 


చతుఃశ్లోకీ - నవ్యాఖ్యానము 249 


(కాఠరకే-3-83-11) ఇతి శుత్యా పత్స్యధీనోత్మర్షత్వం పరస్య దేవస్య ప్రతీయతే-ఇతి, 
తదపి న చోద్యమ్‌. స్వతస్సిద్దాతిశయస్య భాస్మరస్య ప్రభాన్వయేనైవ “శ్రియః శ్రీ శ్చ 
భవేత్‌” (రామా-) ఇత్యుక్తస్య భగవతః స్వపత్సాప్యతిశయాంతరే దోషాభావాత్‌. 
“అభిరూప ఏవాభరణేనాపి ద్యోతమానత్వ మశ్చుతే” ఇత్యాదిష్వయోగవ్యవచ్చేద 
మాత్రేణాప్యర్జోప పత్తౌ బహుప్రమాణవిరుద్ధ స్యాన్యయోగవ్యవచ్చేదస్య కల్పయితు 
మయుక్తత్వాత్‌. దేవత్వం చ నిష్ఫృష్యమాణం దేవనసంబంధ ఏవ. “కృత్తద్ధితసమా సేషు 
సంబంధాభిధానం త్వతలౌ” (కెయటే-5-1-119) ఇతి శాబ్లోక్తేః, తచ్చ దేవనం 
విహరణాదిరూపం స్వవల్లభాసహితస్యైవ పరస్య దేవస్య భవతీతి సుస్టోతం యం పంథాః. 
ఆహు శ్చ (శ్రీస్తవే-శ్లో-1) “యస్యా వీక్ష్య ముఖమ్‌”, “అంగీకారిభి రాలోకైఃణి”. 
(శ్రీగుణ-1), “క్రీడసి శ్రీసమక్షమ్‌” (శ్రీరంగ ఉత్తర-44) ఇత్యాది. 

ఏవ మాప్తప్రణీతాన్యన్యానపి కానిచిత్‌ స్తుతివాక్యాని ప్రమాణానాం స్వవాక్యాంత 
రాణాంచావిరోధేన స్థాప్యాని. యాని చ బ్రాహ్మే పురాణే” “సర్వాతిశాయినీ ప్రీతిః” 
(లక్ష్మీసహ(సే-128), “సర్వోతృష్ణా సర్వమయీ” (122), “అనౌపమ్యా నిర్వికల్పా” 
(17) ఇత్యాదీని లక్ష్మా నామాని, తాన్యపి “న తత్సమశ్చాభ్యధిక శ్చ దృశ్యతే” 
(శ్వేతా-6-8), “యస్మా త్సరం నాపర మస్తి కించిత్‌” (ముండకే-1-7-1), 
“తమీశ్వరాణాం పరమం మహేశ్వరమ్‌” (శ్వేత-6-7), “క్షరాత్మానా వీశతే దేవ 
ఏకి (శ్వేత-1-10), “ఏక ఇద్రాజా జగతో బభూవ” (తైత్తి. సం-4-168), “శాస్తా 
చరాచరస్యైకః”, “ఏకః శాస్తా న ద్వితీయో౭ స్తి శాస్తా (కళ్చిత్‌)” (భార-ఆశ్వ-2-7-1), 
“శాస్తా విష్ణు రశేషస్య” (విష్ణుపు-1-17-20) ఇత్యాదిప్రమాణగణానుసారేణ 
భగవద్వ్యతిరిక్తసర్వాపేక్షయా తన్మహిష్యాః ప్రకర్షం వివక్షంతి. తథా సతి “శక్తిచక్రస్య 
నాయికా” (సనత్కు సం) ఇతి తత్రత్యోక్తి రపి సంగచ్చతే. శక్తిశబ్లోత_ పి హ్యత్ర 
విహారాఖ్యకార్యోపయుక్తవి శేషణత్వాభి ప్రాయః, పత్నీవిషయ ఏవ. 

అత్యంతసామ్య మప్యస్యాం దృష్టాంతస్వరసాగతమ్‌ । 

స్థాప్యం నియతనిర్భాధపత్నీత్వాద్యవిరోధతః 11 

అత్ర “తస్య శక్తిద్వయం తాదృగమి[శ్రం భిన్నలక్షణమ్‌” ఇతి సాత్త్వతోక్తం 
దేవ్యా స్తాదృక్త్వ మపి శ్రుతిస్మృతిపూర్వాపరాది ప్రసిద్ధపత్నీత్వాద్యనుగుణం యోజ్యమ్‌. 
కించ, యథా ముక్తస్య భగవతా వరమసామ్యే శ్రుతి స్మృత్యాది సిద్దే౭_పి 
“జగద్వ్యాపారవర్ణమ్‌” (బ్రహ్మసూ-4-4-17) ఇతి లక్షణభూతై రాకారైః వైషమ్యం 
స్థాప్యతే, తథేహాపి భవతి. “భిన్నలక్షణ” మితి తతైవోక్తమ్‌. ఆహు శ్చ “పితేవ 


250 చతుఃశ్లోకీ - సవ్వాఖ్యానము 


త్వత్రేయాన్‌” ఇత్యారభ్య “మాతా తదసి నః” (శ్రీ గుణ-52) ఇతి. ఏవ మనభ్యుగమే 
తాం పురస్కృత్య భగవదభిగమనపి తత్ర తత్రోక్తం దుశ్ళకం స్యాత్‌. 
అస్తి కర్మార్హఫలదే పత్యా కృత్యద్వయం (శ్రియః | 
నిగ్రహా ద్వారణం కాలే సంధుక్షణ మనుగ్రహే ॥ 
ఉక్తం చ శ్రీ విష్ణుచిత్తెః గద్యవ్యాఖ్యానారంభే- “మాతృత్వైకరూపాం (శ్రియం, 
సంపద్యతే, మాతా హి హితాదపి పుత్రస్య ప్రియ మేవ పశ్యతి, పితా ఉభయం పశ్యతి, 
అతో దండధరత్వహీనతైవావలంబన మస్యాం దశాయా మాసీత్‌” ఇతి అత్ర 
వరదగురూపదేశానుసారిభిః వ్యాసార్యైః శ్వోక్తమ్‌ - “ప్రతాపోష్మలపితృత్వ 
దురాసదభగవత్సమా శయణసిద్ధయే పురుషకారాను ప్రవిష్టవాత్సల్యనిర్భరలక్షీ ్మ- 
సమాశ్రయణం శ్రీమచ్చబ్ద వివరణము ఖేనాభిధీయతే” ఇతి. నన్వస్యా దండధరత్వాభావే 
“దైత్యదానవమర్గినీ” (లక్ష్మీసహ(సే-8) ఇత్యాది నామాని న ఘటేరన్‌. మైవమ్‌. “సీతాయా 
స్తేజసా దగ్భాం రామకోపప్రపీడితామ్‌” (రామా-సుందర) ఇత్యాదిష్వివ కోపస్య 
పతిసంశశయత్వే౭_ ప్యస్యా స్తదనుమతిమహిమ్నాపి దైత్యనిరాసాదిసిద్దేః స్వసాధారణ 
విభూతివిశేషద్వారా వా తదుపపత్తిః. తదభిప్రాయేణ హి పురాణేషు- “సౌమ్యాసౌమ్యైః 
జగద్రూపైః” (విష్ణుపు-1-9-121) ఇత్యాద్యుచ్యతే. 
యత్మించిదపి వైషమ్యం యది నామాత్ర నేష్యతే । 
తయో ర్లేహవ్యవస్థాపి న సిద్ధ్వేత్‌ సర్వసంమతా ॥ 
అవ్యవస్థితిపక్ష స్తు హేతు పక్షోల య మిత్యపి | 
అ(శ్రుతత్వాదిహానుక్తే ర్టూషణం వాపి నార్హతి ॥ 
న హి సిద్ధే వికల్పః స్యా న్న సందేహోల_త్ర నిశ్చయాత్‌ । 
న కాలాద్యైః విపర్యాస స్తన్నిత్యత్వాదిసాధనాత్‌ ॥ 
ఈషత్త్వత్మరుణానిరీక్షణసుధాసంధుక్షణా ద్రక్ష్యతే 
నష్టం ప్రాక్‌ స్తదలాభత స్రిభువనం సంప్రత్యనంతోదయమ్‌ । 
శ్రేయో న హ్యరవిందలోచనమనఃకాంతా ప్రసాదాదృతే 
సంసృత్యక్షరవైష్ణవాధ్వసు నృణాం సంభావ్యతే కర్షిచిత్‌ TET 
పెరియవాచ్చాన్‌ పిళ్ళె వ్యాఖ్యానమ్‌ 
(ఈషత్‌త్వత్మరుణానిరీక్షణసుధాసంధుక్షణా ద్రక్ష్యతే నష్టం ప్రాక్‌ స్తదలాభత 
స్రిభువనమ్‌)- “పృథివ్యప్పు ప్రలీయతే, ఆప స్తేజసి లీయంతే, తేజో వాయౌ లీయతే, 
వాయు రాకాశే లీయతే, ఆకాశ మవ్యక్తే లీయతే, అవ్యక్త మక్షరే లీయతే, అక్షరం 


చతుఃశ్లోకీ - సవ్యాఖ్యానము 251 


తమసి లీయతే, తమః పరే దేవ ఏకీభవతి” (సుబాలోపనిషత్‌-2), ఎన్టుమ్‌, “న 
(బ్రహ్మో నేశానః నేమే ద్యావా పృథివీ” ఎన్గుమ్‌, “ఆనీదవాతం స్వధయా తదైకమ్‌” 
“తస్మాద్ధాన్యం న పరం కించనాస” (తైత్తి-బ్రాహ్మ-2-8-9) ఎన్జుమ్‌, “తద్ధేదం 
తర్ప్యవ్యాకృత మాసీత్‌” (బృహ-3-4-7) ఎన్టుమ్‌, “ఆసీదిదం తమోభూత మట్రజ్ఞా 
తమలక్షణమ్‌, అప్రతర్మ్య మవిజ్లేయం ప్రసుప్త మివ సర్వతః (మనుస్మృ-1-5) 
ఎన్టుమ్‌, “ఒన్థుమ్‌ తేవు ములకు ముయిరుమ్‌ మమ్‌ యాదు మిల్లా వను” 
(తిరువాయ్‌-4-10-1) ఎన్టుమ్‌ (శ్రుతియోడు, స్మృతియోడు, ఆళ్వార్‌ పాశురతోడు 
వాశియటి ప్రతిపాదిక్కిణ ప్రకయత్తిలే, “నారాయణా ద్రృహ్మా జాయతే, నారాయణాద్రుద్రో 
జాయతే”. (నారాయణోపనిషత్‌) ఎన్టుమ్‌, “ఏకాకీ న రమేత” (తైత్తి. ఆర.) ఎన్టుమ్‌, 
“బహుస్యామ్‌ ప్రజాయేయేతి” ఎన్గ్టుమ్‌, “తత్సృష్టా తదేవానుప్రావిశత్‌” (తైత్తి-ఆనంద) 
ఎన్టుమ్‌, “తన్నామరూపాభ్యాం వ్యాక్రియత” ఎన్టుమ్‌, “సర్వాణి రూపాణి విచిత్య ధీరః 
నామాని కృత్వాభఖివదన్‌ యదా స్తే” (పురుష సూ-16) ఎన్సుమ్‌, “సర్వే నిమేషా జజ్ఞిరే 
విద్యుతః పురుషాదధి” ఎన్ఫుమ్‌, “ఆప ఏవ ససర్జాదౌ తాసు వీర్య మపాసృజత్‌, 
తదండమభవద్ధెమం సహ(స్రాంశునమప్రభమ్‌, తన్న్మిన్‌ జజ్ఞే స్వయం (బ్రహ్మో 
నర్వలోకవితామవాః, తతః స్వయంభూ రృగవానవ్యక్తే వ్యంజయ న్నిదమ్‌, 
మహాభూతాదివృత్తౌజాః ప్రాదురాసీత్తమోనుదః” (మనున్మృ-1-6,8,9) ఎనుమ్‌, 
“నాన్ముకన్‌ తన్నాడు దేవరులకోడుయిర్‌ పదైత్తాన్‌” (తిరువాయ్‌-4-10-1) “నాన్ముకనై 
నారాయణన్‌ పడైత్తాన్‌, నాన్ముకనుమ్‌ తాన్ముకమాయ్‌ శంకరనై త్తాన్‌ పడైత్తాన్‌” (నాన్ముకన్‌ 
తిరు-1) ఎన్గుమ్‌-ఇప్పడి ప్రతిపాదిక్కప్పట్ట (బ్రహ్మా ముదలాన సృష్టియై ఈశ్వరన్‌ 
ఉకక్కుమోదు, “యద్భూభంగాః ప్రమాణం స్థిరచరరచనాతారతమ్యే మురారేః వేదాంతా 
స్తత్త్వచింతా మురభిదురసి యత్పాదచిహ్నై స్తరంతి.” (శ్రీగుణ-4) ఎన్ముమ్‌, 
“ఉల్లాసపల్లవితపాలితసప్తలోకీ నిర్వాహకోరకితనేమకటాక్షలీలామ్‌”. (శ్రీగుణ-2) ఎన్టుమ్‌ 
ఇవళ్‌ కటాక్షమడిమాక వాయ్‌త్తు ఉణ్జావదు 

ఇన్నముమ్‌, పిరాట్టిక్కు జగత్మారణత్వత్తిలే అన్వయముణ్లో? ఎను నడాదూర్‌ 
అమ్మాళ్‌ పిళ్ళానై ప్రశ్నమ్‌ పజ్జ, “ఆవదెన్‌? ఇవ్వర్ధత్తిల్‌ సందేహముణ్లో? “ఆవాభ్యాం 
కర్మాణి కర్తవ్యాని, ప్రజా శ్చ ఉత్సాదయితవ్యాః” ఎన్టన్లో ఇరుప్పదు ! ఇవళ్‌ సహధర్మచారిణి 
యన్దో?” ఎను అరుళిచ్చెయ్‌దార్‌ పిళ్ళాన్‌. 

ఆక, ఇప్పడి శుతిన్మృతికళాన్న, ఆజ్వార్‌పాశురమెన్న, ఇవే 
అడియొో యవర్‌ పాశురమెన్న, ఇవ "లే ఈశ్వరన్‌ “తదైక్షత బహుస్యాం 
ప్రజాయేయేతి” (తైత్తి-ఆనంద) ఎను సృష్టిక్కడవదాక పార్‌త్తరుళినపోదు, (ఈషత్‌ 


252 చతుఃశ్లోకీ - సవ్వాఖ్యానము 


త్వత్‌కరుణానిరీక్షణసుధాసంధుక్షణా ద్రక్ష్యతే) అవన్‌ పార్వైక్కు అనుకూలమాయ్‌, 
కరుణాజలపరిపూర్ణమాయిరున్దుళ్ళ ఉన్నుడైయ కటాక్షవిక్షేపబ్బళాలే- యన్లో జగత్తు 
రక్షిక్కృప్పడుకిఅదు. 

(నష్టమ్‌ ప్రాక్‌ తదలాభతః) అమృతజలవర్షబ్దళాయిరుక్కిణ అన్ల కటాక్షమిన్దియే 
ఇరుక్కైయాలేయన్నో “అనన్నేవ న భవతి” (తైత్తి-ఆనంద) ఎన్లిఅవడియే 
నామరూపవిభాగానర్హమాయ్‌ క్కొణ్డు ఇరున్దదు. 

(సంప్రత్యనంతోదయమ్‌ )-కడుజ్మోడైయిలే నొన్గ పయిర్‌ మేకమేటి వర్షిత్రాల్‌ 
తేజుమాపోలే, నీర్‌ పార్‌త్తరుళుకైయాలే ఇప్పోదు ఆననోదయమాయ్‌త్తు. “ఆవదెన్‌” 
ఎనాల్‌, మహీమహీధరజలనిధిరూపమాన జగత్తెన్న తదంతర్వర్తికళాన దేవతిర్యబ్మనుష్య 
స్థావరరూపమాన చతుర్విధదేహటప్రవేశమ్‌ పణ్జియిరుక్కిణ ఆత్మకోటికళెన్న ఇవ శీ 
ఉదైత్తాయి "౯. 

(శ్రేయో న హ్యరవిందలోచనమనఃకాంతాప్రసాదాదృతే)- “తస్య యథా 
కప్యాసం పుండరీక మేవ మక్షిణీ” (ఛాందో-1-6-7) ఎన్గుకొణ్గు ఈశ్వరనుడైయ 
ఉత్పుల్లమాన తామరైప్పూప్పోలే ఇరున్గుళ్ళ తిరుక్కణ్‌మలరిల్‌ అకు. “మత్స్యః 
కమలలోచనః (సహస్రనామభాప్యమ్‌) ఎన్సుమ్‌, “మహావరాహః స్ఫుటపద్మలోచనః” 
(విష్ణు.పు. 1-4-26) ఎన్టుమ్‌, “రామో రాజీవలోచన” (రామా. బాల. 20-2) ఎన్టుమ్‌, 
“కృష్ణః కమలలోచనః” ఇప్పడి మత్స్యమనుష్యాదివిగ్రహ- పరిగ్రహమ్‌ పణ్గినాలుమ్‌ 
కణ్ణె మజై క్కృప్పోకాదేయిటే యిరుప్పదు. సర్వాజ్ఞజ్ఞళుమ్‌ మటైయుమృడియాక 
కృవశమిట్టాలుమ్‌ కణ్ణె కృవచమిడువా నిలనిటే. ఆక, తామరైక్కణ్ణన్‌ ఎన్గ్లెయాలే ఇవనుక్కు 
అవాప్తసమస్తకామత్వమ్‌ శొల్లప్పట్టదు. 

(అరవిందలోచనమనఃకాంతా) - ఇజబ్బ్జనొత్త వైభవత్తై ఉడైయనాయిరున్గుళ్ళ 
ఈశ్వరనుడైయ తిరువుళ్ళత్తిజ్కు ఉకప్పె ప్పణ్ఞమవళాయిరుక్కుమ్‌. “భార్యా ఎన్నాదే 
“కాంతై” ఎన్నానెన్‌? ఎన్న్టాల్‌, “ఉనక్కేబ్ముమ్‌ కోలమలర్‌ప్పావైక్కు అన్నాకియ ఎన్‌ 
అన్సేయో” (తిరువాయ్‌-10-10-6) ఎన్ముమ్‌, “పిత్తర్‌ పనిమలర్‌మేల్‌ పావైక్కు” 
(తిరునెడు-18) ఎనుమ్‌, “అస్యా దేవ్యా మన స్తస్మిన్‌ తస్య చాస్యాం ప్రతిష్టితమ్‌” 
(రామా.సుందర-15-52) ఎన్ఫుమ్‌ ప్రమాణముణ్చాకైెయాలే కాంతాశబ్దప్రయోగమ్‌ 
పణ్జకిజార్‌. (ప్రసాదాదృతే) - ఇజ్జనొత్తిరున్గుళ్ళ ఇవళుడైయ ప్రసాదత్తె యొళియ. 

(సంసృత్యక్షరవైష్ణవాధ్వసు నృణాం సంభావ్యతే కర్షిచిత్‌) సంసృతి యావదు- 
ఐశ్వర్యమ్‌. అక్షరమావదు- కైవల్య మోక్షమ్‌. వైష్టవాధ్వావాకిజిదు- “న చ పునరావర్తతే, 
న చ పునరావర్తతే” (బ్ర.సూ-4-4) ఎన్సుమ్‌, “తద్విష్టోః పరమమ్‌” (పురుష సూ.) 


చతుఃశ్లోకీ - నవ్యాఖ్యానము 253 


ఇప్పడి (శ్రుతియోడు, ఆళ్వార్‌ పాశురత్తోడు వాశియజ ్రతిపాదిక్కిణ పరమపదమ్‌. 
ఆక, ఇవ్వ+ కళిల్‌ అరవిందలోచనమనఃకాంతైయుడైయ ప్రసాదత్తెయొ శయ మనుష్యరిల్‌ 
వైత్తుక్కొణ్లు ఒరువరుక్కుమ్‌ (శ్రేయస్‌ వారాదు- ఎన్లిజార్‌ ఆళవన్నార్‌. 
వేదాన్తదేశికభాష్యమ్‌ 

ఏవం స్తుత్వా క్షేపసమాధానవ్యాజేన స్వామిత్వసౌలభ్యాదికం ప్రతిపాద్య, స్తోతు 
ముప(క్రాంతః న ర్వాశయణీ యత్వాయ సకలపురుషార్థ హేతుత్వముదావారణ 
విశేషార్ధాంతరన్యాసాభ్యా ముపపాదయతి - ఈషదితి. ఏతదనుగ్రహైకదేశో౭_పి 
అనంతానిష్టనివృత్తే రనంతాభ్యుదయసిద్ధే శ్చ నిదాన మితి వ్యంజయితు మీషచ్చబ్దః. 
త్వచ్చబ్దేన “ప్రణిపాతప్రసన్నా హి” (రామా-సుందర-27-415), “క్షిప్రప్రసాదినీం 
దేవీమ్‌” (ధనదీయే) ఇత్యాదిషూక్తః స్వభావః సూచ్యతే. సామాన్యత శ్చ త్వదనుగ్రహస్య 
పదాతనత్వ ముక్తం మంకణసంహితాయామ్‌ - “పద్మే స్థితా పద్మవర్ణా పద్మనాభప్రియా 
శుభా, సదా9_నుగ్రహసంపన్నా సా మే దేవీ ప్రసీదతు” ఇతి. అష్టోత్తరశతనామస్తోత్రే- 
(3 శ్లో) చ, “నమామి కమలాం కాంతిం క్షమాం క్షీరోదసంభవామ్‌, అనుగ్రహపరా 
మృద్ధి మనఘాం హరివల్లభామ్‌” ఇతి. అనిష్టనివర్తనేష్టప్రాపణానుగుణకరుణా హేతుకం 
నిరీక్షణం కరుణానిరీక్షణమ్‌. కరుణయా విషయీకరణం వా నిరీక్షణశబ్దేనోపచర్యతే. 
తదిద ముక్తం తత్సంపహితాయామ్‌ - “సామగ్యజుర్మయీం దేవీం వేదగర్భాం 
మనస్వినీమ్‌, లోకైకేశవిభూతీనాం కారణం యన్నిరీక్షణమ్‌” (మహాలక్ష్మీసంహితా) ఇతి. 
తస్య విశ్వసంజీవనతయా సుధాత్వరూపణమ్‌. తయా సంధుక్షణమ్‌ -సమ్యగుల్లాసనమ్‌. 
అత్ర పంచమ్యుక్తం హేతుత్వం తు ఉదయాపేక్షయా రక్షాపేక్షయా చ యోజ్యమ్‌. 
రక్ష్యతే - నిరువ(ద్రవ మవస్మావ్యతే. ప్రాక్‌-తదుపేక్షాకాలే, తదలాభోతః- 
త్వన్నిరీక్షణాలాభతః, నతు త్వత్మోప తః. కక్ష కుప్యేత్‌ వానరోత్తమ” (రామా. 
యు-116-38) ఇత్యాది వదంత్యా స్తవ కోపానంభవాత్‌. త్రిభువన శబ్దేన 
(తైలోక్యాంతర్వర్తినః క్షేత్రజ్ఞా లక్ష్యంతే. సంప్రతి-“తతో9_వలోకితా దేవాః” 
(విష్ణుపు-1-9-106) ఇత్యాద్యుక్తాయాం త్వన్నిరీక్షణదశాయామ్‌. అనంతోదయం- 
పూర్వకాలాదప్యతిశయితాభ్యుదయ మిత్యర్థః, ఉక్తం హ్యేతత్‌ సర్వ మింద్రేణ “త్వయా 
దేవి పరిత్యక్తం సకలం భువనత్రయమ్‌, వినష్టప్రాయ భవ త్త్వయేదానీం సమేధితమ్‌” 
(విష్ణుపు-1-9-123) ఇతి. అత్ర ప్రళయాదికం వివక్షిత మితి కేచిత్‌. ఏవ 
మన్వయవ్యతిరేకాభ్యా మేతత్మటాక్షాధీనం దేవాదీనా మైశ్వర్య మితి దర్శితమ్‌. యథా౭_ 
హ కాశ్యపః- “*బ్రమ్మాద్యా శ్చ సురా స్సర్వే మునయ శ్చ తపోధనాః, ఏధంతే 


ఎన్టుమ్‌, “పిణికొడుక్కిలుమ్‌ పోకవొట్టార్‌” (పెరియాజ్వార్‌. తిరు-4-5-2) ఎన్గుమ్‌- 


254 చతుఃశ్లోకీ - సవ్వాఖ్యానము 


త్వత్పదచ్చాయా మాశ్రిత్య కమలేశ్వరి” (కాశ్యపీయే) ఇతి. మంకణసంహితాయా 
శ్చాష్టానా మపి లోకపాలానాం తత్పూజానిరతత్వం చ ప్రపంచితం ద్రష్టవ్యమ్‌ 
ఉక్తసమర్థనవ్యాజేన సర్వపురుషార్థానాం త్వత్రసాదాధీనత్వ మాహ శ్రేయ-ఇతి. అత్ర 
త్వత్రసాదా దితి వక్తవ్యే అరవిందలోచనమనఃకాంతాప్రసాదా దితి కథనం 
తథావిధ ప్రసిద్ధి ప్రకర్షద్యోతనార్థమ్‌. అరవిందలోచనశబ్దేన “యం పశ్యే న్మధుసూదనః” 
(భార-శాంతి-858-78) ఇత్యాద్యభిప్రేతం శ్రీపతే రప్యనుగ్రహశీలత్వం సూచ్యతే. 
తన్మనఃకాంతాత్వోక్తిః సర్వాపేక్షితదానే తయోః సమానాభిప్రాయత్వం వ్యనక్తి. అత్ర 
మనశ్ళబ్లో బుద్ధా వుపచరితః. భగవతః కరణాయత్తజ్ఞానత్వాభావాత్‌. మనః 
కాంతా-అభిమతేత్యర్థః. పూర్వం “కాంత స్త ఇత్యుక్తమ్‌, అత్ర తు ఇయం భగవతః 
కాంతేతి. ఏతేన పరంపరానుకూలతయా సర్వత్ర వ్యాపారే సామరస్యం వ్యజ్యతే. 
ప్రసాదాత్‌-కృపావిశేషా దితి యావత్‌. అస్యాః క్వచిదపి నిగ్రహాసంభవేన 
తన్నివృత్తిరూపప్రసాదయోగాత్‌. సంసృతిశబ్ద ఇహ పురుషార్థసమభివ్యాహారాత్‌ 
పారిశేష్యాచ్చె శ్వర్యపరః. తేన త్రివర్గాంతర్భూతం సర్వ మభిమత మితి వివక్షితమ్‌. 
అక్షరశబ్ద స్తు ప్రత్యగాత్మానుభవపరః. వైష్ణవాధ్వశబ్దేన గతివిశేషద్వారా భగవత్రాప్తి 
ర్లక్ష్యతే. ఏతేషు శ్రేయః- శ్రేష్టం సుఖం, తత్సాధనం వా. “పుణ్యశ్రేయసీ సుకృతం 
వృషణ” (వైజయంతీ) ఇతి హి పఠంతి. నృణా మితి సర్వక్షేత్రజ్ఞోప లక్షణమ్‌. 
హిరణ్యగర్భస్యాపి బ్రహ్మే పురాణే తదధీనైశ్వర్వత్వ ముక్తమ్‌. “పద్మయోని రిదం 
ప్రాప్య పఠన్‌ క్షేత్రం (సూక్తం) తతః క్రమాత్‌, దివ్యం చాష్టగుణైశ్వర్యం త్వత్ససాదా చ్చ 
లబ్ధవాన్‌” (బ్రాహ్మపురాణే) ఇతి. 

“బ్రహ్మాదీనాం యదాయత్తం వైభవం యస్య సా స్వయమ్‌ । 

తస్య కైముత్యనిర్థార్య మీశ్వరత్వం (శ్రియః శ్రియః ॥ 

ఏత(త్పసాదాదృతే నృణాం శేయో పా న నంఖావ్యతి ఇతి 
వ్యతిరేకోక్యాగ్నీంద్రాదిప్రయుక్త మపి నృణాం శ్రేయః ఏతదధీన మితి వ్యజ్యతే. హిశబ్దేన 
శ్రీసూక్త శ్రీస్తుత్యాదిషు సర్వశాప్రేషు చ ప్రనిద్ధిః ద్యోత్యతే. న సంభావ్యతే-న 
సిద్ధ్యతీత్యర్థః. ఈదృశస్యాస్యాః ప్రభావస్యేంద్రాదీనా మివ కాలభేదభేద్యత్వం చ నాస్తీతీ 
వ్యంజనాయ క్వచిది దుత్యుక్తమ్‌. 

నను మోక్షప్రదత్వం భగవత ఏవేతి సర్వత్ర స్థాపితమ్‌. శ్రీసాత్వతే చ స్వస్య 
మోక్షప్రదత్వం, దేవీనా మైశ్వర్యప్రదత్వం చ విభజ్యోక్తమ్‌, తదత్ర సంసృత్యక్షర 
వైష్ణవాధ్వస్వితి అవిశేషవచనం ప్రశంసామాత్రపరం స్యాత్‌. మైవమ్‌. శ్రీసాత్త్వత ఏవ- 
“యా మాలంబ్య సుభఖేనేమం దుస్తరం హి గుణోదధిమ్‌, విస్తరంత్యచిరేణైవ 


చతుఃశ్లోకీ - నవ్యాఖ్యానము 255 


వ్యక్తధ్యాయనపరాయణాః” ఇతి బంధహేతుభూత గుణోదధినిస్తరణ కారణత్వేన 
లక్షీ శ్రసమాశ్రయణస్య ప్రతిపాదనాత్‌. ఉక్తం చ స్వయంభువా “సర్వకామ ప్రదాం రమ్యాం 
సంసారార్గవతారిణీమ్‌, క్షిప్రప్రసాదినీం లక్ష్మీం శరణ్యా మనుచింత యేత్‌” 
(బ్రాహ్మేపురాణే) ఇతి, బ్రాహ్మే చ పురాణే తన్నామాన్యేవం పఠ్యంతే “సకృద్విభూతా 
సర్వార్తిసము ద్రపరిశోషిణీ” (లక్షీ (సహ(సే-87), “భవభంగాపహారిణీ” (లక్ష్మీసహ్రే- 
122), “పరనిర్వాణదాయినీ” (28), “జ్యోతిష్మత్యమృతాపహా” (లక్ష్మీసహ(స్రే-122) 
ఇత్యాదీని. వైష్ణవే చ (1-9-20) “ఆత్మవిద్యా చ దేవి త్వం విముక్తిఫలదాయినీ” ఇతి. 
అత్ర విముక్తిఫలదాయిత్వస్వాత్మవిద్యావి శేషణత్వే9_ పి తాదృశవిద్యాయా స్తదధీనత్వోక్త్యా 
ప్రకృతసిద్ధిః. మోక్షహేతుభూతాత్మగుణసిద్ధి శ్చ తదధీనేతి తత్ర తత్రోక్తమ్‌. ఏవం స్థితే, 
గద్యారంభోక్తన్యాయేన మోక్షోపాయతదధికారయో స్తావ దేతన్మూలత్వం దురవహ్నపమ్‌. 
మోక్షప్రదే భగవతి ముముక్షుణాం ఘటకతయైషా తిష్టతీతి చ సర్వసంమతమ్‌. 
పరిపూర్ణానుభవ(ప్రదానసంకల్చ్ప స్తు భగవతః స్వసెవ వా, సపత్నీకస్య వేతి 
యథాప్రమాణం భవతు. సర్వథా వైష్ణవాధ్వశ్రేయఃప్రదత్వ మస్యా ఇహోచ్యమానం న 
విరుద్ధ మితి. 

శాంతానందమహావిభూతి పరమం యద్రృహ్మ రూపం హరేః 

మూర్తం (బ్రహ్మ తతో౭_పి తత్రియతరం రూపం యదత్యద్భుతమ్‌ I 

యాన్యన్యాని యథాసుఖం విహరతో రూపాణి సర్వాణి చా 

న్యాహుః స్వె రనురూపరూపవిభవైః గాఢోపగూధాని తే॥ 4॥ 

న్‌ పెరియవాచ్చాన్‌ పిళ్ళై వ్యాఖ్యానమ్‌ 

(శాంతానంతమహావిభూతి పరమం యద్చహ్మ రూపమ్‌ హరే శాంతి 
యావదెన్‌? ఎన్టాల్‌- “అశనాయా పిపాసే చ శోకమోహౌ జరామృతీ, షడూర్మిభి ర్విశుద్దా” 
ఎన్గుకొన్లు (శుతియిల్‌ శొల్లప్పట్టపడి. షడూర్మిరహితమాయిరుక్కు మెన్టపడి. ఇన్నముమ్‌, 
“అపక్షయవినాశాభ్యాం పరిణామర్ధిజన్మభిః, వర్ణితః శక్యతే వక్తుం య స్సదా౭_ స్తీతి 
కేవలమ్‌” (విష్ణుపు-1-2-11) ఎన్టుకొణ్డు పరాశరమహర్షియాలే ్రతిపాదిక్కప్పట్టపడి. 
షడ్భావవికారహితమ్‌ ఎన్టిఖదాకవుమామ్‌. 

(ఆనన్ట్ర-“ జ్ఞానానందమయం యస్య స్వరూపం పరమాత్మనఃి” ఎన్టిజి పడియే 
ఆనన్దరూపమాయిరుక్కుమ్‌. “ఆనన్టరూపమాయిరుక్కై యావదెన్‌ ?” ఎన్జాల్‌, తన్నె త్తానే 
అనుభవిక్యుమ్ఫోదు సుఖభావహమాయిరుకై గ 

(మహావిభూతి)- “అబ్బులస్యాష్టభాగో౭_ పి న సో౭_స్పి మునిసత్తమ, న సంతి 
ప్రాణినో యత్ర కర్మబంధనిబంధనాఃి (విష్ణుపు-3-7-4) ఎన్సుకొణ్డు మహర్షికళాలే 


256 చతుఃశ్లోకీ - సవ్వాఖ్యానము 


ప్రతిపాదిక్కప్పడుకైయాలే యాదోరిడత్తిల్‌ జీవసమూహముణ్డు, అజ్లే పరమాత్మ సన్నిధి 
ఉణ్టాయిరుక్కుమ్‌. అదెజ్జనే? యెన్నిల్‌, “యస్యాత్మా శరీరం యస్య పృథివీ శరీరమ్‌” 
(బృహ-ర-7) ఎన్ముకొణ్బు ప్రమాణముణ్డాకైయాలే శరీరత్తె యొ శ న్షన్గిటే శరీరి 
యిరుప్పదు. ఆక, “మహావిభూతి” ఎను దివ్యాత్మస్వరూపత్తినుడైయ విభుత్వమ్‌ 
ప్రతిపాదిక్కప్పట్టదు. 

(పరమమ్‌)- “పరో మారి_ స్యేతి పరమః” ఎన్గిఖపడియే ఇదుతన్నుడైయ 
నిరుపమత్వమ్‌ ప్రతిపాదిక్కప్పడుకిజదు. “ఇదుక్కు ప్రమాణ మెన్‌ ? ఎన్జ్టాల్‌, “న తత్సమ 
శ్చాభ్యధిక శ్చ దృశ్యతే”, క్ట సందృశే తిష్టతి రూప మస్య న చక్షుషా పశ్యతి కశ్చనైనమ్‌” 
(శ్వేత-6), “ఒత్తార్‌ మిక్కారై యిలైయాయ మామాయా” (తిరువాయ్‌-2-83-2) 
ఎన్టుముణ్ణాకైెయాలే యచ్చబ్దత్తాలే “వచసా మాత్మసంవేద్యమ్‌” (విష్ణుపు-6-7-53) 
ఎన్లిజపడియే ఇదుతన్నుడైయ ఆవాజ్య్మనసగోచరత్వమ్‌ ప్రతిపాదిక్కప్పడుకిజదు. 

((బవ్మా) “బృవాత్వాత్‌ బృంహణత్వా చ్చ బ్రహ్మ ఇత్యభి దీయతే” 
(విష్ణుపు-3-3-22) ఎను శొల్లుకిణపడియే కీ శొచ్చాన్న మహావిభూతిశబ్దత్తాలే శాబ్బమాక 
ప్రతిపాదిక్కప్పడుకిజదు, ఆక, ఇప్పడి. పూర్వపాదత్తాలే షడూర్మిరహితమాయ్‌, తనక్కు 
సుఖావహమాయ్‌, నిరువమమాయ్‌, అవాజ్మానన గోచరమాయ్‌, బృవాత్త్స్వ- 
బృంహణతగుణయోగియా యిరుక్కిణ దివ్యాత్మస్వరూపమ్‌ ప్రతిపాదిక్కప్పట్టదు. 

ఇని, ఉత్తరవాక్యత్తాలే దివ్యమంగళవిగ్రహమ్‌ ప్రతిపాదిక్కప్పడుకిఅదు. 
(మూర్తం (బ్రహ్మ తతో పి త(త్రియతరం రూవం యదత్యద్భుతమ్‌) క్రీశ 
ప్రతిపాదిక్కప్పట్ట అమూర్‌త్తమాన (బవ్మాత్తిజ్కాట్టిల్‌ భగవానుక్కు అత్యన్తవ్‌ 
ప్రీతిప్రకర్షనకమాయ్‌, మూర్‌త్తమాయ్‌, బ్రహ్మశబ్దవాచ్యమాయ్‌, అత్యాశ్చర్యమాయిరు 
క్నిఖదు యాదొరు దివ్యమబ్దళ విగ్రహమ్‌, అదు ప్రతిపాదికృప్పడుకిజిదు. “విగ్రహో....”* 
ఎన్టుమ్‌, అరూపీ హి జనార్దనః ఎనుమ్‌, “న తే రూపం న చాకారః” (జితంతే) 
ఎన్ఫుమ్‌ -ఇప్పడి ఈశ్వరనుక్కు విగ్రహ మిల్లె యెన్గ్టుకొణ్బు ప్రమాణబ్దళ్‌ ఉణ్జాయిరుక్క 
“దివ్యమ్‌ స్వరూపమ్‌” ఎన్టుమ్‌, దివ్యమంగళ విగ్రహమెన్టుమ్‌ ఎజ్జనే? ఎను ఇప్పడి 
చ్చొల్లువార్‌ వేదాన్తనిష్టరుడైయ గోష్టియిల్‌ బహిషృతరానపేరిజే. ఆవదెన్‌? చోద్యమ్‌ 
పణ్జినాల్‌ పరిహరిక్కుమిత్తనైయొ శియ ప్పరివాదియానిస్టీర్‌, ఇప్పడి ప్రమాణముణ్లో ? 
ఎన్నాల్‌, ఉణ్లు. అదెబ్బనే ఎన్టాల్‌, “య ఏషోలి_ ంతరాదిత్యే హిరణ్మయః పురుషో దృశ్యతే” 
(ఛాందో1-6-7) “సర్వే నిమేషో జజ్ఞిరే విద్యుతః పురుషాదధి”, (తైత్తి-నారా) 
“ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్‌” (పురుషసూ), “ధ్యేయ స్సదా సవితృమండలమధ్యవర్తీ 
* ఈ ప్రమాణవివరం తెలియలేదు. 


చతుఃశ్లోకీ - నవ్యాఖ్యానము 257 


నారాయణః సరసిజాసనసన్నివిష్టః, కేయారవాన్‌ మకరకుండలవాన్‌ కిరీటీ హారీ 
హిరణ్మయవపుః ధృత శంఖచక్ర”. (నృసింహ పురాణమ్‌), “కిరీటకౌస్తుభధరమ్‌ మిత్రాణా 
మభయప్రదమ్‌”, “నీణ్ణ పొన్‌ మేనియొడుమ్‌ నిజిన్దెన్నుళ్ళే నినా శిన్లాన్‌” (తిరువాయ్‌- 
5-5-7) ఎన్టుకొణ్గు ఇప్పడి ప్రమాణముణ్జాకైయాలే ఉన్నుడైయ అభిమతమ్‌ సిద్ధియాదు. 

(యాన్యన్యాని యథా సుఖం విహరతో రూపాణి సర్వాణి) “అజాయమానో 
బహుధా విజాయతే” ఎన్సుమ్‌, “పిజప్పిల్‌ పల్‌ పిజవిప్పెరుమాన్‌”. (తిరువాయ్‌- 
2-9-5) ఎనుమ్‌ -ఇప్పడి ప్రమాణముణ్జాకైయాలే జనిజరాదిదురిత దూరనాయిరున్గుళ్ళ 
సర్వేశ్వరన్‌ తన్నుడైయ సౌలభ్యమ్‌ ఎన్లి గుణత్తె ఒప్పమిడుకైక్మాక “బహుస్యాం 
ప్రజాయేయ” (తైత్తి. ఆనంద) ఎన్టుమ్‌, “ఏష నారాయణః శ్రీమాన్‌ క్షీరార్ణవనికేతనః, 
నాగపర్యంక ముత్సృజ్య హ్యాగతో మధురాం పురీమ్‌” (హరివం-113-62) ఎన్టుమ్‌, 
“స హి దేవై రుడీర్ణస్య రావణస్య వధార్థిభిః, అర్ధితో మానుషే లోకే జజ్ఞే విష్ణు సనాతనః” 
(రామా-అయో-1-7), “సంభవామి యుగే యుగే” (భ.గీ. 18-64) ఎన్ముమ్‌, 
“ఇచ్భాగృహీతాభిమతోరుదేహః సంసాధితాశేషజగద్ధితోల_ సౌ” (విష్ణుపు-6-5-84) 
ఎన్టుమ్‌, “విష్ణుత్వ ముపజగ్న్మివాన్‌” (రామా-85-18) ఎన్థుమ్‌ ఇప్పడి ప్రమాణ 
ముణ్బాకైయాలే అదితిక్కు ద్వాదశపుత్రనాయ్‌ క్కొణ్డు అవతరిత్త అవతారత్తోడుమ్‌, 
“తయరతన్‌ పె మరతకమణిత్తడమ్‌” (తిరువాయ్‌-10-1-8) ఎని రామావతార 
త్రోడుమ్‌, “మణ్జిన్‌ పారమ్‌ నీజ్లుదజ్మే వడమదురై ప్పిజిన్గాన్‌” (తిరువాయ్‌-9-1-10) 
ఎన్గిబపడియే దేవకార్యార్థమాక అవతరిత్తరుళిన రామకృష్ణాద్యవతారజ్ఞళోడుమ్‌ 
వాశియటి. 

(తాన్యాహుః స్వె రనురూపరూపవిభవైః గాఢోపగూఢాని తే) “రాఘవత్వేర_ 
భవత్సీతా రుక్మిణీ కృష్ణజన్నని, అన్యేషు చావతారేషు విష్ణో రేషాలి నపాయినీ” 
(విష్ణుపు-1-9-144) ఎన్లిఐపడియే అవ్వో అవతారవి[గ్రహబ్దళుక్కు అనురూపమాన 
ఉన్నుడైయ అవ్వో అవతారజ్ఞలిలుణ్ఞాన దివ్యమబ్దళవిగ్రహత్తాలే. “ఉపేతం సీతయా 
భూయ శ్చిత్రయా శశినం యథా”. (రామా-అయో-16-10) ఎన్టుమ్‌, “భర్తారం 
పరిషస్వజే” (రామా-ఆర-30-40) ఎన్గుమ్‌- ఇప్పడి ప్రమాణముణ్చ్ణాకైయాలే గాఢమాక 
ఆలిజ్ఞనమ్‌ పణ్జమృడియతే యిరుప్పదు. ఆక, ఇన్నాలు శ్లోకబ్బళాల్‌ లక్ష్మీవిశిష్టమాన 
వస్తువే ఉపేయమాక కృడవదు-ఎన్టత్తె అరుళిచ్చెయ్‌కిజార్‌ ఆళవన్నార్‌. 

ఆళవన్న్దార్‌ తిరువడికళే శరణమ్‌ 


పెరియవాచ్చాన్‌పిళ్ళె తిరువడికళే శరణమ్‌ 


258 చతుఃశ్లోకీ - సవ్వాఖ్యానము 


వేదాన్తదేశికభాష్యమ్‌ 

ఏవం శ్లోకత్రయోక్తాయాః సహధర్మచారిణ్యా భగవతః స్వరూపవిగ్రహా- 
వతారేష్వయోగవ్యవచ్చేదం వదన్‌ అస్యా అపి తద్వత్‌ ప్రధానప్రాప్యత్వం సూచయతి 
శాంతేతి. శాంతమ్‌- అశనాయాద్యూర్మిభి రపక్షయాదివికారై శ్చ నిత్యానన్విత మితి 
భావః. అనంతమ్‌-త్రివిధపరిచ్చేదరహితమ్‌. మహత్యా శుద్దాశుద్దే విభూతీ యస్య 
తన్మహావిభూతి పరమం. సర్వోత్మృష్టమ్‌. యచ్చబ్దం సర్వోపనిషత్ర సిద్ధిం సూచయతి. 
బ్రహ్మ-నిరతిశయబృహత్త్వబృంహణత్వయుక్తం. రూపం-స్వరూప మిత్యర్థః. అత ఏవ 
వ్యతిరేకవిభక్తి శ్చాత్ర ఘటతే. హరేః-ఆశ్రితదోషహారిణః సర్వేశ్వరస్య. యద్వా, 
సర్వసంహర్తుః. యథోక్తం పురాణే-బ్రహ్మాణ మింద్రం రుద్రం చ యమం వరుణ 
మేవ చ, నిగృహ్య హరతే యస్మాత్‌ తస్మా ద్ధరి రితీర్యతే” (హర్యష్టకే) ఇతి. ఏత 
చ్చతుర్విధ ప్రళయకర్త్ణత్వోప లక్షణమ్‌. ఉక్తస్వరూపానురూపం “మూర్తం [బ్రహ్మ 
మహాభాగ” (విష్ణుపు-1-22-68) ఇత్యాదిప్రసిద్ధం సాలంబనయోగవిషయభూతం 
దివ్యవిగ్రహ మాహ మూర్త మితి. మూర్తం -స్పర్శరూపాదియుక్తమ్‌. పరమపదపర్యంకాది 
దేశపరిచ్చిన్నం చేత్యర్థః. అత్ర బ్రహ్మశబ్దేన దివ్యవిగ్రహస్యాతిమహత్త్వం స్వసంశితానాం 
ధీవికాసహేతుత్వం చ వివక్షితమ్‌. తతో౭_పి “ఆనందో బ్రహ్మ” (తైత్తి. -భృగు-6-8) 
ఇత్యాద్యామ్నాతత్వాత్‌ స్వరూపా దపి తత్రియతరమ్‌. తస్య నిరతిశయానందస్య భగవతః 
స్వరూపా దపి సౌందర్యాదిగుణయోగా దతిశయేన ప్రీతివిషయభూతమ్‌. తదితి వ్యస్తం 
వా. ప్రనిద్య్యతిశయం ద్యోతనార్భం యుత్తదిత్యన్వేతవ్యవ్‌. రూపళశబ్ద్బ ఇవా 
దివ్యవిగ్రహపరః. యచ్చబ్దేన శ్రుతిషు భగవచ్చాస్తాదిషు చ నిత్యత్వాదివిశిష్టతయా 
ప్రసిద్ధిః. సూచ్యతే. అత్యద్భుతమ్‌ -సన్నివేశగుణవిహారప్రభావాదిభి రతివిస్మయావహమ్‌. 
ఏవమాదిమం రూప ముక్తమ్‌. అత్ర తద్విజృంభితాని వ్యూహవ్యూహాంతరవిభవాంత- 
రాదీన్యాహ యాన్యన్యానీతి. యచ్చబ్ద ఇహావతారరహస్యప్రకరణాదిప్రసిద్ధిపరః. 
బహువచనే- “పశ్య మే పార్థ రూపాణి శతశో9 ధ సహస్రశళొ (భ.గీ-11-5) 
ఇత్యాద్యుక్తం భూయస్త్వం వివక్షితమ్‌. అన్యాని-పరరూపాత్‌ తదంశతయా సన్నివేశైః 
వర్ణాదిభి శ్చ విలక్షణాని. యథాసుఖమ్‌- మనుష్యాదిసజాతీయావతారదశాయామప్యస్య 
స్వాభావికసుఖాదినిర్భతిదుఃఖం వా నాస్తీతి భావః విహరత ఇత్యనేనావతారరూపాణాం 
స్వేచ్చామాత్రహేతుకత్వం క్రీడార్ధత్వం చ గమ్యతే. తేన సర్వకర్మహేతుకత్వాది శంకా 
నిరస్తా. ఏతేషు స్వరూపాదిషు కించిదపి శ్రియా౭_నన్వితః నాస్తీతి ద్యోతనాయ సర్వాణి 
తానీత్యుక్తమ్‌. ఆహుః.- (శుతిన్మృత్యాదీని, తద్విదో వా. స్వయంభూ -వశిష్ట 
పరాశరపారాశర్యాత్రికాశ్యపశౌనకమంకణశతమఖదనదాదయః తత్తత్సంహితాప్రణేతారః 


చతుఃశ్లోకీ - నవ్యాఖ్యానము 259 


సై్వై-తవాసాధారణై:ః, అనురూపరూవవిభోవైః-అనురూపాణాం రూపాణాం 
సంపదః. రూపాణ్యేవ వా విభవః. ప్రభూతానుకూల్యై రనురూపరూపై రితి యావత్‌. 
రూవశబ్బ ఇహావి పూర్వవత్‌ స్వరూపాది(త్రికవిషయః. భగవత్స్వరూపాదీనా 
మేతత్స్వరూపాదీని యథాక్రమ మనురూపాణి. అనురూపత్వం చ సంబంధే సతి ప్రకృష్ణం 
సాదృశ్యమ్‌. రత్నకాంచనాదిన్యాయేన స్వసంబంధిని శోభాతిశయ హేతుత్వం వా. 
త్రయాణా మానురూప్యం “మద్ధర్మధర్మిణీ నిత్యమ్‌” (బ్రాహ్మపురాణే), “నిత్యైవైషా 
జగన్మాతా” (విష్ణు.పు-1-8-17), “దేవత్వే దేవదేహేయమ్‌” (విష్ణు.పు-1-9-145) 
ఇత్యాదిభి రభిహితమ్‌. భగవచ్చాస్రే తు అస్య విస్తరః గాధోపగూధాని-దృఢసంబద్దాని, 
వియోగానర్హాణీత్యర్థః. ఏతేన సన్నియోగశిష్టన్యాయః సూచితః. అపరాధభీతానాం భగవతః 
సర్వదా శరణ్యత్వార్థం ప్రాప్తిదశాయాం శర్మరాన్వితదుగ్ధన్యాయేన నిరతిశయభోగ్యత్వార్థం 
చ సర్వప్రకారేణ శ్రియా గాఢోపగూధత్యోక్తి: నిరతిశయభోగ్యాంతరోపశ్లే షేణాపి భోగ్యత్వ 
మవిరుద్ధమ్‌. తే- భగవదభిమతస్వరూపరూపాదిసంపద ఇతి భావః. అస్త్వేవం భగవత్‌ 
స్వరూపరూపాదిషు తత్తదనురూపాకారై రస్యాః సంబంధః, క్వచిత్‌ “సర్వభూతస్థితా 
ద్విజా” (లక్ష్మీసహస్రే-128), “యథా సర్వగతో విష్ణు (విష్ణు.పు-1-8-17) ఇత్యాదికం 
వచన మన్యత్ర ప్రశస్తపదార్థమాత్రవాసితత్త్వవచనం చ కథం ఘటేతా మితి చేత్‌, 
బూమః. 

శుభైకవాసవచసాం సర్వగత్వగిరా మపి । 

అభిమానవిశేషాద్యై ర్విషయః స్యాత్‌ వ్యవస్థితః ॥ 

"వ్యాపినీ సర్వగే” త్యాద్యాః జ్సుస్తూక్ష్మే” త్యాదయ స్తథా । 

శ్రీసమాఖ్యా మిథో వైరం జహ్యు స్తాత్సర్యభేదతః I 

శక్తికాలవశా దస్యాః విభుత్వాద్యుపపాదకాః । 

ప్రచ్చన్నస్పష్టజైనాధ్వనిరోధా దగతీకృతాః I 


ఏవం కిల తే వదంతి యథా విభుస్వభావ స్యేశ్వరస్య అఘటి తఘటనా- 
సామర్శ్యా దణుత్వమ్‌, తథా౭_ణుస్వభావాయా ఏవ తస్యా విభుత్వ మితి. తత్ర దృష్టాంత 
స్తావదయుక్తః. ఉపాధ్యవచ్చేదమాత్రేణ హ్యణుత్వమీశ్వరే£_.0గీ- క్రియతే, న తు 
స్వరూపతః. యది చ అఫుటి తభుటనా శక్యా9_ త్ర విరుద్ధద్వయసంభవః తదా 
సర్వాద్వైతభేదాభేద పక్ష్యాభ్యాం కి మపరాద్ధమ్‌? అథోచ్యేత -అణుస్వభావత్వే9_పి 
వికాసకశక్తాల_స్యాః కదాచిత్‌ విభుత్వ మవిరుద్ధమితి. తథా సతి సమానన్యాయతయా 


1. అహిర్చుధ్య్య సం - 8-8. 2. లక్ష్మీసహస్ర - 22 శ్లో. 


సె 


260 చతుఃశ్లోకీ - సవ్వాఖ్యానము 


సర్వేషా మాత్మనాం స్వరూపవికాసస్వీకారే విరోధోన స్యాత్‌. న చ “పర్యాయా దప్యవిరోధో 
వికారాదిభ్యః” (బ్రహ్మ, సూ-2-2-23) ఇతి జైన ప్రతిక్షేపసూత్ర మప్యపార్థకం స్యాత్‌. 

నను చ, “కా చాన్యా త్వామృతే దేవి” (వి.పు-1-9-122) ఇత్యాదిన్యాయేన 
భగవద్విగ్రహనివాసిత్వ మనంతగరుదాదివ న్నిత్యభగవదిచ్చానియమితాధికారవిశేష - 
సిద్ధతయా శ్రియః స్తుతయే భవతు. భగవత్స్వరూపే తు గాఢసంబంధ ఉచ్యమానః 
సర్వసాధారణత్వా న్నైతస్యాః స్తుత్యె స్యాత్‌, తత్ర యది అనురూపవత్యోక్యా స్తుతిసిద్ధి 
రభిప్రేతా, తదా కిం తదనురూపత్వమ్‌? అణుత్వేన వైషమ్యేం_ పి స్వతంత్రశేషిణం 
ప్రతి పారతంత్రశేషిత్వాభ్యాం విభూతిత్వేనాతిశయావహత్వ మితి చేత్‌, తదపి 
సర్వచిదచిత్సమానమ్‌. న చానాదిసర్వజ్ఞత్వాదిసామ్య మిహానురూప్యమ్‌. తస్యాపి 
నిత్యసూరిసాధారణతయా తాన్‌ ప్రతి శేషిత్వేనోక్తాయా స్తస్యా స్తేన స్తుత్యనుపపత్తేః. 
అన్యథా ద్రవ్యత్వచేతనత్వాదిఖి రపి స్తోతవ్యత్వప్రసంగాత్‌. అథ, “త్వయైతత్‌ విష్ణునా 
చాంబ జగద్వ్యాప్తం చరాచరమ్‌” (విష్ణుపు-1-9-126) ఇత్యాదివచనస్వారస్యావగతాత్‌ 
విభుత్వాదనురూపత్వం వివక్ష్యతే? తదప్యయుక్తమ్‌. జీవేశ్వరకోటి వికల్పానుపపత్తేః. 
జీవత్వం హ్యణుత్వవ్యాప్తమ్‌. క్వచి జ్జీవే తన్నివృత్తా వతిప్రసంగః. “సౌమ్యాసౌమ్యైః 
జగద్రూపైః త్వయెతత్‌ దేవి ! పూరితమ్‌” (విష్ణు.పు-1-9-121) ఇత్యుక్తాసంఖ్యాత - 
విగ్రహనంబంధాభిప్రాయం స్యాత్‌. ఈశ్వరత్వే తు భోగవతో9 న్యత్వే తస్య 
సమాధికదరిద్రత్వశుతివిరోధః. తదనన్యత్వే దంపతిత్వాద్యనుపపత్తిః, ఆనురూప్యవచనం 
చానర్థ్ధకం స్యాత్‌. ఇమౌ చాత్యంతసామ్యస్వరూ పైక్యపక్షౌ పూర్వ మపి నిరస్తా. అత్ర 
భేదాభేదకాల్పనికభేదాభేదపక్షౌ చ ప్రామాణికైః ప్రతిక్షిప్తా వితి. 

అత్రోచ్యతే. యత్తావదుక్తమ్‌ -ఇతరసాధారణైరాకారైః స్తుత్యనుపపత్తి రితి, 
తదసత్‌. వ్యావర్యాంతరవత్వే చ సత్యనేకసాధారణై రపి కశ్చిత్‌ స్తుత్యునుపపత్తేః. స్తూయతే 
హి సర్వేశ్వరో౭_పి నిత్యముక్తసాధారణై రాకారైః సర్వజ్ఞత్వాదిభిః. 

యత్తు విభుత్వే జీవేశ్వరకోటి వికల్పానుపత్తి రితి, తత్ర కేచిదేవం పరిహరంతి. 
జీవత్వే£_ప్యస్యాః విభుత్వం న విరుధ్యతే. జీవవిషయాణుత్వ[శుతి ర్హిన సర్వజీవవ్యాపినీ, 
తత్తత్రకరణతన్నిహితేషు బద్ధేష్వేవ తత్ర్రవృత్తేః. “వాలాగ్ర” (శ్వేత-5-9) ఇత్యాదౌ 
తు “స చానంత్యాయ కల్పతే” ఇతి ముక్తవిషయో వాక్యశేషః ఆత్మనాం నిర్వికారత్వస్థాపనా 
ద్ధర్మభూతజ్ఞానద్వారా వ్యాప్తి రభిసంధత్తే. ఏవమ్‌-“సర్వ మేవావిశంతి” ఇత్యాదీని 
వాక్యాంతరాణ్యపి. ఏతచ్చ “ప్రదీపవదావేశః” (బ్రహ్మ. సూ. -4-4-15) ఇత్యాదిసూత్రేషు 
ప్రదర్శితమ్‌. నిత్యేషు చ సంప్రతిపన్నజీవసాజాత్యాగతస్యాణుత్వస్య తథైవ 


చతుఃశ్లోకీ - నవ్యాఖ్యానము 261 


ప్రాప్తస్యాణుత్వస్యబాధక[శ్రుత్యభావా దనుగ్రాహకసద్భావా చ్చ స్వీకార లక్ష్యా స్తు తథైవ 
ప్రాప్తస్యాణుత్వ స్యాన్యథాసిద్ధవ్యాపిత్వవచనం బాధకమ్‌. న చ “సర్వగతా” దిశబ్దానాం 
సార్వత్రికావతారన ర్వశేషిత్వాదిప్రతిపాదకత్వం కల్పుమ్‌, యధథా[(శుతిస్వీకారే 
విరోధాభావాత్‌. నాపి ముక్తవత్‌ ధర్మభూతజ్ఞానద్వారా వ్యాప్తికల్పనం యుక్తమ్‌. తద్వత్‌ 
బాధక[శ్రుత్యాద్యభావాత్‌. విభుద్వయాసంభవ ఇహ బాధక ఇతి చేన్న, కాలతత్త్వే 
నిత్యముక్తేశ్వరాణాం ధర్మభూతజ్ఞానే చ విభుత్వస్వీకారాత్‌. జీవలక్షణ మపి 
పరతంత్రచేతనత్వమాత్రమ్‌, అణుచేతనత్వం త్వేదద్వ్యతిర్తికజీవవిషయమ్‌. అథవా 
జీవలక్షణే9_ణు శబ్దః పరిచ్చిన్నమాత్రపరః సన్‌ అముష్యాం భగవత్పరాధీనాయాం 
స్వాతంత్యగుణపరిచ్చేదేన వర్తతామ్‌. ఏవం చ జన్మాద్యధికరణే (శ్రీభాష్యే-1-1-2) 
భాష్యమ్‌- “అనంతపదం దేశకాలవస్తుపరిచ్చేదరహితస్వరూప మాహ. సగుణత్వాత్‌ 
స్వరూపస్య స్వరూపేణ గుణై శ్చానంత్యమ్‌. తేన పూర్వపదద్వయ వ్యావృత్తకోటి ద్వయ 
విలక్షణాయాః సాతిశయస్వరూపస్వగుణా నిత్యా వ్యావృత్తా” ఇతి. అత్ర హ్యన్యేషాం 
నిత్యానాం స్వరూపతో గుణత శృ సాతిశయత్వేన వ్యావృత్తత్వమ్‌, లక్ష్యా స్తు స్వరూపతో 
నిరతిశయత్వే౭ పి పారతంత్రాదియోగాత్‌ గుణతః సాతిశయతయా వ్యావృత్తతా 
యుజ్యతే. తథాచ జగత్మారణత్వలక్షణే9_పి వ్యాపారతః సాతిశయత్వాత్‌ వ్యావృత్తత్వమ్‌. 
అతో జీవత్వే£_ ప్యస్యాః స్వరూపవిభుత్వేన పతిస్వరూపానురూప్య మితి. 

అపరే త్వస్యా శ్చేతనత్వాత్‌ అచిదన్యత్వం, విభుత్వా జ్జీవాన్యత్వం పారతంత్ర్యా 
దీశ్వరాన్యత్వం చ, న హి సదసద్విలక్షణాదిష్వివాత్ర విరోధః, జీవేశ్వరరూపేణ 
వివిధాత్మవిభాగవచనేషు తు అస్యా అనుక్తి రవివక్షామాత్రాత్‌. వస్తుతస్తు-పతిపుత్ర- 
వ్యావృత్తపత్నీన్యాయేన లక్ష్యాః కోట్యంతరత్వమ్‌. తత్ర లక్ష్యా అపి సత్తా భగవధీనా, 
భగవత స్తు వైభవం రత్నప్రభాపుష్పపరిమళన్యాయేన లక్ష్య్వాయత్తమ్‌. అతో9 _త్రాపి 
పతిస్వరూపానురూప్యం పత్నీస్వరూపస్య సుగమమితి. 

అన్యే తు స్వరూవన్శితి రేక మస్తు, తథావి సేయ మీశ్వరకోటి:, 
విభూతిద్వయ శేషిత్వాది మాత్రేణ తల్లక్షణసిద్ధేః. తత్ర సర్వశేషిత్వాదికం భగవతః. 
అస్యా స్తు తదితరసర్వశేషిత్వాదిక మితి విభాగః. అనురూపత్వం తు పూర్వవదేవ. 
జగత్మారణత్వాది బ్రహ్మలక్షణం తు పతిమాత్రగోచరమ్‌. అత ఏవ తస్య సర్వేశ్వరత్వం, 
సమాధికదరిద్రత్వం చేతి తదిదం పక్షత్రయ మన్యోన్య మనతివిప్రకృష్ణమ్‌. జీవాది 
సమాఖ్యానివేశే తు మిథో వివాదః. 

ప్రాగుక్తేన సహైతేషు పక్షేష్వత్ర చతుర్ష ్వపి | 


స్వతంత్రపతినిత్యేచ్చాసిద్ధం సర్వ మిదం (శ్రియః ॥ 


262 చతుఃశ్లోకీ - సవ్వాఖ్యానము 


అపి చైవం *న తస్యేశే కశ్చనేత్యాదిదర్శనాత్‌ I 

అత ఏవ అత శృతుర్భి రహ్యేతైః పత్యా వైశ్వర్యవిశ్రమః. 

అత ఏవ *నరనంబంధినో నారా” (అపార్చుధ్యు-52-50) ఇతి 
నరశబ్దార్థత్వేత_పి అస్యాః పతివత్‌ తదిచ్చాయత్తం ప్రధాన ప్రాప్యత్వాదిక మవిరుద్ధమ్‌. 
ఆకారసామ్యేం పి క్వచిత్‌ వ్యాపారో భిద్యతే, సర్వకర్త కవల్లభా ప్రీత్యుద్దేశేన తత్తల్లీలా ప్రవృత్తే 
స్తస్యా అపి తదన్వయోక్తి రవిరుద్దా. సహారబ్బేత పి కార్యే లౌకికపతిన్యాయేన 
పతిప్రాధాన్యవ్యపదేశః పతికర్త కత్వమాత్రవ్యపదేశశ్చోపపన్నః. పతిబుద్ధ్యధీనస్యాపి పత్చ్యా 
గుణభావస్యోభయేచ్చాసిద్ధత్వవ్యపదేశ స్తస్యా అపి తథైవేష్టత్వావి శేషా దుపపద్యత ఇతి 
గమనికేతి. అత్ర సర్వభూతే శ్వరత్వాదివచనసామ్యా దస్యా గుణభావ ఉభయేచ్చాప్రయుక్త 
ఇతి కేచిదాహుః. 

అన్యోన్యేచ్చావిఘాతాదినివృత్తౌ తత్పరత్వతః । 

ఐకకంఠ్య మశేషాణా మాగమానాం భవత్వితి ॥ 

పంచస్వేతేషు పక్షేషు కశ్చి దేకః ప్రమాణవాన్‌ | 

సలక్ష్మీకస్య సామ్రాజ్యం సర్వథా సుప్రతిష్టితమ్‌ ॥ 

ఇహైవం క్వచిదంశే తు సంశయేం పి విపశ్చితామ్‌ । 

ఉపయుక్తాంశవైశద్యా దుపాయఫలసంభవః ॥ 

అత్ర స్వామిత్వసౌలభ్యఫలదత్వఫలత్వతః । 

అనురూప్యేణ సంబంధః శ్రీపతౌ దర్శితః (శ్రియః ॥ 

అపి చాత్ర ద్వయార్ధ మనుసంధిత్సతా శ్రీశబ్దనిరుక్త్రయ శ్చ తత్ర తత్ర దర్శితాః 
మత్వర్థస్తు నిత్యయోగస్వరూపరూపాదిస ర్వవిషయతయా చతుర్థశ్లోకే వ్యంజితః. 
నారాయణశబ్దార్లో9_పి సంగ్రహేణోక్తః. చరణశబ్లోపలక్షితవిగ్రహయోగోం పి “మూర్తం 
బ్రహ్మే” త్యాదినా ప్రదర్శితః. 

ఏవం సంక్షిప్తసిద్ధాంశవిశదీకారపూర్వకమ్‌ 1 

సాధ్యం ప్రాప్య ముపాయం చ స్తోత్రే సందర్భయిప్యతి ॥ 

కవికథకసింహ ఇత్థం త్రయ్యంతాచార్య ఇత్యభిఖ్యాతః | 

వృవృణుత యామునవిహితాం రమాస్తుతిం వేంకటేశకవిః ॥ 

ఇతి కవితార్మికసింహస్య, సర్వతంత్రస్వతంత్రస్య శ్రీమద్వేంకటనాథస్య 

చతుఃశ్లోకీభాష్యమ్‌ సమాప్తమ్‌. 


ఆ చావ నాన ఆ 


* తైత్తి, నారా 1-1-2 


